


మహర్షి వేదవ్యాస ప్రణీత 


శ్రమద్చాగవతము 


(తృతీయ స్కంధము) 


స్వామి తత్త్వవదానంద సరస్వతి 
(హ్మవిద్యాకుటీర్‌, పాతఅల్వ్వాల్‌, సికింద్రాబాదు) 
గారిచే రచింపబడిన ““తత్త్వ ప్రకాశిక" "అనే 
తెలుగు టీకతో కూడినది 





ప్రచురణ 
కార్యనిర్వహణాధికారి 
తిరుముల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
2003 


8౧1 [14089 04ఉ4ఉ/414110 
౪/10 1616064 ౦౦౧౧౧౭౧1౧/ 
122 52౧602 


గ్ర 
9౪/41 1414410404 01ఐడ 54గిడ5కంత[! 


అ||॥| ౧౧౧6 ౧696౧/66 


1.0. [6||80౪5 ౧౪౦1౦21005 56గ69 10.623 


౧1516౬616100 : 2003 
౮౦౧169 : 2000 


“౬ €//5౧66 0)/ 

5గ 49/4 గడ!!2%, 1.4.0. 
6౬80064146 0గ106% 

10000412 1140024 0అఈ౬9%)2౧2గ5, 
0044-5117 501. 


గ౧/౪౦౮ ౭ 
25౯౧౧ ౦0౧౫౯౦౬౯ 
10044 - 517 501 


ముందువమూట 


భారతీయ వాజ్మయుంలో పురాణాలు అత్యంత విశిష్టమైనవి. అవి 
లోకానికి వి్యత్రంలవ లె హితాన్ని ఉపదేశిస్తాంంి. కాబట్టి, “విగత 
సమ్మితములు”గా ప్రఖ్యాతి వహించాయి. పురాణాలు 'ప్రాచీనమైనవైనా 
ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ప్రకాశిస్తూ వుంటాయి. అవి మన పురాతన 
విజ్ఞాన సర్వస్వాలు (౬£౧౮౦/౦గ౧౦౧౬6౦|ఇ9) అటువంటి పదునెనిమిది 
పురాణాల్లో అ(గ్రగణ్యమైనది శ్రీమద్భాగవతము. 


“భాగవత'మంటే భగవంతుని గూర్చి వివరించే (గ్రంథమని భావం. 
ఇలాగే “భగవత్‌” శబ్దంతో సంబంధించిన నామధేయం కల మరొక ప్రసిద్ధ 
(గ్రంథం “భగవద్గీత”. భగవంతుడు చెప్పింది భగవద్గీత; ఆ భగవంతుని గూర్చి 
చెప్పేది భాగవతము. ఇది ఈ రెంటికి గల అవినాభావ సంబంధం. 


వేర్వేరు పురాణాలను, ఇతిహాసాలను రచియించిన వేదవ్యాసుడు 
బదరికావనంలో సరస్వతీనదీ తీరాన గల తన ఆశ్రమంలో ఒకప్పుడు చింతిస్తూ 
కూర్చొని ఉండినాడు. ఆ సమయంలో అక్కడకు విచ్చేసిన నారదవ్రహన్డి, 
విషయం తెలిసికొని, వ్యాసునితో ఇలా అన్నాడు: “మునీంద్రా! నీవు ఇంతవరకు 
ఎన్నో (గ్రంథాలను రచించినప్పటికీ, భగవానుడైన శ్రీమహావిష్ణువు యొక్క 
గుణగణాలను, మహిమలను, అవతారలిలలను వెల్లడించే కథలతో గూడిన 
సమగ్ర (గ్రంథాన్ని ప్రత్యేకంగా రచింపలేదు. కావున, అలాంటి ఉత్కృష్ట 
(గ్రంథాన్ని రచిస్తే నీకు పరిపూర్ణమైన మనశ్శాంతి ఏర్పడుతుంది"-అని, ఆ 
విధంగా నారదుని ఆదేశాన్ని పాటించి, వేదవ్యాస వుహావముని రచించిన 
ఉదాత్నగ్రంథమే శ్రీమద్భాగవత మహాపురాణం! 


మంత్రాలన్నింటిలోనూ ఉత్తమమైన మంత్రం “గాయత్రి' అటువంటి 
గాయు(త్రీవుంత్రాన్ని ఆధారంచేసికొని ఈ (గ్రంథం విస్త్పరిల్లినట్ట్లు ఇందలి 
అవతారికలో పేర్కొనబడి ఉంది. ఈ (గంథానికి “భక్తిశాస్త్ర'వంఎని, 
“పాత్వతసంహిత' అని, “మోక్ష([గ్రంథ'మని, “హయగ్రీవ బ్రహ్మవిద్య" అని - 
అనేక నామాంతరాలు పూర్వంనుండీ వాడుకలో ఉన్నాయి. ఇవన్నీ ఈ భాగవత 
గ్రంథానికి గల ప్రశస్తిని చక్కగా చాటుతూ వున్నాయి. 


వేదవ్యాసుడు తొలుదొల్త భాగవత పురాణాన్ని కుమారుడైన శుకునికీ, 
శిష్యుడైన రోమ హర్షణునికీ ఉపదేశించాడు. రోమహర్షణుని కుమారుడైన 
ఊగ్రథవసుడు నైమిశారణ్యంలో వెయ్యేండ్ల సత్రయాగాన్ని నిర్వహిస్తూవున్న 
శౌనకాది మహామునుల వద్దకు వెళ్లి, భాగవత పురాణాన్ని ప్రవచనం చేశాడు. 
ఆ విధంగా ఉగ్రశ్రవసుడనే సూతుడు అలనాడు నైమిశారణ్యంలో 


ఆరంభించిన భాగవత కథా ప్రవచనం నేటికీ దేశంలో ఎక్కడో ఒకచోట 
అవిచ్చిన్నంగా కొనసాగుతూనే వస్తున్నది. 


ఈ సుప్రసిద్ధ (గ్రంథానికి “తత్త్వప్రకాశికి - అనే తెలుగు టీక 
సమకూర్పబడి ఉండటం ప్రస్తుత ప్రచురణలోని ముఖ్య విశేషం! ప్రతిపదార్థ, 
తాత్పర్యాలతో కూడిన ఈ తెలుగు టీక సరళమైన భాషలో, సులభశైలిలో, 
సామాన్య పాఠకులను సైతం ఆకట్టుకొనే రీతిలో సముచితంగా కొనసాగింది. 
సార్భక నావంవంంఏిన ఈ టీకనం రచించిన సహృదయుఎలు, 
సుగృహీతనామధేయులు, బ్రహ్మవిద్యానిధులు, బహ[గ్రంథకర్తలు పూజ్యశ్రీ 
తత్త్వవిదానంద సరస్వతీ స్వామివారికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు. 

చివరగా నొక్కవూట: పద్మపురాణంలో శ్రీవుద్భాగవతం సాక్షాత్తు 
భగవంతుని స్వరూపంగా నిరూపింపబడింది. తదనుగుణంగా భాగవతంలోని 
' మొదటి రెండు స్కంధాలు భగవంతుని పాదాలు; మూడు నాలుగు స్కంధాలు 
ఊరువులు; ఐదవ స్కంధం నాఖి ప్రదేశం; ఆరవ స్కంధం ప్పాదయం; ఏడు 
. ఎనిమిది స్కంధాలు బాహువులు; తొమ్మిదవ స్కంధం కంఠం; పదవ స్కంధం 
ముఖం; పదకొండవది లలాటం; పండ్రేండవ స్కంధం విబ్లు. 

పద్మపురాణంలోని పై వరసన్తు బట్టి, తృతీయ చతుర్ధ స్కంధాలు 
విరాట్‌ పురుషునియొుక్క ఊరువులు ఆవిష్కరింపబడినట్లుగా భావించాలి! 
అందులో ఇది మూడవ స్కంధం. ఇలాగే, తరువాతి స్కంధాలను కూడ త్వరలో 
ప్రచురించే ప్రయత్నాలు చురుకుగా కొనసాగుతున్నాయి . అలమేల్మంగా 
శ్రీనివాసుల అను(గ్రహవిశేషంతో ఆ యా సంపుటాలు అచిరకాలంలోనే 
వెలుగుచూడగలవని ఆశిస్తున్నాము. 


ఆస్తిక వుహాశయులెల్లరకు ఈ ధార్మిక ప్రచురణ ఆనందదాయి 
కాగలదని ఆఅకాంక్షిస్తున్నాము. 
“భాగవత వురాణ ఫల రసాస్వాదన 
పదవి6 గను6డు/ రసికభావవిదులు!/” 


తిరుపతి. కార్యనిర్వహణాధికారి, 
తి.తి. దేవస్థానములు 


క్షే 
2 
పై 
జ 
క్స్‌ 
6 
7 
8 


థి 


క్ష0. 
క్షం 
క్షే2. 
13. 
క్షే 
శప 
6. 
క్షా 
18. 
క్షం, 
20. 
ట్ర 


22 
23 
2డీ 


. విదుర-ఉద్దవ సంవాదము. ---------ం అం లలలలచలాలాలంంం క్షే 
. శ్రీకృష్ణుని బాల్యలీలలు అష వన ుదలదలా పాపట 29 
ం శ్రీకృష్ణ భగవానుని లీలలను వర్షించుట ------------------ లే 
= విదురుడు మైడత్రేయుని వద్దకు వెళ్లుట ------------------ 62 
మైత్రేయుడు సృష్టిక్రమమును పర్షించుట ------------------ 81 
. విరాట్‌ శరీరము. --------- ఎల అచల ల వుల లలలతలలులల చలల లాల 109 
. విదురుని ప్రశ్న ---------౮౮ ౭౨౭ ఆచలచచలనాలలనలలంల వలం 129 
బ్రహ్మగారు ఆవిర్చవించుట . --------౨-౨౨౨౨౨ ఆఆఆఅ లలలంం 146 
బ్రహ్మగారు శ్రీహరిని స్తుతించుట... -----ంంంంంలలలలలంం 166 
పది రకముల సృష్టిని పర్దించుట ----------౭-౭ఆంం- 192 
మన్వంతరములు మొదలగు కాలవిభాగమును వర్ణించుట ---- 206 
సృష్టి విస్తారమును వర్ణించుట ---------------ఎంలంలంలలంం 226 
వరాహావతార వర్ణనము . ---------- ఆ లఅచలతలాలలాలలం 251 
దితి గర్భమును ధరించుట ----------౮-౮లఆలఆలలలంం 278 
జయ విజయులు శాపగ్రస్తులగుట ------------ంం-ం 301 
జయ విజయులు వైకుంఠమునుండి సతితులగుట ---------- 333 
హిరణ్యాక్షుని దిగ్విజయము _ -------౨౨౮౨౨ ఆఆఆ ఆరాలలలంలం 3డీ 
హిరణ్యాక్షునితో వరాహ భగవానుని యుద్దము ----------- 369 
హిరణ్యాక్షుని వరాహ భగవానుడు సంహరించుట ----=---- 385 
బ్రహ్మగారి సృష్టిని వర్దించుట ----------౮ఎ౮ఎఎలఆలలలఆలలం 404 
కర్ణమునకు భగవానుడు వరమునిచ్చుట ------------------ 426 

. దేవహూతి కర్ణముల వివాహము. --------ంబంలంలలలలం 452 
. దేవహూతి కర్షముల విహారము... ---ం-ంంంంలంలలలంంలం 470 
. శ్రీ కపిల భగవానుడు జన్మించుట. --------ంంలంంంంంం 496 


25, 
26.. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
33. 


శ్రీ కపిల భగవానుని ఉపదేశము - భక్తియోగ మహిమ ---- 57 


మహత్తు మొదలగు తత్త్వముల ఉత్పత్తి. ----------- ఏ్‌ప$ 
ప్రకృతి పురుష వివేకముచే మోక్షప్రాప్తి. ----------- వ్‌67 
అష్టాంగ యోగ విధానము. -ంంంంంలాపాలంలంాలాం వప్రక్షే 
భక్తిలోని మర్మములు -కాలవమహిము ----------= 605 
దేహాభిమానులగు జీవ్లుల అధోగతిని వర్షించుట ----------- 625 
మనుష్యజన్మను పొందే జీవుని గతిని వర్షించుట ----------- 640 
జీవుడు పొందే ఉత్తమ గతి - భక్తియోగ మహిమ ----------- 664 
దేవహూతి జ్ఞానమును మోక్షమును పొందుట  ----------- 683 


ఉచ 


శ్రీగణేశాయ నమః 
ఓం నమో భగవతే వాసుదేవాయ 
శ్రీ మహర్షి వేదవ్యాస ప్రణీతం 
శ్రీమద్భాగవత మహాపురాణమ్‌ 
తత్త్వ ప్రకాశికా సంయుతమ్‌ 


తృతీయః స్కంధః 


అథ ప్రథమో ధ్యాయః 
విదుర-ఉదవ సంవాదము 


శ్రీశుక ఉవాచ | 
ఏవమేతత్పురా పృష్టో మైత్రేయో భగవాన్‌ కిల | 
క్షత్తా వనం ప్రవిష్టేన త్యక్త్వా స్వగృహమృద్ధిమత్‌ |] 1 
శ్రీశుకః = శ్రీశుకమహర్షి, ఉవాచ = పలికెను, పురా = పూర్వము, 
బుద్ద్ధిమత్‌ = సంపదలతో కూడియున్న స్వగ్భహమ్‌ = స్వగృహమును, 
త్యక్త్వా = విడిచిపెట్టి వనమ్‌ = అడవిని ప్రవిష్టమ్‌. = ప్రవేశించియున్ను 
క్షత్తా = విదురునిచే, భగవాన్‌ = పూజ్యుడగు, మైత్రేయః = మైత్రేయుడు, 


2 శ్రీమద్భాగవతము 





ఏతత్‌ = ఈ విషయము, ఏవమ్‌ = ఇదే విధముగా, సృష్టః కిల = ప్రశ్నించబ 
డినాడు సుమా! 


శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మ్నహారాజా! పూర్వము 
సకలసంపదలతో కూడియున్న తన ఇంటిని విడిచిపెట్టి అడవికి వెల్లిన విదు 
రుడు, ఇదే విషయమును నీవ ఇస్పుడు నన్ను ప్రశ్నించిన విధముగానే, 
- భగవాన్‌ మైత్రేయుని ప్రశ్నించినాడు. 


యద్వా అయం మంత్రకృద్యో ఖగవానఖిలేశ్వరః | 
పౌరవేంద్రగృహం హిత్వా ప్రవివేశాత్మసాత్కృతమ్‌ || 2 


యద్వా = ఏ సమయములోనైతే, అఖిల-ఈశ్వరః = సర్వమునకు 
శాసకుడగు, అయమ్‌ = ఈ, భగవాన్‌ = శ్రీకృష్ణ భగవానుడు, వః = మీయొ 
క్క మంత్రకృత్‌ = రాయబారమును నడిపినాడో, పౌరవ-ఇంద్రగృహమ్‌ = 
పౌరవ (పురువంశమునకు చెందిన) మహారాజగు దుర్యోధనుని ఇంటిని, 
హిత్వా = విడిచిపెట్టి ఆత్మసాత్‌-కృతమ్‌ = తనదిగా' చేసుకొనబడిన విదు 
రుని గృహమును, ప్రవివేశ = ప్రవేశించెనో, 

సర్వజగన్నాథుడగు ఈ శ్రీకృష్ణ భగవానుడు మీకు రాయబారియొ 
పౌరవరాజగు దుర్యోధనుని వద్దకు వెల్లిన సమయములో వాని ఇంటికి వెళ్ల 
కుండగా, విదురుని ఇల్లు తనదిగనే భావించి అచటకు వెళ్లియుండెను. 


రాజోవాచ | . 
కుత్ర క్షత్తుర్చగవతా మైత్రేయేణాస సంగమః | 
కదా వా సహ సంవాద ఏతద్వర్హయ నః ప్రభో || పె 
రాజా = పరీక్షిన్మహారాజు, ఉవాచ = పలికెను, ప్రభో = ఓ మహర్షీ! 
క్షత్తుః = విదురునకు, భగవతా = పూజ్యుడగు, మైశ్రేయేణ సహ = మైత్రే 
యునితో, సంగనుః = సమావేశము, సంవాదః = సంభాషణము, కుత్ర = 
ఎక్కడ, కదా వా = ఏ సమయములో, ఆస = జరిగినది? నః = మాకు, 
ఏతత్‌ = ఈ విషయమును, వర్ణయ జు వర్ణించి చెప్పుము. 


తృతీయ స్కంధము - అధ్యాయము 1 . 3ె 





పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ శుకమహర్తీ! విదురుడు 
పూజ్యుడగు మైత్రేయుని ఎక్కడ కలుసుకొనెను? వారిద్దరికి సంభాషణము 
ఏ సమయములో జరిగినది? ఈ విషయమును మాకు వర్షించి చెప్పుము. 


న హ్యల్పార్టోదయస్తస్య విదురస్యామలాత్మనః ! 
తస్మిన్‌ వరీయసి ప్రశ్నస్పాధువాదోపబృంహితః |! డ్శే 
అముల-ఆత్మనః = స్వచ్భమగు అంతఃకరణము గల, తస్య = ఆ, 
విదురస్య = విదురునియొక్క, వరీయసి = గ్రేస్టుడగు, తస్మిన్‌ = ఆ మెత్రే 
యునియందు (వేయబడిన), ప్రశ్నః = ప్రశ్న అల్బ్ప-అర్హ-ఉదయః = అల్ప 
మగు ప్రయోజనము (విషయము యొక్క ఆవిష్కారము గలది, న = 
అయి ఉండదు, హి = ఏలయనగా, సాధువాద-ఉపబృంహితః = బాగు 
బాగు అనే ప్రశంసచే వర్దిల్లబేయబడినది (లేదా, సాధుప్పురుషుల చరిత్రచే 
మహిమోపేతము చేయబడిన ప్రశ్చు. 
స్వచ్భమగు అంతఃకరణము గల విదురుడు మహాత్ముడగు 
మైత్రేయునకు వేసిన ప్రశ్న విషయములో గాని ప్రయోజనము దృష్ట్యా 
గాని అల్బమైనది అయి ఉండదు. ఏలయనగా, మహాత్ముల చరితమును 
గురించిన ఆ ప్రశ్న మహిమాన్వితమైనది. మైత్రేయుడు బాగు బాగు అని 
ప్రశంసించి, ఆ ప్రశ్నను వర్ధిల్లజేసినాడు. 


సూత ఉవాచ | 
స ఏవమృషివర్యో 5 యం పృష్టో రాజ్ఞా పరీక్షితా | 
ప్రత్యాహ తం సుబహువిత్ప్రతాత్మా శ్రూయతామితి ![] 5 


సూతః = సూతుడు, ఉవాచ = పలికెను, పరీక్షితా రాజ్ఞా = పరీక్షిన్మ 
హారాజుచే, ఏవమ్‌ = ఈ విధముగా, పృష్టః = ప్రశ్నించబడిన, అయమ్‌ = 
ఈ సుబహువిత్‌ = సర్వజ్ఞుడగుః సః = ఆ, బుషివర్యః = శుకమహర్షి ప్రీత 
-అత్మా = ఆనందముతో నిండిన అంతఃకరణము గలవాడై, తమ్‌ = ఆ పరీక్షి 
త్తును ఉద్దేశించి, ప్రతి-ఆహ = బదులు చెప్పెను, శ్రూయతామ్‌ = వినబడు 
గాక! 


4 శ్రీమద్భాగవతము 


సూతుడిట్లు పలికెను --- పరీక్షిన్మహారాజు ఈ విధముగా ప్రశ్నిం 
చగా, అటువంటి సర్వజ్ఞుడగు శుకమహర్షి మిక్కిలి సంతసించినవాడై, 
వినుము అని హెచ్చరించి, ఇట్లు బదులు చెప్పెను. 


శ్రీశుక ఉవాచ |! 
యదా తు రాజా స్వసుతానసాధూన్‌ 
పుష్ణన్నధర్మేణ వినష్టదృ 
భ్రాతుర్యవిష్టస్య సుతాన్‌ విబంధూన్‌ 
ప్రవేశ్య లాక్షాభవనేదదాహ 1 ౨ 6 


శ్రీశుకః = శ్రీశుకమహర్షి ఉవాచ = ఇట్లు పలికెను యదా తు = ఏ 
కాలమునందైతే, వినష్టదృష్టిః = చూపు (వివేకము) లేని, రాజా = ధృత 
రాష్ట్ర మహారాజు, అసాధూన్‌ = దుష్టులగు, స్వసుతాన్‌ = తన కుమారు 
లగు -దుర్యోధనాదులను, అధర్మేణ = అధర్మవిధానముచే, ప్పష్టన్‌ = సమ 
ర్థించుచున్నవాడై. యవిష్టస్య భ్రాతుః = చిన్న తమ్ముడగు పాండుమహారా 
జుయొక్కః విబంధూన్‌ = తండ్రి లేని, సుతాన్‌ = పుత్రులగు ధర్మరాజాదుల 
ను, లాక్ర్షాభవనే = లక్క ఇంటియందు, ప్రవేశ్య = ప్రవేశపెట్టి, దదాహ = 
తగులబెట్టెనో. 


ఠి, 
యట 


. 
రి 


శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను --- ఇది ఒకనాటి మాట. ధృతరాష్ట్ర 
మహారాజునకు కన్ను చూప్పుతో బాటు వివేకము కూడ లేదు. ఆయన తన 
కుమూరులగు దుర్యోధనుడు మొదలగు దుష్టుల అన్యాయప్రవృత్తిని సమ 
ర్థించెడివాడు. ఆయన చిన్న తమ్ముడు పాండువముహారాజు. పాండుపుత్రు 
లగు ధర్మరాజు మొదలగువారు తండ్రిని కోల్పోయిరి. ఆ ధృతరాష్ట్రుడు 
వారిని లక్క ఇంటిలో ప్రవేశపెట్టి దానిని తగులబెట్టించెను. 


యదా సభాయాం కురుదేవదేవ్యాః 
కేశాభిమర్శం సుతకర్మ గర్హ్యమ్‌ | 
న వారయామాస నృపస్సు ఇషాయాః 
స్వా ప్రైర్దరంత్యాః కుచ కుంకుమాని || గ 


తృతీయ స్కంధము - అధ్యాయము 1 క్‌ 





యదా = ఏ కాలమునందైతే, నృపః = ధృతరాష్ట్ర మహారాజా, 
సభాయామ్‌ = రాజసభయందు, కురుచేవదేవ్యాః ఏ = కౌరప వంశ సనమ స్టా 
అగు ధర్మరాజుయొక్క పట్టపురాణి అయనటైటు; స్నుషాయాః = తనకు 
కోడలు అయినట్టియు, స్వ-అమైంః = తన కన్నీళ్ల తతో, సుచకుంకుమాని 
వక్షః స్థలమునందలి కుంకుమను, హరంత్యాః = కడిగి వేయుచున్నట్లి ద్రౌపది 
యొక్క కేశ-అభిమర్శమ్‌ = జుట్టు పట్టుకొని లాగుట అనే, గర్హ్యమ్‌ = 
నిందించదగిను సుతకర్మ = తన పుత్రుడగు దుశ్శాసనుని చేష్టను, న వార 
యామాస = అడ్డుకొనలేదో. 


ఆ కాలములో కౌరవవపంశ చక్రవర్తియగు ధర్మరాజుయొక్క పట్టపు 
రాణి ధృతరాష్ట్ర మహారాజునకు కోడలు అగు ద్రౌపదిని నిండు సభలో 
దుశ్శాసనుడు జుట్టుపట్టుకొని లాగెను. వక్షఃస్టలమునందలి కుంకుమ కన్నీ 
టితో కడిగి వేయబడునట్లుగా ఆమె ఏడ్చెను, కాని, నిందించదగిన ఆ తన 
పుత్రుని చేష్టను ధృతరాష్ట్ర మహారాజు అడ్డుకొనలేదు. 


ద్యూతే త్వధర్మేణ జతస్య సాధోః 
ఇ సత్యావలంబస్య వనాగతన్య | 
న యాచతోందాతృ్సమయేన దాయం 
తమో జుషాణో యదజాతశత్రోః || 8 


యత్‌ = ఏ కాలములో, ద్యూతే = జూదమునందు. అధర్మేణతు 
= అధర్మ్శప్రక్రియచే, జితసశ్ఞ = జయించబడినవాడు, సాధోః = మంచివాడు, 
సత్య-అవలంబస్య = సత్యమునందు నిష్ట గలవాడు, వన-ఆగతస్య = వన 
మునుండి తిరిగి వచ్చినవాడు, సమయేన = ప్రతిజ్ఞకు తగ్గట్లుగా, దాయమ్‌ 
= తన తండ్రి రాజ్యములో వాటాను, యాచతః = కోరుచున్నవాడు, అజాత ' 
శత్రోః = అజాతశత్రుడు అగు ధర్మరాజునకు, తమః = అజ్ఞానమును, 
జుషాణః = గ్రేమించువాడై, న అదాత్‌ = ఈయలేదో. 


ఆ కాలములో సత్పురుషుడగు ధర్మరాజును దుర్యోధనాదులు 
అన్యాయముగా జూదములో ఓడించిరి. సత్యనిష్ట గల ధర్మరాజు ప్రతిజ్ఞను 
పాటిస్తూ వనవాసమును చేసి గడవు పూర్తి అణఎన తరువాత మరలి వచ్చె 


6 శ్రీమద్చాగవతము 





ను. చేసిన ప్రతిజ్ఞ ప్రకారముగా తన తండ్రి పాలించిన రాజ్యములో తనకు 
రావలసిన భాగమును ఇమ్మని ఆ అజాతశత్రుడు ప్రార్దించెను. కాని, అధ 
ర్మమునందు రమించే దుర్యోధనుడు ఈయలేదు. 


యదాచ పార్టప్రహితస్పభాయాం జగద్దురుర్యాని జగాద కృష్ణః | 
న తాని పుంసామమృతాయనాని రాజోరు మేనే క్షతపుణ్యలేశః। [9 


చ = మరియు, యదా = ఏ కాలమునందు, పార్థప్రహితః = ధర్మ 
రొజుచే పంపబడిన, జగత్‌-గురుః = జగత్తునకు గురువగు, కృష్ణః = శ్రీకృ 
ష్టుడు, సభాయామ్‌ = రాజసభలో, పుంసామ్‌ = భీష్ముడు మొదలగువారికి, 
అమృతాయనాని = అమృతము నిండియున్ను యాని = ఏ వచనములను, 
జగాద = చెప్పెనో, తాని = వాటిని, క్షతపుణ్యలేశః = ఏ కొద్దిపాటి పుణ్యము 
ఉన్ననూ అది నశించియున్ను రాజా = దుర్యోధన మహారాజు, న ఉరు 
మేనే = ఆదరణీయములని తలంచలేదో. 


మరియు ఆ కాలములో ధర్మరాజు పంపగా జగద్దురువగు శ్రీకృ 
ష్టుడు కౌరవుల సభకు వెల్లి హితమును పలికెను. ఆయన మాటలు 
భీష్ముడు మొదలగు వారికి అమృతనిధానములుగా భాసించగా, దుర్యోధన 
మహారాజు, తనకు గల కొద్దిపాటి పుణ్యము కూడ నశించి యుండుటచే, ఆ 
మాటలకు లేశమైననూ విలువనీయలేదు. 


యదోపహూతో భవనం ప్రవిష్టో 
మంత్రాయ పృష్టః కిల పూర్వజేన | 
అథాహ తన్మంత్రదృశాం వరీయాన్‌ 
యన్మంత్రిణో వైదురికం వదంతి || 10 


యదా = ఏ కాలమునందు, పూర్వజేన = అన్నగారగు ధృతరాష్ట్ర 
మహారాజుచే, ఉపహూతః = పిలువబడినవాడై, భవనమ్‌ = రాజభవనము 
ను, ప్రవిష్టః = ప్రవేశించినవాడైై. మంత్రాయ = సలహా కొరకు, పృష్టః = 
ప్రశ్నించబడిన, మంత్రదృశామ్‌ = రాజనీతి వేత్తలలో, వరీయాన్‌ = గ్రేష్టు 
డగు విదురుడు, అథ = అప్పుడు, తత్‌ = అట్టి నీతిని, ఆహ కిల = చెప్పెను 


గదా!, యత్‌ = దేనిని, మంభ్రిణః చ్తా నితిశాస్త్రచత్తలు, వైదురికమ్‌ = పిదుర 
నీతి అని, వదంతి = వ్యవహరించుచున్నారో 

ఆ కాలములో ధృతరాష్ట్ర మహారాజు సలహా కొరకై విడురుని 
కొరకు కబురు పెట్టెను. అప్పుడు రాజనీతిజ్ఞ్జులలో ేష్టుడగు విదురుడు 
అన్నగారి వద్దకు వెళ్లి ధర్మమును బోధించెను. ఆ బోధను నీతిశాస్త్రవేత్తలు 


విదురనీతి అని వ్యపహరించుచున్నారు. 


అజాతశత్రోః ప్రతియచ్చ దాయం 
తితిక్షతో దుర్విషహం తవాగః ! 
సహానుజో యత్ర వృకోదరాహిః 
శ్వసన్‌ రుషా యత్త్వమలం ిభేషి |, న! 


దుర్విషహమ్‌ = ఎంతయు సహింప శక్యము గాని, తవ = నీ, ఆగః 
= అపరాధమును, తితిక్షతః = సహించుచున్ను అజాతశత్రోః = అజాతశత్రు 
నగు ధర్మరాజునకు, దాయమ్‌ = రాజ్యములో వాటాను, ప్రతియచ్చ = 
తిరిగి ల యత్ర = ఏ ధర్మరాజు వద్ద, వృకోదర-అహిః = భీముడు అనే 
పాము, సహ-అనుజః = తమ్ములతో గూడినదై, రుషా = కోపముతో, శ్వసన్‌ 
= బుసలు కొట్టుచున్నదో, యత్‌ = ఎవని వలన, త్వమ్‌ = నీవు, అలమ్‌ = 
మిక్కిలి, బిభేషి = భయపడెదవో. 


(విదురుడు ఇట్లు పలికెను ---) నీవు చేసిన అపరాధమును 
సహించుట చాల కష్టము. అయిననూ, అజాతశత్రువగు ధర్మరాజు సహిం 
చుచున్నాడు. ఆయన వాటాను ఆయనకు ఇమ్ము. ఆయన వద్ద తమ్ము 
లతో గూడియున్న భీముడు అనే సర్పము గలదు. అది కోపముతో బుసలు 
కొట్టుచున్నది. నీవు భీముని వలన చాల భయపడెదవు గదా! 


పార్దాంస్తు దేవో భగవాన్ముకుందో గృహీతవాన్‌ న క్రితిదేవదేవః ! 
ఆస్తే స్వపుర్యాం యదుదేవదేవో వినిర్జితాశేషన్ఫదేవదేవః 1112 


భగవాన్‌ = భగవానుడగు, ముకుందః = మోక్ష ప్రదాతయగు శ్రీకృ 
స్టుడు, పార్దాన్‌ తు = పాండవులనైతే, గృహీతవాన్‌ = తన వారినిగా చేసుకు 


8 మ శ్రీమద్భాగవతము 





న్నాడు, క్షితిదేవదేవః = బ్రాహ్మణులకు రక్షకుడు, యదుదేవదేనః = యదు 
(గ్రేష్టులకు ఆరాధ్యుడు, వినిర్దిత-అశేషనృదేవదేవః = జయించబడిన ,సకల 
రాజులు గల ప్రభుడు అగు, సః = ఆ శ్రీకృష్ణుడు, స్వపుర్యామ్‌ = తన నగర 
మునందు, ఆస్తే = ఉన్నాడు. 


నా. శ్రీకృష్ణ భగవానుడు పాండవులను రక్షించే 
పూన తాస: క్వకరించినాడు. బ్రాహ్మణులను రక్షించే ఆ ప్రభుడు తన 
వ. యదువీరులచే ఆరాధింసబడుతూ మకాము చేసియు 
న్నాడు. ఆయన రాజులనందరినీ జయించిన ప్రభుడు. 


ఏష దోషః పురుషద్విడాస్తే గృహాన్‌ ప్రవిష్టో యమపత్యమత్యా। 
పుష్ణాసి కృష్ణాద్విముఖో' గతశ్రీస్త్యజాశ్వ శైవం కులకౌశలాయ 113 


ప్పలుపద్విట్‌ = శ్రీకృష్ణ భగవానుని ద్వేషించే సః = ఆ, ఏషః = 
బ్‌ గభేషః = వం గృహాన్‌ = ఇంటిని, ప్రవిష్టః = ప్రవేశించినదై. అస్తే = 
ఉన్నది, యమ్‌ = పాపః ార్తియగు ఏ దుర్యోధనుని. కృష్ణాత్‌ = శ్రీకృష్ణుని 
నుండి, విముఖః = విముఖుడవైన, గతశ్రీః = పోయిన సంపద గల నీవు, 
అపత్యమత్యా = కొడుకు అనే భావముతో, పుష్ణాసి = పోషించుచున్నావో, 
కులకొశలాయ = నంశముయొక్క క్షేమము కొరకు, ఆశు = వెంటనే, అశై 
వమ్‌ = దుష్ణుడగు దుర్యోధనుని, త్యజ = విడిచి పెట్టుము. 


పాపమే దుర్యోధనుని మూర్తిని దాల్చి నీ ఇంటిలో ప్రవేశించి పర 
మప్పురుషుడగు శ్రీకృష్ణ భగవానుని ద్వేషించుచున్నది. నీవు శ్రీకృష్ణుని 
నుండి విముఖుడవై ఆ పాపమూర్తియగు దుర్యోధనునియందు పుత్రగ్రేమ 
గలవాడవై వానిని పోషించుచున్నావు. ఆ కారణముగానే నీ సంపద తొలగి 
పోవుచున్నది. నీవు వంశముయొక్క క్షేమమును కోరువాడవైనచో, వెంటనే 
దుర్భుద్ధియగు దుర్యోధనుని పరిత్యజించుము. 


ఛి వై 


ఇతగ్యాచివాంస్తత్ర సుయోదనేన ప్రవృద్ధకోపన్సురితాధశేఐ | 
అసత్కృతస్సుం 1 వ్పిష “జీయిశీలః క్షత్తా సకర్ణానుజసౌబలేన 11 14 


తృతీయ స్కంధము - అధ్యాయము 1 0 





సంస్పృహణీయశీలః = మిక్కిలి అభిలషణీయమైన 
గల, క్షత్తా = విదురుడు, తత్ర = ఆ సమయములో, ప్రవృద్దకోపస్పురిత 


ద్వ 


ధరేణ = పెచ్చుపెరిగిన కోపముచే వణకుచున్న క్రింది పెదవిగలవాడు, సక 
ర్థానుజసౌబలేన ఇ కర్ణుడు సోదరుడగు దుశ్యాసనుడు మరియు శకునిలతో 
కూడియున్నవాడు అగు, సుయోధనేన = దుర్యోధనునిచే, అసత్కృతః = 
అవమానించబడినాడు, ఇతి = ఈ విధముగా, ఊచివాన్‌ = (దుర్యోధ' 
నుడు) పలికినాడు. 


విదురుని స్వభావము అందరు కోరదగినది. కాని, ఆరో న మాట 
అను విని దుర్యోధనుని కోపము పెచ్చరిల్లెను. ఆతని క్రింది +దవి క్టోన్త 
ముతో వణకుచుండెను. అప్పుడాతడు కర్దునితో, తన ఉమ్ముడ ఏ దుశ్శాస 
నునితో మరియు శకునితో కూడినవాడై, విదురు అవమశనిస్తూ ఈ విధ 
ముగా పలికెను. 


క ఏనమత్రోపజుహావ జిహ్మం 
దాస్యాస్సుతం యదృలినైవ పుష్టః | 
తస్మిన్‌ ప్రతీపః పరకృత్య ఆస్తే 
నిర్వాస్యతామాశు పురాచ్చ్వసానః || క్షే5 


జిహ్మమ్‌ = కుటిలుడు, దాస్యాః = దాసీయొక్క, సుతమ్‌ = 
పుత్రుడు అగు, ఏనమ్‌ = ఈ విదురుని, అత్ర = ఇచటకు, కః = ఎవడు, ఉప 
జుహావ = పిలిపించినాడు?, యద్‌-బలినా ఏవ = ఎవని అన్నముచే మాత్ర 
మే, పుష్టః = పోషించబడినాడో, తస్మిన్‌ = అట్టి నాయందు, ప్రతీపః = విరో 
ధము గలవాడై, పరకృత్యే = ఇతరుల కార్యములయందు, ఆస్తే = ఉన్నా 
డు; ఆశు = వెంటనే, శ్వసానః = జీవించియుండగనే, పురాత్‌ = నగరము 
నుండి, నిర్వాస్యతామ్‌ = బహిష్కరించబడుగోక! 

దాసీపుత్రుడగు ఈ విదురుడు కుటిలుడు. వీనిని ఇచటకు ఎవడు 


రప్పించినాడు? వీడు నా అన్నమును తిని శరీరమును పోషించుకుంటూ 
నాకు ప్రతికూలుడై నా శత్రువుల కొమ్ము కాయుచున్నాడు. వీనిని ప్రాణ 


10 శ్రీమద్బాగవతము 





ములతో విడిచిపెట్టెదను. కాని, వీనిని వెంటనే నగరమునుండి బహిష్కరిం 
చుడు. 


_ స ఇత్చమత్యుల్బణకర్ణబాణైః 
.... భ్రాతుః పురో మర్శసు తాడితోంపి 
స్వయం ధనుర్ద్వ్వారి నిధాయ మాయాం 
గతవ్యథోకయాదురు మానయానః |! 16 


ఇళ్టమ్‌ = ఈ విధముగా, అతి-ఉల్బణకర్ణబాణైః = మిక్కిలి కఠోర 
ములు చెవులలో బాణములవలె తగిలే మాటలతో, భ్రాతుః = అన్నగారగు 
ధృతరాష్ట్ర మహారాజుయొక్క, పురః = ఎదుట, మర్శసు = మర్మస్థానముల 
యందు, తాడితః అపి = కొట్టబడినప్పటికీ, సః = ఆ విదురుడు, స్వయమ్‌ = 
స్వయముగా, ధనుః = ధనస్సును, ద్వారి = ద్వారమునందు, నిధాయ = 
ఉంచి, మాయామ్‌ = భగవంతుని మాయాశక్తిని, ఉరు = గొప్పదిగా, మాన 
యానః = తలంచుచున్నవాడై గతవ్యథః = తొలగిన దుఃఖము గలవాడై. 
అయాత్‌ కా వెల్లాను. 


దుర్యోధనుడు ఈ విధముగా ధృతరాష్ట్రుని యెదుటనే విదురుని 
మిక్కిలి కళోరములగు వచనములతో నిందించెను. ఆ మాటలు ఆయన 
చెవికి బాణములనలె నోకెను. ఈ విధముగా మర్మ్శభేదకములగు వచనము 
అను విని కూడా, ఆయన భగవానుని మాయాశక్తి చాల గొప్పది అని తల 
పోసెనే గాని, దుఃఖమును పొందలేదు. ఆయన తన ధనస్సును రాజద్వా 
రము వద్ద ఉంచి, వెళ్లిపోయెను. 


- స నిర్ణతః కౌరవప్పుణ్యలబ్దో 
గజాహ్వయాత్తీర్రపదః పదాని | 
అన్వాక్రమత్పుణ్యచికీర్షయోర్వ్యాం 
స్వధిష్టితో యాని సహస్రమూర్తిః | క్షే 
కౌరవప్పుణ్యలబ్దః = కౌరవుల పుణ్యముచే లభించిన, సః= ఆ విదు 
రుడు గజాహ్వయాత్‌ = హప్తినాపురమునుండి, నిర్ణతః = బయల్వెడలినవా 


తృతీయ స్కంధము - అధ్యాయము 1 క్ష 





డై పుణ్యచికీర్ణయా = పుణ్యమును చేయవలెననే కోరికతో, ఉర్వాషమ్‌ జ 
భూమియందు, తీర్ధపదః = పాదమునందు తీర్ణము (గంగ) గల శ్రీహరియొ 
క్క, పదాని = స్థానము (క్షేత్రము) లను, అన్వాక్రమక్‌ = తిరిగెను, యాని = 
వ శ్లేత్రములను, స హస్రమూర్తిః = అనేకములగు రూపములు గల శ్రీహరి, 
స్వధిష్టితః = చక్కగా అధిష్టించి యున్నాడో. 


కౌరవులు చేసుకున్న పుణ్యప్రభావముచే వారికి విదురుడు లభిం 
చెను. కాని, ఇప్పుడాయన హస్తినాపురమునుండి బయల్వెడలి పుణ్యమును 
సంపాదించ గోరువాడై. భూమియందు గల శ్రీహరియొక్క క్షేత్రములకు 
సయనమాయొను. గంగ మొదలగు తీర్థములు ఆ శ్రీహరి పాదములనుండి 
జన్మించినవి. ఆయన ఆయా క్షేత్రములలో అనేకరూపములలో విరాజిల్లు 
చున్నాడు. 


పురేషు పుణ్యోపవనాద్రికుంజేష్వపంకతోయేషు సరిత్సరస్సు ! 
అనంతలిం గైస్సమలంకృతేషు చచార తీర్ణాయతనేష్వనన్యః। [18 


అనంతలింగ్రైః = అనంతుడగు శ్రీమహావిష్టువుయొక్క మూర్తుల 
చే, సమలంకృతేషు = అలంకరించబడియున్ను ప్పురేషు = నగరములయం 
దు, పుణ్య-ఉపవన-అద్రికుంజేషు = సవిత్రములగు ఉద్యానములయందు 
పర్వ్యతములయందు మరియు పొదరిళ్లయందు. అపంకతోయేషు = బురద 
లేని నీరు గలు సరిత్‌-సరస్సు = నదులయందు సరస్పులయందు. తీర్ణ-ఆ 
యతనేషు = తీర్థప్రదేశములయందు, అనన్యః = ఒంటరిమొ చచార = 
సంచరించెను. 


విదురుడు అనంతభగవానుని మూర్తులచే అలంకరింపబడియున్న 
నగరములకు, పవిత్రములగు ఉద్యానములకు, సర్వతములకు, పొదరిళ్లకు 
మరియు తీర్ధప్రదేశములకు ఒంటరిగా యాత్రను చేసెను. ఆయన స్వచ్భ 
మైన జ న నదులలో మరియు సరస్సులలో పుణ్యస్నానము 
లను చేసె 


గాం న | 
అలక్షితమ్సైైరవధూతవేషో వ్రతాని చేరే హరితోషణాని || 19 


12 శ్రీమద్చాగవతము 


మేధ్యవివిక్తవృత్తిః = చెట్లనుండి రాలిన పళ్లు మొదలగు పవిత్రమగు 
ఆహారమును తినువాడై, సదా = ఎల్లవేళలా, ఆప్హుతః = స్నానమును చేయు 
వాడై, అధః = నేలమై, శయానః = పరుండువాడైై అవధూతః = దేహాలంకార 
ములు లేనివాడై, స్వైః = తనవారిచే, అలక్షితః ='కానరానివాడై. అవధూత 
వేషః = అవధూతయొక్క వేషము గలవాడై, గామ్‌ = భూమిని, పర్యటన్‌ = 
పర్యటించుచున్నవాడై. హరితోషణాని = శ్రీహరిని సంతోషపెట్టే వ్రతాని = 
వ్రతములను, చేరే = పాలించెను. 


విదురుడు తీర్థయాత్రలను చేయునప్పుడు చెట్లనుండి రాలిన 
పళ్లు మొదలగు సవిత్రమగు ఆహారమును మాత్రమే భుజించెడివాడు. 
బంధువులు గుర్తుపట్టలేని విధముగా ఆయన అవధూతవేషములో నుండె 
ను..ఆయన తీరములన్నింటియందు మూడు పూటలా స్నానమును చేసెడి 
వాడు. ఆయన దేహమును అలంకరించే ప్రయత్నమును చేసెడివాడు 
కాదు. ఆయన నేలకై నిద్రిస్తూ శ్రీహరిని సంతోషపెట్టే వ్రతములను 
పాలించెడి వాడు. 


ఇత్దం వ్రజన్‌ భారతమేవ సర్షం కాలేన యావద్గతవాన్‌ ప్రభాసమ్‌ | 
తావచ్చశాస క్షితిమేకచక్రామేకాతపత్రామజితేన పార్థః || 20 


ఇత్ణమ్‌ = ఈ విధముగా, భారతం వర్షం ఏవ = భారతదేశమును 
మాత్రమే, వ్రజన్‌ = ప్రయాణము చేయుచున్నవాడైై, యావత్‌ కాలేన = ఏ 
కాలమునాటికి, ప్రభాసమ్‌ = ప్రభాసక్షేత్రమును, గతవాన్‌ = చేరినాడో, 
తావత్‌ = అప్పటికి, పార్థః = ధర్మరాజు, అజితేన = శ్రీకృష్ణుని సాహాయ్య 
ముతో, ఏకచక్రామ్‌ = న ఏకాతపత్రామ్‌ = ఒకే గొడుగు (రాజాధి 
కారము) గల, క్లితిమ్‌ = భూమండలమును, శశాస = పాలించెను. 


ఈ విధముగా విదురుడు. భారతదేశమంతటా తీర్థయాత్రలను 
చేయుచూ కొంత కాలమునకు ప్రభాసతీర్థమును చేరెను. అప్పటికి ధర్మ 
రాజు శ్రీకృష్ణుని అనుగ్రహము వలన రాజ్యాధికారమును పొందినవాడై 
అఖండముగు భూమండలమును ఏకచ్చత్రాధిపతిమై పాలించుచుండెను. 


తత్రాథ శుశ్రావ సుహృద్వినష్టిం 


తృతీయ స్కంధము - అధ్యాయము 1 [ప 





వనం యథా వేణుజవహ్నిసంశ్రయమ్‌ |! 
సంస్పర్ధయా దగ్ధమథానుశోచన్‌ 
సరస్వతీం ప్రత్యగియాయ తూపష్టీమ్‌ |! క్ష 


అథ = తరువాత, తత్ర = అక్కడ, వేణుజవహ్నిసంశ్రయమ్‌ = వెదు 
రుడొంకలనుండి పుట్టిన అగ్నికి ఆశయమైన, వనమ్‌ = అడవి, యథా 
దగ్జమ్‌ = ఏ విధముగా దహింపబడునో, సంస్పర్థయా = అన్యోన్య కలహ 
వచే, సుహృద్‌-వినష్టిమ్‌ = బంధువుల వినాశమును గురించి, శుశ్రావ = 
వినెను, అథ = తరువాత, అనుశోచన్‌ = దుఃఖించుచున్నవాడై తూష్టీమ్‌ జ్‌ 
ఏమియు మాటలాడకుండగా, సరస్వతీం ప్రతి = సరస్వతీనదిని గురించి. 
ఇయాయ = వెళ్లెను. 


అడవిలో వెదురుడొంకలలో రాపిడిచే ప్పట్టిన అగ్ని వలన అడవి 
అంతా తగులబడిన విధముగా అన్యోన్యకలహముచే కురువంశము నాశన 
మయ్యెను. ఆ వృత్తాంతమును విదురుడు ప్రభాస తీరరమునందుండగా విని 
చాల దుఃఖించినవాడై ఏమియు మాటలాడకుండగా సరస్వతీనదీతీరము 
నకు వెళ్లెను. 


తస్యాం త్రితస్యోశనసో మనోశ్చ 
పృథోరథాగ్నేరసితస్య వాయోః | 
తీర్దం సుదాసస్య గవాం గుహస్య 
యచ్చాాద్ధదేవస్య స ఆసిషేవే || జై 
తస్యామ్‌ = ఆ.నదీతీరమునందు, సః =ఆ విదురుడు, స్య = 
త్రితుని, ఉశనసః = ఉశనసుని, చ = మరియు, మనోః = మనువుయొక్క 
పృథోః = పృథువుయొక్క అథ = మరియు, అగ్నేః = అగ్నియొక్క అసి 
తస్య = అసితుని వాయోః = వాయుదేవుని సుదాసస్య = సుదాసుని, 
గవామ్‌ = గోవులయొక్క, గుహస్య = గుహుని, శ్రాద్ధదేవస్య = శ్రాద్ధదేవుని, 
యత్‌ = ఏ, తీర్ధమ్‌ = తీర్థము గలదో దానిని, అసిషేవె = సేవించెను. 


కేడీ శ్రీమద్భాగవతము 


విదురుడు సరస్వతీనదీతీరమునందు బ్రితుడు, ఉశనసుడు, మను 
వు: పృథువు, అగ్ని. అసితుడు, వాయుదేవుడు, సుదాసుడు, గోవులు, 
గుహుడు, శ్రాద్ధదేవుడు అను పేర్లతో ప్రసిద్ధిని చెందిన తీర్థములను సేవిం 
చెను. 


అన్యాని చేహ ద్విజదేవదేవైః 
కృతాని నానాయతనాని విష్ణోః | 
ప్రత్యంగముఖ్యాంకితమందిరాణి 
యద్దర్భ్శనాత్కృష్టమనుస్మరంతి .. 23 
చ = మరియు, ఇహ = ఈ లోకములో, ద్విజదేవదేవైః = మహర్షు 
లచే మరియు దేవతలచే, కృతాని = ప్రతిష్టించబడిన, అన్యాని = ఇతరము 
అగు, విష్ణోః = శ్రీమహావిష్టువుయొక్క, నానా-ఆయతనాని = అనేకములగు 
స్థానములను, ప్రత్యంగముఖ్య- -అంకితమందిరాణి = ఆయుధములలో 
ముఖ్యమగు చక్రము చిహ్నముగా గల మందిరములను, యత్‌-దర్శనాత్‌ 
అను = వేటిని చూచిన పిదప, కృష్ణమ్‌ = కృష్ణుని, స్మరంతి = స్మరించెదరో. 


ఇంతేగాకు ఈ లోకములో మహర్షులు మరియు. దేవతలు ప్రతిష్టిం 
చిన శ్రీమహావిష్టువుయొక్క ఆలయములను పెక్కింటిని విదురుడు సేవిం 
చెను. భగవానుని ఆయుధములలో ప్రముఖమగు చక్రము ఆ ఆలయశిఖర 
ములను అలంకరించి యుండును. వాటిని చూడగనే జనులు శ్రీకృష్ణుని 
స్మరించుచుందురు. 


తతస్త్వతివ్రజ్య సురాష్ట్రమృద్ధం 
| సౌవీరమత్స్యాన్‌ కురుజాంగలాంశ్చ | 
కాలేన తావద్యమునాము పేత్య . 
తత్రోద్ధవం భాగవతం దదర్శ |! 24 
తతః తు = తరువాతనైతే, బుద్ధమ్‌ = = సమృద్ధమగు, సురాష్ట్రమ్‌ = 


సౌరాష్ట్రప్రాంతమును, సావీరమత్స్యాన్‌ = సౌవీరమత్స్యప్రాంతములను, 
కురుజాంగలాన్‌ చ = కురుజాంగలప్రాంతమును కూడ, అతివ్రజ్య = దాటివె 


తృతీయ స్కంధము ఆ అధ్యాయము క్షే కేవ్‌ 


తి కాలేన తావత్‌ = కొంత కాలమునకు, యమునామ్‌ = యమునానదీకిర 
మును, ఉశే పేత్య = చేరుకొని, తత్ర = అచట, భాగవతమ్‌ = భగవద్చక్తువగు, 
ఉద్ధవమ్‌ = ఉద్ధవుని, దదర్శ = చూచెను. 


తరువాత విదురుడు సమృద్ధమగు సౌరాష్ట్రముసు, సౌవీర మత్స్య 
కురుజాంగల ప్రాంతములను కూడ దాటివెల్లి కొంతకాలమునకు యమునా 
నదీతీరమును చేరుకొని, అచట భగవదృక్తుడగు ఉద్దవుని దర్శించెను. 


స వాసుదేవానుచరం ప్రశాంతం 
బృహస్పతేః ప్రాక్‌ తనయం ప్రతీతమ్‌ | 

ఆలింగ్య గాఢం ప్రణయేన భద్రం 
స్వానామపృచ్చదృగవత్ప్రజానామ్‌ |] 2వ 


వాసుదేవ-అనుచరమ్‌ = శ్రీకృష్ణుని అనుచరుడు, ప్రశాంతమ్‌ = 
మిక్కిలి శాంతమగు స్వభావము గలవాడు, బృహస్పతేః = బృహస్పతికి, 
ప్రాక్‌ = పూర్వములో, తనయమ్‌ = శిష్యునిగా నున్నవాడు, ప్రతీతమ్‌ = 
ప్రఖ్యాతిని గాంచినవాడు అగు ఉద్ధవుని, సః = ఆ విదురుడు, ప్రణయేన = 
'పేమతో, గాఢమ్‌ = గట్టిగా, ఆలింగ్య = = కౌగిలించుకొని, భగవత్‌-ప్రజానామ్‌ 
= శ్రీకృష్ణభగవానుని ఆభ్రితులైన, స్వానామ్‌ = తన వారియొక్క, భద్రమ్‌ = 
క్రేమసమాచారమును గురించి, అపృ్పచ్చత్‌ = ప్రశ్నించెను. 
మిక్కిలి శాంతస్వభావము గల ఉద్ధవుడు శ్రీకృష్ణ్టభగవానుని అను 
చరులలో ప్రసిద్దిని గాంచినవాడు. ఆయన ఒకప్పుడు బృహస్పతి వద్ద 
శిష్యునిగా స. విదురుడు ఆయనను ప్రేమతో గట్టిగా కాగిలిం 
చుకొని శ్రీకృష్ణభగవానుని పుత్రపొత్రాదులు మరియు ఆశ్రితులు అగు తన 
బంధువుల క్రేమసమాచారమును గురించి ప్రశ్నించెను. 


కచ్చిత్పురాణా పురుషా స్వనాభ్య- 
పాద్మానువృత్త్యేహ కిలావతీర్ణౌ | 
ఆసాత ఉర్వాాః కుశలం విధాయ 
కృతక్షణొ కుశలం శూరగేహే || 26 


16 శ్రీమద్భాగవతము 





స్వనాభ్యపాద్మ-అనువృత్తా్యా = తన నాభియందలి పద్మమునుండి 
జన్మించిన బ్రహ్మగారి ప్రార్ధనచే, పురాజౌ పురుషా = పురాణ (సనాతన) 
పురుషులగు బలరామకృష్ణులు, ఇహ = ఈ భూలోకమునందు, అవతీర్ణౌ 
కిల = అవతరించియున్నారు గదా! ఉర్వ్యాః = భూమికి, కుశలమ్‌ = క్షేమ 
మును, విధాయ = కలిగించి, కృతక్షణౌ = లభించిన అవకాశము గలవారై 
(అందరికీ ఉత్సాహమును కలిగించుచున్నవారై), శూరగేహే = వసుదేవుని 
గృహమునందు, కుశలమ్‌ = క్షేమముగా, కచ్చిత్‌ ఆసాతే = ఉన్నారా? 


శ్రీమహావిష్టువుయొక్క నాభికములమునందు జన్మించిన బ్రహ్మ 
గారు ప్రార్దించగా, పురాణపురుషులగు బలరామకృష్ణులు ఈ లోకము 
నందు అవతరించి యున్నారు గదా! వారు భూభారమును తగ్గించి లోక 
మునకు క్షేమమును కలిగించినారు. వారికి ఇప్పటికి కొంత అవకాశము 
లభించినది. వారు వసుదేవుని గృహములో అందరికీ ఆనందమును కలి 
గిస్తూ క్షేమముగా నున్నారా? 


కచ్చిత్కురూణాం పరమం సుహృన్నో 
భామస్స ఆస్తే సుఖమంగ శౌరిః | 
యో వై స్వస్యణాం పితృవద్దదాతి 
వరాన్‌ వదాన్యో వరతర్పణేన || 27 


అంగ = ఓ మిత్రుడా! కురూణామ్‌ = కురుపంశము వారికి, 
పరనుం సుహృత్‌ = గొప్ప మిత్రుడు, నః = మాకు, భావుః = పూజ్యుడు 
అగు, సః = ఆ శౌరిః = వసుదేవుడు, సుఖమ్‌ = సుఖముగా, కచ్చిత్‌ ఆస్తే = 
ఉన్నాడా?, వదాన్యః = దాతయగు, యః = ఏ వసుదేవుడు, స్వస్తాణామ్‌ = 
కుంతి మొదలగు తోబుట్టువులకు, పితృవత్‌ = తండ్రివలె, వరతర్పణేన = 
వారి వారి భర్తలను సంతోషసెట్టుచూ, వరాన్‌ = అఖభీష్టములగు వస్తువుల 
ను, దదాతి = ఇచ్చుచుండునో. 


ఓ మిత్రమా! మా కురువంశీయులకు గొప్ప స్నేహితుడు, 
పూజ్యుడు అగు వసుదేవుడు సుఖముగా నున్నాడా? ఆయన చాల ఉదారు 


తృతీయ స్కంధము - అధ్యాయము 1 క్షే? 


డు. తన తోబుట్టువులను, వారి భర్తలను తండ్రివలెనే చూచెడివాడు, 
ఆయన వారికి అభీష్టములగు వస్తువులను ఇచ్చి సంతోష పెట్టెడివాడు. 


కచ్చిద్వరూథాధిపతిర్యదూనాం ప్రద్యుమ్న ఆస్తే సుఖనుంగ వీరః! 
యం రుక్మిణీ భగవతో 5భిలేభే ఆరాధ్య విప్రాన్‌ స్మరమాదిసర్లే! 28 


అంగ = ఓ మిత్రమా! యదూనామ్‌ = యాదవుల, వరూథ-అధి 
పతిః = సేనానాయకుడు, వీరః = వీరుడు అగు, ప్రద్యుమ్నుః = ప్రద్యుమ్ను 
డు, సుఖమ్‌ = సుఖముగా, కచ్చిత్‌ ఆస్తే = ఉన్నాడా? ఆదిసర్లే = పూర్వజ 
న్మయందు, స్మరమ్‌ = మన్మథుడగు, యమ్‌ = ని ప్రద్యుమ్నుని, రుక్మిణీ స 
రుక్మిణి, విప్రాన్‌ = బ్రాహ్మణులను, ఆరాధ్య = ఆరాధించి, భగవతః = భగవా 
నునినుండి, అఖిలేఖే = పొందెనో. 


ఓ మిత్రమా! యాదవసేనానాయకుడు, వీరుడు అగు ప్రద్యు 
మ్నుడు సుఖముగానున్నాడా? ఆయన పూర్వజన్మలో మన్మథుడు. 
రుక్మిణి బ్రాహ్మణులనారాధించి భగవానునినుండి ఆతనిని పుత్రునిగా బడ 
సెను. 


కచ్చిత్సుఖం సాత్వతవృష్టిభోజ- 
దాశార్డకాణామధిపస్ప ఆస్తే ! 
యమభ్యషించచ్చతపత్రనేత్రో 
నృపాసనాశాం పరిహృత్య దూరాత్‌ | _ 29 
సాత్వతవృష్టిభోజదాశార్హకాణామ్‌ = సొత్వతులు, వృష్టులు, భోజు 
లు, దాశార్హులు అను నంశములకు చెందిన యాదవ్పలకు, అధిపః = అధిప 
తియగు, సః =ఆ ఉగ్రసేన మహారాజు, సుఖమ్‌ = సుఖముగా, కచ్చిత్‌ ఆస్తే 
= ఉన్నాడా? నృప-ఆసన-ఆశామ్‌ = రాజసింహాసనమునందలి ఆశను, 
దూరాత్‌ = దూరముగా, పరిహృత్య = విడిచిపెట్టియున్ను యమ్‌ = ఎవ్వాని 
ని, శతపత్రనేత్రః = పద్మపత్రమువంటి కన్నులు గల శ్రీకృష్ణభగవానుడు, 
అభ్యషించత్‌ = అభిషేకించెనో. , 


18 ఈవముద్భాగవతము 


సాత్వత వృష్టి, భోజ, దాశార్హ వంశములకు చెందిన యాదవులకు 
అధిపతియగు ఆ ఉగ్రసేన నుహారాజు సుఖముగా నున్నాడా? ఆయన 
రాజ్యాధికారమునందలి ఆశను పూర్తిగా విడిచిపెట్టి యుండగా, పద్మప్పు 
రేకులవంటి కన్నులు గల శ్రీకృష్ణ భగవానుడు ఆయనను మహారాజుగా 
భిషేకించినాడు. 


కచ్చిద్ద రేస్పామ్య సుతస్పదృక్ష 
ఆస్తే5గ్రణీ రథినాం సాధు నొంబః |! 
అనూత యం జాంబవతీ వ్రతాఢ్యా 
దేవం గుహం యోంబికయా ధృతో[గే | 30 


సౌమ్య = ఓ ప్రసన్నమగు మనస్సు గలవాడా! హరేః = శ్రీహరికి, 
సదృక్షః = సమానమైన, సుతః = పుత్రుడు, రధినామ్‌ = రథికులలో, అగ్రణీః 
= అ(గేసరుడు అగు, సాంబః = సాంబుడు, సాధు = సుఖముగా, కచ్చిత్‌ 
ఆస్తే = ఉన్నాడా? యమ్‌ = ఏ, గుహం దేవమ్‌ = కార్తీక భగవానుని, వ్రత- 
ఆఢ్యా = వ్రతనిషస్టురాలగు, జాంబవతీ = జాంబవతి, అసూత = కన్నదో, యః 
= ఎవడు, అగే= పూర్వ-అవతారమునందు, అంబికయా = పార్వతీదేవిచే, 
ధృతః = ధరించబడినాడో. 


ఓ ప్రసన్నమగు మనస్సు గల ఉద్ధవా! సాంబుడు శ్రీకృష్ణభగవాను 
నకు అనురూపమైన పుత్రుడు. రథికులలో అ(గ్రేసరుడగు ఆ సాంబుడు 
శ్రీకృష్ణునితో సమానమగు పరాక్రమము గలవాడు. పూర్వజన్మలో ఆయన 
సాక్షాత్తుగా పార్వతీపుత్రుడగు భగవాన్‌ కుమారస్వామి. ఆయనను జాంబ 
వతి కఠినములగు వ్రతములను సలిపి పుత్రునిగా బడసినది. ఆయన కుశల 


ముగా నున్నాడా? 
క్షేమం స కచ్చిద్యుయుధాన ఆస్తే 
యః ఫాల్గునాల్లబ్ధధనూరహస్యః | 
లేభేంంజసాధోక్షజసేవమయైవ . 
గతిం తదీయాం యతిఖిర్లురాపామ్‌ ! | వక్ష 


తృతీయ స్కంధము - అధ్యాయము 1 క్షం 


సః = ఆ యుయుధానః = సాత్యకి, క్లేమమ్‌ = క్షేమముగా, కచ్చిత్‌ 
ఆస్తే = ఉన్నాడా? యః = ఏ సాత్యకి ఫాల్గునాత్‌ = అర్జునునినుండి, లబ్జ్బధ 
నూరహస్యః = పొందబడిన ధనుర్విద్యయొక్క రహస్యములు గలవాడో, 
అధోక్షజసేవయా ఏవ = శ్రీకృష్ణభగవానుని సేపచే మాత్రమే, యతిఖిః = 
యతులవచే, దురాపామ్‌ = కష్టముచే పొంద శక్యమైన, తదీయామ్‌ = ఆ భగ 
వానునకు సంబంధించిన, గతిమ్‌, = స్లితిని అంజసా = తేలికగా, లేభే = 
పొందినాడో. . 


సాత్యకి క్షేమముగా నున్నాడా? ఆయన ధసుర్వేదరహస్యము 
లను అర్జునుని వద్ద అభ్యసించినాడు. ఆయన శ్రీకృష్ణభగవానుని మేవించి, 
కేవలము ఆ సేవయొక్క ప్రభావముచే యతులకు కూడ పొందుటకు కష్ట 
మైన భాగవత (భగవదృక్తు స్థితిని తేలికగా పొందినాడు. 


కచ్చిద్చుధస్ప్వస్త్యనమీవ ఆస్తే 
శ్వఫల్కపుత్రో భగవత్ప్రపన్నః | 
యః కృష్ణపాదాంకితమార్గపాంసు- 
ప్వచేష్టత ప్రేమవిభిన్నథధైర్యః || ఏ2 


బుధః = విద్వాంసుడు, అనమీవః = పాపమునెరుగనివాడు, భగవ 
త్‌-ప్రపన్నః = భగవంతుని శరణు పొందినవాడు, శ్వఫల్కపుత్రః = శ్వఫ 
ల్కుని పుత్రుడు అగు అక్రూరుడు, స్వస్తి = క్షేమముగా, కచ్చిత్‌ అస్తే= 
ఉన్నాడా? యః = ఏ అక్రూరుడు, ప్రేమవిభిన్నధైర్యః = ప్రీతిచే సడలిన 
ధైర్యము గలవాడై, కృష్ణపాద-అంకితమార్గపాొంసుషు = శ్రీకృష్ణుని కాలి 
ముద్రల గుర్తులుగల దారియందలి ధూళియందు. అచేష్టత = పొరలినాడో. 


విద్వాంసుడు, పాపమునెరుంగనివాడు, భగవంతుని శరణు పొంది 
నవాడు, శ్వఫల్కుని పుత్రుడు అగు అక్రూరుడు కుశలముగా నున్నాడా? 
ఆయన మార్గమునందలి ధూఖియందు శ్రీకృష్ణభగవానుని కాలిగుర్తులను 
చూచి అతిశయించిన భక్తిచే మనోధైర్యమును కోల్పోయినవాడై ఆ ధూళి 
యందు పొరలాడినాడు. 


20 శ్రీమద్భాగవతము 





కచ్చిచ్చివం న. 
ష్టుప్రజాయా ఇవ దేవమాతుః | 
యావై మ. దధార దేవం 
త్రయీ యథా యజ్ఞవితానమర్ధమ్‌ [| 33 


దేవమాతుః ఇవ = దేవమాతయగు అదితివఠ, విష్ణుప్రజాయాః = 
శ్రీమహావిష్ణువు సంతానముగా గల, దేవకభోజపుతా్య్యః = భోజవంశీయు 
డగు దేవకుని పృత్రికమైన దేవకికి, శివం కచ్చిత్‌ = కుశలమేనా?, యా వై = 
ఏ దేవకి, యజ్ఞవితానమ్‌ = యజ్ఞముయొక్క విస్తారము అనే, అర్హమ్‌ = అర్ధ 
మును, త్రయీ యథా = వేదము వలె, దేవమ్‌ = భగవానుని, స్వగర్భేణ = 
తన గర్భముచే, దధార = ధరించెనో. 


భోజవంశీయుడైన దేవకుని పుత్రికయగు దేవకి కుశలముగా 
నున్నదా? ఆమె శ్రీమహావిష్ణువును సంతానముగా పొందిన దేవమాత 
అదితి వంటిది. వేదను తనలో విస్తారముగు యజ్ఞ ప్రక్రియను నిరూపించే 
జ్ఞానమును కలిగియున్న విధముగా, ఆమె తన గర్భమునందు భగవానుని 
ధరించినది. 


అపి స్విదాస్తే భగవాన్‌ సుఖం వో 

యస్సాత్వతాం కామదుఘోంనిరుద్దః | 
యమామనంతి స్మ హ శబ్బయోనిం 

మనోమయం సః | ఏ4 


భగవాన్‌ = న అనిరుద్దః = అనిరుద్దుడు, సుఖమ్‌ = సుఖ 
ముగా, అపి స్విత్‌ ఆస్తే = ఉన్నాడా? యః =వీ అన్‌రుద్దుడు, సాత్వతామ్‌ 
= భక్తులగు (యదువంశీయులగు), వః = మీ, కానముదుఘః = కోరికలను 
పూర్తి చేయునో, యమ్‌ = ఎవనిని, శబ్బయోనిమ్‌ = వేదములకు కారణమైన 
వాడుగను (వాక్కునకు కారణమైన), సత్త్వతురీయతత్త్యమ్‌ = భగవానుని 
నాల్లవ అంశగను (అంతఃకరణముయొక్క నాల్గవ అంశయగు), మనోమ 
యమ్‌ = మనస్సునకు అధిన్టానముగను, ఆమనంతి స్మ హజ= వర్ణించుచు 
న్నారో. 


తృతీయ స్కంధము - అధ్యాయము 1 లే 





అనిరుద్ధ భగవానుడు సుఖముగా. నున్నాడా? ఆయన భక్తుల 
నురియు యదువంశీయుల కోరికలను పూర్తి చేయువాడు. ఆయనయే వేద 
ములను ఆవిర్భవింప జేసినవాడనియు, శ్రీమహావిష్ణువు యొక్క నాల్లవ 
అంశ అనియు మహాత్ములు వర్దించుచున్నారు. వాక్కునకు మూలము, 
చిత్తము అహంకారము బుద్ధి మరియు మనస్సు అనే నాలుగింటి సమాహా 
రము అగు అంతఃకరణములో నాల్లవ అంశము అగు మనస్సునకు ఆయన 
అధిష్టాన దైవము. 


అపి స్విదన్యే చ నిజాత్మ దైవమనన్యవృత్త్యా సమనువ్రతాయే |! 
హృదీకసత్యాత్మజచారుదేష్టగదాదయస్సస్తి చరంతి సౌమ్య! 135 

సౌమ్యు = ఓ ఉద్ధవా!: చ = మరియు, హృదీకసత్యా-ఆత్మజచారు 
దేష్టగద-ఆదయః = హృదీకుడు, సత్యభామాప్పుత్రుడగు చారుదేష్టుడు, 
గదుడు మొదలగు, అన్యే = ఇతరులు, స్వస్తి = కుశలముగా, అపి స్విత్‌ 
చరంతి = సంచరించుచున్నారా? యే = ఎవరైతే, నిజ-ఆత్మ దైవమ్‌ = తవు 
హృదయేశ్వరుడగు శ్రీకృష్ణుని. అనన్యవృత్త్యా = అనన్య (మరియొకటి 
లేని మగు గ్రేమతో, సమనువ్రతాః = చక్కగా అనుసరించెదరో. 

. ఓ ఉద్దవా! హృదీకుడు, సత్యభామాతనయుడగు చారుదేష్టుడు, 
గదుడు మొదలగు ఇతరులు కూడ కుశలముగా సంచరించుచున్నారా? 
వారు తమ హృదయేశ్వరుడగు (తమ ఆత్మరూప్పునిగా ప్రకాశించే) శ్రీకృ 
ష్టుని అనన్యమగు (భేదభావన లేని డ్రేమతో (ఏకాంత భక్తితో) చక్కగా 
అనుసరించుచుందురు. 


అపి స్వదోర్భా ఫ్రం విజయాచ్యుతాభ్యాం 
ధర్మేణ ధర్మః పరిపాతి సేతుమ్‌ |! 
దుర్యోధనోుతప్యత యత్సభాయాం 
సామాజ్యలక్ష్మ్యా విజయానుపవృత్త్యా ! 36౮ 
ధర్మః = ధర్మరాజు, స్వదోర్భ్యామ్‌ = తన రెండు భుజములైన, 
విజయ-అచ్యుతాభ్యామ్‌ నా అర్జునునితో నురియు శ్రీకృష్ణునితో, ధర్మేణ జు 


22 - శ్రీమద్భ్బాగవతము 





ధర్మబద్ధముగా, సేతుమ్‌ = లోకమర్యాదను, అపి పరిపాతి = అన్ని విధము 
లుగా రక్షించుచున్నాడు గదా? యత్‌-సభాయామ్‌ = ఎవని మయసభ 
యందు, విజయ-అనువృత్తయా = విజయ సరంపరచే (అర్జునుడు చేసిన 
సేవ వలన కలిగిన), సామ్రాజ్యలక్షా్మ్యా = సామ్రాజ్య వైభవముచే, దుర్యో 
ధనః = దుర్యోధనుడు, అతప్యత = పరితపించినాడో. 


ధర్మరాజునకు శ్రీకృష్ణార్జునులు రెండు భుజములవంటి వారు. 
ఆయన వారి సహాయముతో ధర్మబద్ధముగా పాలిస్తూ లోకమర్యాదను నిల 
బెట్టుచున్నాడా? ఆయనకు కలుగుచున్న విజయముల పరంపరను, ఆయ 
నకు మయుడు కట్టి ఇచ్చిన సభలో ప్రకటమైన సామ్రాజ్య వైభవమును, ఆ 
వైభవమునకు మూలములోనున్న అర్జునుని షకేవను చూచి, దుర్యోధనుడు 
అసూయతో చాల దుఃఖముననుభవించెను. 


కింవా కృతాఘేష్వఘమత్యమర్షి 

ఫీమోహివర్దీర్ష్ణతమం వ్యముంచత్‌ | 
యస్యాంఘ్రిపాతం రణభూర్న సేహే 

మార్గం గదాయాన్చరతో విచిత్రమ్‌ | 37 


కృత-అఘేషు = చేయబడిన అపరాధము గలవారియందు, అతి 
-అమర్షీ = మిక్కిలి అసహనము గల, ఖీవముః = భీముడు, అహివత్‌ = పాము 
వలె, దీర్హతనుమ్‌ = మిక్కిలి దీరకాలము కొనసాగే, అఘమ్‌ = కోపమును, 
కిం వ్యముంచత్‌ = విడిచిపెట్టినాడా?, వా = లేదా? గదాయాః = గద 
యొక్క, విచిత్రమ్‌ = వివిధములైన, మార్గమ్‌ = గతిని ఉద్దేశించి, (విచిత్రమ్‌ 
= అనేక విధములుగా) చరతః = సంచరించే యస్య = ఏ భీముని, అంఘ్రి 
పాతమ్‌ = కాళ్ల తొక్కుడును, రణభూః = రణభూమి, న సేహే = సహించలే 
కపోయనో. 


భీముడు అపరాధమును చేసినవారియందు త్రీవ్రమగు అసహ 
నము గలవాడు. ఆతని కోపము పాము కోపము వలె చాల కాలము వరకు 
కొనసాగును. ఆతడు అట్టి కోసమును విడిచిపెటినాడా, లేదా? అతడు 


తృతీయ స్కంధము - అధ్యాయము 1 23 





యుద్దరంగములో గదను రకరకములుగా త్రిప్పుతూ సంచరిస్తూ ఉంటే, 
ఆతని పాదముల తాకిడిని భూమి సహించలేక పోయొుడిది.. 


కచ్చిద్యశోధా రథయూథపానాం గాండీవధన్యోపరతారిరాస్తే | 
అలక్షితో యచ్చరకూటగూఢో మాయాకిరాతో గిరిశస్తుతోష || 38 


రథయూథపానామ్‌ = రథికుల మరియు సేనానాయకుల మధ్య 
లో, యశోధాః = కీర్తిని ధరించువాడు, గాండీవధన్వా = గాండీవమనే ధన 
స్సును ధరించువాడు అగు అర్జునుడు, ఉపరత-అరిః = తొలగిపోయిన 
శత్రువులు గలవాడై, కచ్చిత్‌ ఆస్తే = ఉన్నాడా?. గరిశః = కైలాసవాసియగు 
శివుడు, మాయాకిరాతః = మాయచే కిరాతుడై. అలక్షితః = గుర్తు పట్టరాని 
వాడై యత్‌-శరకూటగూఢః = ఎవని బాణసమూహముచే కప్పివేయబడిన 
వాడై, తుతోష = సంతోషించెనో. 


అర్జునుడు మహారథులలో మరియు సేనానాయకులలో గొప్పవా 
నిగా కీర్తిని గడించినాడు. అతడు శత్రువులను నిర్మూలించి ఇప్పుడు ప్రశాం 
తముగ నున్నాడా? కైలాసపతియగు శివుడు గుర్తు పట్టుటకు వీలులేని విధ 
ముగా మాయచే కిరాతవేషమును దాల్చి రాగా, ఆతడు ఆయనను తన 
బాణములతో కప్పివేసెను. ఆ కారణముగా, శివుడు ఆతని విషయములో 
చాల సంతోషించెను. 


యమావుత స్విత్తనయౌ పృథాయాః 
పార్దెర్చృతా పక్ష్మభిరక్షిణీవ | 
"'రేమాత ఉద్దాయ మృధే స్వరిక్టం 
పరాత్సుపర్జావివ వజ్రివక్తాత్‌ | ఏం 
పృథాయాః = కుంతియొక్క, తనయౌ = పెంపుడు కొడుకులు, 
పార్షిః = కుంతియొక్క సంతానమగు ధర్మరాజాదులచే, పక్ష్మభిః = కనురె 
ప్పలచే, అక్షిణీ ఇవ = రెండు కన్నులు వలె, వృతౌ = కాపాడబడినవారు, 
యమౌ = కవలలు అగు నకుల సహదేవులు, మృధే = యుద్ధమునందు, 
-పరాత్‌ = శత్రువగు దుర్యోధనునినుండి, స్వరిక్టమ్‌ = రాజ్యములో తము 


24 శ్రీమద్భాగవతము 





వాటాను, వజ్రివక్తాాత్‌ = ఇంద్రుని నోటినుండి, సుపర్జౌ ఇవ = గరుడపక్షులు 
వలె, ఉద్దాయ = లాగుకొని, రేమాతే ఉత స్విత్‌ = రమించుచున్నారా? 


కవల బిడ్డలగు నకుల సహదేవులను కుంతియే పెంచి పోషించిన 
ది. కుంతియొక్క పుత్రులగు ధర్మరాజు, భీముడు మరియు అర్జునుడు 
వారిద్దరిని కంటికి రెప్పల వలె కాపాడెడివారు. గరుడపక్షుల జంట ఇంద్రుని 
వద్దనుండి అమృతమును లాగుకున్న విధముగా, వారిద్దరు శత్రువగు 
దుర్యోధనుని వద్దనుండి రాజ్యములో తము వాటాను లాగుకొని, సుఖముగా 
వ. 


య పృథాపి 'ధ్రియతే;ర్ళకార్ణే రాజర్జివర్యేణ వినాపి తేన | 
యస్తేకవీరో;ధిరథో విజిగ్యే ధనుర్జ్వితీయః కకుభశ్చతస్రః || 40 


అహో = ఆశ్చర్యము! పృథా అపి = కుంతి కూడా, రాజర్జివ ర్యేణ 
= రాజర్జులలో ్రేస్టుడగు, తేన వినా అపి = ఆ పాండువు లేకున్ననూ, అర్భ 
క-అర్జే = పిల్లల కొరకై ధ్రియతే = ప్రాణములను ధరించియున్నది. ఏకవీరః 
న సాటిలేని 'పేరుడు, అధిరథః = రథయుద్ధమును చేయువారిలో డేష్టుడు 
అగుయఃతు = ఏ పాండు మహారాజైతే, ధనుః-ద్వితీయః = ధనస్సు 
మాత్రమే తోడుగా గలవాడై. చతస్రః = నాలుగు, కకుభః = దిక్కులను, 
విజిగ్యే = జయించెనో, 

రాజర్జులలో ్రేష్టుడగు పాండునుహారాజు లేకున్ననూ పిల్లల 
కొరకై కుంతి ప్రాణములను ధరించియుండుట చాల కొనియాడ దగినది. ఆ 
పాండు మహారాజు సాటిలేని వీరుడు మరియు రథయుద్దమును చేయువా 
రిలో డ్రేష్టుడు. ఆయన తన ధనస్సును మాత్రమే తోడుగా చేసుకొని, 
నాలుగు దిక్కులను జయించెను. " 


సౌమ్యానుశోచే తమధఃపతంతం 
భాత్రే పరేతాయ విదుద్రుహేయ 
నిర్యాపితో యేన సుహృత్స్వపుర్యా 
అహం స్వప్పుత్రాన్‌ సమనువ్రతేన || తే 


తృతీయ స్కంధము - అధ్యాయము 1 25 





సౌమ్య = సౌమ్యుస్వభావము గల ఓ ఉద్దవా!, అధః = నరకమునం 
దు, పతంతమ్‌ = పడుచున్ను తమ్‌ = ఆ ధృతరాష్ట్రుని గురించి, అనుశోచే 
= పలుమార్లు శోకించుచున్నాను, యః = ఏ ధృతరాష్ట్రుడు, పరేతాయ = 
మరణించిన, భ్రాత్రే = సోదరుని కొరకు, విదుద్రుహే = ద్రోహమును చేసినా 
డో, స్వపుత్రాన్‌ = తన పుత్రులగు దుర్యోధనాదులను, సమనువ్రతేన = 
ఖచ్చితముగా అనుసరించి నడచిన, యేన = ఏ ధృతరాష్ట్రునిచే, సుహృత్‌ 
= హితమును కోరేవాడనగు, అహమ్‌ = నేను, స్వపుర్యాః = తన నగరము 
నుండి, నిర్యాపితః = వెడలగొట్ట బడితినో. 


సౌమ్యమగు స్వభావము గల ఓ ఉద్దవా! మరణించిన సోదరునకు 
ద్రోహమును. చేసి పాపమును మూటగట్టుకున్న ధృతరాష్ట్రుని గుగించి 
నేను అధికముగా శోకించుచున్నాను. ఆయన కొడుకులు చెప్పిన మాటను 
అనుసరించుటయే వ్రతముగా పెట్టుకొని, తన హితమును గోరే నన్ను తన 
నగరమునుండి పంపించి వేసినాడు. 


సోోహం హరేర్మ ర్యవిడంబనేన 
దృశో నృణాం చాలయతో విధాతుః | 
పలక్ష్యః పదవీం ప్రసాదాత్‌ 
చరామి పశ్యన్‌ గతవిస్మయోవ5త్ర 1 42 


సః = అట్టి, అహమ్‌ = నేను, మర్త్యవిడంబనేన = మానవులను 
అనుకరించుటచే, నృణామ్‌ = మానవుల, దృశః = మనోవృత్తులను, చాల 
యతః = భ్రమింపజేయునట్టియు, విధాతుః = జగన్నియంతయగు, హరేః = 
శ్రీకృష్ణునియొక్క, ప్రసాదాత్‌ = అనుగ్రహము వలన, న అన్య-ఉపలక్ష్యః = 
ఇతరులచే తెలియబడనివాడనై, గతవిస్మయః = తొలగిన ఆశ్చర్యము (ఖేద 
ము) గలవాడవనై పదవీమ్‌ = భగవానుని మహిమను, పశ్యన్‌ = చూచుచు 
న్నవాడనై, అత్ర = ఈ లోకమునందు, చరామి = సంచరించుచున్నాను. 


నాకు ఈ విషయములో ఆశ్చర్యము గాని, ఖేదము గాని లేదు. 
ఏలయనగా, జగన్నియంతయగు శ్రీహరి మానవాకారమును దాల్చి శ్రీకృ 
ష్టుడై మానవుల మనోవృత్తులకు భ్రమను కలిగించుచున్నాడు. కాని, నేను 


నాన్యో 


26 శ్రీమద్భాగవతము 





ఆయన అనుగ్రహముచే ఆయన మహిమను గాంఛుచూ, ఇతరులచే తెలి 
యబడని వాడనై ఈ భూలోకములో సంచరించుచు్నొను. 


నూనం నృపాణాం త్రిమదోత్పథానాం 

మహీం ముహుశ్చాలయతాం చమూభిః | 
వధాత్ప్రపన్నార్తిజిహిర్హయేశో;- 

ప్యుమైక్షతాఘం భగవాన్‌ కురూణామ్‌ || 4 


త్రిమద-ఉత్‌-పథానామ్‌ = మూడు రకముల గర్వముచే ధర్మమా 
ర్గమును తప్పినట్టియు, మహీమ్‌ = భూమిని, చమూఖిః = సేనలతో, 
ముహుః = పలుమార్లు, చాలయతామ్‌ = కంపింపజేసిన, నృపాణామ్‌ = 
రాజుల, వధాత్‌ = వధ కారణముగా ప్రపన్న-ఆర్తిజిహీర్హయా = శరణు 
పొందినవారి కష్టములను తొలగించాలనే హా భగవాన్‌ = శ్రీకృష్ణ భగ 
వానుడు, ఈశః అపి = సమర్దుడే అయిననూ, కురూణామ్‌ = కౌరవుల, 
అఘమ్‌ = అసరాధమును, ఉమైక్ష్తత = ఉపేక్షించినాడు, నూనమ్‌ = ఇది. 
నిశ్చయము. 


కొందరు రాజులు తమ ధనవిద్యాకులములను చూచుకొని 
గర్వించినవారై తమ సేనలను నడిపించి భూమండలమును పలుమార్లు 
కంపింపజేసెడివారు; భగవానుడు వారిని వధింపజేసి, తనను శరణు జొచ్చి 
న పాండవులు మొదలగువారి కష్టములను తొలగించగోరెను. కావుననే, 
ఆయన అపరాధమును చేసిన కౌరవులను అక్కడికక్కడే శిక్షించగల్లిననూ, 
ఉపేక్షించినాడు. ఇది నిశ్చయము. 


అజస్య జన్మోత్పథనాశనాయ 
కర్మాణ్యకర్తురుహణాయ పుంసామ్‌ | 
నన్వన్యథా కోంర్షతి దేహయోగం 
పరో గుణానాముత కర్మతంత్రమ్‌ [| తశ 


అజస్య = పుట్టుకలేని పరమేశ్వరునకు, ఉత్పథనాశనాయ = ధర్మ 
మార్గమును తప్పినవారి వినాశము కొరకు, జన్మ = పుట్టుకు అకర్తుః = కర్త . 


తృతీయ స్కంధము - అధ్యాయము 1 నక 





కాని పరమేశ్వరునకు, పుంసామ్‌ = మానవుల, గ్రహణాయ = సంగ్రహము 
(తన వైపునకు త్రిప్పుకొనుట) కొరకు, కర్మాణి = కర్మలు, నను = ఓ 
ఉద్దవా! అన్యథా = అట్లు కానిచో, గుణానామ్‌ = సత్త్వరజస్తమోగుణముల 
కు, పరః = అతీతుడైన, కః ఉత = ఎవ్వాడైననూ, కర్మతంత్రమ్‌ = కర్మకు 
అధీనమై యుండే, దేహయోగమ్‌ = దేహముతోడి సంబంధమును, అర్హతి = 
తగునా? 


ఓ ఉద్ధవా! పరమేశ్వరునకు పట్టుక లేదు. కాని, ఆయన ధర్మమా 
ర్గమును తప్పినవారిని నిగ్రహించుట కొరకై అవతరించును. ఆయన కర్త 
కాడు. కాని ఆయన మానవులను తనవైపు త్రిప్పుకొనుట కొరక్సై అనగా, 
లోకసంగ్రహము కొరక్షై కర్మలను చేయును. అట్లు కానిచో, సత్త్వరజస్తమో 
గుణాత్మకమగు సంసారమునకు అతీతుడగు జ్ఞాని ఎవ్వ రైననూ కర్మకు 
వశమైయుండే దేహసంబంధమునకు అర్హుడు అగునా? కాడు. 


. తస్య ప్రపన్నాఖిలలోకపానా- 
మవస్టితానామనుశాసనే స్వే | 
అర్ధాయ జాతస్య యదుష్వజస్య 
వార్తాం సభఖ్లే క్రీర్త్ణయ తీర్దకీర్తేః || త్‌ 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే 
_ విదురోద్దవసంవాదే ప్రథమోంధ్యాయః 1 


సభే = ఓ మిత్రుడా! స్వే = తన, అనుశాసనే = ఆజ్జ్ఞయందు, అవ 
స్పితానామ్‌ = ఉండే, ప్రపన్న-అభిలలోకపానామ్‌ = శరణు పొందిన 
ఇంద్రుడు మొదలుగా గల లోకపాలకుల, అర్హాయ = ప్రయోజనము కొరకు, 
యదుషు = యదువంశమునందు, జాతస్య = పుట్టిన, అజస్య = పుట్టుక 
లేని, తీర్జకీర్తేః = పవిత్రమగు కీర్తి గలు తస్య = ఆ శ్రీకృష్ణుని, వార్తామ్‌ = 
వృత్తాంతమును, క్రీర్ష్ణయ = చెప్పుము. 


ఓ మిత్రుడా! ఇంద్రుడు మొదలగు లోకపాలకులు అందరు ఆ భగ 
వానుని ఆజను అనుసరించి పని చేయుచుందురు. వారు శరణు పొందగా, 


28 శ్రీమద్భాగవతము 


వారి కార్యమును సాధించి. పెట్టుట కొరకై జన్మలేని భగవానుడు యదువం 
శములో జన్మించినాడు. ఆయనను కీర్తించినవారు పవిత్రులగుదురు. 
ఆయన వృత్తాంతమును చెప్పుము. 


శ్రీమద్బాగవత మహాప్పురాణములోని మూడవ స్కంధములో 
విదుర-ఉద్ధవసంవాదమునందు మొదటి 
అధ్యాయము ముగిసినది (1. 


కన చ 


అథ ద్వితీయోరధ్యాయః 


శ్రీకృష్ణుని బాల్య లీలలు 


శ్రీశుక ఉవాచ | 
ఇతి భాగవతః పృష్టః క్షత్తా? వార్తాం ప్రియాశ్రయామ్‌ | 
ప్రతివక్తుం న చోత్సేహ బెత్కంఠ్యాత్స్మారితేశ్వరః ! | క్షే 


శ్రీశుకః = శ్రీశుకముహర్షి, ఉవాచ = పలికెను, భాగపతః = భగవద్భ 
క్తుడగు ఉద్దవుడు, ఇతి = ఈ విధముగా, క్షత్తా = విదురునిచే, ప్రియ-ఆశ్ర 
యామ్‌ = ప్రియుడగు శ్రీకృష్ణునితో సంబంధము గల, వార్తామ్‌ = సమాచా 
రమును గురించి, పృష్టః = ప్రశ్నించబడినవాడై. బౌత్కంఠ్యాత్‌ = అధికమగు 
(పేమ వలన, స్మారిత-ఈశ్వరః = స్మరింపజేయబడిన ఈశ్వరుడు గలవాడై, 
ప్రతివక్తుమ్‌ = సమాధానమును చెప్పుటకు నచ ఉత్సేహే వ సమర్హుడు 
కాలేదు. " 


శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- విదురుడు భగవదృక్తుడగు 
ఉద్ధవుని ఈ విధముగా ప్రియతముడగు శ్రీకృష్ణునకు సంబంధించిన సమా 
చారమును గురించి ప్రశ్నించెను. కాని, ఈశ్వరుని స్మృరణమాత్రముచే 
ఆయను హృొాదయము గ్రేమతో నిండి ఉత్కంఠభరితుడై సమాధానమును 
చెప్పలేక పోయెను. 


యః పంచహాయనో మాత్రా ప్రాతరాశాయ యాచితః | 
తన్నైచ్చద్రచయన్‌ యస్య సపర్యాం బాలలీలయా |! 2 


సంచహాయనః = ఐదు సంవత్పరములు వయస్సు గల, యః= ఏ 
ఉద్ధవుడు, మాత్రా = తల్లిచే, ప్రాతరాశాయ = చల్లి అన్నమును తినుట కొర 
క్రై యాచితః = కోరబడినవాడై, బాలలీలయా = బాల్యమునందలి క్రీడచే, 


30 శ్రీమద్భాగవతము 


యస్య =ఏ శ్రీకృష్ణునియొక్క సపర్యామ్‌ = ఫేవను, రచయన్‌ = చేయుచు 
న్నవాడై, తత్‌ = ఆ చల్ది అన్నమును, న ఐచ్చత్‌ = ఇష్టపడలేదో. 


ఉద్దవుడు ఐదు సంవత్సరముల బాలకుడై యుండగా ఒక శ్రీకృష్ణ 
మూర్తిని కల్పించి, దానికి సేవను పూజను చేయుచుండెను. అప్పుడు తల్లి 
చల్లి అన్నమును తినుట కొరకు పిలిచెను. కాని తాను చేయుచున్న 
పూజను విడిచి వెళ్లి ఆహారమును భుజించుట ఆ బాలకునకు నచ్చలేదు. 


స కథం సేవయా తస్య కాలేన జరసం గతః | 
సృష్టో వార్తాం ప్రతిబూయాద్భర్లుః పాదావనుస్మరన్‌ 1 3 


కాలేన = కాలముచే, తస్య = ఆ శ్రీకృష్ణునియొక్క కేవయా = 
సేవచే, జరసమ్‌ = పెద్ద వయస్సును, గతః = పొందియున్న్కు సః = అట్టి ఆ 
ఉద్ధవుడు, వార్తామ్‌ = సమాచారమును గురించి, పృష్టః = ప్రశ్నించ. బడిన 
వాడై భర్తుః = ప్రభువగు శ్రీకృష్ణుని, పాదౌ = పాదములను, అనుస్మరన్‌ = 
స్మరించుచున్నవాడై, కథమ్‌ = ఏ విధముగా, ప్రతిబూయాత్‌ = సమాధాన 
మును చెప్పును? 


అట్టి ఉద్ధవుడు దీర్లకాలమునుండియు శ్రీకృష్ణుని సేవిస్తూ వృద్ధు 
డైనాడు. శ్రీకృష్ణుని గురించి ప్రశ్నించగానే ఆయన ఈ ప్రభుని పాదము 
అను స్మరించుట మొదలిడినాడు. అట్టి ఉద్ధవుడు సమాధానమునెట్లు చెప్ప 
గల్గును? 


స ముహూర్తమభూత్తూప్టీం కృష్ణాంఘీసుధయా భృశమ్‌ | 
తీవేణ భక్తియోగేన నిమగ్నస్స్పాధు నిర్వృతః 1 = త 


సః= ఆ ఉద్ధవుడు, కృష్ణ-అంఘిసుధయా = శ్రీకృష్ణుని పాదముల 
అమృతముచే, సాధు = బాగుగా, నిర్వ్చృతః = ఆనందమును పొందినవాడై 
త్రీవేణ = తీవ్రమగు, భక్తియోగేన = భక్తియోగముచే, భల మిక్కిలి, 
నిమగ్నః = పరవశుడై, ముహూర్తమ్‌ = సుమారు ఒక గంట సేపు, తూప్టీమ్‌ 
= మౌనముగా, అభూత్‌ = ఉండెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 2 న్‌! 





శ్రీకృష్ణుని పాదముల భావన అనే అమృతముచే గొప్ప ఆనంద 
మును పొందియున్న ఆ ఉద్ధవుడు తీవ్రమగు భక్తియోగము (భావన ద్వారా 
భగవంతునితో కలియుటు చే పరవశుడై, సుమూరు ఒక గంట వరకు 


సే 


ఏమియు మాటలాడలేదు. 1 


పులకోద్భిన్నసర్వాంగో ముంప్యళష్ట్రతా శుచః | 
పూర్ణార్జో లక్షితస్తేన స్నేహప్రసరసంప్పుతః || వ్‌ 


పులక-ఉద్భిన్నసర్వ-అంగః = పులకాంకురములచే నిండిన అన్ని 
అవయవములు గలవాడు, మీలద్దృశా = మూసియుంచబడిన కన్నులతో, 
శుచః = నీటిని, ముంచన్‌ = విడుచుచున్నవాడు, స్నేహప్రసరసంప్పుతః = 
డేమప్రవాహమునందు మునిగియున్నవాడు అగు ఉద్ధవుడు, తేన= ఆ 
విదురునిచే, పూర్ణ-అర్థః = కృతకృత్యునిగా, లక్షితః = గుర్తించబడినాడు. 


ఉద్ధవుని దేహమంతయు పులకాంకురములతో నిండిపోయెను. 
ఆయన మూసియున్న కన్నుల వెంబడి ఆనందాశ్రువ్పులను విడుచుచుండె 
ను. ఆయన (్రేమప్రవాహములో మునిగిపోయెను. అట్టి ఉద్దవుని చూచి 
విదురుడు, ఈయన కృతార్ధుడు (జీవన్ముక్తుడు) అని తలచెను. 


శన కైర్ఫగవల్లోకాన్నృలోకం పునరాగతః | 
విమృజ్య నేత్రే విదురం ప్రత్యాహోద్దవ ఉత్స్మయన్‌ 116 


శనకైః = మెల్లగా, భగవత్‌-లోకాత్‌ = భగవంతుని లోకమునుండి, 
నృలోకమ్‌ = మనుష్యలోకమును గురించి, పునః ఆగతః = తిరిగి వచ్చిన, 
ఉద్ద్ధవః = ఉద్ధవుడు, నేవే = కన్నులను, విమృజ్య = తుడుచుకొని, ఉత్‌-స్మ 
యన్‌ = విస్మయమును పొందినవాడై, విదురం ప్రతి = విదురుని ఉద్దేశించి, 
ఆహ =పలికెను. 


ఉద్ధవుడు మెల్లగా భగవద్భావననుండి సంసారములోనికి తిరిగి 
వచ్చినవాడై. కన్నులను తుడుచుకొని, భగవంతుని లీలలు స్మరణకు 
వచ్చుటచే విస్మయమును పొందినవాడై విదురునితో నిట్లనెను. 


ఉద్ధవ ఉవాచ | 





32 శ్రీమద్భాగవతము 
కృష్ణద్యుమణినిమ్లోచే గీర్జేష్వజగరేణ హ | 
కింను నః కుశలం బ్రూయాం గతశ్రీషు గృహేష్వహమ్‌ [17 


ఉద్ధవః = ఉద్ధవుడు, ఉవాచ = పలికెను, కృష్ణద్యుమణినిమ్లోచే = 
శ్రీకృష్ణుడనే సూర్యుడు అస్తమించగా, నః = మా, గతశ్రీషు = నశించిన 
సంపశలు గల, గృహేషు = ఇళ్లు, అజగరేణ = కొండచిలువచే, గీర్జేషు = 
మింగివేయబడగా, అహమ్‌ = నేను, కుశలమ్‌ = క్షేమమును గురించి, కిం 
ను బూయామ్‌ = ఏమి చెప్పుదును? 


ఉద్ధవుడిట్లు పలికెను --- శ్రీకృష్ణుడనే సూర్యుడు అస్తమించినా 
డు: కాలము అనే కొండచిలున మా గృహములను మింగివేసినది. మా 
సంపదలు నశించినవి. నేను ఏమి కుశలసమాచారమును చెప్పగలను? 


దుర్చగో బత లోకోోయం యదవో నితరామపి | 
యే సంవసంతోన విదుర్దరిం మీనా. ఇవోడుపమ్‌ || 8 


భ్‌ అయ్యో! అయమ్‌ = ఈ. లోకః = లోకము (మానవుడు), 
దుర్భగః = భాగ్యము లేనిది, .యదవః = యదువంశీయులు, నితరాం అపి 
= మరింత భాగ్యహీనులు, యే = ఏ యాదవులు, సంవసంతః = కలిసి 
జీవించుచున్నవారైననూ, మీనాః = చేపలు, ఉడుపం ఇవ = చంద్రుని వలె, 
హరిమ్‌ = శ్రీహరిని, న విదుః = గుర్తించకుండిరి. 


ఈ లోకము భాగ్యము లేనిది. మానవుడు భాగ్యవిహీనుడు. 
అయ్యో! యాదవులు మరింత భాగ్యహీనులు. ఏలయనగా, శ్రీహరి ఈ 
లోకములో ఉన్న కాలములో యాదవులు ఆయనతో కలిసి ఉండేవారు. 
కాని, వారాయనను గుర్తించలేదు. చంద్రుడు సముద్రములో ఉన్నంత 
వరకు చేపలు ఆయనను గుర్తించలేదు గదా! 


ఇంగితజ్ఞాః పురుప్రొథఢా ఏకారామాశ్చ సాత్వతాః | 
సాత్వతామృషభం సర్వే భూతావాసమమంసత || 0 


ఇంగితజ్ఞాః = ఇతరుల మనోభావములనెరింగినవారు, పురుప్రొఢాః 
= మంచి నిపుణులు, ఏక-ఆరామాః = ఒకే స్థానమునందు ఉంటూ రమించు 


తృతీయ స్కంధము - అధ్యాయము 2 ( 33 





వారు అగు, సాత్వతాః = యాదవులు, సర్వే = అందరు, భూత-ఆవాసమ్‌ = 
సకలప్రాణులకు ఆశ్రయమగు శ్రీకృష్ణభగవానుని, సాత్వతామ్‌ = యాదవుల 
లో, బుషభమ్‌ = గ్రేస్టునిగా, అమంసత = తలపోసిరి. 


యాదవులు ఇతరుల మనోభావములను తెలుసుకోగలిగే గొప్ప 
నిప్పుణులే, వారు శ్రీకృష్ణభగవానునితో బాటు ఒకే స్పానములో నుండి ఆయ 
నతో రమించిరి. కాని ఆయన సకలప్రాణులకు ఆశ్రయమగు పరబ్రహ్మ 
అని గుర్తించలేక ఆయన కేవలము యాదవులలో గొప్పవాడగు ఒక వ్యక్తి 
అనియే తలపోసిరి,. 


దేవస్య మాయయా స్పృష్టా యే చాన్యదసదాశ్రితాః | 
భ్రామ్యతే ధీర్న తద్వా క్ర్యైరాత్మన్యుప్తాత్మనో హరా || 10 


దేవస్య = పరమేశ్వరుని, మాయయా = మాయచే, స్పృష్టాః = 
మోహింప జేయబడినవారు, చ = మరియు, అసత్‌ = నిష్కారణమగు, 
అన్యత్‌ = వైరమును (అసత్‌ = మిథ్యారూపమగు, అన్యత్‌ = అనాత్మను), 
ఆగ్రితాః = ఆశ్రయించిన, యే = ఏ శిశుపాలాదులు గలరో, తద్‌-వాక్ష్యైః = 
వారి మాటలచే, ఆత్మని = ఆత్మస్వరూపుడగు, హరౌ = శ్రీహరియందు, 
ఉప్త-ఆత్మనః = సమర్పించబడిన అంతఃకరణము గలవాని, ద్దీః= బుద్ధి, నః 
భ్రామ్యతే = భ్రమింప జేయబడదు. 


సరమేశ్వరుని మాయచే మోహితులై అనాత్మ మరియు మిథ్యా 
భూతము అగు జగత్తును భోగ్యముగా ఆశ్రయించియున్న యాదవులు 
మొదలగు వారు గాని, లేదా శ్రీకృష్ణునిమై నిష్కారణమగు వైరమును కలిగి 
యున్న శిశుపాలాదులు గాని, ఆయనను గురించి పలికిన పలుకులు, ఆత్మ 
స్వరూపుడగు ఆ శ్రీహరియందు తమ అంతఃకరణమును సమర్పించిన 
భక్తునకు భ్రాంతిని కలిగించ లేవ. 


ప్రదర్శ్యాతప్తతపసామవితృప్తదృశాం నృణామ్‌ | 
ఆదాయాంతరధాద్యస్తు స్వబింబం లోకలోచనమ్‌ | 11 


34 శ్రీమద్భాగవతము 





యః తు = ఏ భగవానుడైతే, అతప్తతపసామ్‌ = చేయబడని 
తపస్సు గల, అవితృప్తదృశామ్‌ = సంతృప్తిని చెందని చూప్పులు గల, 
నృణామ్‌ = మానవులకు, లోకలోచనమ్‌ = ముల్లోకములలో అందమైన, 
స్వబింబమ్‌ = తన రూసమును, ప్రదర్శ్య = చూపించి, లోకలోచనమ్‌ = 
జనుల చూపును, ఆదాయ, = తీసుకొని, అంతరధాత్‌ = అంతర్జానమును 
చెందెనో. | 


ఆ భగవానుడు త; చేయని మానవులకు కూడ్త 
కసుందరముగు రూసమును చూపించెను. కాని, ఇంకనూ వా 
మును చూచుటలో తృప్తిని చెందకుండగనే, ఆయన జనుల: చోట్చేనే తీసు 
కొని పోయినాడా యన్నట్లు, ఆ రూసమును ఉపసంహరించి” అంతర్ధాన 
మును చెందినాడు. ప 





యన్మ ర్యలీలాపయికం స్వయోగ- 

మాయాబలం దర్శయతా గృహీతమ్‌ |! 
విస్మాపనం స్వస్య చ సౌభగర్దేః 

పరం పదం భూషణభూషణాంగమ్‌ || శ్షే2 


స్వయోగమాయాబలమ్‌ = తన యోగమాయయొక్క ప్రభావము 
ను, దర్శయతా = ప్రదర్శించే భగవానునిచే, మర్త్యలీలా-బెపయికమ్‌ = 
మానవలీలలకు యోగ్యమైనది, స్వస్య చ= తనకు కూడా, విస్మాపనమ్‌ = 
ఆశ్చర్యమును కలిగించునది, సౌభగ- బ్బుద్ద్ధేః = = సౌభాగ్యముయొక్క సమృ 
ద్ధికి, పరమ్‌ = సర్వోత్కృష్టమగు, పదమ్‌ = “స్టానము, భూషణభూషణ-అం 
గమ్‌ = భూషణములకు కూడ అలంకారమగు అవయవములు గలది అగు, 
యత్‌ =ఏ రూపము, గృహీతమ్‌ = స్వీకరించ బడినదో. 


భగవానుడు తన యోగమాయయొక్క ప్రభావమును లోకమునకు 
చూపగోరి మానవలీలలకు అనురూపమైన రూపమును స్వీకరించినాడు. 
సౌభాగ్యముయొక్క సమృద్ధికి పరాకాష్ట్రమయైన ఆ రూపమును చూచి 
ఆయన తాను కూడ ఆశ్చర్యమును పొందెడివాడు. ఆ రూపముయొక్క 
అవయవములు భూషణములకే వన్నెను తెచ్చుచుండెడివి. 


తృతీయ స్కంధము - అధ్యాయము 2 వె5 
యద్దర్మస్తూనోర్చత రాజనూయే 
నిరీక్ష్య దృక్స్వస్త్యయనం త్రిలోకః | 
కార్‌త్స్యేన చాద్యేహ గతం విధాతుః 
అర్వాక్సృతా కౌశలమిత్యమన్యత [| శప 


ధర్మసూనోః = ధర్మరాజుయొక్క, రాజసూయే = రాజసూయయా 
గమునందు, దృక్‌-స్వస్తి-అయనమ్‌ = కన్నులకు గొప్ప ఆనందమును కలి 
గించే, యత్‌ = ఏ రూపమును, నిరీక్ష్య = చూచి, త్రిలోక = ముల్లోకముల 
లోని జనము, బత = ఆశ్చర్యము! అర్వాక్‌-సృతౌ = దేవతల సృష్టి తరువా 
తిది అగు మానవసృష్టియందు, విధాతుః = బ్రహ్మగారి, కౌశలమ్‌ = నైప్పు 
ణ్యము అద్య = ఈనాడు, ఇహ = ఈ రూపమునందు, కార్‌త్స్యేన న 
పూర్తిగా, గతమ్‌ = పర్యవసానమును చెందినది, ఇతి = అని, అమున్యత = 
తలపోసెనో. " 


ధర్మరాజుగారి రాజసూయయాగములో ముల్లోకములలోని 
జనులు కన్నులకు పరమానందమును గొలిపే శ్రీకృష్ణుని రూపమును 
చూచి, ఆశ్చర్యము! దేవతలను సృష్టించిన తరువాత మానవులను సృష్టిం 
చిన బ్రహ్మగారి నైపుణ్యమంతయు ఈనాడు ఈ రూసములో పూర్ణముగా 
వినియోగమునకు వచ్చినది (పర్యవసన్నమైనది) అని తలపోసిరి. 


యస్యానురాగప్పుతహాసరాస- 
లీలావలోకప్రతిలబ్బమానాః | 
వ్రజస్త్రియో దృగ్బిరనుప్రవృత్త- 
ధియోవతస్టుః కిల కృత్యశేషాః || కేశ 
యస్య = ఏ శ్రీకృష్టునియొక్క అనురాగప్పుతహాసరాసలీలా-అవ 
లోకప్రతిలబ్బమానాః = (్రేమతో నిండిన చిరునవ్వు వినోదము మరియు 
లీలతో కూడిన చూపు అనువాటిచే తిరిగి పొందబడిన సమ్మానము గలవా 
రై వ్రజస్త్రియః = గోపికలు, దృగ్శ్బిః = చూపులతో కూడి, అనుప్రవృత్త 
ధియః = వెనుకనే అనుసరించిన మనస్సులు గలవారై కృత్యశేషాః = 


36 శ్రీమద్భాగవతము 





_ ఇంకనూ మిగిలియున్న గృహకృత్యములు గలవారై. అవతస్థుః కిల= నిల 
బడిపోయిరి గదా! 


శ్రీకృష్ణుడు అనురాగముతో నిండిన చిరునవ్వుతో, హాస్యవచనము 
లతో మరియు లీలగా చూసిన చూప్పుతో గోపికలను చాల సమ్మానించెడి 
వాడు. అప్పుడు ఆ గోపికల చూపులు మరియు మనస్సులు శ్రీకృష్ణుని 
మీదనే నిలిచియుండెడివి. వారు ఇంటి పనులను సగములోనే విడిచిపెట్టి 
ఆయననే చూస్తూ నిలబడెడివారు. 


స్వశాంతరూపేష్విత రైస్స్వరూమైః 
అభ్యర్జ్యమానేష్వనుకంపితాత్మా | 

పరావరేశో మహదంశయుకో 
హ్యజోంపి జాతో భగవాన్‌ యథాగ్నిః || కేక 


_ స్వశాంతరూసపేషు = తన శాంతరూప్పులగు సజ్జనులు, ఇతరైః = 
దానికి విరుద్దములగు, స్వరూమైః = ఘోరరూప్పులగు రాక్షసులచే, అభి-అ 
ర్యమానేషు = అధికముగా పీడింపబడుచుండగా, అనుకంపిత-ఆత్మా = 
కరుణతో నిండిన హృదయము గల, పర-అవర-ఈశః = చరాచరజగత్తు (కా 
ర్యము) నకు మరియు అవ్యక్తము (ప్రకృతి. కారణము) నకు కూడ నియా 
మకుడగు పరమేశ్వరుడు, అజః అపి = పుట్టుక లేనివాడే అయిననూ, మహ 
దంశయుక్తః = మహత్తత్త్యము అంశ (కార్యము) గా గల అవ్యక్తము (మా 
య) తో కూడినవాడై (తన గొప్ప అంశయగు బలరామునితో కూడినవాడై), 
అగ్నిః యథా = అగ్ని వలె, జాతః = జన్మించినాడు. 


సత్పురుషులు భగవానుని శాంతరూప్పులు. రాక్షసులు భగవానుని 
సూరరూప్పులు. వారిని వీరు అధికముగా పీడించుచుండగా చూచిన భగవా 
నుని హృదయములో గొప్ప దయ కలిగెను. చరాచర జగత్తునకు మరియు 
దానికి కారణమగు అవ్యక్ష్తమునకు కూడ స్వామియగు పరమేశ్వరునకు 
జన్మ లేదు. అయిననూ, ఆయన మహత్తత్త్వమునకు కారణవుగు మాయా 
శక్తిచే తన గొప్ప అంశయగు బలరామునితో కూడి, కట్టియందు అగ్ని ప్రక 
టమైన విధముగా, అవతరించెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 2 వై” 


మాం భఖేదయత్యేతదజస్య జన్మ- 
విడంబనం యద్వసుదేవగేహే 
"వ్రజే చ వాసోంరిభయాదివ స్వయం 
పురాద్వ్యవాత్సీద్యదనంతవీర్యః || 16 


అజస్య = పుట్టుకలేని ఆ పరమేశ్వరుని, వసుదేవగేహే = వసుదే 
వుని ఇంటిలో, యత్‌ = ఏ, జన్మవిడంబనమ్‌ = జన్మించిన లీల గలదో, చ= 
మరియు, అరిభయాత్‌ ఇవ = శత్రుభయము చేతను వలె, వ్రజే = గొల్లపల్లె 
యందు, వాసః = మకాము, అనంతవీర్యః = అనంతమగు పరాక్రమము గల 
వాడైననూ, స్వయమ్‌ = స్వయముగా, పురాత్‌ = నగరమునుండి, యత్‌ 
వ్యవాత్సీత్‌ = పారిపోయెను అనునది ఏది గలదో, ఏతత్‌ = ఇది, మామ్‌ = 
నన్ను, భేదయతి = పీడించుచున్నది. 


భగవానుడు పుట్టుక లేనివాడే అయిననూ వసుదేవుని ఇంటిలో 
శ్రీకృష్ణుని రూపములో జన్మించినట్లు లీలను నెరపినాడు. ఆయన శత్రువు 
లక భయపడిపోయినాడా యన్నట్లు గొల్లపల్లెకు చేరి. అచట నివసించినా 
డు. ఆయన అనంతమగు పరాక్రమము గలవాడే అయిననూ, స్వయముగా 
నగరమునుండి పారిపోయినాడు. భగవానుని ఈ లీలలు గుర్తుకు వచ్చి 
నాకు దుఃఖము కలుగుచున్నది. 


దునోతి చేతస్ప్మరతో మమైతత్‌ 
యదాహ పాదావభివంద్య పిత్రోః | 
తాతాంబ కంసాదురుశంకితానాం 
ప్రసీదతం పు || క్షే 


ఏతత్‌ = ఈ విషయమును, స్మరతః = గుర్తుకు తెచ్చుకునే, నుమ 
=న్ఫొ చేతః = మనస్సు, దునోతి = దుఃఖమును కలిగించుచున్నది, యత్‌ = 
ఏదనగా, పిత్రోః = తల్లిదండ్రుల, పాదౌ = పాదములను, అభివంద్య = నమ 
స్కరించి, ఆహ = పలికెను, తాత = తండ్రీ! అంబ = అమ్మా!, కంసాత్‌ = 
కంసుని వలన, ఉరు = అధికముగా, శంకితానామ్‌ = భయపడిన, అకృతని 


38 శ్రీమద్భాగవతము 


ష్కృతీనామ్‌ = చేయబడని సేవ గల, నః = మాకు, ప్రసీదతమ్‌ = ప్రస 
న్నులు కండు. 


శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులగు దేవకీ వసుదేవుల పాదములకు 
నమస్కరించి, తండ్రీ! అమ్మా! కంసుని వలన చాల భయపడి మీకు 
సేవను చేయలేక పోయిన నాకై మీరు అసరాధమును మన్నించి ప్రస 
న్నులు కండు అని పలికెను. ఈ విషయము గుర్తుకు అచ రటైకు నాకు 
మనస్సులో చాల దుఃఖము కలుగుచున్నది. 


కో వా అముష్యాంఘీసరోజరేణుం 
విస్మర్తుమీశీత పుమాన్‌ విజిఘ్టన్‌ | 
యో విస్పురద్చూవిటపేన భూమేః 
భారం కృతాంతేన తిరశ్చకార || 18 
అముష్య = ఈ శ్రీకృష్ణునియొక్క, అంఘ్రిసరోజరేణుమ్‌ = పాదప 
ద్మముల ప్పష్పొడిని, విజిఘ్రన్‌ = ఆఘ్రాణించే, కః = ఏ, పుమాన్‌ = ప్పురుషు 
డు, విస్మర్తుమ్‌ = మరచుటకు, ఈశీత వా = సమర్థుడగును ?, యః = ఎవడై 
తే, కృతాంలేన = మృత్యువు అయిన, విస్ఫురత్‌-భ్రూవిటపేన = కదిలే తీగ 
వంటి కనుబొముతో, భూమే; = భూమియొక్క, భారమ్‌ = భారమును, తిర 
శృకార = తొలగించి వేసెనో, 
శ్రీకృష్ణుడు మృత్యుస్వరూపమైన తన తీగవంటి కనుబొమ కదలి 
కచే మాత్రమే భూమియొక్క భారమును నిర్మూలించెను. అట్టి భగవానుని 


పాదపద్మములను సేవించే పృరుషుడు ఎవ్వాడు ఆయనను మరువగ 
లును? 


దృష్టా భవద్భిర్నను రాజసూయ 
వైద్యస్య కృష్ణం ద్విషతోంపి సిద్ధిః | 
యాం యోగినస్ప్పృహయంతి సమ్యక్‌ 
యోగేన కస్తద్విరహం సహేత || క్షం 


తృతీయ స్కంధము - అధ్యాయము 2 వం 








రాజసూయే = రాజసూయయాగమునందు, కృష్ణమ్‌ = శ్రీకృష్ణుని, 
వ అప్‌ = ద్వేషించుచున్నవాడే అయిననూ, చైద్యస్య = శిశుపాలుని, 
సిద్ధిః = సిద్ది ద్దిని పొందుట, భవద్భిః = = మీచే, నను దృష్టా = చూడబడినది 
గదా! యామ్‌ = వి సిద్దిని యోగినః = యోగులు, సమ్మ్యుక్‌ యోగేన = 
సమ్యగ్దర్శనము అనే సాధనముచే, స్పృహయంతి = కోరుచుందురో, కః = 
ఎవ్వాడు, తద్‌-విరహమ్‌ = ఆ శ్రీకృష్ణుని వియోగమును, సహేత = సహిం 
చగల్గును? ఖీ 
రాజసూయ యాగములో శ్రీకృష్ణుని ద్వేషించే చిశువా బడు కూడ 
భగవంతుని పొందుటను మీరు చూచియే యున్నారు గడ ! సాధకులు 
సమ్యగ్ద్గర్థనము ద్వారా అట్టి భగవత్పాప్తిని మాగ్రమే. *రుచుందురు. 
అట్టి భగవానుని వియోగమును ఎవరు సహింళగలరు? 


తథైవ చాన్యే నరలోకవీరా 
య ఆహవే కృష్ణముఖారవిందమ్‌ |! 
నేతైః పిబంతో నయనాభిరామం 
పార్ధాస్త్రపూతాః పదమాపురస్య 11 20 


చ = మరియు, తథా ఏవ = అదే విధముగా, అన్యే = ఇతరులగు, 
యే = ఏ, నరలోకవీరాః = మానవవీరులు, ఆహవే = యుద్దమునందు, 
నయన-అభిరానుమ్‌ = కన్నులకు హాయిని గొల్పే, కృష్ణముఖ-అరవిందమ్‌ 
= శ్రీకృష్ణుని ముఖము అనే పద్మమును, నేళైః = కన్నులతో, పిబంతి = 
పానము చేయుచున్నారో వారు, పార్థ-అస్త్రపూతాః = అర్జునుని అస్త్రము ' 
లచే పావనము చేయబడినవారై. అస్య = ఈ భగవానుని, పదమ్‌ = ధావు 
మును, ఆపః = పొందిరో. 


ఇంతేగాక, కురుక్షేత్రములో ఎంతో మంది వీరులు కన్నులకు ఆహ్లో 
దమును కలిగించే శ్రీకృష్ణుని ముఖపద్మమును శిశుపాలుని వలెనే కన్ను 
అతో పానము చేయుచూ యుద్దమును చేసిరి. వారు అర్జునుని అస్త్రము 
లచే కొట్టబడి వీరమరణమును పొందినవారై ఆ భగవానుని ధామమును 
పొందిరి. 


త్రి శ్రీమద్చాగవతము 


స్వయం త్వసామ్యాతిశయస్త్య్యధీశః 
స్వారాజ్యలక్షా్మ్యాప్తసమస్తకామః | 
బలిం హరద్భిశ్చిరలోకపాలైః 

కిరిటకో ట్యేడితపాదపీఠః || 21 


అనొమ్య-అతిశయః = సరిదూగువాడు గాని అధికుడు గాని లేని 
వాడు, స్వయం తు = స్వయముగా, త్రి-అధి-ఈశః = సత్త్వరజస్తమాగుణా 
త్మకమగు ప్రకృతికి అధ్యక్షుడు (ముల్లోకములకు అధిపతి), స్వారాజ్య 
లక్ష్మ్యా = స్వయం ప్రకాశస్వరూపము యొక్క సంపత్తిచే (త్రిలోకాధిపత్యము 
యొక్క సంపదచ్వే, ఆప్తసముస్తకామః = పొందబడిన అన్ని అభీష్టములు 
గలవాడు అగు శ్రీకృష్ణుడు, బలిమ్‌ = ఉపహారమును, హరద్భిః = తీసుకువ 
చ్చే, చిరలోకపాలైః = చిరకాలమునుండి లోకములను పాలించుచున్న 
ఇంద్రాది దేపతలచే, కిరీటకోట్యా = కిరీటముల అగ్రభాగముచే, ఈడితపాద 
పీఠ్ర = సేవించబడే కాలి పీట గలవాడు. 





శ్రీకృష్ణునితో సరిదూగువాడు గాని, ఆయన కంటె అధికుడు గాని 
మరియొకడు లేడు. ఆయన స్వయముగా సత్త్వరజస్తమోగుణాత్మకముగు 
ప్రకృతికి దాని కార్యముగు ముల్లోకములకు అధీశ్వరుడు. స్వయంప్రకాశ 
పరమానంద స్వరూపమునందు నిలిచియుండే ఆ త్రిలోకాధిపతికి అభీష్ట 
ములన్నియు పొందబడియే యున్నవి. చిరకాలమునుండి లోకములనేలు 
చున్న ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు పూజాద్రవ్యములను (ఉపహార 
ములను) తీసుకువచ్చి తమ కిరీటముల కొనలను ఆయన కాలూనే పీఠము 
నకు ఆన్ని సేవించుచున్నారు. 


తత్తస్య కైంకర్యమలం భృతాన్నో విగ్గాాయత్యంగ యదుగ్రసేనమ్‌। 

తిషస్టన్నిషణ్ణం పరమేష్టిధిస్ట్యే న్యబోధయద్దేవ నిధారయేతి 1 22 
అంగ = ఓయీ విదురా!, పరమేష్టిధిస్ట్యే = సార్వభౌముని సింహాస 
నమునందు, నిషజ్జమ్‌ = కూర్చునియున్ను ఉగ్రసేనమ్‌ = ఉగ్రసేన మహారా 
జును గురించి, తిష్టన్‌ = నిలబడియున్నవాడై, దేవ = ఓ మహారాజా! నిధా 
ప = ఆలకించంయము, ఇతి = అని, యత్‌ = దేనిని, న్యబోధయత్‌ = విన్న 


తృతీయ స్కంధము - అధ్యాయము 2 ప్శే 


వించినాడో, తస్య = ఆ భగవానుని, తత్‌ = ఆ, కంకర ప్‌ 
భృతాన్‌ = సేవకులమగు, నః = మమ్ములను, అలమ్‌ = ల విగ్లాప 
యతి = గ్లానిని కలిగించుచున్నది. 


ఓయీ నిదురా! ఉగ్రేన మహారాజు సార్వభామసింహాసనముమై 
ఆసీనుడై యుండగా శ్రీకృష్ణుడు ఆయన ముందు నిలబడి, ఓ మహారాజా! 
ఆలకించుడు అని విన్నవించెడివాడు. భగవానుని ఆ కృేవాభా?; ము తలప్పు 
నకు వచ్చినప్పుడు మావంటి సేవకులకు మిక్కిలి క్షేశసును $ )గించును. 


అహో బకీ యం స్తనకాలకూటం 
జఘాంసయాపాయయదప్యనె 'ఉ | 

లేభే గతిం ధాతు్య్యచితాం తతోంన్యం 
కంవా దయాలుం శరణు వ్రజేమ || 23 


అహో = ఆశ్చర్యము! అసాధ్వీ = దుష్టురాలగు, బకీ = పూతన, 
యమ్‌ = ఏ శ్రీకృష్ణుని, జిఘాంసయా = చంపాలనే కోరికతో, స్తనకాలకూ 
టమ్‌ = స్తనములయందలి కాలకూటవిషమును, అపాయయత్‌ = త్రాగించె 
నో, అపి = అయినప్పటికీ, ధాత్రీ-ఉచితామ్‌ = పెంప్పడు తల్లి (యశోద) కి 
ఈయదగిన, గతిమ్‌ = పుణ్యలోకమును, లేభే = పొందెనో, తతః = అట్టి 
శ్రీకృష్టునికంటె, అన్యమ్‌ = మరియొక, దయాలుమ్‌ = దయానిధిని, కంవా 
= ఎవ్వానిని, శరణమ్‌ = శరణు, వ్రజేమ = పొందెదము? 

ఆశ్చర్యము! దుష్టురాలగు పూతన శ్రీకృష్ణుని చంపవలెననే కోరి 
కతో స్తనములకు కాలకూట విషమును పూసుకొని ఆయనకు పాలను 
త్రాగించెను. అయిననూ, పెంచిన తల్లి యశోదకు అర్హమైన పుణ్యగతి 
ఆమెకు దక్కెను. శ్రీకృష్ణుడు అంతటి దయామయుడు. ఆయనను విడిచి 
మేము మరియెవరిని శరణు పొందెదము? 


మన్యే5సురాన్‌ భాగవతాంస్త్య్యధీశే 
సంరంభమార్గాభినివిష్టచిత్తాన్‌ | 
యే సంయుగేంచక్షత తార్‌క్ష్యపుత్ర- 


త్తం శ్రీమద్చాగవతము 
మంసే సునాభాయుధనమూపతంతమ్‌ |! |! 24 


త్రి-అధీశే = ముల్లోకములకు అధిపతి (సత్త్వరజస్తమోగుణములకు 
అధిష్టానము) యగు శ్ర్రీమహావిష్టువునందు, సంరంభమార్గ-అభినివిష్టచి 
త్తాన్‌ = వైరపద్దతియందు పట్టుదలతో కూడిన చిత్తములు గల, అసురాన్‌ = 
రాక్షసులను, భాగవతాన్‌ = భగవదృక్తులుగా, మన్యే = తలంచుచున్నాను, 
యే =ఏ రాక్షసులు, సంయుగే = యుద్దమునందు, (ఆపతంతమ్‌ = మీదకు 
దుముకుచున్ను, తార్‌క్ష్యపుత్రమ్‌ = కశ్యపపుత్రుడగు గరుత్మంతుని, అంసే 
= భుజముమైః, ఆపతంతమ్‌ = అధిష్టించియున్ను సునాభాయుధమ్‌ = సుద 
రన చక్రము ఆయుధముగా గల విష్ణువును, అచక్షత = కనుగొనిరో. 


ముల్లోకములకు అధిపతి (త్రిగుణాత్మికయగు ప్రకృతికి అధ్యక్షు 
డు) అగు శ్రీమహావిష్ణ్టువునందు తీవ్రమగు వైరభావము గల రాక్షసులు 
కూడ ఆ భగవంతుని భక్తులే యని నా అభిప్రాయము. ఏలయనగా, వారు 
యుద్ధములో కశ్యపప్రజాపతియొక్క పుత్రుడగు గరుత్మంతుని, సుదర్శన 
చక్రమును చేతబట్టి ఆయన భుజముమై అధిష్టించియున్న విష్ణువును 
దర్శించెడివారు. 


వసుదేవస్య దేవక్యాం జాతో భోజేంద్రబంధనే | 
చికీర్ణుర్భగవానస్యాశ్ళమజేనాభియాచితః || 2వ. 


అచేన = బ్రహ్మచే, అభియాచితః = ప్రార్థించబడినవాడై, అస్యాః = 
ఈ భూదేవికి, శమ్‌ = సుఖమును; చికీర్దుః = చేయగోరిన, భగవాన్‌ = భగవా 
నుడు, భోజ-ఇంద్రబంధనే = భోజదేశప్రభువగు కంసుని కారాగారములో, 
వసుదేవస్య = వసుదేవునకు, దేవక్యామ్‌ = దేవకీదేవియందు, జాతః = పుట్టి 
నాడు. 





బ్రహ్మ ప్రార్ధించగా భూదేవియొక్క భారమును తగ్గించి ఆమెకు 
సుఖమును కలిగించుటకై శ్రీమహావిష్ణువు కంసుని కారాగారములో దేవకీ 
వసుదేవులకు పుత్రుడై జన్మించినాడు. 


తతో నందవ్రజమితః పిత్రా కంసాద్విబిభ్యతా | 


తృతీయ స్కంధము - అధ్యాయము 2 త్న 
ఏకాదశ సమాస్తత్ర గూఢార్చిస్పబలో5వసత్‌ [| 26 


తతః = తరువాత, కంసాత్‌ = కంసుని వలన, విబిభ్యతా = చాల 
భయపడుచున్ను పిత్రా = తండ్రితో కూడి, నందవ్రజమ్‌ = నందుని గొల్లపల్లె 
కు, ఇతః = వెల్లినాడు, తత్ర = అచట, సబలః = బలరామునితో కూడినవాడై, 
గూఢ-అర్చిః = రహస్యమగు తేజస్సు గలవాడై, ఏకాదశ = పదకొండు, 
సమాః = సంవత్సరముల కాలము, అవసత్‌ = నివసించెను. 


తరువాత కంసుని వలన చాల భయపడియున్న వసుదేవుడు 
ఆయనను నందుని గొల్లపల్లెకు చేర్చెను. ఆయన అచట బలరామునితో 
కూడి తన తేజస్సు బయట పడకుండగా పదకొండు సంవత్సరములు నివ 
సించెను. + 


పరీతో వత్స పైర్వత్సాంశ్చారయన్‌ వ్యహరద్విభుః | 
యమునోపవనే కూజద్ద్యిజసంకులితాంఘిపే 1| ఖ్‌ 


విభుః = ఆ ప్రభుడు, వత్సమైః = దూడలను కాచే కుర్రవాళ్లతో 
కూడి, వత్సాన్‌ = దూడలను, పరీతః = చుట్టువారబడినవాడై, చారయన్‌ = 
త్రిప్పుచూ (మేపిస్తూ), కూజత్‌-ద్విజసంకులిత-అంఘ్రిపే = కూసే పక్షు 
లచే వ్యాపించబడియున్న వృక్షములు గల, యమునా-ఉపవనే = యము 
నానదీతీరమునందలి అడవిలో, వ్యహరత్‌ = విహరించెను. 


ఆ ప్రభుడు యమునానదీతీరమునందలి అడవిలో గోపబాలకులచే 
చుట్టువారబడినవాడై ఆవులను దూడలను మేపుచూ విహరించెను. ఆ అడ 
విలోని వృక్షములు కూతలు కూసే పక్షులతో నిండి యుండెడివి, 


కౌమారీం దర్శ్భయంశ్చేష్టాం పేక్షణీయాం వ్రజౌకసామ్‌ | 
రుదన్నివ హసన్ముగ్ధబాలసింహావలోకనః || 28 
వ్రజ-ఓకసామ్‌ = గోకులములో నివసించువారలకు, గ్రేక్షణీయామ్‌ 
= మనోహరమైన, కౌమారీం చేష్టామ్‌ = బాల్యచేష్టను, దర్శ్భయన్‌ = చూపు 
వాడై, రుదన్‌ ఇవ = ఏడ్భుచున్నవాని వఠె, హసన్‌ = నవ్వుచున్నవాడై, 


44 | శ్రీమద్భాగవతము 


ముగ్గ బాలసింహ-అవలోకనః = సింహపు పిల్లవలె అమాయకపు చూప్పుగల 
వాడై (విహరించెను). 


ఆయన తన బాల్యలీలలతో గోకులములోని జనుల మనస్సులను 
దోచివేసెను. ఆయన ఒకప్పుడు ఏడ్చెడివాడు; మరియొకప్పుడు నవ్వెడి 
వాడు; సింహపు పిల్లవలె అమాయికముగా చూచెడివాడు. 


స ఏవ గోధనం లక్ష్మ్యా నికేతం సితగోవృషమ్‌ | 
చారయన్ననుగాన్‌ గోపాన్‌ రణద్వేణురరీరమత్‌ 1 _ 29 


సః ఏవ = ఆయనయే, లక్ష్మ్యాః = శోభకు, నికేతమ్‌ = నివాసస్టాన 
ము, సితగోవృషమ్‌ = తెల్లని ఆవులు ఎద్దులు గలది అగు, గోధనమ్‌ = 
గోసంపదను, చారయన్‌ = త్రిప్పుచూ మేప్పుచున్నవాడై, రణత్‌-వేణుః = 
ధ్వనించుచున్న వేణువు గలవాడై, అనుగాన్‌ = తనవెంట వచ్చే. గోపాన్‌ = 
గోపాలకులను, అరీరముత్‌ = రమింపజేసెను 


ఆయన కొంత పెద్ద వయస్సు వచ్చిన తరువాత, శోభకు పృట్టిని 
త్లైన గోసంపదను త్రిప్పుటూ మేపుచూ, వేణువును వాయిస్తూ, తన తోడి 
'సౌవాలకులకు వినోదమును కలిగించెడివాడు. ఆయన ఆవుల మందలో 
తెల్లనివి మాత్రమే గాక ఇతరవర్హపు అవులు, ఎద్దులు కూడ ఉండెడివి. 


ప్రయుక్షాన్‌ భోజరాజేన మాయినః కామరూపిణః |! 
లీలయా వ్యనుదత్తాంస్తాన్‌ బాలః క్రీడనకానివ || 30 


భోజరాజేన = భోజరాజగు కంసునిచే, ప్రయుక్తాన్‌ = నియోగించబ 
డినవారు, మాయినః = మాయావ్పులు, కామరూపిణః = ఇచ్చవచ్చిన రూప 
మును ధరించగలవారు అగు, తాన్‌ తాన్‌ = ఆయా రాక్షసులను, బాలః = 
చిన్నపిల్లవాడు క్రీడనకాన్‌ ఇవ = ఆట వస్తువులను వలె, లీలయా = అవలీ 
లగా, వ్యనుదత్‌ = దునుమాడెను. 


భోజరాజగు కంసుడు శ్రీకృష్ణునిమైకి మాయావులు, ఇచ్చవచ్చిన 
రూపమును దాల్బే శక్షిగలవారు అగు రాక్షసులను పంపెను. వారినందరినీ 
ఆయన, చిన్న పిల్లవాడు ఆటవస్తువులను వఠె, అవలీలగా దునుమాడెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 2 తేక 


విపన్నాన్‌ విషపానేన నిగృహ్య భుజగాధిపమ్‌ 1! 
ఉత్టాప్యాపాయయద్ధావస్తత్తోీయం ప్రకృతిస్టితమ్‌ 11. పే 


భుజగ-అధిపమ్‌ = నాగరాజు అగు కాళియుని, నిగృహ్య = దండిం 
చి, విషపానేన = విషపు నీటిని త్రాగుటచే, విపన్నాన్‌ = మరణించిన, గావః 
= గోవులను, ఉత్దాప్య = జీవింపజేసి, ప్రకృతిస్థితమ్‌ = విషము తొలగి 
స్వచ్భమైన, తత్‌ = ఆ, తోయమ్‌ = నీటిని అపాయయత్‌ = త్రాగించెను. 


నాగరాజగు కాళియుడు సరస్సులోని జలమునంతనూ విషపూరి 
తము చేసెను. ఆ జలమును త్రాగి గోపాలకులు గోవులు మరణించగా, 
శ్రీకృష్ణుడు ఆ కాళియుని దండించి, వారిని మరల జీవింపజేసెను. కాళి 
యుని నిష్క్రమణముచే ఆ జలములు మరల యథాప్రకారముగా స్వచ్చ 
ములైై మరల గోవులకు -గోపాలకులకు త్రాగుటకు యోగ్యములాయెను. 


అయాజయద్గోసవేన గోపరాజం ద్విజోత్తమైః ! 
విత్తస్య చోరుభారస్య చికీర్ణ్షన్‌ సద్వ్యయం విభుః |] 32 
చ = మరియు, విభుః = ఆ శ్రీకృష్ణప్రభుడు, ఉరుభారస్య = 
మిక్కిలి సమృద్దమగు, విత్తస్య = ధనముయొక్క, సద్‌- -వ్యయమ్‌ = మంచి 
ఖర్చును, చికీర్ణన్‌ = చేయగోరువాడై, గోపరాజమ్‌ = నందమహారాజును, 
ద్విజ-ఉత్తమైః = బ్రాహ్మణోత్తముల ద్వారా, గోసవేన = గోయజ్ఞముచే, 
అయాజయత్‌ = పూజను చేయించెను. 


ఇంతేగాక, ఆ శ్రీకృష్ణప్రభుడు మిక్కిలి సమృద్ధమగు ధనమును 
మంచిగా ఖర్చు చేయదలచినవాడై. బ్రాహ్మాజోత్తముల సాహాయ్యముతో, 
నందమహారాజుచే గోపూజను చేయించెను, 


వర్షతీంద్రే వ్రజః కోపాదృగ్నమానేంతివిహ్వాలః | 
గోత్రలీలాతపత్రేణ త్రాతో భద్రానుగృప్హూతా |! 33 


భద్ర = ఓ విదురా* ఇందే = ఇంద్రుడు, కోపాత్‌ = కోపము నలన, 
వర్షతి = వర్షించుచుండగా, అతివిహ్వాలః = పెద్ద ఆపదను పొందియున్న 


46 శ్రీమద్భాగవతము 
తతత. 


వ్రజః = గొల్లపల్లె అనుగృపహ్హతా = అనుగ్రహమును చూపే శ్రీకృష్ణునిచే, 
గోత్రలీలా-ఆతపత్రేణ = పర్వతము అనే విలాస కొరకు పట్టుకునే గొడుగు 
తో, త్రాతః = రక్షించబడినది. 


ఓ విదురా! ఇంద్రుడు కోపించి నందవ్రజమును వర్ణముతో ముంచె 
త్తైెను. ఆ పల్లెకు ఆ విధముగా పెద్ద ఆపద వచ్చినప్పుడు, శ్రీకృష్ణుడు పర్వ 
తమును అవలీలగా ఎత్తి గొడుగును వలె పట్టుకొని, అందరినీ రక్షించి అను 
గ్రహించెను. 


శరచ్భశిక రైర్శృష్టం' మానయన్‌ రజనీముఖమ్‌ ! 
గాయన్‌ కలపదం రేమే స్త్రీణాం మండలమండనః 1|| 34 
ఇతి శ్రీమద్భాగవతే మహాప్పురాణే తృతీయస్కంధే 
విదురోద్దవసంవాదే ద్వితీయోంధ్యాయః [| 


శరత్‌-శశికరైః = శరత్కాలచంద్రుని కిరణములచేే మృష్టమ్‌ = ప్రకా 
శించే, రజనీముఖమ్‌ = ప్రదోష (సాయంసంధ్యా) కాలమును, మానయన్‌ = 
సమ్మానించువాడై. స్త్రీణాము = గోపికల, మండలమండనః = మండల 
మును అలంకరించువాడైై కలపదమ్‌ = అవ్య క్ష్రమధురమగు పదములు 
ఉండు విధముగా, గాయన్‌ = గానము చేయుచూ, రేమే = రమించెను. 


శరదృతువుయొక్క ప్రదోషకాలములో బృందావనము చంద్రుని 
వెన్నెలలతో ఉజ్వ్వలముగా ప్రకాశించుచుండగా, శ్రీకృష్ణుడు ఆ ్రకృతిశో 
భకు తగిన సమ్మానమునిచ్చువాడై. గోపికల మండలమునకు వన్నెను 
చేకూరుస్తూ అవ్య క్రమధురమగు గీతములనాలాపిస్తూ, విహరించెను. 


శ్రీమద్చాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో 
విదుర-ఉద్దవ సంవాదములో రెండవ 
అధ్యాయము ముగిసినది (2). 


క 


అథ తృతీయో ధ్యాయః 
శ్రీకృష్ణ భగవానుని లీలలను వర్ణించుట 


ఉద్దవ ఉవాచ |! 
తతస్స ఆగత్య పురం స్వపిత్రో- 
శ్చికీర్ణయా శం బలదేవసంయుతః | 
నిపాత్య తుంగాద్రిపుయూథనాథం 
హతం వ్యకర్షద్వ్యసుమోజసోర్వ్యామ్‌ [1 క్షే 


ఉద్దవః = ఉద్దవుడు, ఉవాచ = పలికెను, తతః = తరువాత (ఆ వ్రజ 
మునుండి), సః = ఆ శ్రీకృష్ణుడు, బలదేవసంయుతః = బలరామునితో 
కూడినవాడై. స్వపిత్రోః = తన తల్లిదండ్రులకు, శమ్‌ = సుఖమును, చఛికీ, 
ర్షయా = కలిగించవలెననే కోరికతో, ప్పురమ్‌ = మధురా నగరమును గూర్చి, 
ఆగత్య = వచ్చి, హతమ్‌ = కొట్టబడిన, వ్యసుమ్‌ = పోయిన ప్రాణములు 
గల, రిపుయూధనాథమ్‌ = శత్రువర్గమునకు నాయకుడగు కంసుని, 
తుంగాత్‌ = ఎత్తైన సింహాసనమునుండి, ఉర్వ్యామ్‌ = నేలమై, నిపాత్య = 
పారవేసి, వ్యకర్షత్‌ = ఈడ్చెను. 


ఉద్దవుడు ఇట్లు పలికెను --- తరువాత శ్రీకృష్ణుడు తన తల్లిదం 
డ్రులకు సుఖమును కలిగించగోరి, బలరామునితో గూడినవాకై 
నందవ్రజమునుండి మథురా నగరమునకు వచ్చెను. ఆయన అచట తమ 
శత్రుసముదాయమునకు నాయకుడగు కంసుని కొట్టి చంపి ఎత్తైన సింహాస 
నమునుండి నేలకై పడవేసి ఈడ్చెను. 


సాందీపనేస్సకృత్పోం క్షం బ్రహ్మాధీత్య సవిస్తరమ్‌ ! 
తమ్మై ప్రాదాద్వరం పుత్రం మృతం పంచజనోదరాత్‌ | 2 


4్ర శ్రీమద్భాగవతము 





సాందీసనేః = సాందీపని మహర్షినుండి, సకృత్‌ = ఒక్కసారి, 
ప్రోక్షమ్‌ = చెప్పబడిన, సవిస్తరమ్‌ = అంగోపాంగములతో కూడియున్న, 
బ్రహ్మ = వేదమును, అధీత్య = చదివి, తస్మై = ఆయన కొరకు మృతమ్‌ = 
మరణించిన, పుత్రమ్‌ = పుత్రుని, పంచజన-ఉదరాత్‌ = పంచజనుడనే రాక్ష 
సుని పొట్టనుండి, వరమ్‌ = వరముగా, ప్రాదాత్‌ = ఇచ్చెను. 


సాందీపని మహర్షి ఒక్కసారి ఉచ్చరించిన. దానిని శ్రీకృష్ణుడు 
వెంటనే నేర్చెడివాడు. ఆ విధముగా ఆయన ఆరు అంగములతో కూడిన 
వేదమును అధ్యయనము చేసెను. ఆ గురువుగారి పుత్రుడు ఎప్పుడో మర 
ణించెను. శ్రీకృష్ణుడు పంచజనుడను రాక్షసుని ఉదరమునుండి ఆ పుత్రుని 
తీసుకువచ్చి గురువుగారికి నరము (దక్షిణ) గానిచ్చెను. 


సమాహుతా భీష్మకకన్యయా యే 

శ్రియస్పవర్దేన బుభూషమొషామ్‌ |! 
గాంధర్వవృత్త్యా మిషతాం స్వభాగం 

జగ్రూ పదం మూర్ద్ని దధత్సుపర్దః || ప్ర 


శ్రియః = లక్ష్మీదేవికి సవర్దేన = సమానమగు రూపముగల, 
(శ్రియః = రుక్కిణికి, సవర్దేన = పేరులో సమానమగు అక్షరములు గల 
రుక్కిచే), భీష్మకకన్యయా = భీష్మకుని పుత్రియగు రుక్కిణిచే (ఆమె కారణ 
ముగా, లేక ఆమె సౌందర్యముచే), సమాహుతాః= ఆహ్వానించబడిన, యే 
= ఏ శీశుపాలాదులు గలరో, ఏషామ్‌ = వీరలు, మిషతామ్‌ = చూచుచుండ 
గా, పదమ్‌ = పాదమును, మూర్డ్ని = శిరస్సుమై, దధత్‌ = ఉంచువాడై 
గాంధర్వవృత్త్యా = గాంధర్వవిధిచె (పరస్పరము ప్రేమ మరియు సంకేత 
ములు గల విధానముచే), బుభూషయా = వివాహమాడు కోరికతో, సుపర్దః 
= అందమగు. రథము గల శ్రీకృష్ణుడు (గరుడుడు అమృతమును వలె, 
స్వభాగమ్‌ = తనలో భాగమైన రుక్మిణిని, జీ = కొనిపోయెను. 


భీష్మకుని పుత్రియగు' రుక్మిణి స్వయంవరమునకు ఆమె అన 
రుక్మి శిశుపాలుడు మొదలగు వారిని ఆహ్వానించెను. ఆ రుక్మిణి లక్ష్మీ దేః 
వలె నుండెను. ఆమె సౌందర్యమే ఆహ్వానము కాగా ఆమెను పొందగో! 


తృతీయ స్కంధము - అధ్యాయము 3 షం 


వారందరు విచ్చేసిరి. శ్రీకృష్ణుడు, రుక్మిణి పరస్పరము ్రేమించుకొని 
సంకేతములను చేసుకొని యుండిరి. ఆమె ఆయనకు నిత్యసహచారిణి. 
ఆయన గాంధర్వవిధానముచే ఆమెను వివాహమాడగోరి అందముగు రథ 
ముపై వచ్చెను. ఆ శిశుపాలాదులు చూచుచున్ననూ అక్క చేయకుండగా, 
ఆయన వారి శిరస్పులపై తన కాలిని మోపి (వారిని చిత్తుగా ఓడించి), 
గరుత్మంతుడు అమృతమును వఠె, ఆమెను తీసుకొని పోయెను. 


కకుద్మతో5విద్ధనసో దమిత్వా 
స్వయంవరే నాగ్నజితీమువాహ | 
లటనాన = గృధ్యతోంజ్ఞా- 
ళు భఖ్నుక్షతశ్శస్త్రభృతస్ప్వశ సై 9: [| ద్క 
అవిద్ధనసః = కుట్టబడని ముక్కులు గలు కకుద్మతః = ఎద్దులను, 
దమిత్వా = అదుప్పులోనికి తెచ్చి, స్వయంవరే = స్వయంవరమునందు, 
నాగ్నజితీమ్‌ = నగ్నజిత్తుయొక్క పుత్రికను, ఉవాహ = వివాహమాడెను, 
తద్‌-భగ్నమానాన్‌ అపి = ఆ పనిచే భంగము చేయబడిన అభిమానము 
కలవారే అయిననూ, గృధ్యతః = రాజకుమారిని పొందాలనే తృష్ణను కలిగి 
యున్న అజ్ఞాన్‌ = అజ్ఞానులగు, శస్త్రభృతః = ఆయుధములను ధరించి 
యున్న రాజులను, అక్షతః = తాను గాయపడనివాడై. స్వశమైంః = తన 
ఆయుధములచే, జఘ్నే= సంహరించెను. 
శ్రీకృష్ణుడు ముక్కు కుట్టని ఎద్దులను అదుప్పులోనికి తెచ్చి, 
స్వయంవరమునందు నాగ్నజితిని వివాహమాడెను. ఆయన చేసిన ఆ 
గొప్ప కర్మచే ఇతరరాజులకు గర్వభంగము అయ్యును. అయిననూ, వారు 
అజ్ఞానముచే ఇంకనూ రాజకుమారియందు తృష్ణ గలవారై ఆయుధము 
లను చేతబట్టిరి. అప్పుడు ఆయన తాను స్వయముగా గాయపసడకుండగా, 
తన ఆయుధములతో వారిని సంహరించెను. 


ప్రియం ప్రభుర్దామ్య ఇవ ప్రియాయా 
'విధిత్చురార్చద్ద్యుతరుం యదర్ణే | 
వజా్యద్రవత్తం సగణో రుషాంధ్య 


50 శ్రీమద్భాగవతము 
క్రీడామృగో నూనమయం వధూనామ్‌ || క్‌ 


ప్రభుః = శ్రీకృష్ణ ప్రభుడు, గ్రామ్యః ఇవ = భోగలాలసుని వలె, 
ప్రియాయాః = ప్రియురాలగు సత్యభామకు, ప్రియమ్‌ = ప్రీతిని, విధిత్సుః = 
చేయగోరువాడై, ద్యుతరుమ్‌ = పారిజాత వృక్షమును, ఆర్భత్‌ = పీకుకొని 
వచ్చెను, యత్‌-అర్థే = దేని కొరకై వజ్రీ = వజ్రధారియగు ఇంద్రుడు, 
రుషాంధః = కోపముతో కన్ను మిన్న కాననివాడైై, సగణః = మైన్యముతో 
కూడినవాడై, తమ్‌ = ఆ శ్రీకృష్ణుని ఉద్దేశించి ఆద్రవత్‌ = దండెత్తెను, 
అయమ్‌ = ఈ ఇంద్రుడు, నూనమ్‌ = నిశ్చయముగా, వధూనామ్‌ = స్త్రీల 
కు, క్రీడామృుగః = ఆట జంతువు. 





శ్రీకృష్ణప్రభుడు భోగలాలసుని తరహాలో ప్రియురాలగు సత్యభా 
మకు ప్రియమును చేయగోరి స్వర్గమునుండి పారిజాత వృక్షమును తెచ్చె 
ను. దీనిమై ఇంద్రుడు మండిపడి, కోపముతో గ్రుడ్డివాడై వజ్రమును చేతబ 
ట్టి, సైన్యముతో శ్రీకృష్ణునికై దండెత్తెను. తన ప్రియురాలి ప్రేరణచే అట్లు 
చేసిన ఇంద్రుడు నిశ్చయముగా ఆడువారి చేతిలో కీలుబొమ్మయే. 


సుతం మృధే ఖం వపుషా గ్రసంతం పటన 
దృష్ట్వా సునాభోన్మథితం ధరితాా 
ఆమంత్రితస్తత్తనయాయ శేషం 
దత్త్వా తదంతఃపురమావివేశ || 6 


మృధే = యుద్దమునందు, వప్పుషా = శరీరముతో, ఖవ్‌) = ఆకాశ 
మును, గ్రసంతమ్‌ = మింగుచున్ను సునాభ-ఉన్మథితమ్‌ = చక్రముచే 
సంహరించబడిన, సుతమ్‌ = కుమారుని, దృష్ట్వా = చూచి ధరితా్యా = 
సృథివిచే, ఆముంత్రితః = ప్రార్ధించబడినవాడై, తత్‌-తనయాయ = వాని 
పుత్రుని కొరకు, శేషమ్‌ = మిగిలిన రాజ్యమును, దత్త్వా = ఇచ్చి, తత్‌-అం 
తఃపుఠమ్‌ = వాని అంతఃప్పురమును, ఆవివేశ= ప్రవేశించెను. 


యుద్ధములో తన విశాలనుగు దేహముతో అంతరిక్షమును 
'మంగుచున్నాడా యన్నట్లు ఉన్న నరకాసురుని శ్రీకృష్ణుడు తన చక్రముతో 
సంహరించెను. అప్పుడు వాని తల్లియగు భూదేవి కోరగా, ఆయన మిగిలిన 


తృతీయ స్కంధము ఆ అధ్యాయము తె వ్‌ 


రాజ్యమును వాని పుత్రుడగు భగదత్తునకు ఇచ్చి, వాని అంతఃప్పరములో 
ప్రవేశించెను. 


తత్రాహృతాస్తా నరదేవకన్యాః కుజేన దృష్ట్వా హరిమార్తబంధుమ్‌ | 
ఉత్తాయ సద్యో జగ్భహుః ప్రహర్ష వ్రీడానురాగప్రహితావలోకైః 11 7 


తత్ర = ఆ అంతఃప్పురమునందు, కుజేన = భూప్పుత్రుడగు నరకాసు 
రునిచేే ఆహృతాః = తీసుకురాబడిన, తాః = ఆ, నరదేవకన్యాః = రాజకుమా 
క్తెలు, ఆర్హబంధుమ్‌ = కష్టములో సున్నవారికి రక్షకుడగు, హరిమ్‌ = శ్రీకృ 
ష్టుని, దృష్ట్వా = చూచి, సద్యః = వెంటనే, ఉత్తాయ = లేచి నిలబడి, ప్రహర్హ 
వ్రీడా-అనురాగప్రహిత-అవలోకైః = గొప్ప ఆనందము సిగ్గు మరియు అను 
రాగములచే ప్రేరితములైన చూప్పులతో, జగృహుః= స్వీకరించిరి. 


భూపుత్రుడగు నరకుడు తీసుకు వచ్చిన రాజకన్యలు ఆ అంతఃపు 
రములో గలరు. కష్టములోనున్నవారిని రక్షించే శ్రీకృష్ణుని చూడగానే 
వారు లేచి నిలబడిరి. వారు గొప్ప ఆనందమును పొంది. సిగ్గుతో మరియు 
పేమతో ఆయనను చూస్తూ, వెంటనే ఆయనను భర్తగా వరించిరి. 


ఆసాం ముహూర్త ఏకస్మిన్నానాగారేషు యోషితామ్‌ | 
సవిధం జగ్భహే పాణీననురూపస్ప్వ్రమాయయా || 8 


ఏకస్మిన్‌ = ఒకే, ముహూర్తే = ముహూర్తమునందు, నానా-ఆగా 
శేషు = అనేకములగు గృహములలో, స్వమాయయా = తన మాయచే, 
ఆసామ్‌ = ఈ, యోషితామ్‌ = యువతులకు, అనురూపః = తగిన రూసము 
గలవాడై, సవిధమ్‌ = యథావిధిగా, పాణీన్‌ జగృహే = వివాహమాడెను. 


ఆయన ఆ యువతులనందరినీ వారి వారికి తగిన రూసములను 
తన మాయచే దాల్చినవాడై ఒకే ముహూర్తమునందు వేర్వేరు గృహము 
అలో యథావిధిగా వివాహమాడెను. 


తాస్వపత్యాన్యజనయదాత్మతుల్యాని (సర్వతః | 
ఏకైకస్యాం దశ దశ ప్రకృతేర్విబుభూషయా [1 0 


52 శ్రీమద్భాగవతము 


తాసు = వారియందు, ఏక-ఏకస్యామ్‌ = ఒక్కొక్క భార్యయందు, 
దశ దశ = పది పది, సర్వతః = అన్ని విధములుగా, ఆత్మతుల్యాని = తనకు 
తగిన, అపత్యాని = పిల్లలను, ప్రకృతేః = ప్రకృతియొక్క విబుభూషయా = 
విస్తరింపజేయవలెననే కోరికచే, అజనయత్‌ = కనెను. 


ఆయన ఆ భార్యలలో ప్రతి ఒక్కరియందు పది మంది పిల్లలను, 
తనకు అన్ని విధములుగా తగినవారిని కనెను. తద్ద్వారా సృష్టి విస్తరించెను. 


కాలమాగధశాల్యాదీననీకై రుంధతః పరమ్‌ | 
అజీఘనత్స్వయం దివ్యం స్వపుంసాం తేజ ఆదిశత్‌ 1 10 


అనీకైః = సేనలతో, పురమ్‌ = నగరమును, రుంధతః = ముట్టడించి 
న కాలమాగధశాల్వ-ఆదీన్‌ = కాలయవనుడు జరాసంధుడు శాల్య్వుడు 
మొదలగు వారిని, స్వయమ్‌ = స్వయముగా, అజీఘనత్‌ = సంహరించెను, 
స్వపుంసామ్‌ = తన వారలకు, దివ్యమ్‌ = అలౌకికమగు, తేజః = పరాక్రమ 
మును, ఆదిశత్‌ = ఇచ్చెను. 


కాలయవనుడు, మగధదేశాధిపతియగు జరాసంధుడు, శాల్యుడు+ 
మొదలగు వారు సేనలతో మధురను, ద్వారకను ముట్టడించినప్పుడు, 
శ్రీకృష్ణుడు ఇతరులను కేవలము నిమిత్తముగా చేసుకొని, తానే వారిని 
మట్టుబెట్టెను. ఫైగా అర్జునుడు మొదలగు తన భక్తులకు దివ్యమగు పరాక్ర 
మమును ఇచ్చెను. 


శంబరం ద్వివిదం బాణం మురం బల్వలమేవ చ! 
అన్యాంశ్చ దంతవక్తాందీనవధీత్కాంశ్చ ఘాతయత్‌ |] 11 


శంబరమ్‌ = శంబరుని, ద్వివిదమ్‌ = ద్యివిదుని, బాణమ్‌ = బాణుని, 
మురమ్‌ = మురుని, చ = మరియు, బల్వలమ్‌ ఏవ = బల్వలుని కూడ, 
అన్యాన్‌ = ఇతరులగు, దంతవక్తాాదీన్‌ చ = దంతవక్తుుడు మొదలగు 
వారిని కూడ, అవధీత్‌ = సంహరించెను, కాన్‌ చ= మరికొందరిని, ఘాత 


యత్‌ సంహరింప జేసెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 3 వ్‌పై 


శంబరుడు, ద్వివిదుడు, బాణుడు, మురుడు, బల్వలుడు, దంతపవ 
క్తుండు మొదలగు వారిలో కొందరిని శ్రీకృష్ణుడు స్వయముగా సంహరిం 
చెను; మరికొందరిని ఇతరులచే వధింపజేసెను. 


అథ తే భ్రాతృప్పుత్రాణాం పక్షయోః పతితాన్‌ నృపాన్‌ 
చచాల భూః కురుక్షేత్రం యేషామాపతతాం బలైః 1! 12 


అథ = తరువాత, తే = నీయొక్క, భ్రాతృపుత్రాణామ్‌ = సోదరుల 
పుత్రులు పక్షయోః = రెండు పక్షములయందు, పతితాన్‌ = వచ్చిచేరిన, 
నృపాన్‌ = రాజులను (సంహరింప జేసెను) కురుక్షేత్రమ్‌ = కురుక్షేత్ర 
మును గురించి, ఆపతతామ్‌ = వేగముగా వచ్చుచున్న యేషామ్‌ = ఏ 
రాజుల, బలైః = సైన్యములచే, భూః = భూమి, చచాల = కంపించెనో. 


తరువాత ఆయన నీ సోదరులగు పాండు ధృతరాష్ట్రుల సంతాన 
మగు పాండవుల మరియు కౌరవుల పక్షములలో జేరి వచ్చిన రాజులను 
సంహరింప జేసెను. ఆ రాజులు తమ తమ మైన్యములతో గూడి కురుక్షేత్ర 
మునకు వచ్చుచుండగా, భూమి కంపించెను. 


స కర్దదుశ్యాసనసౌబలానాం 

కుమంత్రపాకేన హతశ్రియాయుషమ్‌ |! 
సుయోధనం సానుచరం శయానం 

భగ్నోరుముర్వ్యాం న ననంద పశ్యన్‌ [1 13 


కర్ణదుశ్శాసనసొబలానామ్‌ = కర్ణుడు దుశ్శాసనుడు మరియు 
శకుని అను వారలు కుముంత్రపాకేన = చెడు సలహాలు పరిపక్కమగుటచే, 
హతశ్రియాయుషమ్‌ = నశింపజేయబడిన సంపద మరియు ఆయుర్దా 
యము గలవాడు, భగ్న-జఊరుమ్‌ = విరిగిన తొడలు గలవాడు, స-అనుచ 
రమ్‌ = అనుచరులతో కూడియున్నవాడు, శయానమ్‌ = నేలపై పడియున్న 
సుయోధనమ్‌ = దుర్యోధనుని, పశ్యన్‌ = చూచుచున్నవాడై. సః= ఆ శ్రికృ 
ష్షుడు, న ననంద = సంతోషించలేదు. 


కశ శ్రీమద్భాగవతము 





కర్టుడు దుశ్శాసనుడు మరియు శకుని ఇచ్చిన చెడు సలహాల ఫలి 
తముగా దుర్యోధనుని సంపద నశించి ఆయువు మూడెను. ఆతడు 
తొడలు విరుగగొట్టబడగా, అనుచరులతో గూడి యుద్దరంగములో నేలకై 
పడియుండెను. కాని, అట్టి దుర్యోధనుని చూచిన శ్రీకృష్ణునకు సంతోషము 
కలుగలేదు. 


కియాన్‌ భువోఃయం క్షపితోరుభారో 
యద్దోణభీష్మార్దునుఖిమమూలైః | 

ళల నక మదంశై- 
రాసే స్త బలం దుర్విషహం యదూనామ్‌ | 114 


మద్‌- అంతః = నా అంశలగు, ద్రోణభీష్మ-అర్జునభీవమూలైః = 
దోణుడు భీష్ముడు అర్జునుడు భీముడు మొదలగువారిచే, భువః = భూమి 
యొక్క, అష్టాదశ-అక్షౌ హిణికః = పదునెనిమిది అక్షాహిణుల సంఖ్య గల, 
అయమ్‌ = ఈ, క్షపిత-ఉరుభారః = తగ్గించబడిన పెద్ద భారము, కియాన్‌ = 
ఎంతటిది?, యత్‌ = ఏలయన, యదూనామ్‌ = యాదవుల, దుర్విషహమ్‌ 
= సహింప శక్యము కాని, బలమ్‌ = మైన్యము, అస్తే = ఉన్నది. 

శ్రీకృష్ణుడు ఇట్లు తలపోసెను --- నా అంశములగు ద్రోణుడు 
భీష్ముడు అర్జునుడు భీముడు మొదలగు వారు పదునెనిమిది అక్షౌహి 
ణులను మట్టుబెట్టి భూమియొక్క పెనుభారమును తగ్గించినారు. కాని ఇది 


యొంతటిది? ఏలయనగా, ఇంకనూ సహింప శక్యము కాని యాదవబలము 
మిగిలియే ల 


మిథో యదైషాం భవితా వివాదో 
మధ్వామదాతామ్రవిలోచనానామ్‌ | 
నైషాం వధోపాయ ఇయానతో 5న్యో 
మయ్యుద్యతే5ంతర్దధతే స్వయం స్మ 11 శ్‌ 
యదా = ఏ కాలమునందు, మధు-ఆమద-ఆతామ్రవిలోచనానామ్‌ 
= మద్యముచే కలిగిన గట్టి నిషాచే అంతటా ఎర్రనైన కన్నులు గల, ఏషామ్‌ 


తృతీయ స్కంధము - అధ్యాయము 3 వ్‌ 


య 








= ఈ యాదవులకు, మిథః = పరస్పరము, వివాదః = వివాదము, భవితా = 
కలుగునో, ఏషామ్‌ = వీరి, వధ-ఉపాయః = వధయొక్క ఉపాయము, 
ఇయాన్‌ = ఇంత మాత్రమే, అన్యః = మరియొకటి, న = లేదు, ముయి = 
నేను ఉద్యతే = (నిష్క్రమించుటకు) సంసిద్దుడను కాగా, స్వయమ్‌ = 
వారంతట వారే, అంతర్జధతే స్మ అంతర్జానమును చెందగలరు. 


ఈ యాదవులు మద్యమును త్రాగి గట్టి నిషాతో ఎర్రనైన కన్నులు 
గలవారై ఒకరితో మరియొకరు పోట్లాడుకొనెదరు. వీరి వధకు ఇంతకంటె 
మరియొక ఉపాయము లేదు. నేను అవతారమును చాలించుటకు సిద్దపడు 
చుండగా వారు తనుంత తాముగా నశించగలరు. 


ఏవం సంచింత్య భగవాన్‌ స్వరాజ్యే స్పాప్య ధర్మజమ్‌ ! 
' నందయామాస సుహృదస్సాధూనాం వర్మ దర్శయన్‌ 1116 
భగవాన్‌ = శ్రీకృష్ణ భగవానుడు, ఏవమ్‌ = ఈ విధముగా, 
సంచింత్య = ఆలోచించి, ధర్మజమ్‌ = ధర్మరాజును, స్వరాజ్యే =తన రాజ్య 
మునందు, స్థాష్య = స్టాపించి సాధూనామ్‌ = సత్పురుషుల, వర్మ = మార్గ 
మును, దర్శ్భయన్‌ = హాచున్తాతై, సుహృదః = మిత్రులను, నందయా 
మాస = ఆనందింప జేసె 


శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా ఆలోచించి ధర్మరాజును 
ఆయన రాజ్యమునందు స్థాపించి, తన ప్రవృత్తిచే సత్పురుషుల నడవడిని 
లోకమునకు చూపిస్తూ బంధుమిత్రులకు సంతోషమును కలిగించెను. 


ఉత్తరాయాం ధృతః పూరోర్వంశస్పాధ్వభిమన్యునా | 
సవై దౌణ్యస్త్రసంఛిన్నః పునర్చగవతా ధృతః || క్ష 


అభిమన్యునా = అభిమన్యునిచే, పూరోః వంశః = పూరువంశము, 
ఉత్తరాయామ్‌ = ఉత్తరయందు, సాధు = చక్కగా, ధృతః = ధరించబడినది, 
దౌణి-అస్త్రసంఛిన్నః = అశ్వత్తామయొక్క అస్త్రముచే నశింపజేయబడిన, 
సః = ఆ శిశువు, భగవతా = శ్రీకృష్ణ భగవానునిచే, పునః = మరల, ధృతః వై 
= నిశ్చయముగా పరిరక్షించ బడినది. 


56 శ్రీమద్భాగవతము 





పూరువంశమును నిలబెట్టువాడు, అభిమన్యుని పుత్రుడు అగు 
శిశువు ఉత్తరయొక్క గర్భములో చక్కగా పెరుగుచుండగా, దోణపుత్రు 
డగు అశ్వత్తామ అస్త్రమును ప్రయోగించి, ఆ శిశువును సంహరించెను. 
అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ శిశువునకు మరల ప్రాణమును పోసెను 


అయాజయద్దర్మసుతమశ్వ మే థైస్తిభిర్విభుః | 
సోపి క్షామనుజై రక్షన్‌ రేమే కృష్ణమనువ్రతః | 18 


విభుః = శ్రీకృష్ణ భగవానుడు, ధర్మసుతమ్‌ = ధర్మరాజును, త్రిభి; 
= మూడు, అశ్వమేధైః = అశ్వమేధములచే, అయాజయత్‌ = యజ్ఞమును 
చేయించెను, సః అపి = ఆయన కూడా, అనుజైః = సోదరులతో గూడి, 
క్ష్మామ్‌ = భూమిని, రక్షన్‌ = పాలించుచూ, కృష్ణమ్‌ = శ్రీకృష్ణుని, అనువ్రతః 
= నిష్టతో అనుసరించువాడైై, రేమే = సుఖించెను. . 


శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుచే మూడు అశ్వమేధయాగము 
లను చేయించెను. ధర్మరాజు కూడ తమ్ములతో కలిసి రాజ్యమునేలుచూ, 
శ్రీకృష్ణుని నిష్టతో అనుసరించువాడై, సుఖించెను. 


భగవానపి విశ్వాత్మా లోకవేదపథానుగః |! 
_ కామాన్‌ సిషేవే ద్వార్వత్యామసక్తస్పాంఖ్యమాస్టితః 11 19 


విశ్వ-ఆత్మా = జగత్తునకు ఆత్మ (అధిస్టానము) అయిన, భగవాన్‌ 
అపి = శ్రీకృష్ణ భగవానుడు కూడ, లోకవేదపథ-అనుగః = లోకమర్యాదను 
వైదిక మర్యాదను అనుసరించువాడై, ద్వార్వత్యామ్‌ = ద్వారకా నగరము 
నందు, సాంఖ్యమ్‌ = ప్రకృతిపురుషవివేకమును (జ్ఞానమును), ఆస్టితః = 
ఆశ్రయించినవాడై (సాంఖ్యమ్‌ = సాంఖ్యయోగమును, ఆస్టితః = స్టాప్‌ చు 
వాడై, అసక్తః = సంగము లేనివాడై, కామాన్‌ = భోగములను, ఫీశ్నవే జ 
మషేవించెను. 


జగత్తునకు ఆత్మ, అధిస్టానము అగు శ్రీకృష్ణ భగవానుడు తాను 
కూడ లోకమర్యాదను పాలిస్తూ, వైదిక ధర్మమును అనుష్టిస్తూ, సచ్చిదానం 
దమగు ఆత్మయందు నిష్ట గలవాడగుటచే సంసారమునందు ఆసక్తి లేనివా 


తృతీయ స్కంధము - అధ్యాయము 3 ధ్‌ 


డై. ద్వారకా నగరములో భోగములననుభవించెను. ఆయన ఆ విధముగా 
లోకములో సాంఖ్యయోగము (జ్ఞానమార్గము) ను నిలబెజ్జెను. 


స్నిగ్గస్మితావలోకేన వాచా పీయూషకల్పయా | 
చరిశ్రేణానవద్యేన. శ్రీనికేతేన చాత్మనా || 20 


ఇవుం లోకమముం చైవ రమయన్‌ సుతరాం యదూన్‌ |! 
రేమే క్ష్రణదయా దత్తక్షణస్తీంక్షణసాహృదః [| 21 


స్నిగ్ధస్మిత-అవలోకేన = ప్రేమతో చిరునవ్వుతో గూడిన చూపుతో, 
పేయూషకల్పయా = అమృతతుల్యమగు, వాచా = మాటతో, టన. = 
నిర్ణోషమగు, చరిత్రేణ = చరితముతో, చ = మరియు, శ్ర్రీనికేతేన = 6క్ష్మీటే 
వికి (సౌందర్యమునకు) నివాసస్టానవుగు, ఆత్మనా = తన రూపముతో, 
ఇమమ్‌ = ఈ, లోకమ్‌ = లోకమును, చ= మరియు, అముం ఏవ = పరలోక 
మును కూడు యదూన్‌ = యాదవులను, సుతరామ్‌ = మిక్కిలి. రమయన్‌ 
= రమింపజేయుచూ, క్షణదయా = రాత్రిచే, దత్తక్షణస్తీం(-ఈ)క్షణసొహృదః 
= ఈయబడిన అవకాశము మరియ ఉత్సవము గల గోపికల చూపుల అను 
రాగము గలవాడై (తత్కాలీనమగు అనురాగము గలవాడై), రేమే= రమిం 
చెను. 


శ్రీకృష్ణుని ప్రేమతో నిండిన చిరునవ్వు తోడైన చూపులకు, అమృ 
తమువంటి పలుకులకు, దోషరహితమగు చరితములకు, లక్ష్మీదేవికి (సౌం 
దర్యమునకు) నివాసస్టానమగు రూపమునకు ఈ లోకములోని జనులు, 
విశేషించి యాదవులు మాత్రమే గాక, స్వర్గాదిలోకములలోని వారు కూడ 
ముగ్గులైరి. ఆయన రాత్రియందు కొద్ది ససముయము లభించిన సందర్భము 
లలో, ఉత్సాహముతో కూడియున్న గోపికల అనురాగపూర్ణములగు చూపు 
లను స్వీకరిస్తూ, రాసక్రీడయందు రమించెను. 


తమ్యైవం రమమాణస్య సంవత్పరగణాన్‌ బహూన్‌ 
గృహమేధేషు యోగేషు విరాగస్సమజాయత || 22 


క్రి శ్రీమద్భాగవతము . 


ఏవమ్‌ = ఈ విధముగా, బహూన్‌ = అనేకములగు, సంవత్సరగ 
ణాన్‌ = సంవత్సరసముదాయములను, రమమాణస్య = రమించుచున్న, 
తన్య = ఆయనకు, గృహమేధేషు = గృహస్థాశ్రుమునకు సంబంధించిన, 
యోగేషు = భోగసాధనములయందు, విరాగః = = వైరాగ్యము, సమజాయత 
=కలిగెను. 


ఆయన ఈ విధముగా అనాసక్తుడై అనేక సంవత్సరములు రమిం 
చెను. అపుడాయనకు గృహస్థ్టాశమమునకు సంబంధించిన కామోపభోగ 
ములయందు, వాటి సాధనములయందు వైరాగ్యము కలిగెను. 


దైవాధీనేషు కామేషు దైవాధీనస్ప్వయం పుమాన్‌ | 
కో విస్రంభేత యోగేన యోగేశ్వరమనువ్రతః || 23 


యోగేన = జ్ఞానముచే (కర్మయోగముచ్చే, యోగ-ఈశ్వరమ్‌ = 
యోగులకు ప్రభువు (యోగసాధనలకు అధిష్టాన దైవము) అగు శ్రీకృష్ణుని, 
అనువ్రతః = నిష్టతో సేవించే, పుమాన్‌ = పురుషుడు, స్వయమ్‌ = స్వయ 
ముగా దైవ-అధీనః = దైవముయొక్క అధీనములో నున్నవాడు, కః = ఎవ 
డు, దైవ-అధీనేషు = ద్రైవమునకు అధీనమై యుండే, కామేషు = భోగముల 
యందు, విస్రంభేత = విశ్వసించును? 


కర్మయోగ మార్గములో గాని, లేదా జ్ఞానమార్గములో గాని యోగే 
శ్వరుడగు శ్రీకృష్ణ భగవానుని నిష్టతో సేవించే ఏ పురుషుడు భోగముల 
యందు నమ్మకమును కలిగియుండును? ఏలయనగా, మానవుడు తాను . 
స్వయముగా ఈశ్వరునకు అధీనుడై యున్నాడు. భోగములు కూడ ఈశ్వ 
రాధీనములుగనే యున్నవి. ఇట్టి స్టితిలో భగవానుడు భోగాసప్తుడు కాడని 
వేరుగా చెప్పవలయునా? (భగవానుడే విరక్తుడు కాగా ఆయనను అనుస 
రించే భక్తుడు కూడ అటులనే చేయును గదా) 


ప్దర్యాం కదాచిత్మ్రీడద్భిర్యదుభోజకుమారకైః | 
కోపితా మునయశ్మేప్టుర్భగవన్మతకోవిదాః 11, 24 


తృతీయ స్కంధము - అధ్యాయము 3 గ్‌ 





కదాచిత్‌ = ఒకనాడు, పుర్యామ్‌ = నగరమునందు, క్రీడద్చిః = ఆట 
లాడుచున్న యదుభోజకుమారకైః = యదువంశమునకు భోజవంశము 
నకు చెందిన కుమారులచే, కోపితాః= కోపమునకు గురి చేయబడిన, భగవ 
త్‌-మతకోవిదాః = శ్రీకృష్ణ భగవానుని అభిప్రాయమును చక్కగా యొరిగి 
యున్న మునయః = మునులు, శేపుః = శపించిరి. 


ఒకనాడు ద్వారకా నగరములో యదుభోజవంశములకు చెందిన 
కుమారులు ఆటలాడుతూ మహర్షులకు కోపమును కలిగించిరి. శ్రీకృష్ణ భగ 
వానుని అభిమతము ఆ మహర్షులకు తెలిసి యుండుటచే, వారు శపించిరి. 


తతః కతిసయైర్మా సైర్వృష్టిభోజాంధకాదయః | 
యయుః ప్రభాసం సంహృష్టా రఖైర్దేవవిమోహితాః 1125 


తతః = తరువాత, కతిపమొః = కొన్ని మామైః = మాసములచే, 
దేవవిమోహితాః = దైవముచే మోహింప జేయబడినవారు, సంహృష్టాః = 
మిక్కిలి హర్షము గలవారు అగు, వృష్టిభోజ-అంధక-ఆదయః = వృష్టి 
భోజు అంధక మొదలగు వంశములకు చెందిన యాదవులు, రథైః = రథ 
ములతో, ప్రభాసమ్‌ = ప్రభాసతీర్ణమును గురించి యయుః =వెళల్లిరి. . 


కొన్ని మాసముల తరువాత. దైవముచే మోహింపజేయబడి 
యున్న వృష్టి-భోజ-అంధక మొదలగు వంశములకు చెందిన యాదవ్పలు 
గొప్ప ఉల్లాసముతో రథములనెక్కి ప్రభాస క్షేత్రమునకు వెళ్లిరి. 


తత్ర న్నాత్వా పిత్తూన్‌ దేవానృషీంశ్చైవ తదంభసా |! 
తర్పయిత్వాథ విఫ్రేభ్యో గావో బహుగుణా దదుః 11 26 


తత్ర = అచట, స్నాత్వా = స్నానమును చేసి, పిత్తాన్‌ = పితృదేవత 
"లను, దేవాన్‌ = దేవతలను, చ = మరియు, బుషీన్‌ ఏవ = బుషులను 
కూడ, తత్‌-అంభసా = ఆ ప్రభాసతీర్ణముయొక్క నీటితో, తర్పయిత్వా = 
తర్పణములనిచ్చి, అథ = తరువాత, వి[ఘ్రేభ్యః = బ్రాహ్మణుల కొరకు, 
బహుగుణాః = మంచి వన్నెకెక్కిను గావః = ఆవులను, దదుః = ఇచ్చిరి. 


60 శ్రీమద్భాగవతము 


వారు ఆ ప్రభాసతీర్థమునందు స్నానము చేసి, దేవ-పితృ-బుషి 
తర్పణములను ముగించుకొని, బ్రాహ్మణులకు మంచి _లక్షణములతో 
కూడిన ఆవులను దానము చేసిరి. 


హిరణ్యం రజతం శయ్యాం వాసాంస్యజినకంబలాన్‌ | 
యానం రథానిభాన్‌ కన్యా ధరాం వృత్తికరీమపి |! 27 


అన్నం చోరురసం తేభ్యో దత్త్వా భగవదర్పణమ్‌ |! 
గోవిప్రార్ధాసవశ్శూరాః ప్రణేముర్భువి మూర్థభిః || 28 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే 
తృతీయోంధ్యాయః || 


హిరణ్యమ్‌ = బంగారమును, రజతమ్‌ = వెండిని, శయ్యామ్‌ = 

శయ్యను, వాసాంసి = వస్త్రములను, అజినకంబలాన్‌ = మృగచర్మములను 
కంబళ్లను, యానమ్‌ = పల్లకిని, రథాన్‌ = రథములను, ఇభాన్‌ = ఏనుగుల 
ను, కన్యాః = కన్యలను, వృత్తికరీమ్‌ = జీవనమునకు ఉపయోగించే, ధరాం 
అపి = భూమిని కూడ, చ = మరియు, ఉరురసమ్‌ = అనేకవిధముల రుచ్య 
మగు ఆహారమును, తేభ్యః= ఆ బ్రాహ్మణుల కొరకు, భగవత్‌-అర్పణమ్‌ = 
భగవంతునకు అర్పితమయ్యే విధముగా, దత్త్వా = ఇచ్చి, గోవిప్ర- అర్థ-అ 
సవః = గోబ్రాహ్మణుల రక్షణ కొరకు ప్రాణములను దాల్చియున్ను శూరాః 

= వీరులగు ఆ యాదవులు, భువి = నేలమై. మూర్థభిః = శిరస్సులతో, 
ప్రణేముః = నమస్కరించిరి. 


ఆ యాదవులు తమ జీవితమును శక్తిని అంతనూ వు 
మరియు బ్రాహ్మణులను రక్షించుట కొరకై. వినియోగించెడివారు. అట్టి 
శూరులగు ఆ యాదవులు బంగారము, వెండి, శయ్యలు, విలువైన వస్త్ర 
ములు, మృగచర్మములు, కంబళ్లు, పల్లకీలు, రథములు, ఏనుగులు, కన్య 
లు పంటలు పండే భూములు, నానావిధముల రుచ్యములగు ఆహార 
పదార్థములు అనువాటిని బ్రాహ్మణులకు దానము చేసిరి. అట్లు చేయుచూ 
వారు మనస్సును భగవంతునికై నిలిపి, ఆ దానములను ఈశ్వరార్పణబు 


తృతీయ స్కంధము ఆ అధ్యాయము 1 61 
ద్దితో చేసిరి. తరువాత వారా బ్రాహ్మణులకు సాష్షాంగప్రణాపుముల నాచ 
రించిరి. 


శ్రీమద్భాగవత మహాపురాణములోని 
మూడవ స్కంధములో మూడవ 
అధ్యాయము ముగిసినది (3). 


సాపు పంల వ్వ 


అథ చతుర్జోశధ్యాయ 
విదురుడు మైత్రేయుని వద్దకు వెళ్లుట 


ఉద్దవ ఉవాచ ! 
అథ తే తదనుజ్ఞాతా భుక్త్వా ఫీత్రా చ వారుణీమ్‌ ! 
తయా విభ్రంశితజ్ఞానా దురుక్తెర్మర్మ పస్పృశుః || గే 


ఉద్దవః = ఉద్దవుడు, ఉవాచ = పలికెను, అథ = తరువాత, తే= 
వారు, తత్‌-అనుజ్ఞాతాః = వారి ఆజ్ఞను పొంది, భుక్త్వా = భోజనమును 
చేసి, చ =మరియు, వారుణీమ్‌ = మదిరను, పీతా = త్రాగి తయా = దాని 
చే, విభ్రంశితజ్ఞానాః = = నశింపజేయబడిన జ్ఞానము గలవారై దురుక్షైః = ఇ 
చెడు మాటలతో, మర్మ = హృదయమును, పస్పృశుః = స్పృశించిరి... 


ఉద్ధవుడు ఇట్లు సలికెను --- తరువాత ఆ యాదవులు ఆ బ్రాహ్మ 
ణుల అనుమతిని పొంది భుజించిరి. తరువాత వారు ముద్యమును త్రాగి, 
దాని ప్రభావముచే నశించిన వివేకము గలవారై, ఒకరినొకరు సూటిపోటి 
మూటలతో నిందించుకొనిరి. 


తేషాం మైరేయదోషేణ విషమీకృతచేతసామ్‌ | 
నిమ్లోచతి రవావాసీద్వేణూనామివ మర్దనమ్‌ || 2 


మైరేయదోషేణ = మద్యముయొక్క దోషముచే, విషమీకృతచేత 
సామ్‌ = వివేకము నశించిన బుద్దులు గల, తేషామ్‌ = వారికి, రవా = సూర్యు 
డు, నిమ్లాచతి సతి = అస్తమి౦ంచుచుండగా, వేణూనాం ఇవ = వెదుళ్లకు 
వలె, మర్దనమ్‌ = ఘర్దణము, ఆసీత్‌ = ఆయెను. 


వివేకము నశించియుండెసు. అడవిలో వెదుళ్లకు య! తో మరియొక 
దానికి రాపిడి కలిగే విధముగా, వారిలో వారికి సంఘర్షణ టం. 


భగవాన్‌ స్వాతృమాయాయా గతిం తామవలోక్య సః! 
సరస్వతీముపస్పృశ్య వృక్షమూలముపావిశత్‌ 1 | ప్ర 


భగవాన్‌ = శ్రీకృష్ణ భగవానుడు, అఆత్మమాయాయాః = తన 
మాయాశక్షియొక్క, తామ్‌ = ఆ, గతిమ్‌ = గతిని అవలోక్య = చూచి, సర 
స్వతీం ఉపస్పృశ్య = సరస్వతీనదిలో స్నానమును చేసి, వృక్షమూలమ్‌ =' 
చెట్టు మొదటిని, ఉపావిశత్‌ = కూర్చుండెను. 

శ్రీకృష్ణ భగవానుడు తన మాయాశక్తియొక్క ప్రభావముచే యాద 
వకులముంతయు ఆ విధముగా వినష్టమగుటను చూచెను. అపుడాయన 
సరస్వతీనదిలో స్నానమును చేసి, చెట్టు మొదల్లో కూర్చుండెను. 


అహం చోక్తో భగవతా ప్ర ప్రపన్నార్తిహరేణ ప హ॥! . 
బదరీం త్వం మ. స్వకులం సంజిహీర్షుణా || తే 


చ = మరియు, స్వకులమ్‌ = తన యాదవ వంశమును, సంజిహీ 
ర్ల్షుణా = ఉపసంహరించగోరే, ప్రపన్న-ఆర్తిహరేణ = శరణు పొందినవారి 
ఎమములలు బాపే, భగవతా = భగవానునిచే, త్వమ్‌ = నీవు బద 
రీమ్‌ = బదరిని గురించి, ప్రయాహి = బయలు దేరుము, ఇతి = అని, 
అహమ్‌ = నేను, ఉక్తః = చెప్పబడితిని. 


శరణు జొచ్చిన వారిని కష్టములనుండి గట్టెక్కించే శ్రీకృష్ణ భగవా 
నుడు తన వంశమును ఉపసంహరించ గోరినవాడై నాతో, బదరికి వెల్లిపా 
మ్మని చెప్పెను. 


అథాపి తదభిడ్రేతం జానన్నహమరిందమ | 
పృష్టతోకన్వగమం భర్తుః పాదవిశ్లేషణాక్షమః 11 క్‌ 


64 శ్రీమద్చాగవతము 





అరిందమ. = అంతశ్శత్రువులను నశింపజేసిన ఓ టీదుర్కా 
తత్‌-అభిగ్రేతమ్‌ = ఆయన అభిప్రాయమును, అహమ్‌ = నేను, జూనన్‌ అథ 
అపి = ఎరిగినవాడనే అయిననూ, భర్తుః = ప్రభువగు శ్రీకృష్ణుని, పాదవిశ్లేష 
ణ-అక్షమః = పాదముల వియోగమును సహించలేనివాడనై, పృష్టతః = 
వెనుకనే, అను-అగమమ్‌ = అనుసరించి వెళ్లితిని. 


అంతశ్శత్రువులను నశింపజేసిన ఓ విదురా! ఆయన అభిప్రా 
యము నాకు తెలియును. అయినప్పటికీ, నేను ఆ ప్రభుని పాదములకు 
దూరమగుటను సహించలేను. కావుననే, నేను ఆయన వెనుకనే వెళ్లితిని. 


అద్రాక్షమేకమాసీనం విచిన్వన్‌ దయితం పతిమ్‌ | 
శ్రీనికేతం సరస్వత్యాం కృతకేతమకేతనమ్‌ || 6 


దయితమ్‌ = ప్రియతముడగు, పతిమ్‌ = ఆ ప్రభుని, విచిన్వన్‌ = 
వెదుకుచున్న (స్మరిస్తున్ను నేను, ఏకమ్‌ = ఒంటరి వానిని, ఆసీనమ్‌ = 
కూర్చుని యున్నవానిని, శ్రీనికేతమ్‌ = లక్ష్మికి (సొందర్యమునకు) నిధాన " 
మైనవానిని, అకేతనమ్‌ = తన కంటె భిన్నమైన ఆశ్రయము లేనివానిని, సర 
స్వత్యామ్‌ = సరస్వతీనదీతీరమునందు, కృతకేతమ్‌ = చేయబడిన మకాము 
గలవానిని, అద్రాక్షమ్‌ = చూచితిని. 


నేను ప్రియతముడగు ఆ శ్రీకృష్ణ ప్రభుని వెదుకుతూ ఆయననే 
స్మరించుచుంటిని. సర్వమునకు ఆశ్రయమైనవాడు, తనకు. మరియొక ఆశ్ర 
యము లేనివాడు, లక్ష్మీపతి, పరమసుందరుడు అగు ఆ శ్రీకృష్ణుడు సర, 
-స్వతీ నదీతీరమునందు ఒంటరిగా కూర్చుని యుండగా నేను చూచితిని. 


శ్యామావదాతం విరజం ప్రశాంతారుణలోచనమ్‌ | 
$0 పీతకౌశాంబరేణ చ 11 + 7/7 


శ్యామ-అవదాతమ్‌ = శుద్ధమగు (శ్రేష్టమైన, లేదా తెలుపు కలిసి 
న) నీలవర్జము గలవాడు, విరజమ్‌ = దోషములు లేనివాడు, ప్రశాంత-అ 
రుణలోచనమ్‌ = ప్రసన్నమగు ఎర్రని కన్నులు గలవాడు, చతుర్చిః = నాలు 
గు, 'దోర్భిః = భుజములచే, చ ఇ మరియు, పీతకౌశ-అంబరేణ = పచ్చని 


తృతీయ స్కంధము - అధ్యాయము 4 శక 


పట్టు వస్త్రముచే, విదితమ్‌ = గుర్తు పట్టబడే వాడు (అగు శ్రీకృష్ణుని చూచి 
తిని), 


శుద్దసత్త్వమయుడగు ఆయన తెలుప్పుతో కూడిన స్వచ్చమగు నీల 
వర్ణమును కలిగియుండెను. ఆయన ఎర్రని కన్నులు ప్రసన్నముగా నుండె 
ను, నాలుగు చేతులను, పచ్చని పట్టు వనం చూచి, నేను ఆయనను 
దూరమునుండియే గుర్తు పట్టితిని. 


వామ ఊరావధిశ్రిత్య దక్షిణాంఘిసరోరుహమ్‌ | 
అపాశితార్భకాశ్వత్తమకృశం త్య క్తపిప్పలమ్‌ | 8. 


వామే = ఎడము, ఊరౌ = తొడయందు, దక్ష్మిణ- అంఘ్రిసరోరుహమ్‌ 
= = పద్మమువంటి కుడి కాలిని, అధిశ్రిత్య = మైన పెట్టి అప-ఆశిత- అర్భక 
-అశ్వత్ణమ్‌ = వెనుక ఆశ్రయించబడిన లేత రావి చెట్టు గలవాడు అకృశమ్‌ 
= పుష్టిగా (ఆనందముగా) నున్నవాడు, త్యక్తపి ప్పలమ్‌ = విడువబడిన ఫల 
ములు మొదలగు ఆహారము (ఇంద్రియసుఖములు) గలవాడు (అగు ల 
ష్టుని చూచితిని). 


ఆయన పద్మమువంటి కుడికాలిని పథమకాలిఫై పెట్టి, లేత రావి 
చెట్టునకు నడుమును ఆనించి కూర్చుండెను. ఆయన పళ్లు మొదలగు 
ఆహారమును ఇంద్రియసుఖములను విడిచిపెట్టియున్ననూ, పుష్టిగా ఆనం 
దముగా ఉండెను. 


తస్మిన్‌ మహాభాగవతో ద్వైపాయనసుహృత్సఖః | 
లోకాననుచరన్‌ సిద్ద ఆససాద యదృచ్చయా || 9 


తస్మిన్‌ = ఆ భగవానుని సన్నిధియందు, మహాభాగవతః = గొప్ప 
భగవద్భక్తుడు, ద్వైపాయనసుహృత్‌-సఖః = వ్యాసుని ప్రియమిత్రుడు, 
సిద్ధః = = కృతార్థుడు అగు మైత్రేయుడు, లోకాన్‌ = లోకములను, అనుచరన్‌ 
= సంచరిస్తూ యదృచ్చయా = (స్వచ్చందముగా) అనుకోకుండగా, ఆస 
సాద = చేరుకొనెను. 


66 శ్రీమద్భాగవతము 





గొప్ప భగవదృక్తుడు, వ్యాసుని ప్రియమిత్రుడు, కృతకృత్యుడు 
అగు మైత్రేయుడు స్వచ్చందముగా లోకములను తిరుగుతూ ఆ భగవా 
నుని సన్నిధికి యాదృచ్చికముగా విచ్చేసెను. 


తస్యానురక్తస్య మునేర్ముకుందః ప్రమోదభావానతకంధరస్య | 
ఆశృణ్వతో మామనురాగహాససమీక్షయా విశమయన్నువాచ!! 10 


అనురక్తస్య = అనురాగము గలవాడు, ప్రమోదభావ-ఆనతకంధ 
రస్య = ఆనందము భక్తి అనువాటిచే వంచబడిన మెడ గలవాడు అగు, 
తస్య = ఆ, మునేః = మైజత్రేయ మహర్షి ఆశృణ్వతః = వినుచుండగా, 
ముకుందః = శ్రీకృష్ణ భగవానుడు, అనురాగహాససమీక్షయా = అనురాగ 
ముతో చిరునవ్వుతో కూడిన చక్కటి చూప్పుతో, మామ్‌ = నన్ను విశ్రమ 
యన్‌ = తొలగిన శ్రమ గలవానినిగా చేయుచూ, ఉవాచ = పలికెను. 

మైత్రేయ మహర్షికి శ్రీకృష్ణునియందు. గొప్ప ట్రేమ గలదు. 
ఆయన ఆనందముతో భక్తితో తలను వంచి వినుచుండెను. అప్పుడు మోక్ష 
ప్రదాతయగు ఆ శ్రీకృష్ణుడు ట్రేమతో చిరునవ్వుతో నావైపు చూసి, ఆ విధ 
ముగా నాకు ఆనందమును కలిగించి, నా శ్రమను అంతనూ పోగొట్టి, ఇట్లు 
పలికెను. 


శ్రీభగవానువాచ |! 
వేదాహమంతర్మనసీప్పితం త్తే 
దదామి యత్తద్దురవాపమనై్నైః | 
సత్త పురా విశ్వసృజాం' వసూనాం 
మత్సిద్ధికామేన వసో త్వయేష్టః || క్ష 
శ్రీభగవాన్‌ = శ్రీకృష్ణ భగవానుడు, ఉవాచ = పలికెను, వసో = ఓ 
వసువా!, తే = నీ, అంతః-మనసి = అంతఃకరణమునందు, ఈప్పితమ్‌ = 
కోరబడినదానిని, అహమ్‌ = నేను, వేద = ఎరుగుదును, అన్వ్యైః = ఇతరుల 
చే, దురవాపమ్‌ = పొందశక్యము కానిది, యత్‌ = ఏది గలదో, తత్‌ = దాని 
ని, దదామి = ఇచ్చెదను, పురా = పూర్వము, విశ్వసృజామ్‌ = ప్రజాపతుల, 


తృతీయ స్కంధము - అధ్యాయము 4 త్తే ళ7 


వసూనామ్‌ = వసువుల, సత్త్రే = యజ్ఞమునందు, ముత్‌-సిద్ధికామేన = 
నన్ను పొందవలెననే కోరికతో, త్వయా = “సిచే, ఇష్టః వటరాష్రంచ బడితిని. 


శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను --- ఓ ఉద్ధవా! నీవు పూర్వజ 
న్మలో వసువు. నీ అంతఃకరణమునందలి కోరికను నేను ఎరుగుదును. ఇత 
రులకు పొంద శక్యము కాని ఆ కోరికను తీర్చెదను. పూర్వము జగత్తును 
సృష్టించే ప్రజాపతులు, వసువులు కలిసి చేసిన యజ్ఞములో నీవు నన్ను 
పొందగోరి ఆఠరాధించితివి. 

స ఏష సాధో చరమో భవానా- 
మాసాదితస్తే మదనుగ్రహో యత్‌ | 
యన్మాం సృలోకాద్రహ ఉత్సృజంతం 
దిష్ట్యా దదృశ్వాన్‌ విశదానువృత్త్యా !! శ్షే2 
సాధో = సాధువగు ఓ ఉద్ధవా! ఏషః = ఇది తే =నీకు, భవానామ్‌ 
= జన్మలలో, సః = అట్టి, చరమః అఅంతిముకైనడు యత్‌ = ఏలయనగా, 
మత్‌-అనుగ్రహః = నా అనుగ్రహము, ఆసాదితః = పొందబడినది, యత్‌ = 
ఏలయనగా, నృలోకాత్‌ = మానవలోకమునుండి. ఉత్సృజంతమ్‌ = విడిచి 
పెట్టి పోవుచున్న మామ్‌ = నన్ను రహః = ఏకాంతమునందు, దిష్ట్యా = 
దైవయోగముచే, విశద-అనువృత్త్యా = స్వచ్భమగు భక్తితో, ఉక్‌ 
చూచితివి. 

ఓ ఉద్దవా! నీవు సాధుప్పరుషుడవు. ఈ సంసారములో నీకు ఇది 
ఆఖరి జన్మ. ఏలయనగా, నీకు నా అనుగ్రహము లభించినది. మైగా, నేను 
మానవలోకమును విడిచిపెట్టి వెల్లే ఈ సమయములో నీవు దైవయోగ 
ముచే నన్ను ఏకాంతములో స్వచ్చమగు భక్తితో దర్శించితివి. 


పురా మయా 'ప్రోకమజాయ నాభ్యే 
పద్మే నిషజ్ఞాయ మమాదిసర్గే | 
జ్ఞానం పరం మన్మహిమావభాసం 
యతూరయో భాగవట.. వదంతి |! శై 


68 శ్రీమద్చాగవతము 





పరా = పూర్వము, ఆదిసర్లే = సృష్ట్యాదియందు, మమ = నాయొ 
క్క నాభ్యే = నాభియందలి, పద్మే ఇ పద్మమునందు, నిషజ్ఞాయ కూర్చు 
నియున్న అజాయ = బ్రహ్మ కొరకు, మయా = నాచే, మత్‌-నుహిమా-అ 
వభాసమ్‌ = నా మహిమను ప్రకాశింప జేసే, పరమ్‌ = సర్వోత్కృష్టమగు, 
జ్ఞానమ్‌ = జ్ఞానము, ్రోక్తమ్‌ = చెప్పబడినది, యత్‌ = దేనిని, సూరయః = 
విద్వాంసులు, భాగవతమ్‌ = భాగవతమని, వదంతి = చెప్పుచున్నారో. 


పూర్వము సృష్ట్యాదియందు నా నాభియందలి పద్మములో 
కూర్చునియున్న బ్రహ్మకు నేను నా మహిమను ప్రకాశింపబేసే సే సర్వోత్క్స 
ష్టమగు జ్ఞానమునుపదేశించితిని. ఆ ఉపదేశమును విద్వాంసులు భాగవత 
మని వ్యపహనించుచున్నారు (ఆ జ్ఞానమును నేను నీకు ఇప్పుడు ఇచ్చు 
చున్నాసు). 


ఇత్యాదృతోక్తః పరమస్య పుంసః 

ప్రతిక్షణానుగ్రహభాజనోంహమ్‌ | 
స్నేహోళ్సరోమా స్థలితాక్షరస్తం 

ముంచఇబృ్బచః ప్రాంజలిరాబభాషే || క్షే4 


ఇతి = ఈ విధముగా, ఆదృత-ఉక్తు = ఆదరింబడినవాడనై పలుకబ 
డిన, అహమ్‌ = నేను, పరమస్య పుంసః = పరమప్పురుషుడగు శ్రీకృష్ణుని, 
ప్రతిక్షణ- -అనుగ్రహభాజనః = ప్రతిక్షణము అనుగ్రహమునకు పాత్రుడను, 
స్నేహ-ఉత్సరోమా = ప్రేమచే కలిగిన రోమాంచము గలవాడవై, స్టలిత-అ 
కరః = తడబడుచున్న పలుకులు గలవాడనైై, శుచః = కన్నీటిని, ముంచన్‌ = 
విడుచుచున్నవాడనైై, ప్రాంజలిః = చేతులను జోడించినవాడనై. ఆబభాషే 
= సలికితిని. 


ఈ విధముగా ఆయన నాతో ఆదరపూర్వకముగా పలికెను. నేను 
ఆ పరమప్పురుషుని అనుగ్రహమునకు ప్రతిక్షణము పొత్రుడనైతిని. నాకు 
ఆయనయందలి ప్రేమచే రోమాంచము కలిగి మాట తడబడుచుండెను. 
నేను కన్నీటిని విడుస్తూ చేతులను జోడించి ఇట్లు పలికితిని. 


తృతీయ స్కంధము - అధ్యాయము 4 69 


కో న్వీశ తే పాదసరోజభాజాం 
సుదుర్లభోంర్ణేషు చతుర్వ్వపీహ | 

తథాపి నాహం ప్రవృణోమి భూమన్‌ 
భవత్పదాంభోజనిషేవణోత్సుకః || 15 


ఈశ = ఓ ప్రభూ]; తే = నీ, పాదసరోజభాజామ్‌ = పద్మములవంటి 
_ఎదములను సేవించువారలకు, ఇహ = ఈ సంసారమునందు, చతుర్లు = 
నాలుగు, అర్థేషు అపి = పురుషార్ధములయందు - కూడ, సుదుర్లభః 
మిక్కిలి దుర్లభ మైనది, కను = ఏది గలదు?,. భూమన్‌ = ఓ న 
స్వరూపుడా!, తథా అపి = అయినప్పటికీ, భవత్‌-పద-అంభోజనిషేవణ-ఉ 
త్సుకః = నీ పాదపద్మములను సేవించుటయందు ఉత్కంఠ గల, అహమ్‌ 
=నేను, న ప్రవృణోమి = కోరుట లేదు. 


ఓ ప్రభూ! నీ పాదపద్మములను సేవించువారలకు ఈ సంసార 
ములో ధర్మార్థకామమోక్షములనే నాలుగు స ఏది దుర్ల 
భము? (ఏదియు దుర్లభము కాదు). ఓ పరబ్రహ్మా గస్యరూప్పుడా! అయిన 
నూ, నేను వాటిని కోరుట లేదు. ఏలయనగా, నేను నీ పాదపద్మములను 
సేవించాలనే ఉత్కంఠ గలవాడను. 





కర్మాణ్యనీహస్య భవోంభవస్య త్తే 
దుర్గాశయోంథారిభయాత్పలాయనమ్‌ | 
కాలాత్మనో యత్ప్రమదాయుతాశ్రయః 
స్వాత్మన్రతేః ఖిద్యతి ధీర్యిదామిహ 1! _ 16 


అనీహస్య = క్రియలు (కామనలు) ేలి, తే-= నీకు, కర్మాణీ = గ . 
లు, అభవస్య = పట్టుక లేని నీకు, భమః = పృట్టుకు అథ = మరియు, కాల- 
ఆత్మనః = కాల (మృత్యు) స్వరూపుడవగు నీక్షు అరిభయాత్‌ = శభ్రుభ 
యము వలన, దుర్గ-ఆశ్రయః = దుర్గమును ఆశ్రయించుట, పలాయనమ్‌ = 
పారిపోవుట స్వాత్మన్‌-రతేః= తన స్వరూపమునందు రమించే నీకు, ప్రమ 
దా-అయుత-ఆశ్రయః = పదివేల మంది భార్యలతో కూడిన గృహస్థాశ్రమ 


70 శ్రీమద్చాగవతము 





. ము, యత్‌ = అనునది యేది గలదో, ఇహ = ఈ విషయములో, విదామ్‌ = 
విద్వాంసుల, ధీః = బుద్ది, ఖిద్యతి = సంశయములో పడుచున్నది. 


నీకు కామనలు లేవు. నీవు అకర్తవు. కాని, నీవు కర్మలను చేయు 
చునే ఉందువు. నీకు పుట్టుక లేదు. కాని, నీవు అవతరించుచునే యుందు 
వు. నీవు కాల (మృత్యు) స్వరూపుడవు. కాని, నీవు శత్రువులకు భయపడి 
పారిపోయి ద్వారక అనే దుర్గములో తల దాచుకొంటివి. ఆత్మస్వరూపము 
నందు రమించే నీవు పదివేల భార్యలు గల గృహస్థుడవు. ఈ విషయము 
లను గమనించినప్పుడు పండితులకు కూడ బుద్ది సంశయములో పడును. 


మంత్రేషు మాం వా ఉపహూయ 
యత్త్వమకుంఠితాఖండసదాత్మబోధః | 

పృచ్చేః ప్రభో ముగ్గ ఇవాప్రమత్తః 
తన్నో మ్‌నో మోహయతీవ దేవ || క్ష 


దేవ =ఓ దేవా! పపషతతతుడన కతత టో! = మొక్కవోని 
అఖండసచ్చిదాత్మజ్ఞానము గల, త్వమ్‌ = నీవ, మంత్రేషు = సలహాలయం 
దు, మామ్‌ = నన్ను ఉపహూయ వై = పిలిచి, ముగ్గః ఇవ = తెలియనివాని 
వలె అప్రమత్తః = సావధానుడమై పృచ్చేః యత్‌ = అడిగెడివాడవనేది 
యేది గలదో, తత్‌ = అది, ప్రభో= ఓ ప్రభూ, నః = మాయొక్క మనః = 
మనస్సును మోహయతి ఇవ = మోహింపజేయుచున్నది వలనున్నది. 
ఓ ప్రభూ! నీవు మొక్కవోని అఖండసచ్చిదాత్మజ్ఞానము గలవాడ 
వు. అయిననూ, నీవు నన్ను పిలిచి, ఏమీ తెలియనివాని వలె చాల సావ 


ధానుడవై సలహాలను అడిగెడివాడవు. ఓ దేవా! ఈ సంగతి మా మనస్సు 
ను మోహ పెట్టుచున్నది. 


జ్ఞానం పరం స్వాత్మరహఃప్రకాశం 
ప్రోవాచ కమ్మై భగవాన్‌ సమగ్రమ్‌ | 
అపి క్షమం నోగ్రహణాయ భర్త- 
ర్వదాంజసా యద్వ్యృజినం తరేమ || 18 


తృతీయ స్కంధము - అధ్యాయము 4 7ాక్షే 


భగవాన్‌ = భగవానుడవగు నీవ, స్వ- త్మరహః ప్రకాశమ్‌ = రహ 
స్యమగు నీ స్వరూపమును ప్రకాశింపజేసే, ల స్త ప్రక్క ష్టమైన, 
జ్ఞానమ్‌ = జ్ఞానమును, కమ్మై = బ్రహ్మ కొరకు, సమగ్రమ్‌ = సమగ్రముగా, 
ప్రోవాచ = చెప్పితివి, భర్తః = ఓ ప్రభూ! నః = మాకు, గ్రహణాయ = గ్రహిం 
చుటకు, అపి క్రమమ్‌ = సామర్థ్యము ఉన్నచో, వద = చెప్పుము, యత్‌ = 
దేనివలన, వృజినమ్‌ = సంసారదుఃఖమును, అంజసా = తేలికగా, తరేమ = 
తరించెదమోా. 


ఓ ప్రభూ! భగవానుడవగు నీవు నీ స్వరూపమును ప్రకాశ్‌ ,పజేసే 
సర్వోత్కృష్టమగు రహస్యజ్ఞానమును బ్రహ్మకు సమగ్రముగా ₹ చృయుం 
టివి. ఆ జ్ఞానమును గ్రహించే సామర్థ్యము మాకు ఉగ్నచో, వ 
దాని వలన, మేము సంసారదుఃఖమును తేలికగా అధిగమిం వెడము. 


ఇత్యావేదితహార్దాయ మహ్యం స భగవా3 పరః | 
ఆఅదిదేశారవిందాక్ష ఆత్మనః పరమాం ప్టితిమ్‌ || క్షం 


ఇతి = ఈ విధముగా, ఆవేదితహార్జాయ = నివేదించబడిన హృద 
యముసందలి అభిప్రాయము గల, మహ్యమ్‌ = నా కొరకు, పరః= పర 
బ్రహ్మ స్వరూపుడు, అరవింద-అక్షః = పద్మములవంటి కన్నులు గలవాడు 
అగు, సః= ఆ, భగవాన్‌ = శ్రీకృష్ణ భగవానుడు, ఆత్మనః = తన స్వరూప 
ముయొక్క (ఆత్మయొక్క), పరమామ్‌ = సర్యోత్కృష్టమగు, స్థ స్థితిమ్‌ = స్థితి 
ని, ఆదిదేశ = ఉపదేశించెను. 


నేనీ విధముగా నా హృదయములోని అభిప్రాయమును పరబ్రహ్మ 
స్వరూపుడగు ఆ భగవానునకు విన్నవించితిని. అపుడు పద్మములవంటి 
కన్నులు గల ఆ శ్రీకృష్ణుడు నాకు తన స్వరూపమగు ఆత్మయొక్క పరమ 
స్పితిని ఉపదేశించెను. 


స ఏవమారాధితపాదతీర్జా- 


దధీతతత్త్వాత్మవిబోధమార్గః 
ప్రణమ్య పాదా పరివృత్య దేవ- 


౮2 శ్రీమద్భాగవతము 





మిహాగతో;హం విరహాతురాత్మా || 20 


సః = అట్టి, అహమ్‌ = నేను, ఏవమ్‌ = ఈ విధముగా, ఆరాధిత 
పాదతీర్దాత్‌ = ఆరాధింపబడే పాదములు గల భగవానుడు అనే గురువ్వనుం 
డి (ఆరాధింపబడే పవిత్రములగు పాదములు గల భగవానునినుండి), అధీ 
తతత్త్వ-ఆత్మవిబోధమార్గః = అధ్యయనము చేయబడిన ఆత్మతత్త్వమును 
తెలుసుకొనే ఉపాయము గలవాడనై, పాదౌ = పాదములను, ప్రణమ్య = 
నమస్కరించి, దేవమ్‌ = ఆ దేవని, పరివృత్య = ప్రదక్షిణము చేసి, విరహ- 
ఆతుర-ఆత్మా = వియోగముచే వ్యాకులమైన చిత్తము గలవాడనై. ఇహ = 
ఇచ్చటకు, ఆగతః = వచ్చితిని. 


నేను ఈ' విధముగా సర్వులచే ఆరాధింపబడే కప పనటే 
గల భగవానుడే గురువు కాగా, ఆత్మతత్త్వమును తెలుసుకొనే సాధన 
మును అధ్యయనము చేసి, ఆయన పాదములకు నమస్కరించి, ఆయనకు 
ప్రదక్షిణము చేసి, ఇచటకు వచ్చియుంటిని. నా విత్తన ఆయన విరహ 
ముచే వ్యాకులితమై యున్నది. 


సోహం తద్దర్శనాహ్లాదవీయోగార్తియుతః ప్రభో 1. 
గమిష్యే దయితం తస్య బదర్యాశమమండలమ్‌ || _ 21 


ప్రభో = ఓ విదురా! తత్‌-దర్భన -ఆహ్లాదవియోగ-ఆర్తియుతః = 
శ్రీకృష్ణుని దర్శనముచే ఆహ్లాదము వియోగముచే దుఃఖము గల, సః = 
అట్టి, అహమ్‌ = నేను, తస్య = ఆయనకు, దయితమ్‌ = ప్రియమైన, బదరీ- 
ఆశ్రమషుండలమ్‌ = బదరికాశ్రమస్థానమును గూర్చి, గమిష్యే = వెళ్లెదను. 


ఓ విదురా! నేను శ్రీకృష్ణుని దర్శనముచే ముందుగా అసమ 
ననుభవించిననూ, ఇప్పుడు ఆయన వియోగదుఃఖముననుభవించుచున్నా 
ను. బదరికాశ్రమము ఆయనకు ప్రియమైనది. కావున, నేను ఆ స్థానము 
నకు వెళ్లెదను.' 


యత్ర నారాయణో దేవో నరశ్చ భగవానృషిః | 
మృదు తీవం తపో దీర్హం తేపాతే లోకభావనా || 22 


తృతీయ స్కంధము - అధ్యాయము వ్శే 7] 


యత్ర = ఎక్కడనైతే, లోకభావనౌ = మానవ్చులను అనుగ్రహించే, 
నారాయణః దేవః = నారాయణ దేవుడు, చ = మరియు, భగవాన్‌ = పూజ్యు 
డు, బుషిః = బుషియగు, నరః = నరుడు, మృదు = సౌమ్యమైన, తీవ్రమ్‌ 
= తీవ్రమగు, దీర్షమ్‌ = దీర్ణ మైన, తపః = తపస్సును, తేపాతే = చేసిరో. 


ఆ బదరికాశమమునందు నారాయణ దేవుడు, పూజ్యుడగు నరమ 
హర్షి మానవుల ననుగ్రహించుట కొరకై చిరకాలము సామ్యువాగు తప 
స్సును తీవ్రముగా చేసిరి. 


శ్రీశుక ఉవాచ ! 
ఇత్యుద్ధవాదుపాకర్ష్య స సుహృదాం దుస్సహం వధవ్‌ | 
జ్ఞానేనాశమయత్‌ క్షత్తా శోకముత్పతితం బుధః [| 23 


ఇతి = ఈ విధముగా, సుహృదామ్‌ : మిత్రులు దుస్సహమ్‌ = 
హింప శక్యము కాని, వధమ్‌ = వధను గురించి, ఉద్ధవాత్‌ = ఉద్ధవునినుం 
2 =విని, బుధః = వివేకియగు, క్షత్తా = విదురుడు, ఉత్‌-పతితమ్‌ 
= మైకి ఉబుకుచున్ను శోకమ్‌ = దుఃఖమును, జ్ఞానేన = జ్ఞానముచే, అశమ 
యత్‌ = చల్లార్చుకొనెను. 


శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా మిత్రుల వధను 
గురించి సహింప శక్యము గాని సమాచారమును ఉద్దవునినుండి విని, వివేకి 
యగు విదురుడు ైకి ఉబుకుచున్న దుఃఖమును వివేకజ్ఞానముచే తన 
లోపలనే శమింప జేసెను 


స తం మహాభాగవతం వ్రజంతం కౌరవర్షభః |! 
విశంభాదభ్యధత్తేదం ముఖ్యం కృష్ణపరిగ్రశే హే [| 24 


కృష్ణపరిగ్రహే = శ్రీకృష్ణునిచే స్వీకరించబడిన వారిలో (శ్రీకృష్ణుని 
సేవించినవారిలో), ముఖ్యమ్‌ = ప్రముఖుడైన, వ్రజంతమ్‌ = వెళ్లుచున్ను 
వముహాభాగవతమ్‌ = గొప్ప భగవద్భృక్తుడగు, తమ్‌ = ఆ ఉద్ధవుని, కౌరవ-బు 
షభః = కౌరవులలో (శ్రేష్టుడగు విదురుడు, విశ్రంభాత్‌ = విశ్వాసము (పేము 
వలన, ఇదమ్‌ =ఇఈ మాటను, అభ్యధత్త = పలికెను. 


ల్‌ శ్రీమద్భాగవతము 





శ్రీకృష్ణుని సేవించి ఆయనచే స్వీకరించబడినవారిలో ఉద్ధవుడు 
ప్రముఖుడు. గొప్ప భగవదృక్తుడగు ఆ ఉద్ధవుడు బదరికాశ్రమమునకు వెళ్ల 
బోవుచుండగా, కౌరవృలలో ఉత్తముడగు విదురుడు ఆయనయందలి 


విశ్వాసముతో, ప్రేమతో ఇట్లు పలికెను. 


విదుర ఉవాచ | 
జ్ఞానం పరం స్వాత్మరహఃప్రకాశం 
... యదాహ యోగేశ్వర ఈశ్వరస్తే | 
వక్తుం భవాన్నోవర్హతి యద్ధ్ది విష్ణోః 
భృత్యాస్ప్వభృత్యార్థకృతశ్చరంతి [1 25 
స్వ-ఆత్మరహఃప్రకాశమ్‌ = తన స్వరూపముయొక్క రహస్య 
మును ప్రకాశింపజేసే, పరమ్‌ = ఉత్కృష్టమగు, యత్‌ = ఏ, జ్ఞానమ్‌ = 
జ్ఞానమును, యోగేశ్వరః = యో గేశ్వరుడగు, ఈశ్వరః = శ్రీకృష్ణ భగవాను 
డు, ఆహ = చెప్పినాడో, నః = మాకు, వక్తుమ్‌ = చెప్పుటకు, భవాన్‌ = నీవు, 
అర్హతి = తగుచున్నావు, యత్‌ = ఎందువలననగా, విష్ణోః = శ్రీమహావిష్ణువు 
యొక్క భృత్యాః = సేవకులు, స్వభృత్య-అర్థకృతః = 'తమ కేవక్షుల 
ప్రయోజనమును సిద్దింపజేయువారై. చరంతి హి= సంచరించెదరు గదా! 
విదుఠుడు ,ఇట్లు పలికెను --- యోగేశ్వరుడగు శ్రీకృష్ణ భగవా' 
నుడు తన స్వరూపముయొక్క రహస్యమును తేటతెల్లము చేసే ఉత్కృష్ట 
మగు జ్ఞానమును నీకు బోధించినాడు. దానిని నీవు మాకు కూడ చెప్పుట 
యోగ్యముగా నుండును. ఏలయనగా, విష్టుభక్తులు తమ భక్తుల “కార్య 
మును సతత కొరకై సంచారమును 3 చేయుచుందురు గదా! 


ఉద్దవ ఉవాచ | 
నను త్తే తత్త్వసంరాధ్య బుషిః కంపు | 
సాక్షాదృగవతాకందిస్టో మర్త్యలోకం జిహాసతా | 26 


కౌషారవః బుషిః = మైత్రేయ మహర్షి, తే = నీకు, నను తత్త్వసం 
నాథ = తత్తం నము కొరకై ఆరాధించ దగినవాడు సుమా! మర్త్యలో 


తృతీయ స్కంధము - అధ్యాయము 41 7 


కమ్‌ = మానపలోకమును, జిహాసతా = విడువగోరే, భగవరా = శ్రీకృష్ణ భగ 


వానునిచే, సాక్షాత్‌ = సాక్షాత్తుగా, అంతిమే = ఆఖరి క్షణములో, అదిష్షః = 
ఆదేశించబడినాడు. 
ఉద్దవుడిట్లు పలికెసు --- కాని, నీవు తత్త్వజ్ఞాసము కొరకై 


మైత్రేయ మహర్షిని ఆరాధించ వలెను. ఏలయనగా, సాక్షా 
భగవానుడే మానవలోకమును విడువ గోరి, ఆఖరి సమయ; బలో ఆయ 
నకు అట్టి ఆదేశమును ఇచ్చియున్నాడు. 


శ్రీశుక ఉవాచ |! 
ఇతి సహ విదురేణ విశ్వమూర్తేః 

గుణకథయా సుధయా ప్లావితోరుతాపః | 
క్షణమివ పులినే యమస్వసుస్తాం 

సముషిత బెపగవిర్నిశాం తతోం5గాత్‌ || 27 


ఇతి = ఈ విధముగా, విదురేణ సహ = విదురునితో గూడి, విశ్వ 
మూర్తేః = జగద్రూపుడగు భగవానుని, గుణకథయా = గుణవర్జనము అనే, 
సుధయా = అమృతముచేే, స్లావిత-ఉరుతాపః = తొలగించబడిన పెద్ద 
తాపము గలవాడై, బెపగవిః = ఉద్దవుడు, యమస్వసుః = యమునా నది 
యొక్క ప్పులినే = ఇసుకతిన్నెయందు, తామ్‌ = ఆ, నిశామ్‌ = రాత్రిని, క్షణం 
ఇవ =క్షణకాలము వలె సముషితః = చక్కగా గడిపినవాడై, తతః = తరువా 
త, అగాత్‌ = వెళ్లెను. 


శ్రీశుక మహర్షి ఇట్లు చెప్పెను --- ఈ విధముగా విదురునితో 
కలిసి జగద్రూపుడగు భగవానుని గుణములను పర్ణించగా, ఆ' భగవద్దాథ 
అనే అమృతముచే ఉద్ధవుని మనోవేదన అంతయు తొలగి పోయినది. 
ఆయన ఆ రాఖత్రిని యమునా నదియొక్క ఇసుకతిన్నెలమై క్షణకాలము వలె 
గడిపి, తరువాత వెళ్లెను, 


రాజోవాచ |! 
నిధనముపగతేషు వృష్టిభోజే- 


76 శ్రీమద్భాగవతము 





ప్వధిరథయూథపయూథ పేషు వ య 
సతు కథమవశిష్ట ప దత్ధవ్‌ యత్‌ 
హరిరపి తత్యజ ఆకృతిం తర్యధీశః || 28 


అధిరథయూథపయూథపేషు = అతిరథులు మహారథులు వారికి 
కూడ నాయకులగు, వృష్టిభోజేషు = వృష్టిభోజవంశీయులు, నిధనమ్‌ = 
మరణమును, ఉపగతేషు = పొందగా, ముఖ్యః = ముఖ్యుడగు, సః = ఆ, 
ఉద్దవః తు తు ఉల నాత్రమే, కథమ్‌ = ఏ విధముగా, అవశిష్టః = మిగిలి 


నాడు?, యత్‌ = ఏలయనగా, ట్రి-అధీశః = ముల్లోకములకు ప్రభువగు, 
హరిః అపి = శ్రీకృష్ణ భగవానుడు కూడు ఆకృతిమ్‌ = దేహమును, తత్యాజ 
= విడిచిపెల్టైనో 


పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- అతిరథులు, మహారథులు, 
వారికి కూడ నాయకులు అగు వృష్టిభోజవంశీయులు అందరు మరణించి 
రి. ముల్లోకములకు ప్రభుపగు శ్రీకృష్ణ భగవానుడు కూడ దేహమును విడి ' 
చిపెట్టెను. కాని యాదవులలో ముఖ్యుడగు ఒక్క ఉద్ధవుడు మాత్రము 
మిగిలియుండెను. ఇది ఎట్లు నంభవమయ్యెను? 


శ్ర శుక ఉవాచ |! 
బ్రహ్మశాపాపదేశేన కాలేనామాఘవాంఛితః . 
సంహృత్య స్వకులం నూనం త్యక్ష్యన్దేహమచింతయత్‌ | (29 


' అమోఘవాంభితః = సత్యసంకల్పుడగు భగవానుడు, బ్రహ్మశాప 
-అపచదేశేన = బ్రాహ్మణ శాపమ్లు అనే మిషచ్చే కాలేన = కాలముచే, స్వకు 
లమ్‌ = తన వంశమును,  నూనమ్‌ = నిశ్చయముగా, సంహృత్య = 
ఉపసంహరించి, దేహమ్‌ = దేహమును, త్యక్ష్యన్‌ = .విడువబోవువాడై, 
అచింతయత్‌ = ఆలోచించెను. 


శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సత్యసంకల్పుడగు శ్రీకృష్ణ 
భగవానుడు కాలము వచ్చినప్పుడు బ్రాహ్మణ శాసము అనే మిషచే తన 


తృతీయ. స్కంధము - అధ్యాయము 4 లాలా 


వంశమును పూర్తిగా ఉపసంహరించి, తాను కూడ దేహత్యాగమును చేయ 
బోతూ, ఇట్లు తలపోసెను. 


అస్మాల్లోకాదుపరతే మయి జ్ఞానం మదాశ్రయమ్‌ |! 
అర్హత్యుద్దవ ఏవాద్ధా సంప్రత్యాత్మవతాం వరః! ౨ ౩౦౮ 


మయి = నేను, అస్మాత్‌ = ఈ, లోకాత్‌ = లోకమునుండి, ఉపరతే 
= నిష్క్రమించగా, మత్‌-ఆశ్రయమ్‌ = నేను ఆశ్రయము (విషయము) గా 
గల, జ్ఞానమ్‌ = జ్ఞానమును, సంప్రతి = ఇప్పుడు, ఆత్మవతామ్‌ = బుద్ధిమం 
తులలో (జితేంద్రియులలో).' వరః = గ్రేస్టుడగు, ఉద్దవః ఏవ = ఉద్ధవుడు 
మాత్రమే, అద్ధా = సాక్షాత్తుగా, అర్హతి = తగియున్నాడు. 


నేను ఈ లోకమునుండి నిష్క్రమించుచున్నాను. ఇప్పుడు నా 
(నన్ను బోధించే) జ్ఞానమునకు బుద్దిమంతులలో గ్రేస్టుడు, జితేంద్రియుడు 
అగు ఉద్ధవుడు మాత్రమే నిశ్చయముగా తగియున్నాడు. 


నోద్ధవోంణ్వపి మన్న్నూ్యూనో. యద్గుణైర్నార్ణితః ప్రభుః ! 
జో యద్వయునం లోకం గ్రాహయన్నిహ తిష్టతు [| 31 


ఉద్ధవః = ఉద్ధవుడు, అణు అపి = లేశమైననూ, మత్‌-న్యూనః = 
నాకంటె తక్కువవాడు, న= కాద్కు.యత్‌ = ఏలయనగా, ప్రభుః = జిజేంద్రి 
యుడగు ఆ ఉద్ధవుడు, గుటైః కే సత్త్వరజస్తమోగుణములచే, న అర్జితః = 
పీడింపబడలేదు అతః = ఇందువలన, మత్‌ -వయునమ్‌ =నా జ్ఞానమును, 
లోకమ్‌ = మానవుని గురించి, గ్రాహయన్‌ = బోధించువాడై 'ఇహ = ఈ 
లోకములో, తిష్టతు = నిలిచియుండుగాక! 


ఉద్ధవుడు జితేంద్రియుడు. ఆయన అంఈకరణములోని సత్త్వరజ 
స్తమోగుణములచే మరియు' బాహ్యమునందలి ుభకార్యమ్యులగు శబ్దాది 
విషయములచే విచలితుడు కాడు. కావున, ఆయన నాకంటె ఏ మాత్రము 
తీసిపోడు. కావుననే, నా జ్ఞానమును జనులకు ఉపదేశిస్తూ ఆయన ఈ 
లోకములోనే కొంత కాలము నిలిచియుండుగాక! 


ఏవం త్రిలోకగురుణా సందిష్టశ్శబ్దయోనినా | 


78 " | ... శ్రీమద్భాగవతము 





బదర్యాశమమాసాద్య హరిమీజే సమాధినా || 32 


ప్రిలోకుగురుణా = ముల్లోకములకు గురువు (తండ్రి), శబ్బయోనినా 
= వేదము అనే ప్రమాణముచే తెలియబడువాడు (వేదమునకు కారణమైన 
వాడు) అగు శ్రీకృష్ణునిచే, ఏవమ్‌ = ఈ విధముగా, సందిష్టః = అదేశించబ 
డినవాడై:, బదరీ-ఆశ్రమమ్‌ = బదరికాశ్రమమును, అసాద్య = చేరుకొని, 
సమాధినా = ఏకాగ్రచిత్తముతో, హరిమ్‌ = శ్రీహరిని, ఈజే = ఆరాధించెను. 


ముల్లోకములకు గురువు, తండ్రి, వేదము అనే ప్రమాణముచే 
తెలియబడువాడు, వేదమునకు కారణమైనవాడు అగు శ్రీకృష్ణునిచే ఈ 
విధముగా ఆదేశించబడినవాడై, ఉద్ధవుడు ప చేరుకొని, 
ఏకాగ్రచిత్తముతో శ్రీహరిని ఆరాధించెను. 


విదురోంప్యుద్దవాచ్చు౨త్వా కృష్ణస్య పరమాత్మనః | 
క్రీడయోపాత్తదేహస్య కర్మాణి శ్లాఘితాని చ || 33 


విదురః అపి = విదురుడు కూడ, క్రీడయా = లీలచే, ఉపాొత్తదే 
హస్య = స్వీకరించబడిన దేహము గల, కృష్ణస్య పరమాత్మనః = శ్రీకృష్ణ 
పరమాత్మయొక్క, శ్లాఘితాని = కొనియాడబడిన, కర్మాణి = చరితములను, 
ఉద్ధవాత్‌ = ఉద్ధవుని నుండి, గ్రుత్వా = =విని. 


పరమేశ్వరుడు తన లీలచే శ్రీకృష్ణరూపములో ఉపతరావి కొని. 
యాడదగిన లీలలను నెరపినాడు. విదురుడు ఆ విషయములను ఉద్ధవుడు 
చెప్పగా వినెను. + 


దేహన్యాసం చ తమైవం ధీరాణాం ధైర్యవర్థనమ్‌ | 
. అన్యేషాం దుష్కరతరం పశూనాం విక్షబాత్మనామ్‌ 11 34 


చ = మరియు, తస్య = ఆ శ్రీకృష్ణుని, ఏవమ్‌ = ఈ విధమైన, 
దేహన్యాసమ్‌ = దేహత్యాగము, ధీరాణామ్‌ = ధీరప్పురుషులకు, థైర్యవర్ధ 
నమ్‌ = ధైర్యమును వర్ధిల్లజేయునది, విక్షబ-ఆత్మనామ్‌ = అధీరచిత్తులగు, 
అన్యేషామ్‌ = ఇతరులు. పశూనామ్‌ = అజ్ఞానులకు, దుష్కరతరమ్‌ = 
మిక్కిలి చేయశక్యము కానిది. 


తృతీయ స్కంధము - అధ్యాయము | 79 


శ్రీకృష్ణుడు దేహమును విడిచిన ఈ విధానము ధీరచిత్తులకు థైర్య 
మును పర్దిల్లజేయును. కాని గుండె దిటవు లేని అజ్జాసులగు ఇతరులు 


ఇట్టి కార్యమును ఎన్నడైననూ చేయలేరు. 


ఆత్మానం చ కురుగ్రేష్ట కృష్టేన మనసేక్షితమ్‌ |! 
ధ్యాయన్‌ గతే భాగవతే రురోద ప్రేమవిహ్వలః !| వె5 


కురుగ్రేష్ట = కురువంశ శ్రేష్టుడవగు ఓ పరీక్షిన్మహారాజా! చ= మరి 
యు, కృష్ణేన = శ్రీకృష్ణునిచేే మనసా = మనస్సుచే, ఆత్మాసమ్‌ = తనను, 
ఈక్షితమ్‌ = దర్శించబడినవానినిగా (విని, భాగవతే = భాగవతుడగు ఉద్ద 
వుడు, గతే = వెళ్లిపోగా ధ్యాయన్‌ = స్మరిస్తూ (్రేమవిహ్వలః = ప్రేమచే 
వ్యాకులమైన మనస్సు గలవాడై: రురోద = దుఃఖించెను. 
కురువంశ గ్రేస్టుడవగు ఓ పరీక్షిన్మహారాజా! పరమభక్తుడగు ఉద్ద 
వుడు వెల్లిన తరువాత శ్రీకృష్ణుడు తనను స్మరించినాడని ఆయననుండి 
విన్న విదురుడు ఆ శ్రీకృష్ణునే స్మరిస్తూ, గ్రేమచే వ్యాకులమైన మనస్సు 
గలవాడై రోదించెను. 
కాలింద్యాః కతిభిస్సిద్ధ అహోభిర్భరతర్షభః | 
ప్రాపద్యత స్వస్సరితం యత్ర మిత్రాసుతో మునిః [36 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే 
_చతుర్దోధ్యాయః || 
వః = కృతకృత్యుడు: భరత-బుషభః = భరతవంశ గ్రేష్టుడు 
అగు విదురుడు, కతిభిః = కొన్ని అహోభిః = రోజులచే, కాలింద్యాః = 
యమునానది వద్దనుండి, స్వః-సరితమ్‌ = గంగానదిని, ప్రాపద్యత = చేరు 
కొనెను, యత్ర = ఎక్కడనైతే, మిత్రాసుతః మునిః = మైశ్రేయ మహర్షి ఉండె 


80 శ్రీమద్చాగవతము 





కృతకృత్యుడు, భరతవంశ శ్రేష్టుడు అగు విదురుడు యమునాన 
దీతీరమునుండి బయలుదేరి కొన్ని రోజులు ప్రయాణము చేసి, గంగానదీతీ 
రమునందు మైత్రేయ మహర్షి ఉన్న స్పానమునకు చేరెను. 
శ్రీమద్భాగవత మహాప్పురాణమునందలి మూడవ స్మ్కంధములో 
నాల్గవ అధ్యాయము ముగిసినది (4. 


కచ చ చచ 


అథ పంచమోోధ్యాయః 
మైత్రేయుడు సృష్టి క్రమమును వర్ణించుట 


శ్రీశుక ఉవాచ |! 
ద్వారి ద్యునద్యా బుషభః కురూణాం 
మైత్రేయమాసీనమగాధబోధమ్‌ |! 
క్షత్తోపసృత్యాచ్యుతభావశుద్ధః 
పప్రచ్భ సౌశీల్యగుణాభితృష్తః [11 క్షే 


శ్రీశుకః = శ్రీశుక మహర్షి ఉవాచ = పలికెను, కురూణామ్‌ = కురు 
కత. బుషభః = "శ్రేష్టుడు, అచ్యుతభావశుద్దః = శ్రీకృ 
ష్టునియందలి భక్తిచే పవిత్రమైన అంతఃకరణము గలవాడు అగు, క్షత్తా= 
వదురుడు, ద్యునద్యాః = గంగానదియొక్కు ద్వారి = ద్వారమునందు, ఆసీ 
నమ్‌ = కూర్చునియున్ను అగాధబోధమ్‌ = లోతైన జ్ఞానము గల, మెతే 
యమ్‌ = మైశ్రేయుని, ఉపసృత్య = సమీపించి, సాశీల్యగుణ- అభితృస్తః = 
ఆయనయొక్క సాధుస్వభావము అనే గుణముచే మిక్కిలి త్తని చెందిన 
వాడై పప్రచ్భ = ప్రశ్నించెను. 


శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- మహాజ్ఞానియగు మైత్రేయుడు 
గంగా (హరి) ద్వారమునందు సర్వకర్శసన్న్యాసియె కూర్చుని యుండె 
ను. కురువంశ డ్రేష్టుడు, శ్రీకృష్ణునియందలి భక్షిచే పవిత్రమైన అంతఃకర 
ఇము గలవాడు అగు విదురుడు ఆయన వద్దకు వచ్చెను. ఆయన యొక్క 
సాధుభావముచే మిక్కిలి ఆనందమును పొందిన విదురుడు ఈ నిధముగా' 
ప్రశ్నించెను. 


విదుర ఉవాచ |! 


82 శ్రీమద్భాగవతము 


సుఖాయ కర్మాణి కరోతి లోకో 
న తైస్పుఖం వాన్యదుపారమం వా! 

విందేత భూయస్తత ఏవ దుఃఖం 1 
యదత్ర యుక్తం భగవాన్‌ వదేన్నః || 2 


లోకః = మానవుడు, సుఖాయ = సుఖము కొరక్రై కర్మాణి = కర్మల 
ను, కరోతి = చేయును, తైః = ఆ కర్మలచే, సుఖమ్‌ = సుఖమును గాని, 
అన్యత్‌-ఉపారముం వా = సుఖవిరుద్ధమగు దుఃఖముయొక్క నివారణను 
గాని, న విందేత = పొందుట లేదు, హాటా = మైగా, తతః = ఆ కర్మల వల 
న, దుఃఖం ఏవ = దుఃఖమే కలుగుచున్నది, అత్ర = ఈ స్టితిలో, యత్‌ = 
ఏది, యుక్షమ్‌ = యోగ్యమైనదో దానిని, భగవాన్‌ = పూజ్యుడవగు నీవు, నః 
=మా పా వదేత్‌ = = చెప్పుడు. 





విదురుడు ఇట్లు పలికెను --- మానవుడు మ 'గోరి కర్మ 
లను చేయును. కాని, వాటి వలన మానవృనకు సుఖము లభించుట లేదు; 
దుఃఖము దూరమగుట లేదు. కమైగా, వాటి వలన మరల మరల దుఃఖమే 
కలుగుచున్నది. ఈ స్థితిలో మానవునకు కర్తవ్యమేమియో పూజ్యుడవగు 
నీవు చెప్పుము. 


జనస్య కృష్ణాద్విముఖస్య దైవాదధర్శశీలస్య సుదుఃఖితనస్య | 
అనుగ్రహాయేహ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య! 13 


-కృష్ణాత్‌ = శ్రీకృష్ణునినుండి, విముఖస్య = 'విముఖుడై యున్నట్టి 
యు, దైవాత్‌ = దైవవశమున, అధర్మ్శశీలస్య = ఇధర్మ్శస్వభావము కలిగినట్టి 
. యు సుదుఃఖితస్య = మిక్కిలి దుఃఖితుడై యున్న, జనస్య = మానవుని, 

అనుగ్రహాయ = అనుగ్రహము కొరకు, ఇహ = ఈ లోకములో, భవ్యాని = 
మంగళకరులగు, జనార్దనస్య = శ్రీకృష్ణుని, భూతాని = భక్తులు, చరంతి = 
సంచరించుచున్నారు. నూనమ్‌ = ఇది నిశ్చయము. 


మానవుడు శ్రీ ఉకృష్ణ భక్తిలేని కారణముగా దైవయోగముచే అధర్మ 
మునాచరించే స్వభావము గలవాడై, ఆ 'కారణముగ్రా దుఃఖభాజనుడగుచు 


తృతీయ స్కంధము - అధ్యాయము 5 త 





న్నాడు. అట్టి మానవులననుగ్రహించుట కొరకై మంగళకరులగు 
శ్రీకృష్ణభక్తులు ఈ లోకములో సంచరించుచుందురు. ఇది నిశ్చయము. 


తత్సాధువర్యాదిశ వర్మ శం నః 
సంరాధితో భగవాన్‌ యేన ప్పంసామ్‌ |! 
హృది స్థితో యచ్చతి భక్తిపూతే 
జ్ఞానం సతత్త్వాధిగమం పురాణమ్‌ |! డ్య 


తత్‌ = అందువలన, సాధువర్య = సాధుపురుషులలో ్రేష్టుడైన 
వాడా! నః = మా కొరకు, శమ్‌ = మంగళకరముగు, వర్మ = మార్గమును, 
ఆదిశ = ఉపదేశించుము, యేన = ఏ మార్గముచే, సంరాధితః = చక్కగా 
ఆరాధించబడిన, భగవాన్‌ = భగవానుడు, పుంసామ్‌ = మానవుల, భక్తిపూతే 
= భక్తిచే పవిత్రమైన, హృది = హృదయమునందు, స్థితః = ఉన్నవాడై, సత 
త్త్య-అధిగమమ్‌ = స్వరూపముయొక్క అపరోక్షానుభవమును కలిగించే. 
పురాణమ్‌ = సనాతనమగు, జ్ఞానమ్‌ = జ్ఞానమును, యచ్చతి = ఇచ్చునో. | 


సాధుప్పురుషులలో డ్రేస్టుడవగు ఓ మైత్రేయా! నీవు మాకు మంగ 
ఫక్రరమగు మార్గమునుపదేశించుము. మానవులు ఆ మార్గములో భగవా 
నుని చక్కగా ఆరాధించి తమ హృదయములను భక్తితో పావనము చేసుకొ 
నెదరు. “అట్టి _పవిత్రమగు హృదయములో నిలిచియుండే భగవానుడు 
వారికీ ఆత్మస్వరూపముయొక్క అపరోక్షానుభూతిని కలిగించే సనాతన 
జ్ఞానమును అనుగ్రహించును. 


కరోతి కర్మాణి కృతావతారో యాన్యాత్మతంత్రో భగవాంస్త ం్యధీశః | 
యథా ససర్దాగ్ర ఇదం నిరీహస్పంస్థాప్య వృత్తిం జగతో విధత్తే 115 


ఆత్మతంత్రః = స్వతంత్రుడు, త్యధీశః = ముల్లోకములకు ప్రభువు, 
నిరీహః = క్రియ (కామన) లేనివాడు అగు, భగవాన్‌ = పరమేశ్వరుడు, కృత 
-అవతారః = అవతారములనెత్తినవాడై, యాని = వ్‌ కర్మాణి = కర్మలను, 
కరోతి = చేయునో, అగ్రే = సృష్టికి పూర్వము, ఇదమ్‌ = ఈ జగత్తును, 
యథా = ఏ విధముగా, ససర్జ వ సృష్టించెనో, సంస్థాష్య ఇ చక్కని స్థితిని 


/” శ్రీమద్భాగవతము 





కల్పించి, జగతః = జగత్తుయొక్క, నృత్తిమ్‌ = జీవికను, నిధత్తే = ఏర్పాటు 
చేయుచున్నాడో. 

స్వతంత్రుడు, ముల్లోకములకు ప్రభువు అగు భగవానుడు అవతా 
రములనెత్తి ఏ కర్మలను చేయును? భగవానుడు కర్త్షృత్వము మరియు 
కామనలు లేనివాడే అయిననూ కల్పమునకు ఆరంభములో ఈ జగత్తును 
సృష్టించిన విధమెట్టిది? ఆయన ఈ జగత్తునకు స్టితిని (రక్షణను) కల్పించి, 
ప్రాణులకు జీవికను. ఏర్పాటు చేసే విధానమెట్టిది? 


యథా పునస్స్వే ఖ ఇదం నివేశ్య 
శేతే గుహాయాం న నివృత్తవృత్తిః | 
యోగేశ్వరాధీశ్వర ఏక ఏత- 
దనుప్రవిష్టో బహుధా యథాంంసీత్‌ || 6 
పునః = మరల, నివృత్తవృత్తిః = విరమించబడిన వ్యాపారము (సం ' 


- కల్పవృత్తి గలవాడై. సః = ఆ భగవానుడు, ఇదమ్‌ = ఈ జగత్తును, యథా 


_ =ఏ విధముగా, స్వే = తన స్వరూపమైన, ఖే = చిదాకాశమునందు, నివేశ్య 


షు 


= ఉపసంహరించి, గుహాయామ్‌ = యోగమాయయందు, యథా = ఏ విధ 
ముగా, శేతే = నిద్రించును? యోగ-ఈశ్వర-అధి-ఈశ్వరః = యోగేశ్వరు 
అకు అధీశ్వరుడగు, ఏకః = అద్వయ పరమాత్మ, ఏతత్‌ = ఈ జగత్తును, 
అనుప్రవిష్టః = తరువాత ప్రవేశించినవాడై. యథా = ఏ విధముగా, బహుధా .- 
= అనేకప్రకారములుగా, ఆసీత్‌ = ఉండెను? 


మరల ఆ పరమేశ్వరుడు సంకల్పరూపమైన సృష్టివ్యాపారము 
నుండి విరమించి, తన స్వరూపమగు చిదాకాశమునందు ఈ జగత్తును ఉప 
సంహరించి, యోగమాయయందు నిద్రించు విధమెట్టిది? యోగేశ్వరులకు 
అధీశ్వరుడగు ఆ పరమాత్మ అద్వితీయుడే అయిననూ, ఈ జగత్తును 
సృష్టించి, దానియందు అంతర్యామి (ఫత్తా- స్ఫూర్తులు) రూపముగా ప్రవే 
శించి, తానే అనేకరూపములుగా ప్రకటమైన విధమెట్టిది? 


క్రీడన్‌ విధత్తే ద్విజగోసురాణాం 


తృతీయ స్కంధము - అధ్యాయము 5 85 


క్షేమాయ కర్మాణ్యవతారభేదైః | 
మనోన తృపష్యత్యపి శృణ్వతాం నః 
సుక్ష్లోకమౌలేశ్చరి తామృతాని [1] స్‌ 


అవతారభేదైః = విభిన్నములగు అవతారములచే, క్రీడన్‌ = విహ 
రించుచున్నవాడై. ద్విజగోసురాణామ్‌ = బ్రాహ్మణులు గోవులు మరియు 
దేవతలయొక్క. క్షేమాయ = క్షేమము కొరకు, కర్మాణి = లీలలను, విధత్తే = 
నెరప్పుచున్నాడు, సుశ్లోకమౌలేః = పవిత్రమగు కీర్తి గలవారిలో శిఖామణి 
యగు శ్రీహరియొక్క, చరిత-అమృతాని = అమృతమువనంటి చరితముల 
ను, శృణ్వతాం అపి = వినుచున్నవారమే అయిననూ, నః = మాకు, మనః = 
మనస్సు, న తృప్యతి = తృప్తిని పొందుట లేదు. 


భగవానుడు వివిధములగు అవతారములనెత్తి విహరిస్తూ, గోబా 
హ్మణులు మరియు దేవతల క్షేమము కొరకై అనేకలీలలను చేయుచుండు 
ను. పవిత్రమగు కీర్తి గలవారిలో ఆయన శిఖామణి. ఆయనయొక్క లీల 
అను వినుట అమృతపానము వంటిది. ఎంత విన్ననూ, మా మనస్సులకు 
తృప్తి కలుగుట లేదు. 


మొస్తత్త్వ భేదైరధిలోకనాథో లోకానలోకాన్‌ సహలోకపాలాన్‌ | 
అచీక్షుపద్యత్ర హి సర్వసత్త్వనికాయభేదోంధికృతః ప్రతీతః! 18 


అధిలోకనాథః = లోకపాలకులకందరికీ ప్రభువగు భగవానుడు, 
సహలోకపాలాన్‌ = లోకపాలకులతో కూడియున్న లోకాన్‌ = లోకములను, 
అలోకాన్‌ = లోకాలోకపర్వతములకు బాహ్యమునందుండే భాగములను, 
మైః = ఏ, తత్త్యభేదైః = విభిన్నములగు తత్త్వములచే, అచీక్షుపత్‌ = రచిం 
చెను? యత్ర = వేటియందు, అధికృతః = అధికారము గల, సర్వసత్త్వనికా 
యభేదః = సకలప్రాణుల సమూహముల భేదము, ప్రతీతః = గోచరించుచు 
న్నదో. | స " 

లోకములు, లోకపాలకులు, లోకాలోకపర్వతములకు బాహ్యము 
నందుండే భాగములతో కూడిన ఈ బహ్మాండమునందు అధికారభేద 
మును బట్టి సకలప్రాణుల సమూహములు వేర్వేరుగా ప్రతీయమానమగు 


86 శ్రీమద్భాగవతము 





చున్నవి. లోకపాలకులందరికీ ప్రభువగు ఆ భగవానుడు ఏ తత్త్వములతో 
ఈ బ్రహ్మాండమును రచించెను? 


యేన ప్రజానాముత ఆత్మకర్మరూపాభిధానాం చ భిదాం వ్యధత్త ! 
నారాయణో విశ్వసృడాత్మయోనిరేతచ్చ నో వర్ణయ విప్రవర్య 119. 


విప్రవర్య = ఓ బ్రాహ్మణ్రేస్టాః ఉత చ = మరియు, విశ్వసృట్‌ = 
జగత్తును సృష్టించినవాడు, ఆత్మయోనిః = స్వయంభువు అగు, నారా 
యణః = నారాయణుడు, యేన = ఏ ప్రకారముగా, ప్రజానామ్‌ = జీవుల, 
ఆత్మకర్మరూప-అభిధానామ్‌ = స్వభావము కర్మ రూపము మరియు నామ 
ముల, ఖిదామ్‌ = భేదమును, వ్యధత్త = చేసెను? ఏతత్‌ చ = దీనిని కూడ, 
నః =మా కొరకు, వర్ణయ = వర్ణించి చెప్పుము. 


జీవులలో స్వభావము, దానిని బట్టి కర్మ, దానిని బట్టి రూపము, 
దానిని బట్టి నామము అను అంశములలో భేదము గలదు. స్వయముగా 
సద్రూప్పుడు, జగత్తును సృష్టించినవాడు అగు నారాయణుడు ఈ భేదము 
లను ఎట్లు సృష్టించెను? ఓ బ్రాహ్మణడ్రేష్టా! దీనిని కూడ మాకు వర్ణించి 
చెప్పుము. 


'పరావరేషాం భగవన్‌ వ్రతాని 
శుతాని మే వ్యాసముఖాదభీక్‌ష్టమ్‌ | 
అతృపవ్వుము క్షుల్లసుఖావహానాం 
తేషామృతే కృష్ణకథామృతౌఘాత్‌ || 10 


భగవన్‌ = ఓ పూజ్యా! పర-అవరేషామ్‌ = పెద్ద చిన్న వ్యక్తులు 
వ్రతాని = ధర్మములు, మే = నాకు, వ్యాసముఖాత్‌ = వ్యాసుని ముఖము 
.నుండి, అభీక్‌ష్టమ్‌ = పలుమార్లు, శ్రుతాని = వినబడినవి, కృష్ణకథా-అవృుత 
-ఓఘాత్‌ బులే = శ్రీకృష్ణుని గాథలు అనే అమృతప్రవాహమును మినహా 
యించి, క్షుల్లసుఖ-ఆవహానామ్‌ = అల్పమగు సుఖమును న. తేషామ్‌ = 
వాటికి అతృప్నుమ = తృప్తిని చెందితిమి. 


ళ 


తృతీయ స్కంధము - అధ్యాయము 5 ఫ్ర 





ఓ పూజ్యా! సమాజములో వివిధస్టాయిలలోని వ్యక్తులు అసుసరిం 
చదగిన ధర్మములను గురించి అ ని నోటినుండి పలుద 

టిని. అల్పమగు సుఖమును మాత్రమే ఇచ్చే అట్టి ధర్మములయందు నాకు 
తృప్తి కలిగినది. కాని, శ్రీకృష్ణుని కథామృతప్రవాహమునందడు మాత్రము 
నాకు తృప్తి కలుగుట లేదు. 


న 
టలుమూకర్తు మాయం 


కస్త్రప్పుయాత్తీరపదోంభిధానాత్‌ 
సత్రేషు వస్ఫూరిభిరీడ్యమానాత్‌ | 
యః కర్ణనాడీం పురుషస్య యాతో 
భవప్రదాం గేహరతిం ఛినత్తి || క్ష 
జ మీయొక్క సత్రేషు = సమాజములయందు, సూరిఖిః = 
విద్వాంసులచే, ఈడ్యమానాత్‌ = కొనియాడబడే, తీర్పపదః = భగవానుని, 
అభిధానాత్‌ = చరితము వలన, కః = ఎవ్వాడు, తృవ్నయాత్‌ = తృప్తిని 
చెందుసు?, యః = ఏ .శ్రీకృష్ణుడు, పురుషస్య = మానవుని, కర్ణనాడీమ్‌ = 
ఇివిలోని శబ్దనాడిని యాతః = పొందినవాడై, భవప్రదామ్‌ = సంసారమును 
కఠిగించే, గేహరతిమ్‌ = గృహమునందు ఆసక్తిని, ఛినత్తి = చ్రేదించునో. 
మీ నాధుసమాజములో విద్వాంసులు భగవానుని చరితములను 
కీర్తించుచుందురు. వాటిని విన్నవానికి, ఇక చాలును అనే తృప్తి ఎవనికి 
కల్టును? ఎవ్వనికైననూ కలుగదు. ఆ శ్రీకృష్ణుడు మానవుని చెవిలోని శబ్ద 
నాడిని పొందినప్పుడు, అనగా మానవుడు శ్రీకృష్ణుని చరితమును విన్న 
చో, సంసారదాయకమగు గృహాదులయందలి ఆసక్తి పటాపంచలగును. 


మునిర్వివక్షుర్భగవద్గుణానాం 
సఖాపి తే భారతమాహ కృష్ణః | 
యస్మిన్నణాం గ్రామ్యసుఖానువాదైః 
మతిర్భహీతా ను హరేః కథాయామ్‌ || 12 
తే=నీ, సఖా =మిత్రుడగు, మునిః = మహర్షియగు, కృష్ణః అపి = 
కృష్ణద్వైపాయనుడు కూడ, భగవద్‌-గుణానామ్‌ = భగవానుని గుణముల 


88 శ్రీమద్భాగవతము 





ను, వివక్షుః = చెప్పగోరినవాడై, భారతమ్‌ = భారతమును, ఆహ = చెప్పె 
ను, యస్మిన్‌ = దేనియందు, గ్రామ్యసుఖ-అనువాదైః = ఇంద్రియభోగముల 
పర్దనలచే, నృణామ్‌ = మావ్యపులు మతిః = బుద్ది, అను = తరువాత, ను = 
నిశ్చయముగా, హరేః = 'శ్రీహరియొక్కు కథాయామ్‌ = కథయందు, 
గృహీతా = తీసుకువెళ్లబడిన్నదో. 


నీ మిత్రుడగు వ్యాసమహర్షి కూడ భగవంతుని గుణములను వర్డిం 
చగోరి భారతమును రచించినాడు. దానిలో ఆయన విషయసుఖములను 
వర్షిస్తూ, వాటి ద్వారా వెనువెంటనే మానవుల బుద్ధిని శ్రీహరియొక్క గాథ 
ల “వైప్పనకు తీసుకుపోయే ప్రయత్నమును చేసినాడు. 


సా శ్రద్దధానస్య వివర్దమానా 
విరక్తిమన్యత్ర కరోతి పుంసః | 

హరేః పదానుస్మృతినిర్వృతస్య 
సమస్తదుఃఖాత్యయమాశు ధత్తే || గ 13 


సా = ఆ గాధ, శ్రద్దధానస్య = శ్రద్ధాళువు అగు, పుంసః = మానవున 
కు, వివర్ధమానా = వర్ధిల్లుచున్నదై అన్యత్ర = ఇతరములగు భోగముల 
యందు, “విరక్తివ్‌ = వైరాగ్యమును, కరోతి = చేయుచున్నది, హరేః = శ్రీహ 
రియొక్క, సద-అనుస్కృతినిర్పృతస్య = పాదముల నిరంతరమగు స్మరణ 
ముచే ఆనందములో ఓలలాడువానికి, ఆశు = శీఘ్రముగా, సమస్తదుఃఖ-అ 
త్యయమ్‌ = సకలదుఃఖముల వినాశమును, ధత్తే= చేయును. 


శ్రద్ధాళువు అగు మానవునకు శ్రీహరి గాథలయందు అభిరుచి వర్ధి 
ల్లి ఇతరములగు భోగములయందు వైరాగ్యమును కలిగించును. ఆ విధ 
ముగా శ్రీహరియొక్క పాదములను నిరంతరముగా స్మరించి ఆనందించే 
భక్తునకు ఆ గాథ వెంటనే సకలదుఃఖములను నశింపజేయును. 


తాన్‌ శోచ్యశోచ్యానవిదోంనుశోచే 
హరేః కథాయాం విముఖానమఘ్లేన | 
క్షిణోతి దేవోఃనిమిషస్తు యేషా- 


తృతీయ స్కంధము - అధ్యాయము 5 89 
మాయుర్వృథావాదగతిస్మృతీనామ్‌ || |! 


శోచ్యశోచ్యాన్‌ = శోకింపదగినవారిలో కూడ శోకింపదగినవారు, 
అమేన = పోపముచే, హరేః = శ్రీహరియొక్క, కథధాయామ్‌ = గాథయందు, 
విముఖాస్‌ = విముఖులు అగు, తాన్‌ = ఆ, అవిదః = అజ్ఞానులను గురించి, 
అనుశోచే = ఖేదమును పొందుచున్నాను. పృథావాదగతిస్కృతీనామ్‌ = 
వ్యర్దములగు వచనములు నడకలు స్మరణములు గల, యేషాం తు= ఎవ 
రికైతే, ఆయుః = ఆయుర్దాయమును, అనిమిషః దేవః = సూర్యభగవానుడు 
(కాలప్పురుషుడు), క్షిణోతి = క్షీణింపజేయుచున్నాడో. 


ఈ ల్లోకములో శోకింపదగినవారు పలువురు గలరు. కాని ఎవరైతే 
పూర్వపాపముయొక్క ప్రభావముచే శ్రీహరియొక్క గాథలయం ఏ నిము 
ఖులై యుందురో, అట్టి అజ్ఞానులు అందరికంటె అధికముగా శోకింప దగిన 
వారు. నేను వారిని గురించి భేదమును పొందుచున్నాను. ఏలయనగా, 
వారి కాయిక్క వాచిక మానసిక వ్యాపారములన్నియు వ్యర్థములే. 
సూర్యుని రూపములోనున్న కాలపురుషుడు వారి ఆయుర్దాయమును వ్యర్థ 
ముగా క్షీణింపజేయుచున్నాడు. 


తదస్య కౌషారవ శర్మదాతుర్హరేః కథామేవ కథాసు సారమ్‌ ![. 
ఉద్భృత్య పుష్పేభ్య' ఇవార్తబంధో శివాయ నః కీర్తయ తీర్దకీర్తేః! 115 


కౌషారవ = ఓ మైజత్రేయా!, ఆర్తబంధో = ఇడుములలో నున్నవారికి 
బంధువు అయినవాడా! తత్‌ = అందువలన, శర్మదాతుః = సుఖమునిచ్చు 
వాడు, తీరకీర్తే!: = పవిత్రమగు కీర్తిగలవాడు అగు, అస్య = ఈ, హరేః = 
శ్రీహరి యొక్క, కథాసు = కథలయందు, సారమ్‌ = సారభూతమవుగు, కథాం 
ఏవ = కథను మాత్రమే, పుష్పేభ్యః ఇవ = పుష్పములనుండి వలె, 
ఉద్ధృత్య = మైకి తీసి, నః = మాయొక్క, శివాయ = మంగళము కొరకు, 
క్రీర్ణయ = కీర్షించుము. . 


ఓ మైత్రేయా! నీవు కష్టములలో నున్నవారికి బంధువువంటి వాడ 
వు. పవిత్రమగు క్రీర్రిగల ఆ శ్రీహరి భక్తులకు సుఖములనిచ్చును. కావున 
నీవ, పుష్పముల సారమగు తేనెను తుమ్మోెద మైకి తీసిన విధముగా, 


90 శ్రీమద్బాగవతము 





లౌకికగాథలలోనుండి సారభూతమగు శ్రీహరిగాథను వెలికి తీసి కీర్తించి, 
మాకు కల్యాణమును కలిగించుము. 1 


స విశ్వజన్మస్థితిసంయమార్థే 
కృతావతారః ప్రగృహీతశక్తిః | 

చకార కర్మాణ్యతిపూరుషాణి 
యానీశ్వరః కీర్హయ. తాని మహ్యమ్‌ [1] 16 


సః = ఆ ఈశ్వరః = పరమేశ్వరుడు, విశ్వజన్మస్థితినంయమ-అర్థే 
= జగత్తుయొక్క సృష్టిస్థితిలయములు అనే కార్యమునందు, ప్రగృహీతశక్తిః 
= స్వీకరించబడిన మాయాశక్తి గలవాడై, కృత-అవతారః= చేయబడిన అవ 
తారములు గలవాడై, అతిపూరుషాణి = అలౌకికములగు, యాని = ఏ, 
కర్మాణి = చేష్టలను, చకార = చేసెనో, తాని = వాటిని, మహ్యమ్‌ =నా కొర 
క్షు, క్రీర్ణయ = కీర్తించుము. 


ఆ పరమేశ్వరుడు మాయాశక్తిని ఆసరాగా చేసుకొని జగత్తుయొక్క 
స్థితిలయములను చేయుచున్నాడు. ఆయన ఈ లోకమునందవత 


చేసిన దివ్యకర్మలను నాకు వినిపించుము. 


సృ 
రిం 


ప్ని 
టె 
చి 


శ్రీశుకఉవాచ! 
స ఏవం భగవాన్‌ సృష్టః క్షత్తా కౌషారవిర్మునిః | 
పుంసాం నిశ్శేయసార్దేన తమాహ బహు మానయన్‌ [117 


ఏవమ్‌ = ఈ విధముగా, పుంసామ్‌ = మానవుల, నిశేయస-అ 
రే = మోక్షము అనే ప్రయోజనముచే, క్షత్తాం = విదురునిచే, పృష్టః = 
ప్రశ్నించబడిన, సః = ఆ, కౌషారనిః మునిః = మైత్రేయ మహర్షి, తమ్‌ = ఆ 
విదురుని, బహు = అధికముగా, మూనయన్‌ = ఆదరిస్తూ, ఆహ = పలికెను. 
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా విదురుడు నూన 


వులకు మోక్షోపాయమును అందించవలెననే భావనతో ప్రశ్నించగా, 
మైత్రేయ మహర్షి ఆయనను చాల సమ్మానించి, ఇట్లు పలికెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 5 0] 


మైత్రేయ ఉవాచ | 
సాధు పృష్టం త్వయా సాధో లోకాన్‌ సాధ్వనుగృప్హూతా | 
కీర్తిం వితన్వతా లోకే ఆత్మనో 5ధోక్షజాత్మనః 1! 18 


సాధో = ఓ సాధుపురుషుడా!, అధోక్షజ-ఆత్మనః = అధోక్షజుడే 
మనస్సునందు గల, ఆత్మనః = నీయొక్క కీర్తిమ్‌ = కీర్తిని, లోకే = లోకము 
నందు, వితన్వతా = విస్తరింపజేయుచున్నట్టియు, లోకాన్‌ = మానవులను, 
సాధు = చక్కగా, అనుగృపహ్హుతా = అనుగ్రహించే, త్వయా = నీచే, సాధు = 
చక్కగా, పృష్టమ్‌ = ప్రశ్నించబడినది. 

ఓ సాధుపురుషుడవగు విదురా! నీ మనస్సు సర్వదా శ్రీహరిపఫైనే 
లగ్నమై యున్నది. నీవు మానవులను అనుగ్రహించ గోరి చక్కని ప్రశ్నను 
వేసితివి. ఈ ప్రసంగము ద్వారా నీ కీర్తి కూడ లోకములో విస్తరించగలదు. 


నైతచ్చిత్రం త్వయి క్షత్తర్చాదరాయణవీర్యజే | 
గృహీతోంనన్యభావేన యత్త్వయా హరిరీశ్వరః || క్షం 
క్షత్తః = ఓ విదురా[ బాదరాయణవీర్యజే = వ్యాసుని బెరసప్పుత్రుడ 
వగు, త్వయి = నీయందు, ఏతత్‌ = ఇది, న చిత్రమ్‌ = చిత్రము కాదు, యత్‌ 
= ఏలయనగా, త్వయా = నీచే, ఈశ్వరః = సర్వేశ్వరుడగు, హరిః = శ్రీహ 
రి, అనన్యభావేన న ఏకాంతభక్తిచే (ఆత్మబుద్ధిచ్చే, గృహీతః = ఆశ్రయించ 
బడినాడు (ఆలియబడినాడు). 

ఓ విదురా! వ్యాసుని బెరసపుత్రుడవగు నీవు ఈ విధముగా ప్రశ్నిం 
చుటలో ఆశ్చర్యము లేదు. ఏలయనగా, నీవ సర్వేశ్వరుడగు శ్రీహరిని 
ఏకాంతభక్తితో ఆశ్రయించినవాడవై ఆయనను ఆత్మరూపునిగా తెలుసుకు 
న్నావు. 

మాండవ్యశాపాదృగవాన్‌ ప్రజాసంయమనో యమః | 
భ్రాతుః క్షేత్రే భుజిష్యాయాం జాతస్సత్యవతీసుతాత్‌ || 20 


02 - శ్రీమద్చాగవతము 





ప్రజాసంయమన:ః = జీవులను దండించే, భగవాన్‌ యమః = 
యమభగవానుడు, మాండవ్యశాపాత్‌ = మాండవ్థమహర్షియొక్క శాసము 
వలన, సత్యవతీసుతాత్‌ = సత్యవతి పుత్రుడగు వ్యాసుని వలన, భ్రాతుః = 
ఆయన సోదరుడగు విచిత్రవీర్యుని, క్షేత్రే = భార్యగా స్వీకరించబడిన, 
భుజిష్యాయామ్‌ = దాసియందు, జాతః = జన్మించినాడు. 

యముడు మాండవ్యమహర్షియొక్క శాసముచే సత్యవతీపుత్రు 
డగు వ్యాసుని వలన ఆయన తమ్ముడగు విచిత్రవీర్యునిచే భార్యగా స్వీక 
రించబడిన దాసియందు జన్మించినాడు. ఆ యమభగవానుడవు నీవే, 


భవాన్‌ భగవతో నిత్యం సమ్మతస్పానుగస్య చ! _ 
యస్య జ్ఞానోపదేశాయ మాం5దిశద్భగవాన్‌ వ్రజన్‌ 1] 21 


సానుగస్య = భక్తులతో కూడిన, భగవతః = భగవానునకు, భవాన్‌ = 
నీవు, నిత్యమ్‌ = సర్వదా, సమ్మతః = మిక్కిలి ప్రియుడవు, యస్య = ఏ 
నీకు, జ్ఞాన-ఉపదేశాయ = జ్ఞానమును ఉపదేశించుట కొరకు, మా= నన్ను 
భగవాన్‌ = శ్రీకృష్ణ భగవానుడు, వ్రజన్‌ = వెళ్లుచున్నవాడై, ఆదిశత్‌ = ఆదే 
శించెనో. 


నీవు భగవానునకు, ఆయన భక్తులకు మిక్కిలి ప్రియుడవ. అందు 
వలననే, శ్రీకృష్ణ భగవానుడు అవతారమునుపసంహరిస్తూ, నీకు జ్ఞానము. 
నుపదేశించుమని నన్ను ఆదేశించినాడు. ర్‌ 1 


అధతే భగవల్లీలా యోాగమాయోపబృంహితాః | 
విశ్వస్థిత్యుదృవాంతార్థా వర్ణయామ్యనుపూర్వశః ! | 22 
అథ = ఇప్పుడు, తే = నీ కొరకు, యోగమాయా-ఉపబృంహితాః 
= యోగమాయచే విస్తరిల్ల జేయబడిన, విశ్వస్థితి-ఉదృవ-అంత -అర్ధాః జ 
జగత్తుయొక్క సృష్టిస్థితిలయములు ప్రయోజనముగా గల, భగవత్‌-లీలాః 
= భగవానుని లీలలను, అనుపూర్వశః = క్రమముగా, వర్ణయామి = వర్ణించు 
చున్నాను. " . 


తృతీయ స్కంధము - అధ్యాయము 5 93 

భగవానుడు జగత్తుయొక్క సృష్టిస్టిిలయములను చేయుటకై 
యోగమాయచే విస్తారముగా లీలలను ప్రకటించినాడు. నేను ఇప్పుడు ఆ 
లీలలను నీకు-.క్రమముగా వర్దించి చెప్పెదను. 


భగవానేక ఆసేదముగ్ర ఆత్మాకంత్మనాం విభుః 
ఆత్మేచ్చ్భానుగతావాత్మా నానామత్యుపలక్షణః 1. 23 

ఇదమ్‌ = ఈ జగత్తు, అగ్రే = సృష్టికి పూర్వమునందు, ఏకః = 
అద్వితీయుడు, ఆత్మనామ్‌ = జీవుల, ఆత్మా = ఆత్మ (స్వరూపము), విభుః 
= సర్వవ్యాపకుడు; నానామతి-ఉపలక్షితః = అనేకములగు మనోవృత్తుల 
భేదముచే అనేకముగా చూడబడువాడు, ఆత్మ-ఇచ్చా-అనుగతా = తన 
మాయాశక్తి తనయందు విలీనము కాగా, ఆత్మా = కేవలుడు అగు, భగవాన్‌ 
= భగవానుడుగా, ఆస = ఉండెను. 


ఈ జగత్తు సృష్టికి పూర్వమునందు అద్వితీయుడగు భగవానుని 
రూపములో నుండెడిది. ఆయననుండి వ్యక్త క్షృమైన ఈ జీవ్లల స్వరూపము 
(ఆత్మ ఆయనయే. స్థితికాలమునందు ఆయనయే సర్వవ్యాపియై నాము 
రూపముల భేదముచే "అనేకముగా భాసించుచున్నాడు. ఈ సృష్టికి మూల 
మునందున్న ఆయన మాయాశక్తి ఆయనలో విలీనము కాగానే, కేవల 
శుద్ధచేతనుడగు పరమాత్మ మాత్రమే మిగిలియుండును. 


స వా ఏష తదా ద్రష్టా నాపశ్యద్భృశ్యమేకరాట్‌ | 
మేనేసంతమివాత్మానం సుస్తశక్తిరసుప్తదృక్‌ |] 24 
సః = అట్టి, ఏకరాట్‌ = అద్వితీయుడై ప్రకాశించే, ఏషః వైఐ ఈ భగ 

వానుడే, తదా = అప్పుడు, ద్రష్టా = ద్రష్టమైః దృశ్యమ్‌ = దృశ్యమును, న 
అపశ్యత్‌ = కానరాలేదు, సుప్తశక్తిః = విలినమైయున్న శక్తులు గలవాడు, 
అసుప్తదృక్‌ = లోపించుట లేని జ్ఞానమే స్వరూపముగా గలవాడు అగు ఆ 
భగవానుడు, ఆత్మానమ్‌ = తనను, అసంతం ఇవ = అసత్‌ (లేనివాడు) ను 
వలె మేనే = తలపోసెను. 


0 శ్రీమద్చాగవతము 





అద్వితీయుడై “ప్రకాశించే అట్టి ఆ భగవానుడు అప్పుడు తాను 
ద్రష్టమై చూడగా, దృశ్యమేమియూ కానరాలేదు. అందువలన, ఆయనకు 
అప్పుడు' తనకు తాను అసత్‌ (ఉనికి లేనివాడు) గా భాసించెను. వాస్తవ 
ములో జ్ఞానస్వరూపుడగు ఆ పరమేశ్వరుని జ్ఞానము ఎప్పుడైననూ నిద్రిం 
చేది (ఉపరతమయ్యేది) కాదు. కేవలము ఆయన మాయాశక్తి మాత్రమే 
నిద్రించుచుండెను; అనగా, ఆయనయందు విలీనమై యుండెను. 


_సావా ఏతస్య సంద్రష్టుశ్శ క్రిస్స్పదసదాత్మికా | 
మాయా నామ మహాభాగ యయేదం నిర్మమే విభుః !| 25. 


మహాభాగ = ఓ మహాత్మా! మాయా నాము = మాయ అనగా, 
౦ద్రష్టుః = సర్వమునకు ద్రష్టయగు, ఏతస్య = ఈ పరమేశ్వరుని యొక్క, 
సా=ఆ శక్తిః వై = శక్తియే, సత్‌-అసత్‌-ఆత్మికా = కారణకార్యరూపము (అ 
నిర్వచనీయము), విభుః = సర్వవ్యాపకుడగు పరమేశ్వరుడు యయా = 
-దేనిచే, ఇదమ్‌ = ఈ జగత్తును, నిర్మమే = నిర్మించెనో. 


ఓ మహాత్మా! విదురా! మాయ అనగా నిత్యదృక్‌-స్వరూప్పుడగు 
ఈ పరమేశ్వరుని శక్తియే. అదియే కారణము, అదియే కార్యము. అది భావ 
(ఉన్నద్రి-అభావ (స్వతంత్రమగు ఉనికి లేనిది-రూపమగుటచే అనిర్వచనీ 
యము. ఆ పరమేశ్వరుడు ఆ శక్తిని ఉపాదానముగా చేసుకొని, ఈ విశ్వ 
మును నిర్మించి, సర్వవ్యాపకుడై యున్నాడు. 


ల 


కాలనృత్త్యా తు మాయాయాం గుణమయ్యామదధోక్షజః ! 
పురుషేణాత్మభూతేన వీర్యమాధత్త వీర్యవాన్‌ || 26 


గుణమయ్యామ్‌ = త్రిగుణాత్మికయగు, మాయాయామ్‌ = మాయ 
యందు, కాలవృత్తాా = కాలప్రభావముచే, వీర్యవాన్‌ = చైతన్యశక్తితో కూడి 
యున్న అధోక్షజః = ప్రమాణగోచరుడు కాని పరమేశ్వరుడు, ఆత్మభూతేన 
= తన స్వరూపమే అయి ఉన్న పురుషేణ = పురుషుని రూపముగా, 
వీర్యమ్‌ = చిదాభాస (ఛైతన్య ప్రతిఫలనము) అనే బీజమును, ఆధత్త = 
సాపించెను. 


తృతీయ స్కంధము ఆ అధ్యాయము వ్‌ ర్‌ 


వైతన్యాధిప్టితమైన సత్త్వరజస్తమోగుణాత్మకమగు మాయాశక్తి 
యందు కాలప్రభావముచే కదలిక యేర్పడెను. ప్రత్యక్షాది ప్రమాణములకు 
అతీతుడైన చిచ్భక్తిసమేతుడగు పరమేశ్వరుడు ఆ మాయాశక్షియందు తన 
అంశ (స్వరూపమే) యే అయి ఉన్న పురుషుని (ప్రకృతికి అధిష్టాత) రూప 
ములో చిదాభాస (జీవ) రూపమగు బీజమును స్టాపించెను. 


తతోుభవన్మహత్తత్త్వమవ్య క్తాత్కాలచోదితాత్‌. | 
విజ్ఞానాత్మాకకత్మదేహస్థం విశ్వం వ్యంజంస్తమోనుదః 11! 27 


కాలచోదితాత్‌ = కాలముచే ్రేరేపించబడిన, తతః = ఆ, అవ్య 
క్తాత్‌ = నామరూపాత్మకమగు వ్యాకరణము లేని మాయాశక్తినుండి. విజ్ఞా 
నాత్మా = సమష్టి బుద్ధితత్త్వ మైనట్టియు, ఆత్మదేహస్థమ్‌ = తన స్వరూప 
మునందు వీజరూపముగాఘన్న విశ్వమ్‌ = జగత్తును. వ్యంజన్‌ = ప్రకటము 
చేయుచున్నట్టియు, తమోనుదః = చీకటి అనదగిన అజ్ఞానమును పోనాడు 
నది అగు, మహత్‌-తత్త్వవ్‌ = మహత్తత్త్యము, అభవత్‌ = ప్రకటముయ్యొను. 


నామరూపొాత్మకమగు వ్యాకరణము లేని ఆ మాయాశక్తినుండి 
కాలప్రేరణచే మహత్తత్త్వము ఉదయించి, చీకటి అనదగిన అవ్య క్త్షస్టితికి 
స్వస్తి పలికి తనయందు బీజరూపముగా దాగియున్న జగత్తును ప్రకటింప 
జేయుటకు సిద్దముగా నుండెను. ఈ జగత్తులోని సకల క్రియాశక్తుల 
మరియు జ్ఞానశక్తుల సమష్టియే ఈ మహత్తత్త్వము. అది జీవులకు పదార్థ 
జ్ఞానమును కలిగించి అజ్ఞానమును పోగొట్టును. 


సోంప్యంశగుణకాలాత్మా భగవద్దృష్టిగోచరః | 
ఆత్మానం వ్యకరోదాత్మా విశ్వస్యాస్య సిసృక్ష్తయా 1 28 
అంశగుణకాల-ఆత్మా = అంశము అనదగిన చైతన్యప్రతిఫలనము, 
ఉపాదానమగు సత్త్వరజస్తమోగుణములు మరియు ప్రకృతియొక్క సామ్యా 
వస్టలో క్షోభను కలిగించే కాలము అనువాటికి అధీనమై యుండే, భగవత్‌- 
దృష్టిగోచరః = భగవానుని ఆధ్యక్ష్యమునందు. ఉండే, ఆత్మా = స్వరూప 
ముచే ఆత్మయే అయి ఉన్న (పరబ్రహ్మయే అధిస్టానముగా గల), నః అసి 
= ఆ విజ్ఞానాత్మ (నుహత్తత్త్వము) కూడా, అస్య = ఈ, విశ్వస్య = జగత్తు 


9ిం్ర శ్రీమద్భాగవతము 





యొక్క సిసృక్ష్తయా = సృష్టిని చేయవలెననే కోరికతో, ఆత్మానమ్‌ = తన 
ను, వ్యకరోత్‌ = నామరూపములుగా (జగద్రూపముగా) ప్రకటించెను. 


ఆ మహత్తు చిదాభాసకు, ఉపాదానమగు సత్త్వరజస్తమోగుణము 
అకు మరియు వాటి సామ్యావస్థ్టయందు క్షోభను కలిగించే కాలమునకు 
వశమై యుండును. అది ఉపాధిచే మహత్తు అయినది కాని, స్వరూపముచే 
పరబ్రహ్మయే. భగవానుడు అధ్యక్షుడు కాగా, అనగా సచ్చిదృ్రృహ్మయొక్క 
సన్నిధియందు మాత్రమే, అది తననుండి నామరూపాొత్మకమగు జగత్తును 
ప్రకటింప జేయును. అట్లు ప్రకటమగుటకు సగుణబ్రహ్మ (మహత్తత్త్యముచే 
అవచ్చ్భిన్నమైన చైతన్యము) యొక్క సంకల్పమే కారణము, 


మహత్తత్త్వాద్వికుర్వాణాదహంతత్త్వం వ్యజాయత | 
కార్యకారణకర్తాంత్మా భూతేంద్రియమునోమయః [| 29 


వికుర్వాణాత్‌ = వికారమును పొందుచున్ను మహత్తత్త్వాత్‌ = 
మహత్తత్త్వమునుండి, కార్యకారణకర్తృ-ఆత్మా = కార్యము (పంచభూతము 
లు) కారణము (తన్మాత్రలు) కరృత్వము అనువాటికి ఆశ్రయమైన, భూత- 
ఇంద్రియనమునోమయః = పంచభూతములు ఇంద్రియములు మనస్సు అనే 
వికారములు గలు అహంతత్త్వమ్‌ = అహంకారము, వ్యజాయత = ప్రకటమ 
య్యెను. 

ఆ మహత్తత్త్యము వికారమును చెంది అహంకారము పుట్టెను. 
అది కార్యరూపపుగు పంచమహాభూతములు, వాటికి కారణమగు తన్మాత్ర 
లు, మరియు కరృృత్వము అను వికారములకు ఆశ్రయమగుచున్నది.' 


వైకారికస్తై స్తెజసశ్చ తామసశ్చేత్యహం త్రిధా! 
అహంతత్త్వాద్వికుర్వాణాన్ననో వై వైకారికాదభూత్‌ |! 
వైకారికాశ్చ యే దేవా అర్ధాభివ్యంజనం యతః || 30 
అహమ్‌ = అహంకారము, వైకారికః = సాత్త్వికము, తైజసః = రాజ 
సము, చ = మరియు, తామసః = తామసము, ఇతి = అని, త్రిధా = మూడు 
విధములుగా నున్నది, వికుర్వాణాత్‌ = వికారమును చెందుచున్ను వైకారి 


తృతీయ స్కంధము - అధ్యాయము 5 97 


కాత్‌ = సాత్త్వికముగు, అహంతత్త్వాత్‌ = అహంకారమునుండి, మనః = మన్మ, 
స్పుః అభూత్‌ = ఆయెను, చ= మరియు, యే = ఏ, వైకారికాః = కార్యము 
లగు, దేవాః = ఇంద్రియాధిస్టాన దేవతలు, యతః = ఏ దేపత్తల వలన. అర్ధ 
-అభివ్యంజనమ్‌ = శబ్దము మొదలగు విషయముల ్రకాశము కలుగునో. 


అహంకారము సొత్త్వికము, రాజసము, తామసము అని మూడు 
విధములుగా నున్నది. వాటిలో, .-సాప్త్వీకాహంకారము వికారములను 
పొంది, మనస్సు మరియు. ఇంద్రియములకు అధిస్టానమగు దేవతలు ప్రక 
టమైరి. వాటి వలన మాత్రమే శబ్దము మొదలగు విషయములు ప్రకాశించు 
చున్నవి. 


కైజసానీంద్రియాణ్యేవ జ్ఞానకర్మమయాని చ!. 
తాముసో భూతసూక్షాదిర్యతః ఖం లింగమాత్మనః 11 3౩1 


జ్ఞానకర్మమయాని ఇంద్రియాణి = జ్ఞానేంద్రియ కర్మేంద్రియము 

లు, తైజసాని ఏవ = రాజసాహంకారమునుండి మాత్రమే పుట్టినవి, చ= 
మరియు, తాముసః = తామసాహంకారము, భూతసూక్ష్మాదిః = సూక్ష్మభూ 
తమగు శబ్దమునకు కారణము, యతః = ఏ శబ్బతన్మాత్రనుండి, ఆత్మనః = 
తనకు (శబ్దమునకు, లేదా ఆత్మ అనగా పరబ్రహ్మకు), లింగమ్‌ = లింగ 
ముగు (తాను గుణముగా కలది. లేదా శరీరము అగు), ఖమ్‌ = ఆకాశము 
(వుట్దెనో). 

కర్మేంద్రియములతో బాటు ప కూడ రాజనాహం 
కారమునుండి మాత్రమే 'పృట్టినవి. ఇంతేగాక తామసాహంకారమునుండి 
శబ్దతన్మాత్ర పుట్టినది. ఈ శబ్దము ఆకాశమునకు గుణము. శబ్దము గుణ 
ముగా గల ఆకాశము పరమాత్మకు శరీరము. 


కాలమాయాంశయోగేన భగవద్వీక్షితం నభః | 
నభసోంనుసృతం స్పర్శం ,వికుర్వన్నిర్మమేంనిలమ్‌ 11 32 


కాలమాయా-అంశయో'గేన = కాలము మాయాశక్తి మరియు చిదా 
భాసల సంయోగముచే. భగవద్‌-వీక్షితమ్‌ = భగవంతునిచే చూడబడిన, 


౦ శ్రీమద్భాగవతము 





నభః = ఆకొశము, నభసః = ఆకాశమునుండి, అనుసృతమ్‌ = పుట్టిన, 
స్పర్శనమ్‌ = స్పర్శ తన్మాత్ర వికుర్వన్‌ = వికారమును చెందుచున్నదై, 
అనిలమ్‌ = వాయువును, నిర్మమే జ నిర్మించెను. 


కాలము, తామసాహంకారము రూపములోనున్న' మాయాశ్తక్షి 
మరియు చిదాభాసల సంయోగముచే భగవానుని ఆధ్యక్ష్యమునందు అకా 
శము పుట్టెను. ఆకాశమును.డీ స్పర్శ తన్మాత్ర పుట్టెను. అది అకార ను 
చెంది, వాయువు పుట్టెను. 


అనిలో5పి వికుర్వాణో నభసోరుబలాన్వితః | 
ససర్జ రూపతన్నాత్రం జ్యోతిర్లోకస్య లోచనమ్‌ || 33 


నభసో = ఆకాశముతో గూడి, వికుర్వాణః = వికారమును చెందుచు 
న్ను అనిలః అపి = వాయువు కూడు ఉరుబల-అన్వితః = గొప్ప బలముతో 
గూడినదై. రూపతన్మాత్రమ్‌ = రూపతన్మాత్రను, లోకస్య = లోకమునకు, 
లోచనమ్‌ = ప్రకాశకమగు, జ్యోతిః = అగ్నిని, ససర్జ = సృష్టించెను. 

గొప్ప బలముతో గూడిన వాయువు ఆకాశముతో కలిసి వికార. 
మును. చెందుట వలన రూపతన్మాత్ర, దానినుండి లోకమునకు ప్రకాశ 
మును ఇచ్చే తేజస్సు (అగ్ని పుట్టినవి. 


అనిలేనాన్వితం జ్యోతిర్వికుర్వత్పరవీక్షి తమ్‌ | 
ఆధత్తాంభో రసమయం కాలమాయాంశయోగతః 1|| 34 


కాలమాయా-అంశయోగతః = కాలము మాయాశక్తి మరియు 
చిదాభాసల సంయోగము వలను పరవీక్షితమ్‌ = పరబ్రహ్మచే చూడబడే, 
జ్యోతిః = అగ్ని అనిలేన = వాయువుతో, అన్వితమ్‌ = కూడినదై. రసమ 
యమ్‌ = రసాత్మకమగు, అంభః = జలమును, ఆధత్త = నిర్మించెను. 


పరబ్రహ్మయొక్క ఆధ్యక్ష్యములో కాలము, మాయాశక్తి మరియు 
చిదాభాసల సంయోగము వలన వాయువుతో కూడిన అగ్నినుండి రసత 
న్మాత్ర, దానినుండి నీరు పుట్టినవి. 


తృతీయ స్కంధము - అధ్యాయము 5 వం 
జ్యోతిషా5ంంభోనుసంసృష్టం వికుర్వదృ్రహ్మ్నవీక్షితమ్‌ | 
మహీం గంధగుణామాధాత్కాలమాయాంశయోగతః || 35 


కాలమాయా-అంశయోగతః = కాలము మాయాశక్తి మరియు 
చిదాభాసల సంయోగవు వలన, బ్రహ్మవీక్షితమ్‌ = పరబ్రహ్మచే చూడబడి 
న, అంభః = జలము, జ్యోతిషా = అగ్నితో, అనుసంసృష్టమ్‌ = అనుగతమై 
యున్నదై, వికుర్వత్‌ = వికారమును పొందుచున్నదై. గంధగుణామ్‌ = 
గంధము గుణముగా గల, మహీమ్‌ = భూమిని, ఆధాత్‌ =నిర్మించెను. 


కాలము, మాయాశక్తి మరియు చిదాభాసల సంయోగము వలన 
పరమేశ్వరుని ఆధ్యక్ష్యములో అగ్నితో అనుగతమై యున్న జలము వికార 
మును పొంది, గంధము గుణముగా గల పృథివిని ఉత్పన్నము చేసెను. 


భూతానాం నభఆదీనాం యద్యదృవ్యావరావరమ్‌ |! 
తేషాం పరానుసంసర్గాద్యథాసంఖ్యం గుణాన్‌ విదుః !! 36 


భవ్య = ఓ మహాత్మా! నభఆదీనామ్‌ = ఆకాశము మొదలగు, 
భూతానామ్‌ = భూతములలో, యత్‌ యత్‌ = ఏది ఏది, అవర-అవరవ్‌ = 
వెనుక వెనుక ఉన్నదో, తేషామ్‌ = వాటికి పర-అనుసంసర్గాత్‌ = ముందు 
ఉన్నదాని సంయోగము వలన, యథాసంఖ్యమ్‌ = యథాక్రమముగా, 
గుణాన్‌ = గుణములను, విదుః = తెలియుచున్నారు. 


ఓ మహాత్ముడవగు విదురా! ఆకాశము మొదలగు ఈ పంచభూత 
ములలో వెనుకదానియందు ముందు ఉన్న భూతములు అనుగతమగు 
చుండుటచే, వాటి గుణముల సంఖ్య అదే క్రమములో నుండునని తెలియ 
వలెను, 


ఏతే దేవాః కలా విష్ణోః కాలమాయాంశలింగినః | 
న ప్రోచుః ప్రాంజలయో విభుమ్‌ || 37 
= శ్రీమహావిష్టువుయొక్కు కలాః = అంశలు అయిన, కాల 


మాయా- య. = కాలము మాయ "మరియు చిదాభాసయొక్క 
లింగములు గల, ఏతే = ఈ, దేవాః = మహత్త్ర్యము మొడలగువాటి అభి , 


100 శ్రీమద్భాగవతము 





మాని దేవతలు, నానాత్వాత్‌ = అనేకములగుట వలన, స్వక్రియా-అనీశాః = 
తమ కార్యమగు బ్రహ్మాండనిర్మాణమునందు అసమర్హములై, ప్రాంజలయః 
= చేతులను జోడించినవై, విభుమ్‌ = సర్వా డని పరమేశ్వరుని ఉద్దే 
శించి, ప్రోచుః = పలికినవి. 


మహత్తత్త్వము మొదలగువాటి ఈ అభిమాని దేవతలు 
శ్రీమహావిష్ణువు యొక్క అంశలే. కాలమునకు లింగసుగు వికారము, 
మాయమయొక్క లింగనుగు విక్షేపము (అనేకము అగుట) మరియు చిదా 
భాసయొక్క లింగముగు చేతన అనువాటి సమాహారమే ఈ దేవతలు. కాని, 
వారు అనేకముగా నుండుటచే, పరస్పర సంబంధము కలుగ లేదు. ఆ కార 
ణముగా, ఆ దేవతలు బ్రహ్మాండరచనను చేయలేకపోయినవి. అప్పుడా దేవ 
తలు చేతులను జోడించి, పరమేశ్వరునితో ఇట్లు పలికినవి, 


దేవా ఊచుః |! 
నమామ తే దేవ పదారవిందం 
ప్రపన్నతాపోపశమాతపత్రమ్‌ | 
యన్మూలకేతా యతయో౦జసోరు 
సంసారదుఃఖం బహిరుత్‌క్షిపంతి || 38 


దేవాః = అభిమాని దేవతలు, ఊచుః = పలికినవి, దేవ = ఓ పరమే 
శ్వరా! ప్రపన్నతాప-ఉపశమ-ఆతపత్రమ్‌ = శరణు పొందినవారి తాప 
మును పోగొట్టే గొడుగువంటి, తే = నీ, పద-అరవిందమ్‌ = పాదపద్మము 
ను, నమామ = నమస్కరించుచున్నాము, యత్‌-మూలకేతాః = ఏ పాద 
ముల మూలము ఆశ్రయముగా గలు యతయః= యతనశీలురు, అంజసా 
= తేలికగా, ఉరు = పెద్దదియగు, సంసారదుఃఖమ్‌ = సంసారదుఃఖమును, 
బహిః = దూరముగా, ఉత్‌క్షిపంతి = పారద్రోలుచున్నారో. 


' అభిమాని దేవతలు ఇట్లు పలికినవి --- ఓ పరమేశ్వరా! నీ పాదప 
ద్మములు శరణు పొందినవారి తాపమును పోగొట్టే గొడుగు వంటివి. యత 
నశీలురగు మహాత్ములు నీ పాదమూలమునాశ్రయించిన వారై. సంసారము 
లోని మహాదుఃఖమును తేలికగా దూరముగా పారదోలుచున్నారు. 


తృతీయ స్కంధము - అధ్యాయము 5 101 


ధాతర్యదస్మిన్‌ భవ ఈశ జీవాః 
తాపత్రయేజణోపహతా న శర్మ | 
ఆత్మన్‌ అభంతే భగవంస్తవాం[ఘ్ర- 
చ్భాయాం సవిద్యామత ఆశ్రయేమ || 39 


ధాతః = జగత్తును సృష్టించినవాడా[ ఈశ = జగత్తును పాలించు 
వాడా జీవాః = జీవులు, అస్మిన్‌ = ఈ భవే = సంసారమునందు. ఆత్మన్‌ 
= అంతఃకరణమునందు. శర్మ = సుఖమును, న లభంతే = పొందుట లేదు, 
యత్‌ = ఏలయనగా, తాపత్రయేణ = మూడు విధముల దుఃఖముచే, ఉప 
హతాః = కొట్టబడినారో, భగవన్‌ = ఓ పరమేశ్వరా! అతః = ఇందువలన, 
సవిద్యామ్‌ జ సర్వదా జ్ఞానప్రకాశము గల, తవ=నీ, అంఘ్రిచ్భాయామ్‌ = 
పాదముల నీడను, ఆశ్రయేమ = ఆశ్రయించుచున్నాము. 


జగత్తును సృష్టించి పాలించే ఓ పరమేశ్వరా! జీవులు ఈ సంసార 
మునందు మూడు విధముల దుఃఖముచే పరాభూతులై అంతఃకరణము 
నందు శాంతిని పొందలేకున్నారు. కావున, మేము సర్వదా జ్ఞానప్రకాశము 
గల నీ పాదముల నీడను ఆశ్రయించుచున్నాము. 


మార్గంతి యత్తే ముఖపద్మనీడైః 

ఛందస్సుపరైర్‌ బుషయో వివిశ్తే 1. 
యచ్చాఘమర్జోదసరి ద్వరాయాః 

పదం పదం తీర్ధపదః ప్ర ప్రపన్నాః |! శ్రి 


బుషయః = మహర్షులు, తే = నీయొక్క, ముఖపద్మనీడైః = పద్మ 
మువంటి ముఖమే గూడుగా' గల, ఛందః-సుపరెః= వేదములు అనే పక్షుల 
ద్వారా, వివిక్తే = ఏకాంతమునందు, యత్‌ = చేన్‌న్‌, పూర్గంతి = అన్వేషించె 
ధరో, చ = మరియు, యత్‌ = ఏది. అఘమర్హ- ఉదసరిత్‌- వరాయాః = పాస 
ములను పోగొట్టే జలములు గల నదులలో శ్రేష్టమైన గంగకు, పదమ్‌ = 
పుట్టుక స్టానమో, తీర్థపదః = పావనమగు పాదములు గల నీ, పదమ్‌ = 
పాదమును, ప్రపన్నాః = = శరణు వేడుచున్నాము. 


102 శ్రీమద్భాగవతము 





మహర్షులు నీ పద్మమువంటి ముఖమే గూడుగా గల (నీ ముఖస 
దృముయొక్క సొగసును వర్ణించే) వేదములు అనే పక్షుల ద్వారా (వేద 
మంత్రముల ద్వారా) ఏకాంతమునందు నీ పాదమును అన్వేషించుచుం 
దురు (ధ్యానించుచుందురు). తమ ఉదకములచే పాపములను పోగొట్టే 
నదులలో ముందు యెన్నదగిన గంగ నీ పాదమునుండి పుట్టినది. అట్టి సర 
మపావనమగు నీ పాదమును మేము శరణు జొచ్చుచున్నాము, 


యచ్భ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యా 
సంసృజ్యమానే హృదయేువధాయ | 
జ్ఞానేన వైరాగ గ్రబలేన ధీరా 
వ్రజేమ తత్తేంఘ్రిసరోజపీఠమ్‌ || డే! 


యత్‌ = దేనిని, శ్రద్ధయా = శ్రద్ధతో, చ = మరియు, శ్రుతవత్యా = 
శవణముతో కూడిన, భక్త్యా= భక్తితో.. సంసృజ్యమానే = శుద్దము చేయబడి 
న, హృదయే = హృదయమునందు, అవధాయ = ధ్యానించి, జ్ఞానేన = 
జ్ఞానముచే, వైరాగ్యబలేన = వైరాగ్యముయొక్క బలముచే, 'ధిరాః = 
జ్ఞానులు అగుదురో, తత్‌ = అట్టి, తే = నీయొక్క, అంఘ్రిసరోజపీఠమ్‌ = ' 
పాదపద్మములను పెట్టే పీటను, వ్రజేమ = పొందెదము. 

సాధకులు శ్రద్ధతో నీ లీలలను శ్రవణము చేసి నీయందు భక్తిని పరి 

పుష్టము చేసుకొనెదరు. దానిచే, వారి అంతఃకరణము శుద్దమగును. అట్టి 
శుద్దమగు హృదయమునందు వారు నీ పాదమును ధ్యానించి, తద్ద్వారా 
జ్ఞానమును, వైరాగ్యబలమును సంపాదించి జీవన్ముక్తులగుదురు. అట్టి నీ 
పద్మములవంటి పాదముల పీఠమును మేము ఆశ్రయించుచున్నాము. 


విశ్వస్య జన్మస్థితిసంయమార్థే 
కృతావతారస్య ప పదాంబుజంతే | 
వ్రజేమ సర్వే శరణం యదీశ 
స్మృతం ప్రయచ్భత్యభయం స్వవుంసామ్‌ || 42 


తృతీయ న్మంధము - అధ్యాయము 5 103 





విశ్వస్య = జగత్తుయొక్క, జన్మస్థితిసంయమ-అర్జే = సృష్టిస్థితిల 
యములు అనే ప్రయోజనమునందు, కృత-అవతారస్య = చేయబడీన అవ 
తారములు గల, తే = నీ, పద-అంబుజమ్‌ = పాదపద్మమును, సర్వే = 
మేము అందరము, శరణవ్‌ = శరణుసు, వ్రజేమ = పొందుచున్నాము, ఈశ 
= ఓ ఈశ్వరా! యత్‌ =ఏ నీ పాదము, స్కృృతమ్‌ = స్మరించబడినదై. 
స్వపుంసామ్‌ = తనవారలకు, అభయమ్‌ = అభయమును, ప్రయనృతి = 
అను[గ్రహించునో. 


ఓ ఈశ్వరా! నీవు జగత్తుయొక్క సృష్టిస్టిిలయములను ఎర్వహిం 
చుట కొరకై అవతరించుచుందువు. అట్టి నీ పాదపద్మమును వే: ఎందరము 
శరణు వేడుచున్నాము. నీ పాదము స్మరించిన భక్తులకు *భ.నుమునొసం 
గును గదా! 


యత్సానుబంధే5సతి చేహగహే 
మమాహమిత్యూఢదురాగ్రహాణామ్‌ | 

పుంసాం సుదూరం వసతోంపి పుర్యాం 
భజేమ తత్తే భగవన్‌ సదాబ్దమ్‌ |! దై 


భగవన్‌ = ఓ ఈశ్వరా! యత్‌ = ఏది, స-అనుబంధే = ఉపకఠణము 
లతో కూడిన, అసతి = మిథధ్యాభూతమగు, దేహగేహే = దేహము అనే 
ఇంటియంద్తు, మమ = నాది అహమ్‌ = నేను, ఇతి = అని, ఊఢదుర్‌-ఆగ్ర 
హాణామ్‌ = గట్టిగా పాతుకొనిన తప్పుడు పట్టుదల గల, పృంసామ్‌ = మాన 
వులకు, పుర్యామ్‌ = అదే దేహమునందు, వసతః అపి = నివసించియున్న 
నూ, సుదూరమ్‌ = మిక్కిలి దూరమునందుండునో, తత్‌ = అట్టి, తే =నీ, 
పద-అబ్ద్బమ్‌ = పాదపద్మమును, భజేమ = సేవించెదము. 


ఓ ఈశ్వరా! జీవులు దేహము అనే ఇంట్లో నివసిస్తూ ఆ దేహ 
మునందు, దానితో ముడివడియున్న బంధువర్గమునందు, ఇల్లు మొదలగు 
పరికరములయందు, నేను నాది అనే తస్పుడు భావనను దృఢముగా నిలు 
పుకొని యుందురు. ఈ సర్వము మిథ్య అని వారు యెరుగరు. నీవు కూడ 
అదే దేహములో ఆత్మ వైతన్యరూపముగా నిలిచియున్ననూ, అజ్ఞానులగు 


104. శ్రీమద్భాగవతము 


టచే వారికి నీ పాదము బహుదూరమే. అట్టి నీ పాదపద్మమును మేము 
సేవించెదను. 


తాన్‌ వై హ్యసద్వృత్తిభిరక్షి భిర్యే 
పరాహృతాంతర్మనసః పరేశ | 
అథోన పశ్యంత్యురుగాయ నూనం 
యేతే సదన్యాసవిలాసలక్షాష్యాః [| ! 
పరేశ = ఓ పరమేశ్వరా! యే = ఎవరైతే, అసద్‌-వృత్తిభిః = మిథ్యా 
భూతమగు జగత్తునందు సంచరించే, అక్షిభిః = ఇంద్రియములచే, పర-ఆ 
హృత-అంతః-మనసః = నీనుండి దూరముగా లాగివేయబడిన అంతరింద్రి 
యమగు మనస్సు గలవారో వారు, అథో = ఆ కారణము చేతనే, నూనమ్‌ 
= నిశ్చయముగా, తాన్‌ = వారిని న పశ్యంతి ='చూడరు, ఉరుగాయ = అధి 
కముగా కీర్తించబడువాడా! యే = ఎవరైతే, తే = నీయొక్క, పదన్యాసవిలా 
సలక్షా్య్యాః = నడకయుక్క విలాసముయొక్క శోభ గలవారో. 


ప్రకృతిని నియంత్రించే ఓ దేవా! మానవులు ఇంద్రియముల 
ద్వారా మిథ్యాభూతనుగు జగత్తునందు సంచరిస్తూ బహిర్ముఖులై 
యుందురు. ఆ ఇంద్రియములు వారి అంతఃకరణములను నీనుండి దూర, 
ముగా లాగివేయును. భక్తులచే అధికముగా గానము చేయబడే కీర్తి గల ఓ 
దేవా! కావుననే, వారు నీ నడకయొక్క విలాసమును ఉపాసించి ప్రకాశించే 
(నీ పాదములను శరణు జొచ్చి నిశ్చింతతో శోభిల్లే) భక్తులను నిశ్చయ 
ముగా కనజాలరు. 


పానేన తే దేవ కథాసుధాయా; 
ప్రవృద్ధభక్త్యా విశదాశయా యే | 
వైరాగ్యసారం ప్రతిలభ్య బోధం 
యథాంజసాన్వీయురకుంఠధిష్ట్యమ్‌ . ష్‌ 
దేవ = ఓ దేవాః యథా = ఏ విధముగానైతే, తే = నీయొక్క, కథా 
సుధాయాః = గాథలు అనే అమృతముయొక్క, పానేన = పానము చేయుట 


తృతీయ స్కంధము - అధ్యాయము 5 న 105 





చే ప్రవృద్ధభక్త్యా = విశేషముగా వర్షిల్లిన భక్తిచే యే = ఎవరైతే, విశద-ఆ 
శయా;ః = స్వచ్భమగు అంతః కరణము గలవారో వారు, వైరాగ్యసారమ్‌ = 
వైరాగ్యమే సారముగా గల, బోధమ్‌ = జ్ఞానమును ప్రతిలభ్య = పొంది, 
అను = వెంటనే, అంజసొ = తేలికగా, అకుంఠధిస్ట్యమ్‌ = వైకుంఠధాము 
మును (అప్రతిహతమగు ఆత్మస్వరూపమును), ఈయుః= పొందెదరు. 


ఓ' దేవా! నీ గాథలు అనే అమృతమును పానము చేయు వలన 
సాధకులలో భక్తి విశేషముగా వర్దిల్లి అంతఃకరణము స్వచ్చమగు' ఎ అట్టి 
అంతః $కరణములో వైరాగ్యమే. సొరముగా గల ఆత్మజ్ఞానము ఉ' తు 
ను. వెనువెంటనే వారు అనాయాసముగా వైకుంఠలోకమును : 'ందెదరు; 
అనగా, అప్రతిహతమగు మ. నిష్టసు బిగి, +వన్ముక్తులై 
యుందురు. / 


తథాపరే చాత్మసమాధియోగ- 
బలేన జిత్వా ప్రకృతిం బలిస్టామ్‌ | 
త్వామేవ ధీరాః పరుషం విశంతి 
తేషాం శ్రమస్స్యాన్నతు సేవయా తే! 46 


తథా = అదే విధముగా, దీరాః = నిత్యానిత్యవస్తువివేకము గల, 
అపరే చ = మరికొందరు, ఆత్మసమాధియోగబలేన = చిత్తవృత్తినిరోధము 
అనే ఉపాయముయొక్క బలముచే, బలిష్టామ్‌ = బలీయమైన, ప్రకృతిమ్‌ = 
మాయను, జిత్వా = జయించి, పురుషమ్‌ = పూర్ణుడవగు, త్వాం ఏవ = 
నిన్ను మౌత్రమే, విశంతి = ప్రవేశించుచున్నారు, తేషామ్‌ = వారికి, శ్రమః = 
శ్రమ స్యాత్‌ డ్‌ కలుగును, తు= కాని, తే జ న్సీ కృవయా వ స్పేవ్రచ్చే నజ 
శ్రమ లేదు. 


అదే నిధముగా వివేకవంతులగు వురికొందరు సాధకులు చిత్తవృ 
త్తులను నిరోధించుట అనే ఉపాయముచే బలీయమగు మాయను 
జయించి పూర్ణుడవగు నిన్ను పొందుచున్నారు. కాని, వారికి శ్రమ అధిక 
ము. నీ సేవ చేయు భక్తులకైతే మోక్షము సులభము, 


106 1 శ్రీమద్భాగవతము 


తత్తే వయం లోకసిసృక్తయాంంద్య 
త్వయానుసృష్టాస్త్రిభిరాత్మభిస్స్మ | 

సర్వే వియుక్తాస్ప్యవిహారతంత్రం 
న శక్నుమస్తత్ప్రతిహర్తవే త్ర జో 


ఆద్య = ఆదికారణుడవగు ఓ ఈశ్వరా[ఓ తత్‌ = అందువలన, లోక 
సిసృక్షయా = లోకములను సృష్టించవలెననే కోరికతో, త్వయా = నీచే, 
అనుసృష్టాః స్మ జ సృష్టించబడితిమి, తిభిః = మూడు, ఆత్మభిః = స్వభావ 
ములచేే, సర్వే = మేము అందరము, వియుక్తాః = విడిపోయి ఉన్నాము, 
స్వవిహారతంత్రమ్‌ = నీ విహారమునకు ఉపకరణమగు, తత్‌ = ఆ బ్రహ్మాండ 
మును, తే =నీ కొరకు, ప్రతిహర్తవే = సమర్పించుట కొరకు, న శక్నువుః = 
సమర్థులము కాకున్నాము. ( 





ఓ ఆదిదేవా! నీవు లోకములను సృజించగోరి మమ్ములను సృష్టిం 
చినావు. కాని, సత్త్వరజస్తమోగుణములు అనే మూడు విభిన్నస్వభావ 
ములు గలవారమై విడిపోయి ఉన్నాము. ఆ. కారణముగా నీవు విహరించు 
టకు యోగ్యమగు బ్రహ్మాండమును నిర్మించి నీకు సమర్పించే సాము 
రము మాలో కొరవడినది. 


యావదృలిం. తేజ హరామ కాలే 

యథా వయం చాన్నముదామ యత్ర | 
యథోభయేషాం త ఇమే హి లోకా 

బలిం హరంతోంన్నమదంత్యనూహాః || ఉప 


అజ = పుట్టుక లేనివాడా! యథా = ఏ ప్రకారముగానైతే, కాలే = 
సరియగు సమయమునందు, తే = నీ కొరకు, బలిమ్‌ = భోగమును, 
యావత్‌ = పూర్తిగా, హరామ = సమర్చించెదమో, చ = మరియు, వయమ్‌ 
= మేము, యత్ర = ఏ స్టానమునందు, అన్నమ్‌ = ఆహారమును, అదామ = 
భక్షించెదమో, యథా = ఏ విధముగానైతే, తే= ఆ, ఇమే = ఈ, లోకాః హీ 
= జీవులు కూఢా, అనూహాః = నీఘ్నములు లేనివారై (సందేహములు లేని 


తృతీయ స్కంధము - అధ్యాయము 5 కే07 


వారై), ఉభయేషామ్‌ = నీకు మాకు ఇద్దరికీ, బలిమ్‌ = భాగమును, హరంతః 
= సమర్పించువారై. అన్నమ్‌ = అన్నమును, అదంతి = భక్షించెదరో. 


పుట్టుక లేని ఓ దేవా! మేము సరియగు కాలములో నీకు పూర్ణభో 
గమును సమర్పించవలెను. మరియు, మేము కూడ మా స్పానమునందున్న 
వారమై ఆహారమును భక్షించవలెను. ఇంతేగాక ఈ జీవులు కూడ విఘ్న 
ములకు, సంశయములకు దూరముగా నున్నవార్రై నీకు నూకు ఇద్దరికీ 
భాగములనర్పిస్తూ, తమ తమ అన్నమును భక్షించవలెను. ఇవి అన్నీ 
జరిగే ఉపాయమును నీవు చేయుము. 


త్యం నస్పురాణామసి సాన్వయానాం 
కూటస్థ ఆద్యః పురుషః పురాణః | 
త్వం దేవ శక్త్యాం గుణకర్మయోనా 
'రేతస్త్వ్రజాయాం కవిమాదధేంజః ! | త్న 


స-అన్వయానామ్‌ = కార్యవర్గముతో గూడిన, సురాణామ్‌ = దేవత 
.లమగు, నః = మాకు, కూటస్థః = నిర్వికారుడవు, పురుషః = పూర్తుడగు 
అంతర్యామివి, పురాణః = సనాతనుడవు అగు, త్వమ్‌ = నీవు, ఆద్యః = కార 
ణము, అసి = అగుచున్నావు, దేవ = ఓ దేవా[! అజః = పుట్టుక లేని నీవు, 
గుణకర్మయోనౌ = సత్త్వరజస్తమోగుణములకు మరియు జన్మ మొదలగు 
క్రియలకు కారణమగు, అజాయామ్‌ = పుట్టుక లేని, శక్త్యామ్‌ = మాయాశక్తి 
యందు, కవివ్‌ = సర్వజ్ఞము (మహత్తత్త్వరూపము) అగు, రేతః =. 
జగద్బీజమును, ఆదధే = ఉంచినావు. 


నిర్వికారుడవు, పూర్ణుడవు, సకలప్రాణులకు అంతర్యామివి సనా 
తనుడవు అగు నీవే సకలకార్యవర్గముతో కూడియున్న మా దేవతలకు 
ఆదికారణుడవు. ఓ దేవా! నీకు పుట్టుక లేదు. సత్త్వరజస్తమోగుణములకు 
మరియు జన్మ మొదలగు క్రియలకు కారణనుగు మాయాశక్తికి కూడ 
పుట్టుక లేదు. నీవు అట్టి మూయాశక్తియందు మహత్తత్త్వము (సమష్టి చిదా 
భాస రూపము) అనే జగద్బీజమును కల్పించినావు. నీవు మాయాశక్తి 
యందు చిదాభాస అనే జగద్బీజమును ఉంచినావు. 


108 - శ్రీమద్భాగవతము 


తతో వయం సత్ప్రముఖా యదర్ధే 
బభూవిమాత్మన్‌ కరవామ కిం త్తే! 
త్వం నస్ప్వచక్షుః పరిదేహి శక్త్యా 
దేవ క్రియార్థే యదనుగ్రహాణామ్‌ || వ్‌0 





ఇతి శ్రీమద్బాగవతే మహాపురాణే తృతీయస్కంధే 
పంచమాుధ్యాయః |! 


ఆత్మన్‌ = ఓ ఆత్మస్వరూపుడా! తతః = అందువలన, సత్‌-ప్ర 
ముఖాః = మహత్తత్త్వము మొదలగు, వయమ్‌ = మేము, తే = నీ కొరకు, 
కిమ్‌ = దేనిని, కరవాము = చేయుదుము గాక! యత్‌-అర్జే = ఏ ప్రయోజన 
మునందు, బభూవిమ = జన్మించితిమో, దేవ = ఓ దేవా! త్వమ్‌ = నీవు, 
శక్త్యా = శక్తితో కూడిన, స్వచక్షుః = నీ జ్ఞానమును, యత్‌-అనుగ్రహాణామ్‌ = 
ఏ నీ అనుగ్రహమునకు పాత్రులమగు, నః = మాకు, క్రియా-అర్దే = 
బ్రహ్మాండ రచన అనే ప్రయోజనమునందు, పరిదేహి = ఇమ్ము. . 

ఆత్మస్వరూపుడవగు ఓ దేవా! మహత్తత్త్వము మొదలగు మేము 
ఏ కార్యము కొరకు ప్పట్టితిమో, దాని విషయములో నీకు మేము ఏమి 
చేయదగును? మమ్ములను అనుగ్రహించువాడవు నీవే. బ్రహ్మాండ రచన 
కొరకై నీవు మాకు నీ క్రియాశక్తితో కూడియున్న నీ జ్ఞానశక్తిని కూడ ఇమ్ము. 

శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంథములో 
అయిదవ అధ్యాయము ముగిసినది (5). 


క 


అథ షష్టోోంధ్యాయః 
విరాట్‌ శరీరము 


బుషిరువాచ |! 
ఇతి తాసాం స్వశక్తీనాం సతీనామసమేత్య సః | 
ప్రసుప్తలోకతంత్రాణాం నిశామ్య గతిమీశ్వరః || క్షే 


బుసషిః = మైత్రేయ మహర్షి, ఉవాచ = పలికెను, ఇతి = ఈ విధము 
గా, అసమేత్య = మేలనము లేకుండా, సతీనామ్‌ = ఉన్నవి, ప్రసుప్తలోకతం 
త్రాణామ్‌ = ఉద్బ్భుద్ధము కాని బ్రహ్మాండరచన గలవి అగు, తాసామ్‌ = ఆ, 
స్వశక్తీనామ్‌ = తన శక్తుల, గతిమ్‌ = స్థితిని, నిశామ్యు = చూచి, ఈశ్వరః = 
పరమేశ్వరుడు. 


మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా మహత్త 
త్త్యము మొదలగు తన శక్తులు ఒకదానితో మరియొకటి కలియకపోవుటచే 
వాటియందు బ్రహ్మాండమును రచించే సామర్థ్యము ఉద్భుద్ధము కాలేదు. 
ఆ పరిస్థితిని భగవానుడు చూచెను. 


కాలసంజ్ఞాం తదా దేవీం బిభ్రచ్చక్తిమురుక్రమః | 
త్రయోవింశతితత్త్యానాం గణం యుగపదావిశత్‌ || 2 


తదా = అప్పుడు, కాలసంజ్ఞామ్‌ = కాలము అను షేరు గల (కాల 
ముచే ఉద్పోధమును పొందునది), దేవీమ్‌ = ప్రకాశనశీలము గలది అగు, 
నక్తిమ్‌ = శక్తిని, బిభ్రత్‌ = ధరించినవాడై: ఉరుక్రముః = సర్వశక్షిమంతుడగు భ 
గవానుడు, త్రయోవింశతితత్త్వానామ్‌ = ఇరువది మూడు తత్త్వముల, 
గణమ్‌ = గణమును, యుగసత్‌ = ఒకే సారిగా, ఆవిశత్‌ = ఆవేశించెను. 


110 శ్రీమద్భాగవతము 





అప్పుడు సర్వశక్తిమంతుడగు ఆ భగవానుడు కాలము అనే పేరు 
గల (యోగ్యమగు కాలమునందు ఉద్బుద్ధమయ్యే) దైవీశక్తిని స్వీకరించి, 
మహత్తత్త్వము, అహంకారము, అయిదు సూక్ష్మభూతములు, అయిదు 
' స్థూలభూతములు, అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియము 
లు, మనస్సు అనే ఇరువది మూడు తత్తముల సముదాయమునందు 
ఒకేసారి ప్రవేశించెను. 


సోకనుప్రవిష్టో భగవాంశ్చేష్టారూపేణ తం గణమ్‌ | 
భిన్నం సంయోజయామాస సుప్తం కర్మ ప్రబోధయన్‌ 1! 3 


సః = ఆ భగవాన్‌ = భగవానుడు, తమ్‌ = ఆ, భిన్నమ్‌ = విడివడి 
యున్ను గణమ్‌ = తత్త్యసమూహమును, చేస్టారూపేణ = శ్రియాశక్తితో 
కూడి, అనుప్రవిష్టః = ప్రవేశించినవాడై, సుప్తమ్‌ = నిద్రాణమైయున్ను కర్మ = 
క్రియను (విలీనమైయున్న జీవుల కర్మాశయమును), ప్రబోధయన్‌ = ఉజ్జీ 
వింస జేయువాడై. సంయోజయామాస =కలిపెను. 


| ఆ భగవానుడు ఆ. విధముగా విడివడియున్న తత్తసమూహ 
మును ప్రవేశించి, వాటిలో నిద్రాణముగా పడియున్న క్రియాశక్తిని ఉజ్జీవింప 
జేసి, వాటి మధ్యలో సంయోగమును కలిగించెను. ఆయన ఈ విధముగా 
విలీనమైయున్న జీవుల కర్మాశయమును ఫలమునిచ్చుట కొరకై ఉజ్జీవింప 
జేసెను. 


ప్రబుద్దకర్మా దైవేన త్రయోవింశతికో గణ: | 
ప్రేరితోుజనయత్స్యాభిర్మాత్రాభిరధిపూరుషమ్‌ || డే 


దైవేన = ఈశ్వరునిచే, ప్రబుద్ధకర్మా = ఉజ్జీవింప జేయబడిన క్రియ 
గలు త్రయోవింశతికః = ఇరువది మూడు తత్త్వములకు సంబంధించిన, 
గణః = సమూహము, ప్రేరిత; = డ్రేరేపించబడినదై స్వాభిః = తమ, 
మాత్రాభిః = అంశలచే, అధిపూరుషమ్‌ = విరాట్‌ స్పరుషుని, అజనయత్‌ = 
ఉత్పన్నము చేసెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 6 క్షేష 


ఈశ్వరుడు ప్రవేశించి తత్త్వములలో నిద్రాణమై యున్న క్రియాశ 
కిని ఉజ్జీవింప జేసి, జీవుల కర్మ ఫలోన్ముఖమగునట్లు చేసెను గదా! ఆ 
విధముగా ఈశ్వరునిచే ్రేరితమైన ఆ ఇరువది మూడు తత్త్వములు తమ 
తను అంశలతో విరాట్‌ పురుషుని ఉత్పన్నము చేసినవి. 


పరేణ విశతా స్వస్మిన్‌ మాత్రయా విశ్వసృగ్గణః |! 
చుక్షో భాన్యోన్యమాసాద్య యస్మింల్లోకాశ్చరాచరాః ! | వ్‌ 


పరేణ = పరమేశ్వరుడు, స్వస్మిన్‌ = తనయందు, మాత్రయా = 
అంశరూపముగా, విశతా = ప్రవేశించిన కారణముగా, విశ్వసృక్‌-గణః = జగ 
త్తును సృష్టించే తత్త్వముల సముదాయము, అన్యోన్యమ్‌ = ఒకదానితో 
మరియొకటి, ఆసాద్య = కలిసి, చుక్రోభ = సంచలనమును పొందెను, 
యస్మిన్‌ = దేనియందు, చర-అచరాః = కదలని నురియు కదలనివి అగు, 
లోకాః = ప్రాణులు గలవో. 


పరమేశ్వరుడు తనయందు అంశరూపముగా ప్రవేశించగానే, జగ 
త్తును సృష్టించే ఆ తత్త్వములు ఒకదానితో మరియొకటి కలిసి క్రోభను 
పొంది, చరాచరములగు ప్రాణులకు ఆశయమగు విరాట్‌ పురుషుని సృష్టిం 
చినవి. మ 


హిరణ్మయస్స పురుషస్పహస్రపరివత్సరాన్‌ | 
ఆండకోశ ఉవాసాప్పు సర్వసత్త్వపబృంహితః || 6 


సర్వసత్త్వ-ఉపబృంహితః = సకలజీవులతో కూడియున్న హిర 
ణ్మయః = తేజోమయుడగు, సః = ఆ, పురుషః 7 విరాట్‌ పురుషుడు, సహ 
స్రపరివత్సరాన్‌ = వేయి సంవత్సరములు, అవ్వు = జలములయందు, 
ఆండకోశే = అండాకారప్తు ఆధారమునందు, ఉవాస = నివసించెను. 


తేజోమయుడగు ఆ విరాట్‌ ప్లురుషుడు (హిరణ్యగర్భుడు) సకలజీ 
వులతో కూడియున్నవాడై వేయి సంవత్సరములు జలములలో అండాకార 
ములోనున్న ఆశ్రయమునందు నివసించెను. 


సవై విశ్వసృజాం గర్భో దేవకర్మాత్మ శక్తిమాన్‌ | 


112 శ్రీమద్భాగవతము 





విబభాజాత్మనాంంత్మానమేకధా దశధా ట్రిధా |! ళ్‌ 


దేవకర్మ- ఆత్మశక్తిమాన్‌ = జ్ఞానశక్తి క్రియాశక్తి రూపముగా ప్రకట 
మయ్యే స్వీయశక్తిని కలిగియున్న సః = ఆః విశ్వసృజామ్‌ = జగత్తును 
సృష్టించే తత్త్వముల, గర్భః = (సంతాన) కార్యరూపముగు విరాట్‌ పురు 
షుడు, ఆత్మనా = తనచే, ఆత్మానమ్‌ = తనను, ఏకధా = ఒక ప్రకారముగా, 
దశధా = పది ప్రకారములుగా, త్రిధా = మూడు ప్రకారములుగా,.విబభాజ = 
విభజించుకొనెను. 

పరమేశ్వరుని మాయాశక్షియే జ్ఞానశక్తి మరియు క్రియాశక్తి అనే 
రూపములలో ప్రకటమగును. జగత్తును సృష్టించే మహత్తు మొదలగు 
తత్త్వముల కార్యము అగు హిరణ్యగర్భునియందు ఆ శక్తులు గలవు. 
“ఆయన వాటి ద్వారా తనను ఒక రూపముగను, మూడు రూపములుగను 
మరియు పది రూపములుగను విభజించుకొనెను. 


ఏ్‌ష్ష హ్యశేషసత్తా స్రనామాత్మాంశః పరమాత్మనః |! 
ఆద్యోకవతారో యత్రాసౌ భూతగ్రామో విభావ్యతే |! _ 8 


. అశేషతత్త్వానామ్‌ = సకల జీవులకు, ఆత్మా = ఆత్మ, పరమ-ఆ 
త్మనః = పరమేశ్వరుని, అంశః = అంశయగు, ఏషః హి = ఈ హిరణ్యగర్భు 
డే, ఆద్యః = మొట్టమొదటి, అవతారః = అవతారము, యత్ర = ఎవనియం 
దు, అసౌ = ఈ, భూతగ్రామః = సకల పదార్థ సమూహము, విభావ్యతే = 
ప్రకాశింప జేయబడుచున్నదో. 


పరమేశ్వరుని అంశ మరియు మొట్టమొదటి అవతారము (ప్రథమ 
జీవుడు) అగు ఈ హిరణ్యగర్భుడే (బ్రహ్మాండశరీరము దృష్ట్యా విరాట్‌) సక 
లప్రాణులకు ఆత్మ. ఆయనయందే చరాచరజగత్తు అంతయు భాసించుచు 
న్నది (వాస్తవముగా లేకున్ననూ ఉన్నట్లు కానవచ్చుచున్నది. ఊహింపబ 
డుచున్నది). 


సాధ్యాత్మన్సాధిదైవశ్చ సాధిభూత ఇతి త్రిధా | 
విరాట్‌ ప్రాణో దశవిధ ఏకధా హృదయేన చ || 9 


తృతీయ స్కంధము - అధ్యాయము 6 113. 


స-అధ్యాత్మః = దేహమును ఆశ్రయించి ఉండే ఇంద్రియములతో 
కూడినవాడు, స-అధిదైవః = ఆదిత్యమండలము మొదలగు వాటియందు 
ఉండే ఆదిత్యుడు మొదలగు దేవతలతో కూడినవాడు, చ = మరియు, 
స-అధిభూతః = పంచభూతములయందు ఉండే శబ్దము మొదలగు విష 
యములతో కూడినవాడు అగు, విరాట్‌ = విరాట్‌ ప్పరుషుడు, ఇతి = ఈ 
విధముగా, త్రిధా = మూడు. రూపములుగా, ప్రాణః = ప్రాణవృత్తిరూప్పుడై 
దశవిధః = పది రూసములు గలవాడుగను, చ = మరియు, హృదయేన = 
బుద్ధి రూపముగా, ఏకధా = ఒక విధముగను పలు 


విరాట్‌ పురుషుడు సకలప్రాణులలో ఇంద్రియముల రూపము (అ 
ధ్యాత్మము) గను, ఆదిత్యమండలము మొదలగువాటియందు చేవతారూప 
ము (అధిదైవము) గను, పంచభూతములలో శబ్దము మొదలగు విషయ 
ముల రూసము (అధిభూతము గను తనను తాను మూడు ప్రకారము 
లుగా విభజించుకొనెను. ఇంతేగాక ఆయన ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన- 
సమానములు నాగ-కూర్మ -కృకర-దేవదత్త-ధనంజయులు అనే పది ప్రాణ 
వృత్తుల రూపముగను, హృదయము అనే ఒక ప్రకారముగను కూడ ఉన్నా 
డు. 


స్మరన్‌ విశ్వసృజామీశో విజ్ఞాపితమధోక్షజః | 
విరాజముతసత్స్యేన తేజక్రైషాం వివృత్తయే |! 10 


ఈశః = సర్వేశ్వరుడగు, అధోక్షజః = శ్రీమహావిష్ణువు, విశ్వసృ 
జామ్‌ = విశ్వమును సృజించే తత్తముల, వఏిజ్ఞాపితమ్‌ = విన్నపమును, 
స్మరన్‌ = స్మరించుచున్నవాడై, ఏషామ్‌ = ఈ తత్త్వములకు, వివృత్తయే = 
వివిధవ్యాపారములు లభించుట కొరక్షై విరాజమ్‌ = విరాట్‌ పురుషుని, 
స్వేన =తన, తేజసా = చిచ్ళక్తితో అతసత్‌ = ప్రకాశింప జేసెను. 


సర్వేశ్వరుడగు శ్రీమహావిష్ణువు జగత్తును సృష్టించే ఈ మహత్తు 
మొదలగు తత్త్వములు చేసిన విన్నపమును స్మరించెను. ఆయన వాటికి 
వివిధవ్యాపారములను చేసే సామర్థ్యమును కలిగించుట కొరకై విరాట్‌ 
పురుషుని తన చిచ్చక్తితో ప్రకాశింప జేసెను, 


1114 శ్రీమద్భాగవతము 





అథ తస్యాభితప్తస్య కతి చాయతనానిహ |! 
నిరభిద్యంత దేవానాం తాని మే గదతః శృణు [| శ 


అథ = తరువాత, అభితప్తస్య = ప్రకాశింప జేయబడిను తస్య = ఆ 
విరాట్‌ పురుషునకు, కతి = ఎన్ని, దేవానామ్‌ = దేవతల, ఆయతనాని = 
స్థానములు, నిరభిద్యంత = జ్‌ ప్రకటమైనవో, తాని = వాటిని గురించి, మే 
నేను, గదతః = చెప్పుచుండగా,. శృణు = వినుము. 


11 


తరువాత ఆ విధముగా చైతన్యదీప్తిని పొందిన విరాట్‌ పురుషుని 
యందు వివిధదేవతల స్ట్థానములు ప్రకటమైనవి. ఆ వివరములను నేను 
చెప్పెదను. వినుము. 


తస్యాగ్నిరాన్యం నిర్భిన్నం లోకపొలో 5విశత్పదమ్‌ -1 
వాచా స్వాంశేన వక్తవ్యం యయాసా ప్రతిపద్యతే 1112 


తస్య = ఆ విరాట్‌ పురుషునకు, ఆస్యమ్‌ = నోరు అనే, పదమ్‌ = 
- స్థానము, పరవ ము ప్రకటమయ్యెను, లోకపాలః = లోకపాలకుడగు, 
అగ్నిః = అగ్ని స్వ-అంశేన = తన అంశయగు, వాచా = వాగింద్రియముతో, 
అవిశత్‌ = ప్రవేశించెను యయా = ఏ వాక్కుచే, అసౌ = ఈ జీవుడు, 
వక్తవ్యం ప్రతిపద్యతే = మాటలాడుచున్నాడో. 

ఆ విరాట్‌ పురుషునకు నోరు అనే 'స్పానము ప్రకటము కాగానే, 
లోకపాలకుడగు అగ్ని దానిని తన అంశయగు వాగింద్రియముతో సహా 
ప్రవేశించెను. దాని వలననే, ఈ జీవుడు మాటలాడుచున్నాడు. 


నిర్భిన్నం తాలు వరుణో లోకపాలో 5విశద్దరేః | 
జిహ్వయాంశేన చ రసం యయాసౌ ప్రతీపద్యతే 1113 


హరేః = విరాట్‌ పురుషునకు, తాలు = దవడ, నిర్భిన్నమ్‌ = విడిన 
డెను, లోకపాలః = లోకపాలకుడగు, వరుణః = వరుణుడు, అంచేన = తన 
అంశయగు, జిహ్వాయా = రసనేంద్రియముతో గూడి, అవిశత్‌ = ప్రవేశించె 
ను, యయా = దేనిచే అసౌ = ఈ జీవుడు, రసమ్‌ = రసమును, ప్రతిపద్యతే 
= పాందుచున్నాడో. 


తృతీయ స్కంధము - అధ్యాయము 6 క్షేషేక 


ఆ విరాట్‌ పురుషునకు దవడ ప్రకటము కాగానే, లోకపాలకుడగు 
వరుణుడు తన అంశయగు రసనేంద్రియముతో గూడి దానియందు ప్రవేశిం 
చెను. ఆ ఇంద్రియముతో ఈ జీవుడు రసమును ఆస్వాదించుచున్నాడు. 


నిర్చిన్నే అశ్వినౌ నాసే విష్ణోరావిశతాం పదమ్‌ ! 
ఘ్రూణేనాంశేన గంధస్య ప్రతిపత్తిర్యతో భవేత్‌ || క్షే4 


విష్ణోః = సర్వవ్యాపకుడగు విరాట్‌ పురుషునకు, నాసే = ముక్కు 
పుటములు, నిర్భిన్నే = విడివడినవి, అశ్వినౌ = అశ్వినీ దేవతలు, అంశేన = 
తమ అంశయగు, ఘ్రాజేన = ఘ్రాణేంద్రియముతో గూడి, పదమ్‌ = ఆ స్టాన 
మును, ఆవిశతామ్‌ = ప్రవేశించిరి, యతః = దేనివలన, గంధస్య = గంధము 
యొక్క, ప్రతిపత్తిః = జ్ఞానము, భవేత్‌ = కలుగునో. 


సర్వవ్యాపకుడగు విరాట్‌ పురుషునకు ముక్కు పుటములు ప్రక 
టము కాగానే, ఆ స్థానమును అశ్వినీ దేవతలు తమ అంశయగు ఘణేం 
ద్రియముతో గూడి ప్రవేశించిరి. ఆ ఇంద్రియము జీవులకు గంధజ్ఞానమును 
కలిగించుచున్నది. 


నిర్చిన్నే అక్షిణీ త్వష్టా లోకపాలోంవిశద్విభోః | 
చక్షుషాంశేన రూపాణాం ప్రతిపత్తిర్యతో భవేత్‌ 1| 15 


విభోః = సర్వవ్యాపకుడగు ఆ విరాట్‌ పురుషునకు, అక్షిణీ = కన్ను 
లు, నిర్ఫిన్నే = ప్రకటమయ్యెను, లోకపాలః = లోకములకు ప్రభువగు, 
త్వష్టా = సూర్యుడు, అంశేన = తన అంశయగు, చక్షుషా = నేశ్రేంద్రియ 
ముతో గూడి, అవిశత్‌ = ప్రవేశించెను, యతః = దేనివలన, రూపాణామ్‌ = 
రూపముల, ప్రతిపత్తిః = జ్ఞానము, భవేత్‌ = కలుగునో. 

_ సర్వవ్యాపకుడగు ఆ విరాట్‌ పురుషునకు కన్నులు ప్రకటము కాగా 
నే, లోకములకు ప్రభువగు సూర్యుడు తన అంశయగు చక్షురింద్రియముతో 
సహా ఆ స్టానమును ప్రవేశించెను. జీవులు చక్షురింద్రియముచే రూపము 
లను తెలుసుకొనుచున్నారు. 


నిర్భిన్నాన్యస్య చర్మాణి తతత . 


116 “శ్రీమద్భాగవతము 





ప్రాణేనాంకేన సంస్పర్శం యేనాసౌ ప్రతిపద్యతే 1! 16 


అస్య = ఈ విరాట్‌ పురుషునకు, చర్మాణి = చర్మరంధ్రమ్సులు, . 
నిర్భిన్నాని = ప్రకటమైనవి లోకపాలః = లోకపాలకుడగు, అనిలః = వాయు 
వు, అంశేన = తన అంశయగు, ప్రాణేన = త్వగింద్రియముతో గూడి, అవి 
గత్‌ = ప్రవేశించెను యేన = దేనిచ్రే అసౌ = ఈ జీవుడు, సంస్పర్శమ్‌ = 
స్పర్శను, ప్రతిపద్యతే = తెలుసుకొనుచున్నాడో. 


ఈ విరాట్‌ పురుషునకు చర్మము ప్రకటము కాగానే, లోకపాలకు 
డగు వాయువు తన అంశయగు త్వగింద్రియముతో గూడి దానిని ప్రవేశిం 
చెను. జీవుడు త్వగింద్రియముతో స్పర్శను తెలియుచున్నాడు. 


కర్ణావస్య వినిర్భిన్నా ధిష్ట్యం స్వం నివిశుర్దిశః | 
శ్రోత్రేణాంశేన శబ్దస్య సిద్ధిం యేన ప్రపద్యతే [| క్షే 


అస్య = ఈ విరాట్‌ పురుషునకు, కర్ణౌ = చెవి దొప్పలు, వినిర్భిన్నా 
= విడివడినవి, దిశః = దిక్కులు, అంశేన = తమ అంశయగు, శోత్రేణ = 
శ్రోత్రేంద్రియముతో గూడి, స్వమ్‌ = తమ, ధిష్ట్యమ్‌ = స్థానమును, వివిశుః = 
ప్రవేశించినవి, యేన = దేనిచే, శబ్బస్య = శబ్బముయొక్క, సిద్దిమ్‌ = జ్ఞానము 
ను, ప్రపద్యతే = పొందుచున్నాడో. 


ఈ విరాట్‌ పురుషునకు చెవి దొప్పలు విడివడగానే, దిక్కులు 
(దిగ్గేవత) తము అంశయగు శ్రోశ్రేంద్రియముతో గూడి ఆ తవు స్లానమును 
ప్రవేశించినవి. ఆ ఇంద్రియముతో జీవుడు శబ్బములను తెలియుచున్నాడు. 


త్వచమస్య వినిర్భిన్నాం వివిశుర్ధిష్రమోషధీః | 
అంశేన రోమభిః కండూం మొరసౌ ప్రతిపద్యతే [| 18 


... అస్య = ఈ విరాట్‌ పురుషునకు, వినిర్బిన్నామ్‌ = ప్రకటమైన, 
త్వచమ్‌ = చర్మమును ఓషధీః = ఓషధులు, అంశేన = తమ అంశయగు, 
రోమభఖిః = రోమములతో బాటు, ధిష్ట్యమ్‌ = స్పానమును, వివిశుః = ప్రవేశించి 
నవి, మొః = వేటిచే, అసౌ = ఈ జీవుడు, కండూమ్‌ = దురదను, రంత 
= తెలుసుకొనుచున్నాడో. 


తృతీయ స్కంధము - అధ్యాయము 6 క్షే 


ఈ విరాట్‌ పురుషునకు చర్మము ప్రకటమయ్యెను. ఓషధుల అభి 
మౌన దేవతలు తమ అంశయగు రోమములతో గూడి ఆ స్పానమును ప్రవే 
శించినవి. ఆ రోమముల ద్వారా జీవుడు దురదననుభవించుచున్నాడు. 


మేఢ్రం తస్య వినిర్భిన్నం స్వధిష్ట్యం క క ఉపావిశత్‌ 1 
'రేతసాంశేన యేనాసావానందం ప్రతిపద్యతే || క్షం 


తస్య = ఆ విరాట్‌ పురుషునకు, మేఢ్రమ్‌ = మేఢ్రము, వినిర్చిన్నమ్‌ 
= ప్రకటమయ్యెను, కః = ప్రజాపతి, అంశేన = తన అంశయగు, రేతసా = 
'రేతస్సుతో గూడి, స్వధిష్ట్యమ్‌ = తన స్టానమును, ఉపావిశత్‌ = ప్రవేశించె 
ను, యేన = దేనిచే, అసౌ = ఈ జీవుడు, ఆనందమ్‌ = ఆనందమును, ప్రతి 
పద్యతే = అనుభవించుచున్నాడో. 


ఆ విరాట్‌ పురుషునకు మేఢ్రము ప్రకటమయ్యెను. ప్రజాపతి తన 
అంశయగు రేతస్సుతో గూడి ఆ తన స్టానమును ప్రవేశించెను. దాని వలన 
నే, జీవుడు ఆనందముననుభవించుచున్నాడు. 


గుదం పుంనో వినిర్చిన్నం మిత్రో లోకేశ అవిశత్‌ | 
పాయునాంశేన యేనాసౌ విసర్గం ప్రతిపద్యతే [| 20 


- పుంసః = విరాట్‌ పురుషునకు, గుదమ్‌ = గుదము, వినిర్చిన్నమ్‌ = 
ప్రకటమయ్యును, లోక-ఈశః = లోకపాలకుడగు, మిత్రః = మిత్రుడు, అంశేన 
= తన అంశయగు, పాయునా = విసర్జనేంద్రియముతో గూడి, ఆవిశత్‌ = 
ప్రవేశించెను, యేన = దేనిచేే అసౌ =.ఈ జీవుడు, విసర్లమ్‌ = విసర్జనము 
ను, ప్రతిపద్యతే = చేయుచున్నాడో. 


విరాట్‌ పురుషునకు గుదము ప్రకటమయ్యెను. లోకపాలకుడగు 
మిత్రుడు తన అంశయగు విసర్దనేంద్రియముతో గూడి దానిని ప్రవేశించెను. 
దానిచే జీవుడు విసర్జన కర్మను చేయుచున్నాడు. 


హస్తావస్య వినిర్భిన్నావింద్రస్వ్వర్పతిరావిశక్‌ ! | 
వార్తయాంశేన పురుషో యయా వృత్తిం ప్రపద్యతే! 21 


118 . శ్రీమద్చాగవతము 
లపల తతత వడాల 


అస్య = ఈ విరాట్‌ పురుషునకు, హస్తా = రెండు చేతులు, విని 
_ర్భిన్నా= ప్రకటమయ్యెను స్వర్పతిః న స్వర్గమునకు ప్రభువగు, ఇంద్రః = 
ఇంద్రుడు, అంగేన = తన అంశయగు, వార్తయా = పట్టుకొనుట అను రూప 
ములో నుండే శక్తితో గూడి, అవిశత్‌ = ప్రవేశించెను: యయా = దేనిచే, 
పురుషః = మానవుడు, వృత్తిమ్‌ = జీవికను, ప్ర ప్రపద్యతే = పొందుచున్నాడో. 


ఈ విరాట్‌ పురుషునకు రెండు చేతులు ప్రకటనుయ్యెను. స్వర్గము 
నకు ప్రభువగు ఇంద్రుడు పట్టుకొనుటకు అవసరమయ్యే బలముతో గూడి 
వాటిలో ప్రవేశించెను. మానవుడు ఆ శక్తి చేతనే జీవికను సంపాదించుకొను 
"చున్నాడు. " 


పాదావస్య వినిర్భిన్నా లోకేశో విష్ణ్టురావిశత్‌ | 
గత్యా స్వాంశేన పురుషో యయా ప్రాష్యం ప్రపద్యతే 11 22 


అస్య = ఈ విరాట్‌ పురుషునకు, పాదౌ = రెండు పాదములు, విని 
ర్ఫిన్నా = ప్రకబమయ్యొను, లోక-ఈశః = లోకములకు ప్రభువగు, విష్ణుః = 
విష్ణువు, స్వ-అంశేన = తన అంశయగు, గత్యా = గతిశక్తి ద్వారా, ఆవిశత్‌ = 
ప్రవేశించెను, యయా = ఏ గతిశక్తిచే, పురుషః = మానవుడు, ప్రాప్యమ్‌ = 
గమ్యస్థానమును, ప్రపద్యతే = చేరుచున్నాడో. 


ఈ విరాట్‌ పురుషునకు పాదముల్లు ప్రకటము కాగానే, లోకనాథు 
డగు విష్ణువు తన అంశయగు గతిశక్తితో కూడి వాటియందు ప్రవేశించెను. 
మానవుడు ఆ గతిశక్తి చేతనే తాను చేరవలసిన స్థానమును చేరుచున్నాడు. 


బుద్దిం చాస్య వినిర్భిన్నాం వాగీశో ధిష్ట్రమావిశత్‌ ! 
బోబేనాంశేన బోద్ధవ్యప్రతిపత్తిర్యతో భవేత్‌ || 23 


అస్య = ఈ విరాట్‌ పురుషునకు, వినిర్భిన్నామ్‌ = ప్రకటమైన, 
బుద్ధిమ్‌ = బుద్ధి అనే, ధిష్ట్యమ్‌ = స్థానమును, వాక్‌-ఈశః = బ్రహ్మ అంశేన 
ఆచన అంశయగు, బోధేన = బుద్ధిశక్తితో కూడి, ఆవిశత్‌ = ప్రవేశించెను, 
“యతః = దేని వలన, బోర్ధవ్యప్రతఫ్తి: = అతెలియదగిన దాని జ్ఞానము, 
భవేత్‌ = కలుగునో. 


తృతీయ స్కంధము - అధ్యాయము 6 119 


ఈ విరాట్‌ పురుషునకు బుద్ది ప్రకటము కాగానే, బ్రహ్మ ఆ స్టాన 
మును తన అంశయగు బుద్ధిశక్షితో గూడి ప్రవేశించెను. మానవుడు ఈ 
'బుద్దిశక్తిచేతనే తెలియదగిన విషయములను తెలియుచున్నాడు. 


హృదయం చాస్య నిర్భిన్నం చంద్రమా ధిష్ట్రమావిశత్‌ | 
మనసాంశేన యేనాసౌ విక్రియాం ప్రతిపద్యతే [| 24 


= మరియు, అస్య = ఈ విరాట్‌ పురుషునకు, హృదయమ్‌ = 
ము. నిర్భిన్నమ్‌ = ప్రకటమయ్యెను, ధిష్ట్యమ్‌ = ఆ స్థానమును, 
చంద్రమాః = చంద్రుడు, అంశేన = తన అంశయగు, మనసా = మనస్సుతో 
గూడి, అవిశత్‌ = ప్రవేశించెను, యేన = ఏ మనస్సుచే, అసౌ = ఈ మానవు 
డు, విక్రియామ్‌ = వికారమును, ప్రతిపద్యతే = పొందుచున్నాడో. 


అ విరాట్‌ పురుషునకు హృదయము ప్రకటము కాగానే, ఆ స్టాన 
మును చంద్రుడు తన అంశయగు మనస్సుతో గూడి ప్రవేశించెను. మాన 
వుడు ఆ మనశ్శక్తి చేతనే సంకల్పవికల్పములు మొదలగు వికారములను 
పొందుచున్నాడు. ఇ 


ఆత్మానం చాస్య నిర్చిన్నమభిమానో 5విశత్పదమ్‌ । 
కర్మణాంశేన యేనాసౌ కర్తవ్యం ప్రతిపద్యతే |] 25 


చ = మరియు, అస్య = ఈ విరాట్‌ పురుషునకు, నిర్భిన్నమ్‌ = ప్రక 
టమైన, ఆత్మానమ్‌ = అహంకారము అనే, పదమ్‌ = స్థానమును, అభి 
సనూనః = అభిమానము (రుద్రుడు), అంశేన =తన అంశయను, కర్మణా = 
క్రియాశక్తితో గూడి, అవిశత్‌ = ప్రవేశించెను యేన = దేనిచే అసౌ = ఈ 
మానవుడు, కర్తవ్యమ్‌ = చేయదగిన పనిని, ప్రతిపద్యతే = స్వీకరించుచు 
న్నాడో. 

ఈ విరాట్‌ పురుషునకు అహంకారము ప్రకటమయ్యను. ఆ స్థాన 
మును అభిమానము (రుద్రుడు తన అంశయగు క్రియాశక్తితో గూడి ప్రవే 
శించెను. ఆ శక్తిచేతనే మానవుడు తనయందు కర్షృత్వమును భావించి 
తాను చేయదగిన పనులను చేబట్టుచున్నాడు. 


120 శ్రీమద్భాగవతము 





సత్త్యం చాస్య వినిర్బిన్నం మహాన్‌ ధిష్ట్రముపావిశత్‌ | 
చిత్తేనాంశేన యేనాసౌ విజ్ఞానం ప్రతిపద్యతే || 26 


చ = మరియు, అస్య = ఈ విరాట్‌ పురుషునకు, సత్త్వమ్‌ = చిత్త 
ము, వినిర్భిన్నమ్‌ = ప్రకటమయ్యును, ధిష్ట్యమ్‌ = ఆ స్థానమును, మహాన్‌ = 
మహత్తత్త్యము (బ్రహ్మ), అంశేన = తన అంశయగు, చిత్తేన = చిత్తశక్తితో 
గూడి, ఉపావిశత్‌ = ప్రవేశించెను. యేన = దేనిచే, అసౌ = ఈ జీవుడు, విజ్ఞా 
నమ్‌ = విజ్ఞానమును, ప్రతిపద్యతే = పొందుచున్నాడో. 


ఈ విరాట్‌ పురుషునకు చిత్తము ప్రకటమయ్యెను. ఆ స్టానమును 
మహత్తత్త్యము (బ్రహ్మ) తన అంశయగు చిత్తశక్తితో గూడి ప్రవేశించెను. ఆ 
సమపష్టిబుద్ధిశక్తియొక్క అనుగ్రహము. చేతనే మానవుడు విజ్ఞానమును 
పొందుచున్నాడు. 1 


శీర్‌ష్లోస్య ద్యార్దరా పద్భ్యాం ఖం నాభేరుదపద్యత |! 
గుణానాం వృత్తయో యేషు ప్రతీయంతే సురాదయః 11 27 


_ అన్య = ఈ విరాట్‌ పురుషునియొక్క. శీర్‌ష్టః = శిరస్స్పునుండి, 
ద్యౌః = ద్యులోకము, పద్భ్యామ్‌ = పాదములనుండి ధరా = పృథివి, నాభేః 
= నాభినుండి, ఖమ్‌ = అంతరిక్షము, ఉదపద్యత = ప్రకటమయ్యెను, యేషు 
= వేటియందు, గుణానామ్‌ = సత్త్వరజస్తమోగుణముల, వృత్తయః = పరిణా 
మములగు, సుర-ఆదయః = దేవతలు మొదలగువారు, ప్రతీయంతే = కాన 
వచ్చుచున్నారో. 

ఈ విరాట్‌ పురుషుని శిరస్సునుండి స్వర్గలోకము, నాభినుండి 
అంతరిక్షము, పాదములనుండి పృథివి పుట్టినవి. వాటియందు సత్త్వరజస్త 
మోగుణముల పరిణామములగు దేవతలు మొదలగువారు కానవచ్చుచు 
న్నారు. - 

ఆత్యంతికేన సత్త్వేన దివం దేవాః ప్రపేదిరే | 
ధరాం రజస్స్వభావేన పణయో యే చ తానను.!| 28 


దేవాః = దేవతలు, చ అతిశయించిన, సత్త్వేన = సత్త్వ 
గుణముచే, దివమ్‌ = స్వర్గమును, ప్రపేదిరే = పొందిరి, రజః- జ. = 
రజోగుణస్వభావముచేః, పణయః = మానవులు, చ = మరియు, యే = 
ప్రాణులు, తాన్‌ = వారిని, అను = అనుసరించియుండునో అవి, న జ 
భూమిని (పొందిరి). 


అతిశయించిన సత్త్వగుణము కారణముగా దేవతలు స్వర్గలోకము 
ను, రజోగుణము ప్రధానమగుటచే మానవులు మరియు వారిని అనుస 
రించి యుండే గోవులు మొదలగు ప్రాణులు భూలోకమును పొందిరి. 


తార్తీయేన స్వభావేన భగవన్నాభిమాథ్రితాః | 
ఉభయోరంతరం వ్యోమ యే రుద్రపార్ణదాం గణాః!!! 29 


._ తార్తీయేన = మూడవదియగు తమోగుణమునకు సంబంధించిన, 
స్వభావేన = స్వభావముచే, రుద్రపార్షదామ్‌ = రుద్రుని అనుచరుల, గణాః = 
గణములు, భగవత్‌-నాఖిమ్‌ = భగవానుని నాభియగు, ఉభయోః = స్వర్గలో 
కభూలోకముల్క అంతరమ్‌ = మధ్యలోనుండే, వ్యోమ = తంతరిక్షను న 
ఆ(ితాః = ఆశ్రయించినారు. 


గుణములలో మూడవది తమస్సు. రుద్రుని అనుచరులైన 
భూతగణములలో అది ప్రధానముగా నుండును. భగవంతుని నాఖియగు 
అంతరిక్షము భూలోక స్వర్గలోకములకు నడుమన ఉన్నది. వారు దాని 
యందు నివసించెదరు. 


ముఖతోకవర్తత బ్రహ్మ పురుషస్య కురూద్వహ | 
యస్తూన్ముఖత్వాద్వర్దానాం ముఖ్యోంభూద్చాాహ్మణో గురుః! [30 


కురు-ఉద్య్వహ = కురువంశ గ్రేస్టాః పురుషస్య = విరాట్‌ పురుషుని 
యొక్క, ముఖతః = ముఖమునుండి, బ్రహ్మ = వేదము (బ్రాహ్మణుడు, 
అవర్తత = ఉదయించెను, యః = ఏ, బ్రాహ్మణః తు = బ్రాహ్మణుడైతే, ఉత్‌ 
-ముఖత్వాత్‌ = ముఖమునుండి ప్పట్టుట వలన, వర్దానామ్‌ = వర్ణములలో, 
ముఖ్యః = ప్రముఖుడు, గురుః = గురువు, అభూత్‌ = ఆయనో. 


122 శ్రీమద్భాగవతము 





కురువంశ గ్రేస్టుడవగు ఓ విదురా! విరాట్‌ పురుషుని ముఖము 
నుండి వేదముతో బాటు బ్రాహ్మణుడు పుట్టెను. ముఖమునుండి పుట్టుటచే 
బ్రాహ్మణుడు వర్ణములలో ముఖ్యుడు మరియు గురువు అగుచున్నాడు. 


బాహుభ్యో5వర్తత క్షత్తంం క్షత్రియస్తదనువ్రతః | 
యో జాతస్త్రాయతే వర్ణాన్‌ పౌరుషః కంటకక్షతాత్‌ 1] 31 


బాహుభ్యః = బాహువులనుండి, క్షత్త్రమ్‌ = పాలించే వృత్తి, తత్‌ = 
ఆ వృత్తిని, అనువ్రతః = అవలంబించే, క్షత్రియః = క్షత్రియుడు, అవర్తత = 
ఉదయించెను, పౌరుషః = విరాట్‌ పురుషుని అంశయగు, యః = ఏ క్షత్రి 
యుడు, జాతః = పుట్టినవాడై, కంటకక్షతాత్‌ = చోరులు మొదలగువారి' ఉప 
ద్రవమునుండి, వర్దాన్‌ = వర్మములను, త్రాయతే = రక్షించునో. 


విరాట్‌ పురుషుని బాహువులనుండి పాలకవృత్తి, దానిని అవలం 
బించే క్షత్రియుడు పుట్టెను. ఆ పురుషుని అంశయొ పుట్టిన క్షత్రియుడు వర్ణ 
ముల వారిని చోరులు మొదలగు ఉపద్రవములనుండి రక్షించును. 


విశోకవర్తంత తస్యోర్యోర్లోకవృత్తికరీర్విభోః | 
వైశ్యస్తదుదృవో వార్తాం నృణాం యస్పమవర్తయత్‌ || 32 


తస్య = ఆ, విభోః = విరాట్‌ పురుషుని, ఊర్వోః = ఊరువులనుండి, 
లోకవృత్తికరీః = జనుల జీవికకు హేతువులగు, విశః = వైష్యలు, అవర్తంత = 
ఉదయించిరి, తత్‌-ఉద్భవః = ఆ విరాట్‌ పురుషునినుండి పుట్టిన), యః = ఏ, 
వైశ్యః = వైశ్యుడు, నృణామ్‌ = మానవుల, వార్తామ్‌ = కృషి మొదలగు జీవిక 
ను, సమవర్తయత్‌ = సంపాదించెనో. 


ఆ విరాట్‌ పురుషుని ఊరువృలనుండి జనుల జీవికకు హౌేతువగు 
వైశ్యవృత్తి ఉదయించెను. ఆ విధముగా ఉదయించిన ' వైశ్యుడు కృషి గోరక్ష 
ణము మొదలగు కార్యములను నడిపించి మానవులకు జీవికను సంపాదిం 
చుచున్నాడు. " 


పద్భ్యాం భగవతో జళ్లే శుశూషా ధర్మసిద్దయే | 


తృతీయ స్కంధము - అధ్యాయము 6 123 





తస్యాం జాతః పురా శూద్రో యద్వృత్త్యా తుష్యతే హరిః 11! 33 


భగవతః = విరాట్‌ భగవానుని, పద్భ్యామ్‌ = పాదములనుండి, 
ధర్మసిద్ధయే = ధర్మము సిద్దించుట కొరక్షై శుశూషా = సేవాధర్శ్మము, జళ్జే 
= పుట్టెను, పురా = పూర్వము, తస్యామ్‌ = ఆ సేవాధర్మమునందు, శు రాద్రః 
= శూద్రుడు, జాతః = పుట్టెను, యత్‌-వృత్త్యా = ఏ సేవావృత్తిచే, హరిః 
శ్రీహరి, తుష్యతే = సంతోషించునో. 


విరాట్‌ భగవానుని పాదములనుండిీ సకలధర్మములను సిద్ధింప 
జేయుట కొరకై సేవాధర్మము పుట్టెను. పూర్వము ఆ ధర్మమునందు 
శూద్రుడు పుట్టెను. ఆ సేవాధర్మము శ్రీహరికి ప్రీతికరము. 


ఏతే వర్ణాస్ప్వధర్మేణ యజంతి స్వగురుం హరిమ్‌ | 
శ్రద్దయా55త్మవిశుద్ద్యర్దం యజ్ఞాతాస్సహ వృత్తిభిః 1 34 


ఏతే = ఈ, వర్ణాః ఇ వర్ణములు, స్వధర్మేణ = తవు ధర్మముచే, 
స్వగురుమ్‌ = తమకు తండ్రియగు, హరిమ్‌ = శ్రీహరిన్హి ఆత్మవిశుద్ధి-అ 
ర్హమ్‌ = అంతఃకరణశుద్ధి కొరకై, శ్రద్ధయా = శద్దతో, యజంతి = ఆరాధించెద 
ర యత్‌ = వలయనగా, వృత్తిభిః స సహ = వృత్తులతో బాటుగా, జాతాః 
పుట్టినారో. 

వృత్తులతో సహా శ్రీహరినుండి జన్మించిన ఈ వర్ణముల వారు 
తమకు గురువగు శ్రీహరిని తమ ధర్మమును శ్రద్ధతో అనుష్టించుట ద్వారా 
ఆరాధించి అంతఃకరణశుద్దిని పొందెదరు. 


- ఏతత్‌ క్షత్తర్భగవతో దైవకర్మాత్మరూపిణః |! 
కశ్శంద్దధ్యాదుపాకర్తుం యోగమాయాబలోదయమ్‌ 1! 35 


క్షత్తః = ఓ "విదురా! దైవకర్శ్మ-ఆత్మరూపిణః = కాలము కర్మ 
మరియు,తన స్వభావమగు శక్తి గల, భగవతః = భగవానుని, యోగమా 
యాబల-ఉదయమ్‌ = త్రిగుణాత్మికయగు మాయయొక్క బలముచే ప్పుట్టి 
న, ఏతత్‌ = ఈ విరాట్‌ రూపమును, ఉపాకర్తుమ్‌ = పూర్తిగా వర్షించుటకు,' 
కః = ఎవ్వాడు, శ్రద్దధ్యాత్‌ = కోరును? 


124 శ్రీమద్భాగవతము 





ఓ నిదురా! కాలము, జీవుల కర్మ మరియు తన స్వభావమగు 
శక్తి అనువాటితో కూడియున్న భగవానుడు తన యోగమాయయొక్క ప్రభా 
వముచే ఈ విరాట్‌ రూపముగా ప్రకటమయ్యును. దీనిని నా 
వర్షించే సాహసమును ఎవడు చేయును? 


అథాపి కీర్రయామ్యంగ యథామతి యథాశ్రుతమ్‌ | 
కీరిం హరేస్స్వాం సత్కర్తుం గిరమన్యాభిధాసతీమ్‌ 1 36 


అంగ = ఓ నిదురా! అథాపి = అయినప్పటికీ హరేః = శ్రీహరి 
యొక్క కీర్తిమ్‌ = కీర్తిని యథామతి = నా బుద్ధికి తోచినంతమటుకు, యథా 
శ్రుతమ్‌ = విన్నదానిని అతిక్రమించకుండగా, అన్య-అభిధా-అసతీమ్‌ = 
_ ఇతరప్రసంగములచే మలినమైన, స్వామ్‌ = 'స్వీయమైన, గిరమ్‌ = వాక్కు 
ను, సత్కర్తుమ్‌ = పవిత్రముగా చేయుటకు, కీర్హయామి = కీర్తించుచున్నాను. 

_ ఓ విదురా! అయినప్పటిక్షీ నేను గురుముఖమునుండి విన్నదానిని 
అతిక్రమిరయచకుండగా, నా బుద్ధికి తోచినంత మటుకు శ్రీహరియొక్క కీర్తిని 
వర్షించెదను. అట్లు చేయుట వలన, ఇతరప్రసంగములచే మలినమైన నా 
.వాగింద్రియము పవిత్రమగును. . 


ఏకాంతలాభం వచసో ను ప్పంసాం 
సుక్లోకమౌలేర్గుణవాదమాహుః | 

శ్రుతేశ్చ విద్వద్భిరుపాకృతాయాం 
కథాసుధాయాముపసంప్రయోగమ్‌ || ఏ7 


వుంసామ్‌ = మానవులకు, సుక్లోకమౌలేః = పవిత్రమగు కీర్తిగలవా 
రిలో మొదటివాడగు పరమేశ్వరుని, గుణవాదమ్‌ = గుణముల గానము, 
వచసః = వాక్కునకు, చ = మరియు, విద్వద్భిః = విద్వాంసులచే, ఉపాకృ 
తాయామ్‌ = వర్ణించబడే, కథాసుధాయామ్‌ = కథామృతమునందు, ఉపసం 
ప్రయోగమ్‌ = సన్నిదిలో సమర్ప్చించుట, శ్రుతేః = చెవికి ఏకాంతలాభమ్‌ = 
సునిశ్చితమైన లాభము అని, ఆహుః ను = చెప్పుచున్నారు గదా! 


తృతీయ స్కంధము - అధ్యాయము 6 125 


. పవిత్రమగు కీర్తి గలవారిలో శిఖామణియగు భగవానుని గుణము 
లను గానము చేయుట మానవుల వాక్కునకు, విద్వాంసులు వర్ణించుచుం 
డగా చెవులను ఆ భగవద్గాథ అనే అమృతమునకు అప్పగించుట చెవులకు 
సునిశ్చితమగు లాభమని మహాత్ములు చెప్పుచున్నారు గదా! 


అత్మనోోవసితో వత్స మహిమా కవినాంందినా |! 
సంవత్సరసహస్రాంతే ధియా యోగవిపక్వయా | 38 


వత్స = ప్రియమైన ఓ విదురా! ఆదినా కవినా = ఆదికవియగు 
బ్రహ్మగారిచే, సంవత్సరసహస్ర-అంతే = వేయి సంవత్సరముల తరువాత, 
యోగవిపక్కయా = తపస్సుచే పరిపక్వమైన, ధియా = బుద్దిచే, ఆత్మనః = 
ఆత్మరూప్పుడగు శ్రీహరియొక్క, మహిమా = మహిమ, అనసితః = నిశ్చ 
యించబడినడా యేమి? 


ప్రియమైన ఓ విదురా! ఆదికవియగు బ్రహ్మగారు వేయి సంవత్స 
.రములు యోగసాధనను చేసి దానిచే పరిపక్కమైన బుద్ది గలవాడై, అప్పు 
డైననూ ఆత్మరూప్పుడగు శ్రీహరియొక్క మహిమను ఖచ్చితముగా తెలు! 
సుకొన గల్గినాడా? లేదు. " 


అతో భగవతో మాయా మాయినామపి మోహినీ |! 
యత్స్యయం చాత్మవర్హ్మాత్మా న వేద కిముతాపరే !! 3౩9 


అతః = ఇందువలన, భగవతః = భగవానుని, మాయా'= మాయ, 
మాయినాం అపి = మాయావులకు కూడ, మోహినీ = మోహమును కలిగిం 
చునది, యత్‌ = ఏలయనగా, స్వయమ్‌ = స్వయముగా, ఆత్మా = ఆత్మరూ 
పుడగు శ్రీహరి కూడ, ఆత్మవర్మ = తన మాయయొక్క గతిని, న వేద= 
తెలియకున్నాడో, అపరే = ఇతరులు, కిం ఉత = చెప్పునదేమున్నది? 


కావున, భగవానుని మాయ మాయావులకు కూడ మోహమును 
కలిగించును. ఏలయనగా, ఆత్మరూప్పుడగు శ్రీహరి కూడ స్వయముగా 
తన మాయయొక్క గతిని తెలియలేకున్నాడు. ఇతరులను గురించి ఇక 
చెప్పునదేమున్నది? 


126 ట్‌ శ్రీమద్చాగవతము 


యతోంప్రాప్య నివర్తంతే వాచశ్చ మనసా సహ | , 
అహం చాన్య ఇమే దేవాస్తమ్మై భగవతే నమః 1! ల. 





ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే 
. షష్టోోధ్యాయ: || 


యతః = దేనియందు, అప్రాప్య = చేరలేకు వాచః = వాక్కులు, 
మనసా సహ = మనస్సుతో గూడి, న్యవర్తంత = వెనుదిరిగినవో, అహమ్‌ = 
అహంకారాధిస్టాతయగు రుద్రుడు, ఇమే = ఈ, దేవాః = దేవతలు, చ = 
కూడ, తమ్మై = అట్టి, భగవతే = భగవానుని కొరకు, నమః = నమస్కారము, 
భగవానుని స్వరూపమును వర్ణించబూని వాక్కు విఫలమైనది. 
దానిని ఊహించబూనిన మనస్సు కూడ విఫలమైనది. అహంకారాభిమాని 


యగు రుద్రుడు మరియు ఇతరదేవతలు కూడ భగవానుని మహిమను 
అంచనా వేయలేకున్నారు. అట్టి శ్రీహరి భగవానునకు నమస్కారము. 


శ్రీమద్భాగవత. మహాపురాణములోని మూడవ స్మంధమునందు 
ఆరవ అధ్యాయము ముగిసినది (6). 


కచ 


అథ సప్తమోశ ధ్యాయః 
విదురుని ప్రశ్న 


. శ్రీశుక ఉవాచ | 
ఏవం బ్రువాణం మైశత్రేయం ద్వైపాయనసుతో బుధః | 
ప్రీణయన్నివ భారత్యా విదురః ప్రత్యభాషత 1] . 1 


శ్రీశుకః = శ్రీశుక మహర్షి, ఉవాచ = పలికెను, బుధః = విద్వాంసు 
డు, బ్వైపాయనసుతః = వ్యాసమహర్షి పుత్రుడు అగు, విదురః = విదురు 
డు ఏవమ్‌ = ఈ విధముగా, బువాణమ్‌ = పలుకుచున్న మైశ్రేయమ్‌ = 
మైశ్రేయుని, భారత్యా = తన మాటతో, ప్రీజయన్‌ ఇవ = సంతోషపెట్టుచు 
న్నాడా యన్నట్లు, ప్రత్యభాషత = పలికెను. 

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- విద్వాంసుడు, వ్యాసనంద 
నుడు అగు విదురుడు మైత్రేయుని ఈ వచనములను విని, తన పలుకు 
లతో ఆయనకు ముదమును గొల్పుతూ ఇట్లు పలికెను. 


విదుర ఉవాచ ! 

బ్రహ్మన్‌ కథం భగవతశ్చిన్మాత్రస్యావికారిణః | 

లీలయా చాపి యుజ్యేరన్నిర్గుణస్య గుణాః క్రియాః! 2 

బ్రహ్మన్‌ = ఓ మహాత్మా! చిన్మాత్రస్య = శుద్ధవైతన్యస్వరూపుడు, 

అవికారిణః = వికారములు (మార్పులు) లేనివాడు, నిర్గుణస్య = గుణములు 
లేనివాడు అగు, భగవతః = శ్రీహరి భగవానునకు, లీలయా చ అపి =లీల 
చేనైననూ, గుణాః = గుణములు, క్రియాః = క్రియలు, కథమ్‌ = ఏ విధము 
గా, యుజ్యేరన్‌ = జతగూడును? 


128 ం. | శ్రీమద్భాగవతము 


ఓ మహాత్మా! భగవానుడు శుద్దచైతన్యమే స్వరూపముగా గలవా 
డు. ఆయనయందు వికారములేమియు లేవు. ఆయన నిర్గుణుడు. అట్టి భగ. 
వానునకు లీలామాత్రముగానైననూ గుణములతో మరియు క్రియలకో 
సంబంధము ఎట్లు పొసగునం? 


క్రీడాయాముద్యమోర్భస్య కామశ్చిక్రీడిషాన్యతః | 
స్వతస్తృప్తస్య చ కథం నివృత్తస్య సదాన్యతః || 3 
అర్భస్య = పిల్లవానికి, క్రీడాయామ్‌ = ఆటయందు, ఉద్యమః = 

ప్రయత్నము, కామః = కోరిక అన్యతః = ఇతరవుగు ఆటవస్తువుతో (మరి 
యొక పిల్లవానితో), చిక్రీడిషా = ఆటలాడాలనే కోరిక స్వతః = తనంత 
తానుగా, తృప్తస్య = తృప్తిని చెందియున్నవాడు, చ = మరియు, సదా = 
ఎల్లవేళలా, అన్యతః నివృత్తస్య = ఇతరము లేనివాడు అగు భగవానునకు, 
కథమ్‌ = ఎట్లు? 


పిల్లలకు ఆటలయందు ప్రీతి ఉండును. వారు ఆటవస్తువులను 
ముందు వేసుకొని, లేదా మరికొందరు పిల్లలతో కలిసి ఆడుకొనే యత్న 
ములో మునిగియుందురు. కాని, భగవానుడు ఆత్మతృప్పుడు. ఆయనకు ' 
ఆడుకొనుటకై తనకంటె భిన్నముగా ఇతరవస్తువులు గాని, ఇతరవ్యక్తులు 
గాని లేరు. అట్టి అసంగునకు ఆటలాడుటయందు కోరిక దానిని అనుస 
రించి ప్రయత్నము, ఇతరములగు క్రీడోపకరణములయందు మరియు 
వ్యక్తులయందు ప్రవృత్తి ఎట్లు పొసగును? 


అస్రాక్షీదృగవాన్‌ విశ్వం గుణమయ్యాకం5త్సమాయయా ! 
తయా సంస్థాపయత్యేతద్భూయః ప్రత్యపిధాస్యతి || డే 


భగవాన్‌ = భగవానుడు, గుణమయ్యా ='త్రిగుణాత్మికయగు, ఆత్మ 
మాయయా '= తన మాయాశక్తిచే, విశ్వమ్‌ = జగత్తును, అస్రాక్షీత్‌ = సృష్టిం 
చెను, తయా = ద్ధానిచేతనే, ఏతత్‌ = ఈ జగత్తును, సంస్ప్టాపయతి = రక్షిం 
చుచున్నాడు, భూయః = మరల,' ప్రత్యపిధాస్యతి = ఉప సంహరించగలడు. 


తీయ స్కంధము - అధ్యాయము 7 129 


భగవానుడు . సత్త్యరజస్తమోగుణాత్మకముగు తన మాయాశక్తిని 
ఆసరాగా చేసుకొని ఈ జగత్తును సృష్టించినాడు; అ శక్తితోనే దీనిని పాలిం 
చుచున్నాడు; మరల ఆయన ప్రళయమునందు దీనిని తనలోనికి ఉపసం 
హరించగలడు. 


దేశతః కాలతో యూంసావవస్థాతస్స్వతో5న్యతః | 
అవిలుప్తావబోధాత్మా స యుజ్యేతాజయా కథమ్‌ [1 వ్‌ 


యః = వి, అసౌ = ఈ భగవానుడు, దేశతః = దేశముచే, కాలతః = 
కాలముచే, అవస్థాతః = అవస్టచే, స్వతః = తానే నిమిత్తమగుటచే, అన్యతః 
= మరియొక నిమిత్తముచే, అవిలుప్త- -అవబోధ-ఆత్మా = లోపించని జ్ఞానమే 
స్వరూపముగా గలవాడో, సః = అట్టి భగవానుడు, కథమ్‌ = ఏ విధముగా, 
అజయా = అవిద్యతో, యుజ్యేత = సంయోగమును పొందును? 

భగవానుడు నిర్విశేష జ్ఞానస్వరూపుడు. ఆయన స్వరూపమగు 
జ్ఞానమునందు దేశముచే గాని, కాలముచే గాని, జాగ్రత్తు మొదలగు అవ 
స్టచే గాని, తనంత తానుగా గాని, మరియొక నిమిత్తముచే గాని, లోపము 
కలుగదు. అట్టి భగవానునకు అవిద్యతో సంయోగము ఎట్లు పొసగును? 


భగవానేక ఏవైష సర్వ క్షేత్రేష్వవస్టితః | 
అముష్య దుర్చగత్వం వా క్లేశోవా కర్మభిః కుతః 11 6 
ఏకః = అద్వితీయుడగు, ఏషః = ఈ, భగవాన్‌ ఏవ = భగవానుడు 
మాత్రమే, సర్వ క్షే త్రేషు-= దేహములన్నింటియందు, అవస్థితః = ఉన్నాడు, 


అముష్య = ఇట్టి క్షేత్రజ్ఞునకు, దుర్భగత్వమ్‌ = ఆనందమునకు దూరమగు 
ట, కర్మభిః = కర్మలచే, క్లేశ వా = క్లేశము గాని, కుతః = దేనివలన? 


అద్వితీయుడగు భగవానుడు మాత్రమే దేహములన్నింటియందు 
క్షేత్రజ్ఞుని రూపములో ఉన్నాడు గదా! అట్టి స్థితిలో ఈ క్షేత్రజ్ఞుడు ఆనంద 
మునకు దూరుడై కర్మలతో క్లే కేశముననుభవించుటకు కారణమేమి?" 


ఏతస్మిన్న్మే మనో విద్వన్‌ ఖిద్యతేంజ్ఞానసంకటే | 


130 శ్రీమద్భాగవతము 
తన్నః పరాణుద విభో కశ్మలం మానసం మహత్‌ || 7 





విద్వన్‌ = ఓ విద్వాంసుడా! ఏతస్మిన్‌ = ఈ, అజ్ఞానసంకటే = అజ్ఞా. 
నమనే సంకటమునందు, మే =నా, మనః = మనస్సు, ఖద్యతే = ఫేదమును 
పొందుచున్నది, విభో = ఓ ప్రభూ! నః = మాయొక్క తత్‌ = అట్టి, మాన 
సమ్‌ = మనస్సునకు సంబంధించిన, మహత్‌ = పెద్ద, కశ్మ్శలమ్‌ = దోషము 
ను, పరాణుద = తొలగించుము. 

ఓ ప్రభూ! నీవు విద్వాంసుడవు. నా మనస్సు అజ్ఞానము అనే ఈ 
సంకటములో పడి చాల భఖేదముననుభవించుచున్నది. "నివు ఈ పెద్ద 
మానసిక దోషమును దూరము చేయుము. 


శ్రీశుక ఉవాచ | 
స ఇత్దం చోదితః క్షత్తాం తత్త్వజిజ్ఞాసునా మునిః | 
ప్రత్యాహ భగవచ్చిత్తస్స్మయన్నివ గతస్మయః [1 "8 
ఇత్టమ్‌ = ఈ విధముగా, తత్త్వజిజ్ఞాసునా = తత్త్వమును తఆలియగో 
రే క్షత్తా = విదురునిచే, చోదితః = గ్రురేసించబడినవాడైై గతస్మయః = 
తొలగిన అహంకారము గల, సః= ఆ, మునిః = మైత్రేయ మహర్షి, భగవత్‌- 
చిత్తః = = భగవంతునియందు లగ్నమైన మనస్సు గలవాడై, స్మయన్‌ ఇవ = 
చిరునవ్వు గలవాడై ప్రత్యాహ = సమాధానమును చెపె ప్పెను. 
శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను -- తత్త్వమును తెలియగోరే విదు 
రుడు ఈ విధముగా ్రేరేపించగా, అహంకారము లేని ఆ మైత్రేయుడు 
భగవంతుని స్మరించి చిరునవ్వుతో ఇట్లు సమాధానమును చెప్పెను. 


మైత్రేయ ఉవాచ |! 
సేయం భగవతో మాయా యన్నయేన విరుధ్యతే | 
ఈశ్వరస్య విముక్షస్య కార్పణ్యముత బంధనమ్‌ !| ౦ 
విముక్తస్య = నిత్యముక్తుడగు, ఈశ్వరస్య్య = ఈశ్వరునకు, కార్ప 
ణ్యమ్‌ = దైన్యము, ఉత = మరియు, బంధనమ్‌ = బంధము, యత్‌ = ఏదై 


తృతీయ స్కంధము - అధ్యాయము 7 131 


తే నయేన = యుక్తితో, విరుధ్యతే. = వరోధించుచున్నదో, సా = అట్టి, 
ఇయమ్‌ = ఇది, భగవతః = భగవానుని, మాయా = మాయ. 


మైత్రేయుడు ఇట్లు పలికెను --- నిత్యముక్తుడగు ఈశ్వరుడు జీవ 
రూపములో బద్దుడై దీనుడై ఉండుట అనే ఈ యుక్తివిరుద్ధమగు స్థితి భగ 
వానుని ఆ మాయ మాత్రమే. . 


యదర్దేన వినాముష్య పుంస ఆత్మవిపర్యయః | 
ప్రతీయత ఉపద్రష్టుస్స్యశిరశ్చేదనాదికః || కేం 


యత్‌ = ఏ విధముగానైతే, ఉపద్రష్టుః = స్వస్నమును చూచువాని 
కి స్వశిరః-ఛేదన-ఆదికః = తన తల తెగగొట్టబడుట మొదలగునది, అర్థేన 
వినా = వాస్తవికత లేకున్ననూ, ప్రతీయతే = 'కానవచ్చుచున్నదో, అముష్య 
= ఈ, పుంసః = పుతహనక్కు ఆత్మవిపర్యయః = తన స్వరూపము వ్యత్యా 
సమగుట. 


ఈ మానవునకు స్వస్నములో తన తల తెగినట్లుగా కానవచ్చును. 
కాని, అది యథార్ధము కాదు. అదే విధముగా, ఈ మానవునకు తాను 
బద్దుడు కాకున్ననూ, బద్ధుడనైతిని అని తన స్వరూపమునకు భిన్నముగా 
భాసించును. అది అజ్ఞానకల్పితము మాత్రమే. 


యథా జలే చంద్రమసః కంపాదిస్తత్కృతో గుణః ] 
దృశ్యతేంసన్నపి ద్రష్టురాత్మనోంనాత్మనో గుణాః || 11. 
యథా = ఏ విధముగానైతే, జలే = నీటియందలి, చంద్రమసః = 
చంద్రునకు, తత్‌-కృతః = ఆ నీటిచే చేయబడిన, కంప-ఆదిః = కదులుచుం 
డుట మొదలగు, గుణః = గుణము, అసన్‌ అపి = లేకున్ననూ. దృశ్యతే = 
కానవచ్చుచున్నదో, ద్రష్టుః = ద్రష్టయగు, ఆత్మనః = ఆత్మకు, అనాత్మనః = 
ఆత్మ కానిదాని, గుణాః = గుణములు. 
నీటిలో చంద్రుడు ప్రతిఫలించినప్పుడు ఆ నీటికి గల కదలిక 


మొదలగు గుణములు, ఆ చంద్రునియందు వాస్తవముగా లేకున్ననూ, 
ఉన్నట్లు కన్పట్టును. అదే విధముగా దృక్‌ స్వరూపమగు ఆత్మయందు 


దేహము మొదలగు అనాత్మల గుణములు వాస్తవముగా లేకున్ననూ, 
ఉన్నట్లు కానవచ్చుచున్నవి. 


సవై నివృత్తిధర్మేణ వాసుదేవానుకంపయా | 
భగవదృ క్రియోగేన తిరోధత్తే శనైరిహ || శ్ష2 


సః = ఆ ప్రతీతి ( ఆ అనాత్మగుణము), నివృత్తిధర్మేణ = క్రియల 
నుండి ఉపరతి అనే ధర్మముచే, వాసుదేవ-అనుకంపయా = ఆ వాసుదే 
వుని కృపచే, భగవద్‌-భక్తియోగేన = భగవంతునిమై భక్తి అనే ఉపాయము 
చే, శనైః = మెల్లగా, వై = నిశ్చయముగా, తిరోధత్తే.= అంతర్థానమగును. 


జిజ్ఞాసువు క్రియలనుండి (కరృత్వమునుండి) ఉపరతిని చెంది, 
వాసుదేవుని అనుగ్రహమును బడసి, ఆ భగవానునియందు భక్తిని చేసిన 
నాడు, ఆత్మయందు అనాత్మధర్మముల ఆ అధ్యాస మెబ్లగా, కాని నిశ్చిత 
ముగా దూరమగును. - 


యదేంద్రియోపరామోథ ద్రష్ణ్రాత్మని పరే హరా | 
విలీయంతే తదా క్లేశాస్పంసుప్తస్యేవ కృత్స్నశః |! 13 


యదా = ఏ కాలమునందు, ద్రష్ర్రృ-ఆత్మని = దష్టయొక్క స్వరూ 
పమైన, పరే = సరమాత్మయగు, హరౌ = శ్రీహరియందు, ఇంద్రియ-ఉప 
రామః = ఇంద్రియముల ఉపరతి కలుగునో, అథ = వెసువెంటనే, తదా = అ” 
సమయమునందు, సంసుప్తస్య ఇవ = గాఢనిద్రలోనున్నవానికి వలె, క్లేశాః = 
చిత్తమలములు, కృత్న్నశః = పూర్తిగా, విలీయంతే = నశించును. 


, మానవ్వని చిత్తములో అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభీని 
వేశము అనే క్లేశములు (మలములు) గలవృ. ఏ కాలములో ఇంద్రియ 
ములు సంసారమునుండి విరమించి ద్రష్టయగు జీవుని స్వరూపమైన 
శ్రీహరి పరమాత్మయందు విలీనమగునో, అదే క్షణములో మానవుని క్లేశ 
ములు, గాఢనిద్రలో నున్నవానికి వలె, నాశమును పొందును.' 


అశేషసంక్షేశశమం విధత్తే గుణానువాదశ్రవణం మురారేః | 


తృతీయ స్కంధము - అధ్యాయము 7 133 
కుతః పునస్తచ్చరణారవిందపరాగసేవారతిరాత్మలబ్దా 11 4 


ముర-అరేః = ముర అనే రాక్షసుని సంహరించిన శ్రీహరియొక్క. 
గుణ-అనువాదశ్రవణమ్‌ = గుణములను వినుట మరియు కీర్తించుట. అశేష 
సంక్షేశశమమ్‌ = సకలక్షేశముల శాంతిని, విధత్తే = చేయుచున్నది. తత్‌-చర 
ణ-అరవిందపరాగసేవారతిః = ఆయన పాదపద్మముల పరాగమును సేవిం 
చుటయందలి ప్రేతి, ఆత్మలబ్ధా = మనస్సునందు పొందబడినది, కుతః 
పునః = ఇక చెప్పునదేమున్నది? , 


మురారి గుణములను కీర్తించుట, వినుట వలన క్లేశములన్నియు 
శాంతించును. ఇట్టి స్థితిలో, మనస్సునకు ఆయన పాదపద్మములను కవిం 
“చుటయందు ప్రీతి యేర్పడినచో, ఇక చెప్పునదేమున్నది? 


విదుర ఉవాచ 1 
సంభిన్నస్పంశయో మహ్యం తవ సూక్తాసినా విభో[!. 
ఉభయత్రాపి భగవన్మనో మే సంప్రధావతి || శ్షే5 


విభో = ఓ ప్రభూ! తవ = నీ, సూక్త-అసినా = ముంచి పలుకులు 
అనే కత్తిచే మహ్యమ్‌ = నా కొరకు, సంశయః = సందేహము, సంఛిన్నః = 
పూర్తిగా ఛేదించబడినది, భగవన్‌ = ఓ పూజ్యా! మే=నా, మనః = మన 
స్సు, ఉభయత్ర అపి = ఈశ్వరుని స్వాతంత్య్యుము జీవుని పరతంత్రత్వము 
(బంధ మోక్షములు) అనే రెండింటియందు, సంప్రధావతి = చక్కగా ప్రవే 
నించుచున్నది. - 

ఓ ప్రభూ! నీ పలుకులు అనే చురకత్తి నా సందేహములను ఛేదిం 
చివేసినది.-ఓ పూజ్యా! ఈశ్వరుని స్వతంత్రత, జీవుని పరతంత్రత మరియు 
కల్పితమగు బంధము, నిత్యమగు మోక్షము అనే రండు అంశముల 
యందు ఇప్పుడు నా మనస్సు చక్కగా ప్రవేశించుచున్నది; అనగా, విరో 
ధాభాసలతో ఇబ్బంది పడుట లేదు. 


సాధ్వేతద్వ్యాహృతం విద్వన్నాతృమాయాయనం హరేః | 
ఆభాత్యపార్దం నిర్మూలం విశ్వమూ ౨ స్స్‌ యదృ్బహిః 116 


134 శ్రీమద్భాగవతము 





విద్వన్‌ = ఓ విద్వాంసుడా! ఏతత్‌ = ఇది, సాధు = చక్కగా, 
వ్యాహృతమ్‌ = చెప్పబడినది. హరేః = శ్రీహరియొక్క ఆత్మమాయా-అ 
యనమ్‌ = తన మాయయే ఆశ్రయముగా గల, విశ్వమూలమ్‌ = జగత్తునకు 
మూలమగు, అప-అర్ధమ్‌ = ఉనికి లేకున్ననూ భాసించే జీవత్వము, నిర్మూ 
అమ్‌ = స్వయముగా మూలము లేనిదిమై, బహిః = బాహ్యమునందు, న 
= లేనిది, ఆభాతి = భాసించుచున్నది అని, యత్‌ = దేనిని సలికితివో. 


ఓ విద్వాంసుడా! నీవు చక్కగా చెప్పితివి. మానవునకు తనలో 
భాసించే క్లేశములు మొదలగు వాటికి శ్రీహరియొక్క మాయయే కారణ 
ము. అత్మకంటె భిన్నము కాని జగత్తు భిన్నముగా నున్నట్లు, మిథ్యాభూత 
మగు జగత్తు యథార్థమా యన్నట్లు భాసించుటకు మూలములో జీవుని ఆ 
అజ్ఞానమే ఉన్నది. - 


యశ్చ మూఢతమో లోకే యశ్చ బుద్దేః పరం గతః | 
తావుభౌ సుఖమేధేతే క్లిశ్యత్యంతరితో జనః || క. 


లోకే = లోకమునందు, యః = ఎవడైతే మూఢతమః = మిక్కిలి 
మూర్ధుడో, చ = మరియు, యః = ఎవడైతే, బుద్దేః = బుద్దికి, పరమ్‌ = అతీత , 
మగు ఆత్మను, గతః = = తెలుసుకున్నాడో, తౌ= న ఉభా = ఇద్దరు, సుఖమ్‌ 
= సుఖముగా, ఏధేతే = వర్ధిల్లుచున్నారు. అంతరితః = = మధ్యలోనున్ను జనః 
= మానవుడు, క్షిశ్యతి = = క్షేశమును పొందుచున్నాడు. 


ఈ లోకములో పరమమూర్చుడు మరియు బుద్దికి అతీతమగు 
ఆత్మయొక్క సాక్షాత్కారము గల జ్ఞాని అనే ఇద్దరు సుఖముగా వర్దిల్లుచు 
న్నారు. ఈ రెండు అవస్థలకు మధ్యలో సంశయముతో వ్రేలాడే పనులు 
మాత్రము క్లేశముల ననుభవించుచున్నారు. 


అర్జాభావం వినిశ్చిత్య ప్రతీతస్యాపి నాత్మనః | 
,తాం చాప్‌ యుష్మచ్చరణసేవయాహం పరాణుదే !! 18 


ప్రతీతస్య అపి = భాసించుచున్నదే అయినప్పటికీ, నాత్మనః = 
అనాత్మకు, అర్ధ-అభావమ్‌ = వస్తుత్వము లేకుండుటను, వినిశ్చిత్య = నిశ్చ 


తృతీయ స్కంధము - అధ్యాయము 7 35 


యించుకొని, తాం చ అపి = ఆ ప్రతీతి (కనబడుట) ని కూడ, అహమ్‌ = 
నేను, యుష్మత్‌-చరణసేవయా = మీ పాదముల సేవచే, పరాణుదే = నెట్టి 
వేసుదన్తు; 


అనాత్మ (ఆత్మ కానిది వస్తువు (యథార్ధమగు ఉనికి గలది) 
కాదు. అయిననూ, అది వస్తువు వలె కనబడుచున్నది. నేను మీ పాదము 
లను సేవించి, దాని ప్రభావముచే ఈ ప్రతీతిని కూడ తొలగించుకొగచను. 


యత్సేవయా 'భగవతః కూటస్టస్య మధుద్విషః | 
రతిరాసో భ వేత్తీవః పాదయోర్వ్యసనార్దనః 1 [9 


యత్‌-సేవయా = ఏ నీ పాదముల సేవచే, కు *స్టస్య = నిర్వికా 
రుడు, మధుద్విషః = మధు అనే రాక్షసుని సంహ.నించినవా డు (రాగమును 
పోగొట్టువాడు) అగు, భగవతః = శ్రీకృష్ణ భగవాన.ని, పాదయె*ః = పాదము 
లయందు, వ్యసన-అర్జన: = దుఃఖములను పోగొట్టే, తీవ్రః = ఉత్కటమగు, 
రతిరాసః = డ్రేమోత్సవము, భవేత్‌ = కలుగునో. 


నీ పాదములను సేవించుటచే, నిర్వికారుడు మరియు మధు అనే 
రాక్షసుని (సంసారమునందలి అసక్తిని దునుమాడినవాడు అగు శ్రీహరి 
భగవానుని పాదములయందు తీవ్రమగు (పేమ కలిగి, ఆ గేమ ఉత్సవ 
ముగా వరిల్తి, కేశములు దూరమగును. 


దురాపా హ్యల్ప్చతపసస్పేవా వైకుంఠవర్త్మ్మసు |! 
యత్రోపగీయతే నిత్యం దేవదేవో జనార్దనః || 20 


అల్పతపసః = అల్బమగు తపస్సు గలవానికి, వైకుంఠవర్హ్మ్మసు = 
శ్రీహరి మార్గము అయినవారియందు, సేవా = సేవ, దురాపా హి = 
పొంద శక్యము కానిది గదా! యత్ర = ఎవరు ఉండగా, నిత్యమ్‌ = నిత్య 
ము, దేవదేవః = దేవదేవుడు, జన-అర్జనః = దుష్టజనులను పీడించువాడు 
అగు భగవానుడు, ఉపగీయతే = కీరింపబడుచున్నాడో. 


136 " శ్రీమద్భాగవతము 





మహాత్ములు శ్రీహరిని చేరే మార్గము వంటి వారు. చిన్న 
తపస్సును చేసిన వారికి వారి సేవ దుర్లభము. వారి సన్నిధిలో ఎల్లవేళలా 
దేవదేవుడగు జనార్దనుడు కీర్రిపబడుచుండును. 


సృష్ట్వా(గే మహదాదీని సవికారాణ్యనుక్రమాత్‌ | 
తేభ్యో విరాజముద్భృత్య తమను ప్రావిశద్విభుః [1 21 


అగే = సృష్టికి, పూర్వమునందు, సవికారాణి = పంచభూతములు 
మొదలగు వికారములతో గూడిన, మహత్‌-ఆదీని = మహత్తత్త్యము మొద 
లగు వాటిని, అనుక్రమాత్‌ = వరుసగా, సృష్ట్వా = సృష్టించి, తేభ్యః = వాటి 
నుండి, విరాజమ్‌ = విరాట్‌ పురుషుని, ఉదత్య = ఉత్పన్నము చేసి, అను 
= తరువాత, విభుః = సర్వవ్యాపకుడగు పరమేశ్వరుడు, తమ్‌ = ఆ విరాట్‌ 
పురుషుని, ప్రావిశత్‌ = ప్రవేశించెను. 1 


సర్వతత్త్వములను వ్యాపించియుండే భగవానుడు సృష్ట్యాది _ 
యందు పంచభూతములు మొదలగు వికారములతో గూడిన మహత్త 
త్త్వము మొదలగు వాటిని సృష్టించి, వాటి అంశలతో విరాట్‌ పురుషుని ప్రక 
టింప జేసి, తరువాత ఆయన ఆ పురుషునియందు సత్తా (ఉనిక్సి-స్పురణ 
ము (తెలివి ల రూపముగా ప్రవేశించెను; అనగా ఉపలభ్యుడగుచున్నాడు. 
_యమాహురాద్యం పురుషం సహస్రాంఘూ్య్యరుబాహుకమ్‌ | 

యత్ర విశ్వ ఇమే లోకాస్సవికాసం సమాసతే 1 | 22 

సహస్ర-అంఘ్రి-ఊరధుబాహుకమ్‌ =. అనంతములగు పాదములు 
ఊరువులు మరియు బాహువులు గల, యమ్‌ = ఏ విరాట్‌ పురుషుని, 
ఆద్యమ్‌ = మొట్టమొదటి, పురుషమ్‌ = పురుషుడని, ఆహుః = 
చెప్పుచున్నారో, యత్ర = ఎవనియందు, ఇమే = ఈ, విశ్వే = అన్ని లోకాః 


= లోకములు (ప్రాణులు), సవికాసమ్‌ = విస్తరించిన రూపము కలుగునట్లు 
గా, సమాసతే = నిలిచియున్నవో. 


విరాట్‌ పురుషుడు ఆది పురుషుడు. ఆయనకు అనంతములగు 
పాదములు ఊరునులు మరియు బాహువులు గలవని మహాత్ములు చెప్పు 


తృతీయ స్కంధము - అధ్యాయము 7 . శే37 





చున్నారు. ఈ సమస్తలోకములు, వాటిలోని సకలప్రాణులు ఆయసయందు 
సంకోచము లేకుండగా, తమ తమ విస్తృతరూపములతో ఇమిడియున్నవి. 


యస్మిన్‌ దశవిధః ప్రాణస్సేంద్రియార్దేం ద్రియస్తింవృత్‌ ! 
త్వయేరితో యతో వర్దాస్తద్విభూతీర్వదస్వ నః || 23 


యస్మిన్‌ = ఏ విరాట్‌ పురుషునియందు, స-ఇంద్రియ- -అర్జ్హ-ఇం 
ద్రియః = ఇంద్రియగోచరములగు విషయములతో మరియు ఇం చియము 
అతో గూడిన, దశవిధః = పదిరకముల, ట్రివృత్‌ = మూడు శక్తుల గ” ప్రకట 
మయ్యే, ప్రాణః = ప్రాణము, యతః = ఎవనినుండి. వర్ణాః = వర్ధ ఎలు పుట్టి 
నవో, త్వయా = నీచే, ఈరితః = చెప్పబడినాడు, తత్‌-విభూ” ః = ఆయన 
మహిమలను, నః = మా కొరకు, వదస్వ = చెప్పుము. 


నీవు విరాట్‌ పురుషుని వర్ణించియుంటి ఎ. ఇంద్రియములు, వాటికి 
గోచరమయ్యే శబ్దము మొదలగు విషయములు మరియు వాటి అధిష్టాన 
దేవతలతో సహా పది విధముల ప్రాణము ఆయనయందే ఉన్నది. 
ఇచ్చా-జ్ఞాన-క్రియా శక్తుల రూపములో ప్రకటమయ్యే ప్రాణశక్తి ఆయన 
యందు నెలకొని యున్నది. వర్ణములు ఆయననుండియే పుట్టినవి. ఆయన 
విభూతులను మాకు చెప్పుము. 


యత్ర పుత్త్రైశ్చ పౌత్రైశ్చ నప్త్పృభిస్సహ గోత్రజైః | 
ప్రజా విచిత్రాకృతయ ఆసన్‌ యాఖిరిదం తతమ్‌ || . 24 


యత్ర = ఎవనియందు, విచిత్ర-ఆకృతయః = అనేకవిధముల దేహ 
ములు గల, ప్రజాః = ప్రజ (సంతానము) లు, వుత్వైః = పుత్రులతో, చ = 
మరియు, పౌత్రైః = పొత్రులతో, చ = మరియు, నప్పృభిః = మనుమరాం 
డ్దతో (మునిమనుమలతో), గోత్రజై = సగోత్రీకులతో, సహ = కూడి, ఆసన్‌ 
= ఉండిరో, యాభిః = ఎవరిచే, ఇదమ్‌ = ఈ జగత్తు, తతమ్‌ = వ్యాప్తమై 
యున్నదో. . 

అనేక విధముల దేహములు గల ప్రాణులు తము పత 
పౌత్రులతో, మనుమరాండ్డతో, మునిమనువమలతో మరియు తను వంశీయు 


138 శ్రీమద్భాగవతము 





అతో కలిసి ఆ విరాట్‌ పురుషునియందు మాత్రమే ఉనికిని కలిగియున్నారు. 
వీరిచే ఈ జగత్తు అంతయు నిండియున్నది. 


న 


ప్రజాపతీనాం స పతిశ్చక్లుపే కాన్‌ ప్రజాపతీన్‌ | 
ర్గాం శ్రైవానుసర్గాంశ్చ మనూన్మన్వంతరాధిపాన్‌ || 25 


రీ 


ప = ప్రజాపతులకు, పతిః = ప్రభువగు, సః = ఆ 
విరాట్‌ పురుషుడు, కాన్‌ = ఏ, ప్రజాపతీన్‌ = ప్రజాపతులను, సర్గాన్‌ = సర్గ 
ములను, చ ఏవ = మరియు, అనుసర్గాన్‌ = తరువాత వచ్చిన సర్గములను, 
మన్వంతర-అధిపాన్‌ = మన్వంతరములకు పభఖలటా మనూన్‌ = మను 
వులను, “చక్షుపే = సృష్టించెను? + 


మరీచి మొదలగు ప్రజాపతులకు కూడ ప్రభువగు ఆ విరాట్‌ పరు 


షుడు ఏయే ప్రజాపతులను, సర్గములను, అనుసర్గములను మరియు 
మన్వంతరాధిసతులగు స్వాయంభువాది మనువులను సృష్టించినాడు? 


ఏతేషామపి వంశాంశ్చ వంశానుచరితాని చ | 
ఉపర్యధశ్చ యే లోకా భూమేర్మిత్రాత్మజాసతే || 26 
మిత్రాత్మజ = ఓ మైత్రేయా! ఏతేషామ్‌ = ఈ మనువుల, పంశాన్‌ 
= వంశములను, చ = మరియు, వంశ-అనుచరితాని చ= ఆ వంశములకు 
చెందిన రాజుల చరిత్రలను, భూమేః = భూమికి, ఉపరి = మైన, చ = మరి 
యు, అధః = క్రింద, యే = ఏ, లోకాః = లోకములు, అసతే = ఉన్నవో. 
ఓ మైత్రేయా! ఆ మనువుల వంశములను, ఆ వంశములకు 


చెందిన రాజుల చరిత్రలను, భూమికి పైన క్రింద ఉన్న లోకములను కూడ 
వర్ణించుము. 


తేషాం సంస్థాం ప్రమాణం చ భూర్లోకస్య చ వర్ణయ | 
తిర్యజ్మానుషదేవానాం సరీసృపపతత్తింణామ్‌ | 
వద నస్ప్సర్గసంవ్యూహం గార్భస్వేదద్విజోద్చిదామ్‌ || 27 


తృతీయ స్కంధము - అధ్యాయము 7 139 








తేషామ్‌ = ఆ లోకములయొక్క, చ = మరియు, భూర్లోకస్య చ = 
భూలోకముయొక్క సంస్టామ్‌ = సన్నివేశము (సిత) ను, ప్రమాణమ్‌ = విన్తా 
రమును, వర్ణయ = వర్ణించుము, తిర్యక్‌-మానుషదేవానామ్‌ = పశుపక్ష్యా 
దులు మానవులు చేపతలు అనువారి, సరీసృపపతత్తింణామ్‌ = సరీసృప 
ముల పక్షుల, గార్భ స్వేదద్విజ- ఉద్భిదామ్‌ = గర్భమునుండి స్వేదము 
నుండి గ్రుడ్డునుండి మరియు నేలనుండి వ్లుట్టే ప్రాణుల, సర్గసంవ్యూహమ్‌ 
= సృష్టివిభాగమును, నః=మా కొరకు, వద = చెప్పుము. 


భూలోకముతో బాటు ఆ లోకముల సన్నివేశమును, విన్తారమును 
వర్ణించుము. పశువులు, మానవులు, దేవతలు, సరీసృపములు (పాము 
మొదలగు ప్రాకే జంతువులు), పక్షులు, తల్లి గర్భమునుండి పుట్టే ప్రాణు 
లు, స్వేదమునుండి పుట్టే పేలు మొదలగు ప్రాణులు, గ్రుడ్డునుండి పుట్టే 
కోడి మొదలగు ప్రాణులు నేలను చీల్చుకొని పుట్టే మొక్కలు అనువాటి 
సృష్టిలోని విభాగమును మాకు బోధించుము. 


గుణావతారైర్విశ్వస్య సర్గస్టిత్యప్యయాశ్రయమ్‌ | 
సృజతశ్శీంనివాసస్య వ్యాచక్ష్యోదారవిక్రమమ్‌ [| 28 
గుణ-అవతారైః = సత్త్వరజస్తమోగుణములు ప్రధానముగా గల 
అవతారములచే, సృజతః = సృష్టిని చేయుచున్న శ్రీనివాసస్య = శ్రీనివా 
సుని, విశ్వస్య = జగత్తుయొక్క, సర్గస్థితి-అప్యయ-ఆశ్రయమ్‌ = సృష్టిస్థితి 


అయములకు ఆధారమైన, ఉదారవనిక్రమమ్‌ = గొప్ప లీలను, వ్యాచక్ష్వ = 
వివరించి చెప్పుము. 


ఆదికారణుడగు శ్రీనివాసుడు ల. ఉపా 
ధిగా చేసుకొని బ్రహ్మ-విష్టు-రుద్రరూపములను దాల్చి జగత్తును క్రమ 
ముగా సృష్టించి పాలించి సంహరించుచున్నాడు. ఈ జగత్కార్యమునకు 
సంబంధించి ఆ శ్రీనివాసుని గొప్ప లీలలను వివరముగా చెప్పుము. 


వర్ణాశ్రమవిభాగాంశ్చ రూపశీలస్వభావతః | 
బుషీణాం జన్మకర్మాది వేదస్య చ వికర్ష్ణణమ్‌ |! 29 


140 శ్రీమద్భాగవతము 
రూపశీలస్వభావతః = వేషము శీలము మరియు స్వభావములను 
బట్టి, వర్ణ-ఆశ్రమవిభాగాన్‌ జ వర్ణాశ్రమవిభాగములను, చ = మరియు, 
బుషీణామ్‌ = మహర్షుల, జన్మకర్మ-ఆది = పుట్టుక క్రియలు మొదలగువా 
టిని, వేదస్య = వేదముయొక్క. వికర్షణమ్‌ = విభాగమును (చెప్పుము). 


వేషము, శీలము మరియు స్వభావము అనువాటిని బట్టి వర్ణాశ్రమ 
ముల విభాగమును, మహర్షుల పుట్టుకను, వారు చేసిన కర్మలను, 
మరియు వేదవిభాగమును వర్ణించుము. - 


యజ్ఞస్య చ వితానాని యోగస్య చ పథః ప్రభో |! 
నైష్కర్మ్యస్య చ సాంఖ్యస్య తంత్రంవా భగవత్స్యృతమ్‌ 1130 


ప్రభో = ఓ ప్రభూ! చ = మరియు, యజ్ఞస్య = యజ్ఞముయొక్క 
వితానాని = విస్తారములను, యోగస్య = కర్మయోగముయొక్కు నైష్క 
ర్మ్యస్య = కర్మసన్న్యాసపూర్వక జ్ఞాననిష్టయొక్క చ = మరియు, 
సాంఖ్యస్య = ప్రకృతిపురుషవివేకముయొక్క, పథః = మార్గములను, భగవ 
త్‌-స్కృతమ్‌ = భగవంతునిచే నిర్మించబడిన, తంత్రం వా = తంత్రమును 
కూడ (చెప్పుము). 


ఓ ప్రభూ! ఇంతేగాక యజ్ఞముయొక్క విస్తారమును,' కర్మయోగ 
మార్గమును, సర్వకర్మసన్న్యాసపూర్వకమగు .జ్ఞాననిష్టను, ప్రకృతిపురుషవి 
వేకముయొక్క మార్గమును మాత్రమే గాకు భగవంతునిచే సృష్టించబడిన 
నారదపాంచరాత్రము' మొదలగు తంత్రములను కూడ వర్షించి చెప్పుము. 


పాఖండపథవైషమ్యం ప్రతిలోమనివేశనమ్‌ | 
'జీవస్య గతయో యాశ్చ యావతీర్గుణకర్మజాః . వే 


పాఖండపథవైషమ్యమ్‌ = వేదబహిష్కృతమగు మార్గముల వలన 
కలిగే విషముత (కల్లోలము) ను, ప్రతిలోమనివేశనమ్‌ = వివిధజాతుల 
మధ్య కలిగే సంపర్కమును, జీవస్య = జీవునియొక్క, గుణకర్మజాః = గుణ 
ములనుండి కర్మలనుండి పుట్టే యావతీః = ఎన్ని చ = నురియు, యాః = 
ఏ, గతయః = గతులు గలవో (వాటిని చెప్పుము). 


తృతీయ స్కంధము - అధ్యాయము 7 శత! 


వేదముచే తిరస్కరించబడిన మార్గములను అనుసరించువారు 
సమాజములో సృష్టించే కల్లోలములను గురించి చెప్పుము. వివిధజాతుల 
మధ్య సంబంధముల పరిణావముమును కూడ వర్ణించుము. జీవులు తమ 
తనము గుణములకు మరియు కర్మలకు అనురూపమగు గతులను పొందు 
చుందురు. అవి యెన్ని రకములు? వాటి వివరములు ఎట్టివి? 


ధర్మార్థకామమోక్షాణాం నిమిత్తాన్యవిరోధతః | 
వార్తాయా దండనీతేశ్చ శ్రుతస్య చ విధిం పృథక్‌ 1 32 


ధర్మ-అర్ధకామమోక్షాణామ్‌ = ధర్మార్థకాముమోక్షముల, నిమిత్తాని 
= ఉపాయములను, అవిరోధతః = పరస్పరవిరోధము లేని విధముగా, 
వార్తాయాః = వాణిజ్యముయొక్క, దండనీతేః = దండనీతియొక్క, చ = మరి 
యు, శ్రుతస్య ఇ శాస్త్రశ్రవణము యొక్క, విధిం చ = విధిని కూడా. 


మానవుడు ఒకదానితో మరియొకదానికి విరోధము లేని విధముగా 
ధర్మార్థకామమోక్షములనే పురుషార్థములను సంపాదించుకొన వలెను 
గదా! ఆ విధానమును చెప్పుము. వాణిజ్యము, దండనీతి మరియు శాస్త్ర 
శ్రవణము అనువాటి విధానమును కూడ వర్ణించి చెప్పుము. 


శ్రాద్దస్య చ విధిం బ్రహ్మన్‌ పిత్తాణాం సర్గమేవ చ | 
గ్రహనక్షత్రతారాజాం కాలావయవసంస్థితిమ్‌ 11 33 


.బ్రహ్మన్‌ = ఓ మహాత్మా[ శ్రాద్ధస్య = శ్రాధముయొక్క విధిమ్‌ = 
విధానమును, పిత్తూణామ్‌ = పితృదేవతల, సర్గం ఏవ చ = సృష్టిని కూడ, 
చ = మరియు, గ్రహనక్షత్రతారాణామ్‌ = గ్రాములు నక్షత్రములు, తార 
కలు అనువాటి, కాల-అవయవసంస్టితిమ్‌ = కాలచక్రములో భాగములై 
ఉన్న విధానమును (వెప్పుము). 


ఓ మహాత్మా! శ్రాద్ధవిధిని, పితృదేవతల సృష్టిని వివరించుము. 
కాలచక్రములో గ్రహములు, నక్షత్రములు, తారకలు ఏ విధముగా భాగమై 
యున్నవో వివరించుము. 


దానస్య తపసో వాపి యచ్చేష్టాపూర్తయోః ఫలమ్‌ | 


142 టన శ్రీమద్భాగవతము 








ప్రవాసస్థస్య యో ధర్మో యశ్చ పుంస ఉతాపది 11 34 
దానస్య = దానమునకు, తపసః వా = మరియు తపస్సునకు, చ = 
మరియు, ఇష్టాపూర్తయోః = ఇష్టాపూర్తములనే కర్మలకు, యత్‌ = ఏ, ఫలమ్‌ 
= ఫలము గలదో దానిని, ప్రవాసస్టన్య = పరదేశములోనున్నవానికి యః = 
ఏ, ధర్మః = ధర్మము గలదో, ఉత = మరియు, ఆపది =. ఆపదయందు, 

పుంసః = పురుషునకు, యః చ =ఏ ధర్మము గలదో (దానిని చెప్పుము). 


దానమునకు, తపస్సునకు, యజ్ఞయాగాది కర్మలకు, నూతులను 
చెరువులను త్రవ్వించుట మొదలగు ప్రజాహితకార్యములను చేయుటకు 
లభించే పుణ్యఫలము ఎట్టిది? పరదేశములోనున్న వానికి, ఆపదలోనున్న 
వానికి ఏది ధర్మము? 


యేన వా భగవాంస్తుష్యేద్దర్మయోనిర్దనార్దనః | 
సంప్రసీదతి వా యషామేతదాఖ్యాహి మొునఘఫు |! ఏక్‌ 


ధర్మయోనిః = ధర్మమునకు మూలము, జన-అర్దనః = అధర్మా 
త్ములను శిక్షించువాడు అగు, భగవాన్‌ = శ్రీకృష్ణ భగవానుడు, యేన వా= 
వ్ర మార్గముచే, తుష్యేత్‌ = సంతోషించును?, యేషాం వా = ఎట్టివారికి, 
సంప్రసీదతి = చక్కగా ప్రసన్నుడగును?, అనఘ = ఓ పుణ్యాత్మా! మే = 
నా కొరకు, ఏతత్‌ = ఈ విషయమును, ఆఖ్యాహి = చెప్పుము. 

ఓ పుణ్యాత్మా! ధర్మమునకు మూలమగు ఆ శ్రీకృష్ణ భగవానుడు 
అధర్మాత్ములను శిక్షించును. సాధకుడు ఏ మార్గముననుసరించినచో, 
ఆయన సంతసిల్లును? ఎట్టివారిమై ఆయన ప్రసన్నుడగును? నాకీ విషయ 
మును చెప్పుము. 


అనువ్రతానాం శిష్యాణాం పుత్రాణాం చ ద్విజోత్తమ |! 
అనాపృష్టమపి బ్రూయుర్గురవో దీనవత్సలాః 11 36 


ద్విజ-ఉత్తమ = ఓ బ్రాహ్మణత్రేష్టాః అనువ్రతానామ్‌ = నిష్టగా 
సేవించే, శిష్యాణామ్‌ = శిష్యులకు, చ'= మరియు, పుత్రాజామ్‌ = పుత్రుల 


కు, దీనవత్సలాః = దీనులకై దయగల, గురవః = గురువులు, అనాపృష్టం 
అపి = అడుగబడక పోయిననూ, బూయు;ః = చెప్పెదరు. 


ఓ బ్రాహ్మణగ్రేష్టా! గురువులు దీనులకై దయను కలిగియుందు 
రు. వారు నిష్టగా సేవించే శిష్యులకు మరియు తమ పుత్రులకు అడుగకుం 
డగనే జ్ఞానమును ఇచ్చెదరు. 


తత్త్వానాం భగవంస్తేషాం కతిధా ప్రతిసంక్రమః ! 
తత్రేమం క ఉపాసీరన్‌ క ఉ స్విదనుశేరతే || వ్‌ 


భగవన్‌ = ఓ పూజ్యా! తేషామ్‌ = ఆ, తత్త్వానామ్‌ = మహత్తు 
మొదలగు తత్త్యముల, ప్రతిసంక్రమః = ప్రళయము, కతిధా = ఎన్ని విధము 
లుగా నున్నది?, తత్ర = ఆ ప్రళయమునందు, ఇమమ్‌ = ఈ భగవానుని, శే 
= ఏ తత్త్వములు, ఉపాసీరన్‌ = సేవించును?, కే ఉ స్విత్‌ = మరి ఏవి, 
అనుశేరతే = అనుసరించి నిద్రించును? 


ఓ పూజ్యా! మహత్తు మొదలగు ఆ తత్త్వముల ప్రళయము ఎన్ని 
విధములు? ప్రళభయములో భగవానుని ఏ తత్త్వములు సేవించును? ఏ 
తత్త్వములు యోగనిద్రను పొందియున్న భగవానుని అనుసరించి తాము 
కూడ విలీనమగును? 


పురుషస్య చ సంస్థానం స్వరూపం వా పరస్య చ! 
జ్ఞానం చ నైగమం యత్తద్గురుశిష్యప్రయోజనమ్‌ || 38 


షస్య = జీవుని, సంస్థానమ్‌ = తత్త్వమును, చ = మరియు, 
పరస్య = = య. స్వరూపం" వా = స్వరూపమును, చ = మరియు, 
నైగమమ్‌ = ఉపనిషత్తులకు చెందిన, జ్ఞానమ్‌ = జ్ఞానమును, యత్‌ = ఏ, 
గురుశిష్యప్రయోజనమ్‌ = గురుశిష్యుల ప్రయోజనము గలదో, తత్‌ = దాని 
ని (చెప్పుము). 
జీవుని తత్త్యమేమి? పరమేశ్వరుని స్వరూపమేమి? ఉపనిషత్తుల 
జ్ఞానమును, గురుశిష్యుల సరస్పరప్రయోజనమును కూడ చెప్పుము. 


144 శ్రీమద్భాగవతము 





నిమిత్తాని చ తస్యేహ ్రోక్తాన్యనఘ సూరిభిః | 
స్వతో జ్ఞానం కుతః పుంసాం భక్తి ర్వైరాగ్యమేవ వా! 39 


అనఘ = ఓ పుణ్యాత్మా! ఇహ = ఈ విషయములో, తస్య = ఆ 
జ్ఞానమునకు, సూరిభిః = విద్వాంసులచే, ప్రోక్తాని = చెప్పబడిన, నిమిత్తాని 
= సాధనములను (చెప్పుము), పుంసామ్‌ = మానవులకు, స్వతః = తమంత 
తాముగా, జ్ఞానమ్‌ = జ్ఞానము గాని, భక్తిః = భక్తి గాని, వైరాగ్యం ఏవ వా = 
వైరాగ్యము గాని, కుతః = ఎక్కడిది? 


ఓ అనఘా! ఆ జ్ఞానమును పొందుటకు విద్వాంసులు ఏయే సాధ 
నములను చెప్పినారు? ఏలయనగా, సాధన లేకుండగా, మానవులకు భక్తి 
జ్ఞానవైరాగ్యములు తమంత తాముగా ఎట్లు కలుగును? 


ఏతాన్మే పృచృతః ప్రశ్నాన్‌ హరేః కర్మవివిత్సయా | 
బూహి మేుుజ్ఞస్య మిత్రత్వాదజయా నష్టచక్షుషః |! 40 


అజ్ఞస్య = అజ్ఞానిని అజయా = అనాదియగు అవిద్యచే, నష్టచ 
క్షుషః = నశింపజేయబడిన జ్ఞాననేత్రము గలవాడను, హరేః = శ్రీహరియొ 
క్క కర్మవివిత్సయా = లీలలను తెలియవలెననే కోరికతో, ఏతాన్‌ = ఈ, 
ప్రశ్నాన్‌ = ప్రశ్నలను, సృచ్చతః = అడుగుచున్ను మే = నాకు, మిత్రత్వాత్‌ = 
మిత్రుడవగుట వలన, మే = నా కొరకు, బ్రూహి = చెప్పుము. 

నేను అనాదియగు అవిద్యచే మూసివేయబడిన జ్ఞాననేత్రము గల 


అజ్ఞానిని. కాని, నేను శ్రీహరియొక్క లీలలను తెలియగోరుచున్నాను. నీవు 
నా మిత్రుడవు. కావున, నేను అడిగిన ప్రశ్నలకు ఉత్తరమును చెప్పుము. 


సర్వే వేదాశ్చ యజ్ఞాశ్చ తపో దానాని చానఘు |. 
జీవాభయప్రదానస్య న నా. డే 


అనఘ = ఓ పుణ్యాత్మాక సర్వే = అన్ని, వేదాః = వేదములు, 
యజ్ఞాః = యజ్ఞములు, దానాని = దానములు, చ = మరియు, తపః = తప 
స్సు, జీవ-అభయ ప్రదానస్య = జీవునకు అభయమునిచ్చుబయొక్క, కలాం 
అపి = అంశమునైననూ, న కుర్వీరన్‌ = చేయవు. 


తృతీయ స్కంధము - అధ్యాయము 7 క్షేశక 


ఓ పవుణ్యాత్మా! సకల వేదములు, యజ్ఞములు, దానములు 
మరియు తపస్సులు జీవునకు ధర్మమును బోధించి అభయమునిచ్చుట 
అనే పుణ్యకార్యముయొక్క అంశముతో అయిననూ సరిగావ్షు. 


శ్రీశుక ఉవాచ |! 
స ఇత్దమాపృష్టపురాణకల్పః ? 
కురుప్రధానేన మునిప్రధానః |! 
ప్రవృద్దహర్షో భగవత్కథాయాం 
... సంచోదితస్తం ప్రహసన్నివాహ 1! 42 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే 
సప్తమాంధ్యాయః [| 


ఇత్దమ్‌ = ఈ విధముగా, కురుప్రధానేన = కురువంశ శ్రేస్టుడగు 
'విదురునిచేః ఆప్పష్టపురాణకల్పః = ప్రశ్నించబడిన పురాణములలోని గొప్ప 
అర్దము గల, సః = ఆ, మునిప్రధానః = మైత్రేయ మహర్షి. భగవత్‌-కథా 
యామ్‌ = భగవంతుని గాథయందు, సంచోదితః = గ్రేరేపించబడినవాడై. 
ప్రవృద్దహర్హః = వరిల్లిన హర్షము గలవాడై, ప్రహసన్‌ ఇవ = చిరునవ్వు గల 
వాడై, తమ్‌ = ఆ విదురుని ఉద్దేశించి. ఆహ = పలికెను. 

ఈ విధముగా కురువంశ గ్రేష్టుడగు విదురుడు మైత్రేయ మహర్షిని 
పురాణరహస్యమును గురించి ప్రశ్నించెను. భగవంతుని గాథను చెప్పు 
మని గ్రురేపించిన కారణముగా ఆయన హృదయము ఆనందముతో నిండి 
పోయెను. ఆయన చిరునవ్వుతో విదురునితో నిట్లనెను. 

శ్రీవుద్చాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో 
ఏడవ అధ్యాయము ముగిసినది (7). 


కచ 


అథ దశమో5ధ్యాయః 
పది రకముల సృష్టిని వర్ణించుట 


విదుర ఉవాచ ! . 

అంతర్జితే భగవతి బ్రహ్మా లోకపితామహః |! 

ప్రజాస్పసర్ద కతిధా దైహికీర్మానసీర్విభుః 11 1 

విదురః = విదురుడు, ఉవాచ = సలికెను, భగవతి = శ్రీహరి భగవా 

నుడు, అంతర్జితే = అంతర్జానమును చెందగా, లోకపితామహః = లోకము 
లకు పితామహుడు, విభుః = అధీశ్వరుడు అగు, బ్రహ్మా = బ్రహ్మ గారు, 
దైహికీః = దేహమునుండి పుట్టినవారు, మానసీః = మనస్స్ఫునుండి పృట్టిన 
వారు అగు, ప్రజాః = ప్రాణులను, కతిధా = ఎన్ని ప్రకారములుగా, ససర్జ = 
సృష్టించెను? 


విదురుడు ఇట్లు పలికెను --- శ్రీహరి భగవానుడు అంతర్జానమైన 
పిదస ముల్లోకములకు అధీశ్వరుడు మరియు పితామహుడు అగు బ్రహ్మ 
గారు తన దేహమునుండి మరియు మనస్సునుండి ప్రాణులను ఎన్ని ప్రకా 
రములుగా సృష్టించినాడు? 


యేచ మే భగవన్‌ సృష్టాస్త్వ్రయ్యర్దా బహువిత్తమ | 
తాన్‌ వదస్వానుపూర్వ్యేణ ఛింధి నస్సర్వసంశయాన్‌ || 2 


భగవన్‌ = ఓ పూజ్యా, బహువిత్తమ = జ్ఞానాధికులలో గ్రేష్టుడా!, 
చ = మరియు, త్వయి = నీయందు, యే = ఏ, అర్జాః = విషయములు, 
పృష్టాః = ప్రశ్నించబడినవో, తాన్‌ = వాటిని, మే = నా కొరకు, ఆనుపూ 
ర్వ్యేణ = యథాక్రమముగా, వదస్వ = చెప్పుము, నః = మాయొక్క, సర్వ 
సంశయాన్‌ = సంశయముల నన్నింటినీ, ఛింధి = ఛేదించుము. 


తృతీయ స్కంధము - అధ్యాయము 8 కేతా 


సః = అట్టి, అహమ్‌ = నేను, క్షులసుఖాయ = అల్పమగు సుఖము 
కొరకు, మహత్‌ = పెద్ద, దుఃఖమ్‌ = దుఃఖమును, గతానామ్‌ = పొందియు 
న్ను నృణామ్‌ = మానవుల, తస్య = ఆ దుఃఖముయొక్క విరమాయ = 
తొలగిపోవుటక్రై భాగవతమ్‌ = భాగవతమనే, ప్పరాణమ్‌ = ప్పరాణమును, 
ప్రవర్తయే = ఆరంభించుచున్నాను, యత్‌ = దేనిని, భగవాన్‌ = భగవానుడు, 
సాక్షాత్‌ = స్వయముగా బుషిభ్యః = మహర్షుల కొరకు, ఆహ = చెప్పెనో. 


మానవులు అల్పసుఖమును సంపాదించే ప్రయత్నములో పుట్టెడు 
దుఃఖమును పొందుచుందురు. వారి ఆ దుఃఖమును పోగొట్టుట కొరకై నీచే 
ఈ విధముగా ప్రశ్నించబడిన నేను భాగవత పురాణమునారంభించి చెప్పె 
దను. దీనిని సాక్షాత్తుగా భగవానుడే మహర్షులకు చెప్పినాడు. 


ఆపనముర్వ్య్యాం భగవంతమాద్యం 

సంకర్షణం దేవముకుంఠసత్త్యమ్‌ | 
వివిత్సవస్తత్త్వ్రమతః పరస్య 

కువారముఖ్యా మునయోంన్వపృచ్చన్‌ 113 


ఉర్వా్యామ్‌ = భూమియందు, ఆసీనమ్‌ = కూర్చున్నట్టియు, భగ 
వంతమ్‌ = షడ్డుణసంపన్ను డైనట్టియు, ఆద్యమ్‌ = సర్వకారణుడైనట్టియు, 
అకుంఠసత్త్యమ్‌ = అఖండజ్ఞానస్వరూపుడైనట్టియు, సంకర్షణం దేవమ్‌ = 
సంకర్షణ భగవానుని, అతః = ఈయననుండి. పరస్య = సరబహ్మయొక్క, 
తత్త్యమ్‌ = యథార్ధస్వరూపమును, వివిత్సవః = తఆలియగోరిన, కుమార 
ముఖ్యాః = సనత్కుమారుడు మొదలగు, మునయః = మునులు, అను = 
యథావిధిగా సమీపించిన తరువాత, అపృచ్చన్‌ = ప్రశ్నించిరి. 


-. ఐశ్వర్యము వీర్యము యశస్సు శ్రీ జ్ఞానము మరియు వైరాగ్యము 
అనే ఆరు గుణములు పూర్ణముగా గలవాడు, సర్వకారణుడు, అఖండజ్ఞాన 
స్వరూపుడు అగు సంకర్షణ దేవుడు. పాతాళ లోకములో ఉండెను. 
అప్పుడు సనత్కుమారుడు మొదలేఖ్‌ మునులు పరబ్రహ్మ తత్త్వమును 
తెలియగోరి, ఆయనను యథావిధిగా సమీపించి, ఇట్లు ప్రశ్నించిరి. 


148 శ్రీమద్భాగవతము 











స్వమేవ ధిష్ట్రం బహు మానయంతం 

యం వాసుదేవాభిధమామనంతి |! 
ప్రత్యగ్ధృతాక్షాంబుజకోశమీష- 

దున్మీలయంతం విబుధోదయాయ || డే 


స్వమ్‌ = తనదైన, ధిష్టమ్‌ = ఆధారమును, బహు = అధికముగా, 
మానయంతమ్‌ = పూజించుచున్నట్టియు, యమ్‌ = దేనిని, వాసుదేవ-అభి 
ధమ్‌ = వాసుదేవుడు అను పేరు గలదానినిగా, ఆమనంతి = చెప్పుచున్నా 
రో, ప్రత్యక్‌-ధృత-అక్ష-అంబుజకోశమ్‌ = అంతర్ముఖము చేయబడిన 
పద్మపు మొగ్గ వంటి కన్నులు గలవాడు, విబుధ-ఉదయాయ = సనత్కు 
మారుడు మొదలగు జ్ఞానుల అభ్యుదయము కొరకై ఈషత్‌ = కొంచెము, 
ఉత్‌-మీలయంతమ్‌ = కన్నులను తెరచి చూచువాడు. 


సంకర్షణ దేవుడు తనకు ఆశ్రయమగు శ్రీహరిని ధ్యానములో 
భావించి గొప్పగా పూజించుచుండెను. మహర్షులు ఆ శ్రీహరిని వాసుదే 
వుడు (సర్వజగన్నివాసుడు మరియు వైతన్యస్వరూపుడు) అని వర్ణించు 
చుందురు. ఆయన అంతర్ముఖుడై కన్నులను మూసుకొని యుండగా అవి 
పద్మపు మొగ్గలవలె విరాజిల్లెను. జ్ఞానులగు సనత్కుమారుడు మొదలగు 
వారు ప్రశ్నించగా, ఆయన వారిని అనుగ్రహించుట కొరకై కన్నులను 
కొద్దిగా తెరచి చూచెను. 


స్వర్థున్యుదా ర్రైస్స్వజటాకలామై- 
రుపస్పృశంతశ్చరణోసధానమ్‌ | 

పద్మం యదర్చంత్యహిరాజకన్యా- 
స్సప్రేమ నానాబలిభిర్వరార్థాః || వ్‌ 


స్వర్థునీ- -ఉద- -ఆర్హ్రెః = గంగయొక్క నీటితో తడిసియున్ను స్వజ 
టాకలామైః = తమ జటల ' సమూహములచే, చరణ- ఉపధానమ్‌ = పాదపీఠ 
మగు, యత్‌-పద్మమ్‌ = ఏ సంకర్షుణుని పద్మమును, ఉపస్పృశంతః = 
- స్పృశించుచున్నారో, అహిరాజకన్యాః = నాగరాజుయొక్క కన్యలు, వర 


తృతీయ స్కంధము - అధ్యాయము 8 శతం 


-అర్థాః = వరుని కోరువారై. స్ర్రేమ = శ్రేమతో కూడియున్న విధముగా, 
నానాబలిభిః అతన కవములగు ఉపహారములతో, అర్బంతి = పూజస్తున్నారో. 


సనత్కుమారుడు మొదలగు ఆ మహర్షులు' గంగాజలములలో 
స్నానమాడి, తడిగా నున్న తమ జటల సమూహములతో ఆ సంకర్షణ 
దేవుని ఫాదపీఠమైన పద్మమును స్పృశించుచున్నారు. నాగరాజకన్యలు 
తమకు నచ్చిన వరుని పొందగోరి, ఆ పద్మమును ప్రేమతో అనేకములగు 
ఉపహారములను సమర్పించి పూజించుచ్చున్నారు. 


ముహుర్గ్భృణంతో సరా అక కృతాని తజ్‌బ్ఞాః! | 
కిరిటసాహ హస్రమణిప్రవేకప్రద్యోతితోద్దామఫణాసప హస్రమ్‌ |! 6 


తద్‌-జ్ఞాః = ఆ సంకర్షణుని లీలలనెరింగిన ఆ మునులు, అనురాగ 
స్టలత్‌-పదేన = ప్రేమచే తడబడుచున్న పదములు గల, వచసా = వాక్కు 
తో, అస్య = ఈ సంకర్షణదేవుని, కృతాని = కర్మలను, ముహుః = అనేకప 
ర్యాయములు, గృణంతః = గానము చేయుచున్నవారై. కిరీటసాహస్రమణి 
ప్రవేకప్రద్యోతిత-ఉద్దామఫణాసహస్రమ్‌ = వేయి కిరీటములయందలి శ్రేష్ట 
ముగు మణులచే గొప్పగా ప్రకాశింపజేయబడే పైకి ఎత్తి ఉంచబడిన వేయి 
పడగలు గల ఆయనను (ప్రశ్నించిరి. 


సంకర్షణ దేవుని వేయి. కిరీటములలోని (క్రేష్టమగు మణుల 
కాంతులు మైకి ఎత్తి ఉంచబడీన వేయి పడగలను గొప్పగా ప్రకాశింప 
జేయుచున్నవి. ఆయన లీలలు సనత్కుమారుడు మొదలగు మహర్షులకు 
తెలిసినవే. ఆయనయందలి భక్త్యావేశముచే వారి మాటలు తడబడుచుండె 
ను. వారాయన లీలలను పలు' మార్లు గానము చేసి, ఆయనను ప్రశ్నించిరి. 


_ ప్రోక్తం కిలైతదృగవత్తమేన 
విష్పత్తల ర్మాఫిరతాయ తేన | 


సనత్కుమారాయ స సచాహ పృష్ట- 
స్పాంఖ్యాయనాయాంగ ధృతవ్రతాయ [| 77 


150 శ్రీమద్భాగవతము 





అంగ = ఓ విదురా!: తేన = ఆ భగవత్తమేన ఇ సంకర్షణ భగవాను 
నిచే, ఏతత్‌ = ఈ భాగవతము, నివృత్తిధర్మ-అభిరతాయ = నివృత్తిధర్మము 
నందు పరాయణుడగు, సనత్కుమారాయ = సనత్కువూరుని కొరకు, 
ప్రోక్తం కిల = ఉపదేశించ బడెను, పృష్టః = ప్రశ్నించబడిన, సః చ = ఆయన 
కూడ, ధృతవ్రతాయ = దృఢమగు నిష్టగల, సాంభఖ్యాయనాయ జ సాంఖ్యా 
యనుని కొరకు, ఆహ = చెప్పెను. " 


ఓ విదురా! సంకర్షణ భగవానుడు నివృత్తిధర్మపరాయణుడగు సన 
త్కుమారునకు ఈ భాగవతమును ఉపదేశించెను. సాంఖ్యాయన ముని 
ఆయన వద్దకు వెల్లి ప్రశ్నించగా, ఆయన దానిని దృఢవ్రతుడగు ఆ మునికి 
ఉపదేశించెను. 


సాంఖ్యాయనః పారమహంస్యముఖ్యో 
వివక్షమాణో భగవద్విభూతీః | 
జగాద సోంస్మద్దురవేన్వితాయ 
పరాశరాయాథ బృహస్పతేశ్చ . 8 
అథ = తరువాత, పారమహంస్యముఖ్యః = సర్వకర్మసన్నా్యాసపూ 
ర్వక జ్ఞాననిష్ట అనే ధర్మమే ప్రధానముగా గల, సః= ఆ, సాంఖ్యాయనః = 
సాంఖ్యాయన మహర్షి, భగవద్‌-విభూతీః = భగవానుని మహిమలను, వివ 
క్షమాణః = చెప్పగోరువాడై, అస్మద్‌-గురవే = మా గురువు, అన్వితాయ = 
అనుచరుడు అగు, పరాశరాయ = పరాశర మహర్షి కొరకు, చ = మురియు, 
బృహస్పతేః = బృహస్పతికి జగాద = చెప్పెను. 
సర్వకర్మసన్న్యాసపూర్వక జ్ఞాననిష్ట అనే పరమహంసల ధర్మము 
నందు ఆ సాంఖ్యాయనుడు దిట్ట. తరువాతి కాలములో ఆయన భగవానుని 
మహిమలను వర్ణించగోరి, ఆ భాగవతమును అనుంగు శిష్యుడగు పరాశరు 
నకు, బృహస్పతికి చెప్పెను. ఆ పరాశర మహర్షియే మా గురువు. 
ప్రోవాచ మహ్యం స దయాలురుక్షో 
మునిః పులస్త్యేన పురాణమాద్యమ్‌ | 


తృత్తీంకో స్కంధము - అధ్యాయము 8 151 


సోహం తవైతత్కృథయామి వత్స 
శ్రద్ధాలవే నిత్యమనువ్రతాయ !| ర 


దయాలుః = దయామయుడగు, సః = ఆ, మునిః = పరాశర మహ 
రి పులస్త్యేన = పులస్త్యునిచే, ఉక్తః = చెపస్పబడినవాడై, ఆద్యం పురాణమ్‌ 
= ఆదిపురాణమగు భాగవతమును, మహ్యమ్‌ = నా కొరకు, ప్రోవాచ = 
చెప్పెను, పత్స = ఓ కుమారా! సః = అట్టి, అహమ్‌ = నేను, శ్రద్ధాలవే = 
శద్ధ గలవాడవు, నిత్యమ్‌ = నిత్యము, అనువ్రతాయ = నిష్టతో శుశ్రూషను 
చేయువాడవు అగు, తవ = నీకు, ఏతత్‌ = ఈ భాగవతమును, కథయామి = 
చెప్పుచున్నాను. 

పులస్త్య మహర్షి కోరిక ననుసరించి, దయామయుడగు ౨ పరాశర 
మహర్షి ఆదిపురాణనుగు భాగవతమును నాకు చెప్పెను. వత్సా! నీవు శ్రద్ద 
గలవాడవు, నన్ను నిత్యము నిష్టతో సేవిస్తున్నావు. ఆ విధముగా పరా 
శరమహర్షినుండి నేను వినియున్న ఆ పురాణమును నీకు చెప్పుచున్నాను. 


ఉదా55ప్ణుతం విశ్వమిదం తదాకుసీద్‌ 
యన్నిద్రయాంమీలితదృజ్‌ న్యమీలయత్‌ | 
అహీంద్రతల్పేకధిశయాన ఏకః 
కృతక్షణస్స్వాత్మరతా నిరీహః || 10 


యత్‌ = ఏ కాలమునందైతే, ఏకః = అద్వితీయుడగు నారాయ 
ఖుడు, స్వ-ఆత్మరతౌ = తన స్వరూపమగు ఆనందమునందు, కృతక్షణ:ః = 
చేయబడిన ఉత్సాహము గలవాడై నిరీహః = క్రియ లేనివాడై, అమీలిత 
దృక్‌ = లోపించని చైతన్యము గలవాడై, అహి-ఇంద్రతల్చే = శేషశయ్య 
యందు, అధిశయానః = అధిష్టించి సరుండియున్నవాడై.. నిద్రయా = నిద్ర 
చే, న్యమీలయత్‌ = కన్నులను మూసుకొనెనో, తదా = అప్పుడు, ఇదమ్‌ = 
ఈ. విశ్వమ్‌ = జగత్తు, ఉదా = నీటిచే, ఆప్లుతమ్‌ = వ్యాపించబడియుండెను. 


సృష్ట్యాదియందు అద్వితీయుడగు నారాయణుడు శేషశయ్యను 
అధిష్టించి పరున్నవాడై యోగనిద్రను ఆశ్రయించి కన్నులను మూసుకొనె 


152 శ్రీమద్భాగవతము 





ను. ఆయన సృష్టివ్యాపారముసుండి విరమించి, తన స్వరూపమగు అనం 
దమునందు వేడుక గలవాడై యుండెను. ఆయన యోగనిద్రయందు ఉన్న 
నూ, లోపించని చైతన్యశక్తి గలవాడే. ఆ సమయములో ఈ బ్రహ్మాండమం 
తయు నీటిచే వ్యాపించబడి యుండెను. 


సోంంతశ్శరీ రేర్పితభూత సూక్ష్మః 
కాలాత్మికాం శక్సిముదీరయాణః | 
ఉవాస తస్మిన్‌ సలిలే పడే శే స్వ 
యథానలో దారుణి రుద్ద వీర్యః || క్ష 


అంతః-శదీరే = శరీరము లోపల, అర్పితభూతసూక్ష్మః = ఉంచబ 
డిన సూక్ష్మభూతములు గల, సః= ఆ నారాయణుడు, కాల-ఆత్మిక్నామ్‌ = 
కాలము రూసములోనుండే, శక్తిమ్‌ = తన శక్తిని ఉదీరయాణః = గ్రేరేపిం 
చుచున్నవాడైః స్వే = తనదైన, పదే = స్టానమగు, తస్మిన్‌ = ఆ, సలిలే =. 
నీటియందు, రుద్దవీర్యః = నిరోధించబడిన శక్తిగల, అనలః = అగ్ని దారుణి 
యథా = = కట్టెయందు వఠె, ఉవాస = నివసించెను. 


ఆ నారాయణుడు, తన శక్తిని ప్రకటము చేయకుండగా కట్టెయందు 
దాగియున్న అగ్నివలె, సూక్ష్మభూతములను తన శరీరమునందు దాచి 
యుంచెను. ఆయన తన స్టానమగు ఆ జలములయందు నివసించియుండె 
ను. సృష్ట్యాదియందు ఆయన కాలము అనే తన శక్తిని గ్రేురేపించును. 


చతుర్యుగానాం చ సహస్రమప్పు 
. స్వపన్‌ స్వయోదీరితయా స్వశక్త్యా | 
కాలాఖ్యయా5కంసాదితకర్మతంత్రో 
లోకానపీతాన్‌ దదృశే స్వదేహే [| 12 
చ = మరియు, చతుర్యుగానామ్‌ = మహాయుగముల, సహస్రమ్‌ = 
వేయి. అప్పు = జలములయందు, స్వశక్త్యా = తన చిచ్చక్తితో గూడి, 
'స్వపన్‌ = నిద్రించుచున్నవాడై, స్వయా = తనదైన, ఉదీరతయా = ఫ్రేరేపిం 
చబడిన, కాల-ఆఖ్యయా = కాలము అనే శక్తిచే, ఆసాదితకర్శ్మతంత్రః = 


తృతీయ స్కంధము - అధ్యాయము 8 శవం 


పొందించబడిన సృష్టిక్రియాకలాపము (జీవుల కర్మప్రవృత్తి గలవాడై, 
స్వదేహే = తన దేహమునందు, అపీతాన్‌ = విలీనమై యున్న లోకాన్‌ = 
లోకములను (జీవులను), దదృశే = చూచెను. 


ఈ విధముగా నారాయణుడు తన చిచ్చక్షితో కూడి ఆ జలముల 
యందు వేయి మహాయుగములు నిద్రించెను. తరువాత కాలము అనే 
ఆయన శక్తి సృష్టిక్రియద్వారా జీవుల కర్మఫలములు ప్రకటమయ్యే వ్యాపా 
రమును ఆయనకు కలిగించెను. అప్పుడాయన తన శరీరమునందు విలీనమై 
యున్న లోకములను (జీవులను) చూచెను. 


తస్యార్థసూక్షా శభినివిష్టదృప్ట స్టేరంతర్గతో కర్దో రజసా తనీయాక్‌ | 
గుజేన కాలానుగతేన విద్ధస్సూష్యంస్తదాభిద్యత నాఖిదేశాక్‌ 11న 


అర్ధసూక్ష్మ -అభినివిష్టదృశే ట్టః = సూక్ష్మభూతములయందు గట్టిగా 
నిలిచియున్న చూపు గల, తస్య = ఆ నారాయణునియొక్క అంతర్గతః = 
లోపలనున్ను తనీయాన్‌ = మిక్కిలి సూక్ష్మమగు, అర్ధః = సూక్ష్మతత్త్వముల 
వర్గము, కాల- -అనుగతేన = కాలముచే వికసింపజేయబడిన, రజసా గుణేన 
స్ట 'రజోగుణముచే, విద్ధః = క్షో ఖింపజేయబడిన దై సూష్యన్‌ = ఉద్భవింప 
బోవుచున్నదై. తదా = అప్పుడు, నాభిదేశాత్‌ = నాభిస్థానమునుండి, అభి 
ద్యత = = ఉద్భవించెను. 

నారాయణుడు తన సంకల్పరూపమగు దృష్టిని తనలో విలీన 
మైయున్న సూక్ష్మతత్త్యములమైకి సారించెను.. అప్పుడు ఆ సూక్ష్మతత్త్వ 
ముల వర్గము ప్రకటము కాబోతూ, కాలశక్తిచే వికసించియున్న రజోగుణ 
ముచే క్షోబింపజేయబడి, ఆయన నాభిస్థానమునుండి ప్రకటమయ్యెను. 


స పద్మకోశస్పహసోదతిష్టత్‌ 
కాలేన కర్మప్రతిబోధనేన | 

స్వరోచిషా తత్పలిలం విశాలం = , 
విద్యోతయన్నర్క ఇవాత్మయోనిః 1 క్షత 


154 శ్రీమద్బాగవతము 


కర్మప్రతిబోధనేన = జీవుల అదృష్టమును జాగృతము చేసే, 
కాలేన = కాలముచే, ఆత్మయోనిః = పరమాత్మయే కారణముగా గల, సః= 
ఆ సూక్ష్మతత్త్వముల వర్గము, పద్మకోశః = పద్మకోశము రూపముగా, 
సహసా = ఒక్కసారిగా, స్వరోచిషా = తన కాంతిచే, తత్‌ = ఆ, విశాలమ్‌ = 
విశాలముగు, సలిలమ్‌ = నీటిని, అర్కః ఇవ = సూర్యుడు వలె, విద్యోతయన్‌ 
- = ప్రకాశింప జేయుచూ, ఉదతిష్టత్‌ = ఉద్భవించెను. 

జీవుల కర్మాదృష్టమును జాగృతము చేసే కాలము సంప్రాప్తము 
కాగానే, సూక్ష్మతత్త్వ సముదాయము. పరమాత్మనుండి పద్మకోశరూప 
ములో ఒక్కసారి ప్రకటమయ్యును. సూర్యుని వలె ప్రకాశించే ఆ పద్మము 
తన కాంతులతో ఆ విశాలనుగు జలరాశిని గొప్పగా ప్రకాశింప జేసెను. 





తల్లోకపద్మం స ఉఏవవిష్టుః 
ప్రావీవిశత్సర్యగుణావభాసమ్‌ |! 

తస్మిన్‌ స్వయం వేదమయో విధాతా 
స్వయంభువం యం స్మ వదంతి సోోభూత్‌ | | 15 


ఉ = ఓయీ! సర్వగుణ-అవభాసమ్‌ = గుణములనన్నింటినీ ప్రకా 
శింపజేసే, తత్‌ = ఆ, లోకపద్మమ్‌ = ముల్లోకములనే పద్మమును, సః= ఆ, 
విష్ణుః ఏవ = విష్ణువే, ప్రానీవిశత్‌ = ప్రవేశించెను తస్మిన్‌ = దానియందు, 
స్వయమ్‌ = స్వయముగా, వేదనముయః = వేదమూర్తియగు, సః = ఆం 
'విధాతా = బ్రహ్మగారు, అభూత్‌ = ప్రకటముయ్యెను, యమ్‌ = ఎవనిని, 
స్వయంభువమ్‌ = స్వయంభువుడని, వదంతి స్మ = చెప్పెదరో. 


ఓయీ. విదురా! ముల్లోకముల రూపములోనున్న ఆ పద్మము 
జీవులకు భోగ్యములైన పదార్థజాతమునంతనూ ప్రకాశింపజేయుచున్నది. 
ఆ పద్మమును స్వయముగా విష్ణువు అంతర్యామి రూపముగా ప్రవేశించె 
ను. దానియందు సాక్షాత్తుగా వేదమూర్తియగు బ్రహ్మగారు ప్రకటమయ్యొ 
ను. ఆ బ్రహ్మగారు స్వయంభువుడని కీర్తించబడుచున్నాడు. 


తస్యాం శ్ర చాంభోరుహకర్ణికాయామవస్థితో లోకమపశ్యమానః "| 


తృతీయ స్కంధము - అధ్యాయము 8 కేవవ 


పరిక్రమున్వో్యోమ్ని వివృత్తనేత్రశ్చత్వారి లేభేినుదిశం ముఖాని! [16 


చ = మరియు, తస్యామ్‌ = ఆ, అంభోరుహకర్ణికాయామ్‌ = ఎ 
ముయొక్క కర్ణిక (దుద్దు యందు, అవస్టితః = ఉన్న సః= ఆ బ్రహ్మః 
లోకమ్‌ = ప్రపంచమును, అపశ్యమానః = = కననివాడైై, వ్యోమ్ని = ఆకాశము 
నందు, ను. = విస్తరించబడిన (త్రిప్పబడిన) కన్నులు గలవాడై, పరి 
క్రమన్‌ = చుట్టూ తిరుగుచున్నవాడై, అనుదిశమ్‌ = దిక్కుల వరుసననుసరిం 
చి, చత్వారి = నాలుగు, ముఖాని = ముఖములను, లేఖే = పాందెను. 


ఆ పద్మముయొక్క కర్ణికయందున్న బ్రహ్మగారికి ప్రపంచము కాన 
రాలేదు. ఆయన ఆ పద్మము లోపల చుట్టూ తిరుగుతూ ఆకాశమునందు 
కల్లను సారించి టబ్రిప్పుచూ నాల్గు దిక్కులను చూడగా, దిక్కునకు ఒకటి 
చొప్పున ఆయనకు నాలుగు ముఖములు లభించెను. 


తస్మాద్యుగాంతశ్వసనావఘూర్ణజలోర్మిచక్రాత్సలిలాద్విరూఢమ్‌ | 
ఉపాణితః కంజము లోకతత్తం నాత్మానమద్ధావిదదాది దేవః 1117 


తస్మాత్‌ = ఆ యుగ-అంతశ్వసన-అవఘూర్ణజల-జఊర్మి చక్రాత్‌ = 
ప్రళయకాలమునందలి వాయువుచే కల్లోలితము చేయబడిన నీటియందలి 
తరంగముల సమూహముగల, సలిలాత్‌ = జలరాశినుండి, విరూఢమ్‌ = 
పుట్టిన, కంజమ్‌ = బ్రహ్మాండపద్మమును, ఉపానశ్రితః = అధిష్టించియున్నవా 
డై. అదిదేనః = ఆదిదేవుడగు బ్రహ్మగారు, లోకతత్త్యమ్‌ = లోకతత్త్వముల 
రూపములోనున్న ఆ పద్మమును, ఆత్మానమ్‌ = తనను, అద్ధా = ఉన్నది 
ఉన్నట్లుగా, న అవిదత్‌ = తెలుసుకొన లేకపోయెను, ఉఊ = ఆశ్చర్యము] 


. ప్రళయకాలవాయున్నల తాకిడికి ఆ జలరాశియందు గొప్ప కెరట 
ములు ప్పట్టుచుండెను. ఆ కెరటముల మధ్యనుండి ప్రకటమైన ఆ పద్మ 
మును బ్రహ్మగారు అధిష్టించి యుండెను. కాని, ఆశ్చర్యమేమనగా, 
పద్మము రూసములో ప్రకటమైన ఆఅ లోకతత్త్వము గురించి గాని, తన 
గురించి గాని ఆయనకు ఏమీ తెలియకుండెను. 


క ఏష యోసావహమబ్దప్పష్ట 


156 శ్రీమద్భాగవతము 
ఏతత్కుతో వాబ్బమనన్యదప్పు ! 
అస్తి హ్యధస్తాదిహ కించనైత- 
దధిష్టితం యత్ర సతా ను భావ్యమ్‌ ।!! 13 
అబ్బపృష్టే = పద్మముయొక్క కర్ణికయందు, ఏషః = వీడు, కః = 


ఎవడు?, యః = ఎవడైతే అసౌ = ఈ, అహమ్‌ = నేను (అయి ఉన్నాడో), 
అప్పు = జలములయందు, అనన్యత్‌ = ఒకే ఒక్క ఏతత్‌ = ఈ, అబ్ద్బమ్‌ = 
పద్మము, కుతః = ఎక్కడిది?, ఇహ = ఇచట, అధస్తాత్‌ = క్రింద, కించన = 
ఏదో ఒకటి, అస్తి = ఉన్నది, హి = ఏలయనగా, సతా = వస్తువుచే, అనుభా 
వ్యమ్‌ = ఉండబడవలెను, యత్ర = దేనియందైతే, ఏతత్‌ = ఈ పద్మము, అ 
ధిష్టితమ్‌ = ఆశ్రయించి ఉన్నదో. 





ఇది నేను అనే ప్రత్యయము గలవాడనై ఈ పద్మముయొక్క కర్షి 
కయందు ఉన్న నేను ఎవరినై యుందును? ఈ జలములలో ఈ ఒక్క 
పద్మము తక్క మరియేదీ లేదు. ఇది ఎక్కడనుండి పుట్టియుండును? దీని. 
క్రింద ఏదో ఒక వస్తువు ఉన్నది. ఎందుకంటే, ఈ పద్మమునకు ఆశ్రయ 
ముగా ఉండే వస్తువు ఏదో ఒకటి ఉండి తీరవఠెను గదా! 


స ఇత్సముద్వీక్ష్య తదబ్దనాలనాడీభిరంతర్ణలమానివేశ | 
నార్వాగ్గతస్తళ్టరనాలనాలనాభిం విచిన్వంస్తదవిందతాజః 1|| 19 


సః = ఆ బ్రహ్మ, ఇత్టమ్‌ = ఈ విధముగా, ఉద్వీక్ష్య = ఊహించి, 
తత్‌-అబ్బనాలనాడీఖిః = ఆ పద్మముయొక్క తూడులోని రంధ్రములగుం 
డా, అంతః-జలమ్‌ = నీటిలోనికిి ఆవివేశ = ప్రవేశించెను, సః = ఆ విధ. 
ముగా ప్రవేశించిన, అజః వై = బ్రహ్మగారు, తత్‌-ఖరనాలనాలనాఖిమ్‌ = ఆ 
కఠినమగు నాళము గల సద్మముయొక్క నాళమునకు ఉండే ఆధారస్థాన 
మును, విచిన్వన్‌ = వెదుకుచున్నవాడై, తత్‌ = ఆ సమయములో, అర్వాక్‌ = 
దగ్గరగా, గతః = వెళ్లినవాడైై, న అవిందత = తెలియలేక పోయెను. 


ఆ బ్రహ్మ ఈ విధముగా ఊహించి, ఆ పద్మముయొక్క కఠిన 
మగు నాళములలోని రంధ్రముల గుండా నీటిలోనికి ప్రవేశించెను. ఆయన 


తృతీయ స్కంధము - అధ్యాయము 8 శే5గ 


అచట వెదుకుతూ అ, నాళమునకు ఆధారమగు నాభికి దగ్గరకు చేరిననూ, 
దానిని తెలుసుకొనలేక పోయెను. 


తమస్యపారే విదురాత్మసర్గం 
విచిన్వతోంభూత్సుమహాంస్తిఏణేమిః | 

యో చేహభాజాం భయమీరయాణః 
పరిక్షిణోత్యాయురజస్య హేతిః || 20 


విదుర = ఓ విదురా!, అపారే = అంతు లేని, తమసి = చీకటియం 
దు, ఆత్మసర్గమ్‌ = తాను పుట్టిన స్థానమును, విచిన్వతః = వెదుకుచున్న 
బ్రహ్మకు, సుమహాన్‌ = చాల పెద్ద, త్రిణేమిః = భూతభవిష్యద్వ ర్తమానము 
అనే మూడు ధారలు గల కాలము, అభూత్‌ = ఆయొను, అజస్య = భగవా 
నుని, హేతిః = ఆయుధముగు, యః = ఏ కాలమైతే, దేహభాజామ్‌ = జీవుల 
కు, భయమ్‌ = భయమును, ఈరయాణః = కలిగించుచున్నదై. ఆయుః = 
ఆయుర్దాయమును, పరిక్షిణోతి = క్షీణింపబేయుచున్నదో. 


ఆ అంతు లేని చీకటిలో బ్రహ్మగారు తన ఉత్పత్తి స్థానమును 
వెదుకుచుండగా, చాల కాలము గడిచిపోయిను. భూతభవిష్యద్వ ర్తమాన 
ములనే మూడు రూపములు గల ఈ కాలము ఆ భగవానుని చేతిలోని 
ఆయుధము. అది దేహాత్మభావము గల జీవులకు భయమును గొల్పుచూ, 
వారి ఆయుర్దాయమును హరించి వేయుచుండును. 


తతో నివృత్తోఃప్రతిలబ్ధకామస్ప్వధిష్ట్య్రమాసాద్య పునస్స దేవః | 
శనైర్జితశ్వాసనివృత్తచిత్తో న్యషీదదారూఢసమాధియోగః [| 21 


అప్రతిలబ్ధకామః = పొందబడని కామన గల, సః = ఆః దేవః = 
బ్రహ్మదేవుడు, తతః = ఆ అన్వేషణమునుండి, నివృత్తః = విరమించుకు 
న్నవాడై: పునః = మరల, స్వధిష్ట్యమ్‌ = తన స్థానమును, ఆసాద్య = చేరుకొ 
ని, శనైః = మెల్లగా, జితశ్వాసనివృత్తచిత్తః = జయింపబడిన శ్వాస గలవాడ 
.గుటచే నియంత్రించబడిన మనస్సు గలవాడై ఆరూఢసమాధియోగః = 
ఆశ్రయించబడిన సమాధియోగము గలవాడై న్యషేదత = కూర్చుండెను. 


158. శ్రీమద్భాగవతము 


ఆ బ్రహ్మగారి కోరిక తీరలేదు. ఆయన ఆ ప్రయత్నమునుండి విర 
మించుకొని మరల తన స్ట్థానమగు పద్మకర్ణికను చేరుకొని, దానియందు 
కూర్చుండి మెల్లమెల్లగా శ్వాసను జయించి, మనోవృత్తులను నిరోధించి, 
సమాధిస్థితిని చేరుకొని యుండెను. 


కాలేన సోోజః పురుషాయుషాభి- 
ప్రవృత్తయోగేన విరూఢబోధః | 
స్వయం తదంతర్హ్భుదయేంవభాత- 
మపశ్యతాపశ్యత యన్న పూర్వమ్‌ || 22 





సః = ఆ, అజః = బ్రహ్మగారు, పురుష-ఆయుషా = వంద సంవత్స 
రముల, కాలేన = కాలముచ్చే అభిప్రవృత్తయోగేన = చక్కగా సాగిన 
సమాధియోగముచే, విరూఢబోధః = విశేషముగా కలిగిన జ్ఞానము గలవా 
డై అంతః-హృదయే = హృదయము లోపల, స్వయమ్‌ = తనంత 
తానుగా, అవభాతమ్‌ = సాక్షాత్కరించిన, తత్‌ = ఆ తన కారణమును, అప 
శ్యత = చూచెను, యత్‌ = దేనినైతే, పూర్వమ్‌ = ఇదివరలో, న అపశ్యత = 
చూడలేదో. 

ఆ బ్రహ్మగారు ఈ విధముగా పురుషాయుర్దాయమగు వంద సంవ 
తరముల కాలము సమాధియోగమును చక్కగా కొనసాగించగా, ఆయ” 
నకు విశేషమగు జ్ఞానము ఉదయించెను. అప్పడాయనకు ఇదివరలో ఎంత 
వెదికిననూ కానరాని తన కారణము తన హృదయము లోపల ప్రకాశిస్తూ 
తనంత తానుగా సాక్షాత్కరించెను. 


మృణాలగౌరాయత శేషభోగపర్యంక 
ఏకం పురుషం శయానమ్‌ | 
ఫణాతపత్రాయుతమూర్దరత్న- 
ద్యుభిర్హతధ్వాంతయుగాంతతోయే || 23 
_.ఫణ-ఆతపత్ర-అయుతమూర్దరత్నద్యుభిః = గొడుగులవంటి పది 
వేల పడగల తల్తలమై ఉన్న రత్నముల కాంతులచే, హతధ్యాంతయుగ 


తృతీయ స్కంధము - అధ్యాయము 8 కేం 








-అంతతోయే = నశింపజేయబడిన చీకట్లు గల ప్రళభయజలమునందు, 
మృణాలగౌర-ఆయత జశేషభోగపర్యంకే = తామరతూడువలె తెల్లని విశాల 
మైన ఆదిశేషుని దేహమనే శయ్యయందు, శయానమ్‌ = నడుము వాల్చి 
యున్న ఏకమ్‌ = ఒక, పురుషమ్‌ = పురుషుని (చూచెను). 


ఆదిశేషుని పదివేల పడగలు గొడుగుల వలె నున్నవి. వాటి తల 
లమై నున్న రత్నములు తమ కాంతులచే ఆ ప్రళభయజలమునందలి చీక 
ట్లను పారద్రోలుచున్నవి. తామరతూడువలె తెల్లనైన ఆ ఆదిశేషుని విశాల 
మగు దేహమే శయ్య కాగా, ఒక పురుషుడు దానిమై నడుము వాల్చియుం 
డెను. బ్రహ్మగారు ఒంటరిగానున్న ఆ పురుషోత్తమ భగవానుని కనుగొనెను. 


(యేక్షాం క్షిపంతం హరితోపలాదేః 
సంధ్యాభ్రనీవేరురురుక్క్షమూర్హ్నః | 
రత్నోదధారౌషధిసౌమునస్య- 
వనస్రజో వేణుభుజాంఘ్రిపాంఘేః || 24 


సంధ్యా-అభ్రనీవేః = సంధ్యాకాలమునందలి మేఘములే కట్టువస్తం 
ముగా గల, ఉరురుక్కమూర్ధ్నః = అనేకములగు బంగరు శిఖరములు గల, 
రత్నఉదధారా-ఓషధిసౌమనస్యవనస్రజః = రత్నములు నీటిధారలు ఓషధి 
మొక్కలు మరియు పుష్పములు అనువాటిచే కూర్చబడిన వనమాల గల, 
వేణుభుజ-అంఘ్రీప-అంయేః = వెదుళ్లే భుజములుగా మరియు వృక్షములే 
పాదములుగా గల, హరిత-ఉపల-అ(ద్రేః = మరకతమాణిక్య (వచ్చల) పర్వ 
తముయొక్క, ద్రేక్షామ్‌ = శోభను, క్షిపంతమ్‌ = తిరస్కరించుచున్నవాడు. 


ఆ పురుషోత్తమ భగవానుని దేహకాంతి, వెదుళ్లే భుజములుగా 
మరియు వృక్షములే పాదములుగా గల మరకతమాణిక్యపర్వతుని శోభను 
తిరస్కరించుచున్నది. ఆ పర్వతమునకు సంధ్యాకాలమునందలి మేసు 
ములే కట్టువస్త్రృములన్నచో, వాటిని ఆ పురుషుని పీతవస్త్రము తలదన్ను 
చున్నది. అనేకములగు బంగరు శిఖరములే ఆ పర్వతమునకు కిరీటముల 
న్నచో, ఆ పురుషుని కిరీటము వాటి శోభను అతిశయించుచున్నది. ఆ పర్వ 
తమునకు రత్నములు, నీటిధారలు, ఓషధి మొక్కలు మరియు పుష్ప 


160 శ్రీమద్చాగవతము 





ములు కలిసి వనమాలను సమగూర్చుచున్నవన్నచో, ఆయన దాల్చిన వన 
మాల ఆ మాలను తన శోభచే పరాస్తము చేయుచున్నది. 


ఆయామతో విస్తరతస్ప్వమానదేహేన లోకత్రయసంగ్రహేణ | 
విచిత్రదివ్యాభరణాంశుకానాం కృతశ్రియాపాణ్రితవేషదేహమ్‌ ! 125 


లోకత్రయసంగ్రహేణ = ముల్లోకములను తనయందు ఇముడ్చుకు 
న్నట్టియు, విచిత్రదివ్య-ఆభరణ-అంశుకానామ్‌ = రంగు రంగుల దివ్యమగు 
ఆభరణములకు మరియు వస్త్రములకు, కృతశ్రియా = చేకూర్చుబడిన శోభ 
గలిగినట్టియు, ఆయామతః = పొడవును బట్టి, విస్తరతః = వైశాల్యమును 
బట్టి స్వమానదేహేన = తనకు తగిన ప్రమాణము గల దేహముతో, ఆశ్రిత 
వేషదేహమ్‌ = స్వీకరించబడిన అలంకారము గల దేహము గలవాడు. 


ఆ ప్పురుషుని దేహము పొడవులో మరియు వైశాల్యములో తనకు 
తానే సాటిమై తనకు అనురూపమైన ప్రమాణమును కలిగి ముల్లోకము 
లను తనలో ఇముడ్చుకొని యుండెను. ఆ దేహము రంగు రంగుల దివ్య 
ములగు వస్త్రములకు మరియు ఆభరణములకు శోభను కలిగించుచుండె 
ను. ఇట్లు అలంకరించబడిన దేహము గల ఆ పురుషుని బ్రహ్మ చూచెను. 


పుంసాం స్వకామాయ వివిక్తమార్డెః 
అభ్యర్భతాం కామదుఘాంఘ్రిపద్మమ్‌ | 
ప్రదర్శ్భయంతం కృపయా నభఖేందు- 
మయూఖభిన్నాంగులిచారుసత్రమ్‌ |! 26 


నఖ-ఇందుమయూఖభిన్న-అంగులిచారుపత్రమ్‌ = గోళ్లు అనే 
చంద్రవంకల కిరణములచే కలిసియున్న వ్రేళ్లు అనే సుందరమగు రేకులు 
గల్గినట్టియు, స్వకామాయ = తాము కోరే ఫలము కొరకు, వివిక్తమార్డెః = 
వేదమునందు నిర్దేశించబడిన శుద్దమగు ఉపాయములచే, అభ్యర్చతోమ్‌= 
చక్కగా ఆరాధించే, ప్పుంసామ్‌ = "మానవులకు, కామదుఘ- -అంఘ్రిపద్డుమ్‌ 
= కోరికలనీడేర్చే పాదపద్మమును, కృపయా = దయతో, ప్రదర్శ్భయంతమ్‌ 
= దర్శనమిచ్చుచున్న (పురుషుని చూచెను). 


తృతీయ స్కంధము ఆ అధ్యాయము 8 శేర1 


భగవానుని పద్మమువంటి పాదమునకు చంద్రవంకలవంటి నఖ 
ముల కాంతులతో ప్రకాశించే వ్రేళ్లు పద్మపత్రములవలె నున్నని. మాన 
వులు తమ కోరికలు ఈడేరుట కొరకై ఆ పాదమును వేదములో నిగ్దేశించబ 
డిన శుద్ధమగు వేర్వేరు ఉపాయములతో చక్కగా ఆరాధించగా, వారికి ఆ 
పాదము. కోరికలను సుసంపన్నము. చేయును. అట్టి పాదపద్మమును 
దయతో దర్శనమిచ్చుచున్న పురుషోత్తముని బ్రహ్మగారు చూచెను. 


ముఖేన లోకార్తిహరస్మితేన 
పరిస్పురత్కుండలమండితేన | 
శోణాయితేనాధరబింబభాసా 
ప్రత్యర్హయంతం సునసేన సుభా 1! 27 
లోక-ఆర్తిహరస్మితేన = జనుల దుఃఖమును పోగొట్టే చిరునవ్వు 
గల్గినట్టియు, పరిస్పురత్‌-కుండలమండితేన = ఇటునటు కదులుతూ ప్రకా 
నించే కుండలములచే అలంకరించబడినట్టియు, అధరబింబభాసా = దొండ 
పండువంటి క్రింది పెదవియొక్క కాంతిచే, కోణాయితేన = ఎర్రని నిప్పు 
వలెనున్నట్టియు, సునసేన = అందమైన ముక్కు గలిగినట్టియు, సుభ్యా 
= చక్కని కనుబొమలు గల, ముఖేన = ముఖముతో, ప్రత్యర్హయంతమ్‌ = 
సమ్మానించుచున్న (పురుషుని చూచెను). 
ఆయన చిరునవ్వు ముఖము జనుల దుఃఖమును పోగొట్టును. 
అందమైన ముక్కు, చక్కని కనుబొమలు గల ఆ ముఖము ఇటునటు కదు 
లుతూ ప్రకాశించే కుండలములతో నలరారుచుండెను. ఎర్రని క్రింది పెదవి 
దొండపండువలె శోభిల్లెను. అట్టి ముఖముతో ఆయన తనను పూజించు 
భక్తులను సమ్మానించుచుండెను. 


కదంబకింజల్కపిశంగవానసా స్వలంకృతం మేఖలయా నితంబే | 
హారేణ చానంతధనేన వత్స శ్రీవత్సవక్షఃస్టలవల్లభేన 1 28 


వత్స = ఓ కుమారా! నితంబే = నడుమునందు, కదంబకింజల్కపి 
శంగవాససా = కడిమి పువ్వుల పుప్పొడి వలె పసుపు వన్నె గల వస్త్రము 


162 శ్రీమద్భాగవతము 





తో, మేఖలయా = మొలనూలుతో, చ = మరియు, అనంతధనేన = విలువ 
కట్టలేని; శ్రీవత్సవక్షఃస్థలవల్లభేన = శ్రీవత్సము అనే మచ్చతో కూడిన 
వక్షఃస్థలమునకు తగియున్ను హారేణ = హారముచే, సు-అలంకృతమ్‌ = 
చక్కగా అలంకరించబడి యున్న (పురుషుని చూచెను). 


. ఓ ప్రియవిదురా! ఆ ప్పరుషోత్తముని నడుము కడిమి పువ్వుల 
పుప్పొడి వలె పసుపు వన్నెగల వస్త్రముతో మరియు మొలనూలుతో ప్రకా 
శించుచుండెను. ఆయన శ్రీనత్సము అనే మచ్చగల తన వక్షఃస్థలమునకు 
తగియున్న అమూల్యమగు హారముతో శోభిల్లుచుండెను. 


పరార్హ $కేయూరమణిప్రవేక- 
పర్యస్తదోర్దండసహస్రశాఖమ్‌ | 

అవ్య క్రమూలం భువనాంఘ్రిపేంద్ర- 
మహీంద్రభోగైరధివీతవల్శమ్‌ !! 29 


పరార్ష్య కేయారమణిప్రవేకపర్యస్తదోర్టండసహ్రశాఖమ్‌ = మిక్కిలి 
విలువైన అంగదములతో మరియు ఉత్తమవముగు మణులతో అంతటా అలం 
కరించబడిన భుజదండములే అనంతములగు శాఖలుగా గలది, అవ్యక్త 
మూలమ్‌ = పరబ్రహ్మ మూలముగా (కనబడని తల్లివేరు) గలది, అహి-ఇం 
ద్రభోగైః = శేషుని పడగలచే, అధివీతవల్భమ్‌ = చుట్టువారబడియున్న 
భుజస్కంధములు గల, భువన-అంఘ్రిప-ఇంద్రమ్‌ = భువనము అనే 
గొప్ప వృక్షమును (చూచెను), 


జగత్కారణుడగు ఆ పురుషోత్తముడు గొప్ప చందనవృక్షము వల 
నున్నాడు. జగద్రూపముగా ప్రకటమైన ఆయనయే. జగత్తు అనే వృక్షము 
రూపములో నున్నాడు. ఆయన భుజదండములే ఆ వృక్షముయొక్క అనం 
తములగు శాఖలు. ఆ భుజములయందు ప్రకాశించే విలువైన అంగద 
ములు మరియు ' ఉత్తమముగు మణులు చందనవృక్షముయొక్క ఫలపుష్ప 
ములతో నిండిన కొమ్మలను స్మరింపజేయుచున్నవి. జగత్తు అనే వృక్షము 
నకు అవ్యక్తము అనబడే మాయాశక్తి గాని, లేక అవ్య క్తశబ్దవాచ్యమగు పర 
బ్రహ్మ గాని మూలమై యుండుట ప్రసిద్ధమే. చెట్టుయొక్క తల్లివేరు కనబ 


తృతీయ స్కంధము - అధ్యాయము 8 163 


డకుండుట అందరికీ తెలిసినదే. ఆ పురుషోత్తముని భుజస్కంధములను 
ఆదిశేషుని పడగలు చుట్టువారియున్నవి. ఆ విధముగా ఆయన పాములకు 
నివాసమగు చంధనవృక్షమును పోలియున్నాడు. 


చరాచరాకో భగవన్మహీధ్రమహీంద్రబంధుం సలిలోపగూఢమ్‌ | 
కిరిటనాహ్రహిరణ్యశృంగమావిర్భవత్కొస్తుభరత్నగర్భమ్‌ 11 30 


చర-అచర-ఓకః = జంగమస్థావరాత్మకమగు జగత్తునకు స్థానమైన 
ట్టియు, అహి-ఇంద్రబంధుమ్‌ = అదిశేషునకు (గొప్ప పాములకు) బంకువు 
అయినట్టియు, సలిల-ఉపగూఢమ్‌ = ప్రళయజలములచే (నీటిచే) చుట్టువా 
రబడి యున్నట్టియు, కిరీటసాహస్రహిరణ్యశృంగమ్‌ = అసంఖ్యాకములగు 
కిరీటములే బంగరు శిఖరములుగా గలిగినట్టియు, ఆవిర్భవత్‌- కౌస్తుభరత్న 
గర్భమ్‌ = స్పష్టముగా కానవచ్చే కౌస్తుభమాణిక్యము దేహమునకు 
మధ్యలో నున్ను భగవత్‌-మహీద్రమ్‌ = ప్పురుషోత్తముడనే పర్వతమును. 


ప్రళయజలములచే చుట్టువారబడియున్న ఆ భగవానుడు నీటిలో 
మునిగియున్న పర్వతమువలె నున్నాడు. పర్వతము చెట్టుచేమలకు ఇతర 
ప్రాణులకు ఆశ్రయమై యుండగా, ఆయన స్థావరజంగమాత్మకమగు జగ 
త్తునకంతకూ నివాసస్టానము. పర్వతము గొప్ప పాములకు నిలయము 
కాగా ఆయన ఆదిశేషునకు బంధువు. ఆదిశేషుని పడగలమైనుండే అసం 
ఖ్యాకములగు బంగరు కిరీటములు పర్వతశిఖరములవఠె నొప్పారుచున్న 
వి. పర్వతములో రత్నములుండుననే ప్రసిద్ది గలదు. ఆ పురుషోత్తముని 
వక్షఃస్టలమునందు కౌస్తుభమాణిక్యము చక్కగా ప్రకాశించుచుండెను. 


నివతమామ్నాయమధువ్రతశ్రియా 
స్యక్షీర్తమియ్యా వనమాలయా హరిమ్‌ | 
సూర్యేందువాయ్య్వగ్న్యగమం త్రిధామభిః 
పరిక్రమత్పాంధనిక్రెర్దురాసదమ్‌ ! | 311 


ఆమ్నాయమధువ్రతశ్రియా = వేదములనే భ్రమరములచే శోభిల్లే, 
స్వకీర్తమయ్యా = తన కీర్తియే స్వరూపముగా గల, వనమాలయా = వనమా 


164 శ్రీమద్భాగవతము, 





లతో, నివీతమ్‌ = వ్యాపించబడి యున్నట్టియు, సూర్య-ఇందువాయు-అ 
గ్నిాఅగమమ్‌ = సూర్యుడు చంద్రుడు వాయువు అగ్ని అను వారిచే పొంద 
శక్యము కానట్టియు, త్రిధామభఖిః = మూడు కాలములయందు (ముల్లోకము 
లయందు) ప్రకాశించే, పరిక్రమత్‌-ప్రాధనికైః = చుట్టూ తిరుగుచున్న సుద 
ర్భనము మొదలగు ఆయుధములచే, దురాసదమ్‌ = సమీపించ శక్యము 
కాని, హరిమ్‌ = శ్రీహరిని (చూచెను). 


శ్రీహరి మెడలో విరాజిల్లే వనమాల చుట్టూ వేదములే భ్రమర 
ములై తిరుగుతూ ఆయన కీర్తిని గానము చేయుచున్నవి. సూర్యుడు, 
చంద్రుడు, అగ్ని మొదలగు జ్యోతిర్మండలములు ఆ శ్రీహరియొక్క ప్రకా 
శము ముందు వెలవెలపోవును. వాయువు ఆయనను సమీపించలేడు. 
ముల్లోకములలో మూడు కాలములలో తమ తేజస్సుచే దుర్నిరీక్యములై 
ఆయన చుట్టూ తిరుగుతూ ఉండే సుదర్శనము మొదలగు ఆయుధములు 
కూడ ఆయనను సమీపించలేకున్నవి. వాటి కారణముగా వ 
ఆయనను సమీపించలేదు. 


తర్ష్యేవ తన్నాఖిసరస్సరో జమాత్మాన మంభశ్శ సనం వియచ్చ | 
దదర్శ దేవో జగతో విధాతా నాతః పరం లోకవిసర్గదృష్టిః 1] 32 


లోకవిసర్గదృష్టిః = లోకములను సృష్టించుటకై జ్ఞానము (ఇచ్చ) 
గల, జగతః = జగత్తునకు, విధాతా = కర్తయగు, దేవః = బ్రహ్మబేవుడు, తర్తి 
ఏవ = అదే కాలమునందు, తత్‌-నాభిసరః-సరోజమ్‌ = ఆ భగవానుని నాభి 
అనే సరస్సునుండి పుట్టిన పద్మమును, ఆత్మానమ్‌ = తనను, అంభః = ప్రళ 
యజలమును, శ్వసనమ్‌ = ప్రళయవాయువృను, చ = మరియు, వియత్‌ = 
ఆకాశమును, దదర్శ = చూచెను, అతః పరమ్‌ = ఇంతకు మించి, న = 
చూడలేదు. 


లోకములను సృష్టించుటకు కావలసిన జ్ఞానము, సృష్టించాలనే 
ఇచ్చ గల ఆ జగద్విధాతయగు బ్రహ్మదేవునకు శ్రీహరిని చూచిన ఆ సమ 
యములో, ఆయన నాభిసరస్సునుండి పుట్టిన పద్మము, తన శరీరము, 


తృతీయ స్కంధము - అధ్యాయము 8 165 





ప్రళయ జలములు, ప్రళయ వాయువు మరియు ఆకాశము అనే ఈ 
అయిదు తక్క మరేదీ కానరాలేదు. 


స కర్మబీజం రజసోపరక్తః ప్రజాస్పిసృక్షన్నియదేవ దృష్ట్వా ! 
అస్తాద్విసర్గాభిముఖస్తమీడ్యమవ్య క్రవర్మన్యభివేశితాత్మా |! 33 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే 
అష్టమోోధ్యాయః [1 


రజసా = రజోగుణముచే, ఉపరక్త్క = రంజింపజేయబడినవాడై. 
అవ్య క్షవర్శ్మని = మాయయొక్క విలాసమునందు, అభివేశిత-ఆత్మా = ఆగ్ర 
హముతో గూడిన చిత్తము గలవాడై, సః= ఆ బ్రహ్మ ప్రజాః = ప్రజలను, 
సిసృక్షన్‌ = సృష్టించ గోరినవాడై, ఇయత్‌ ఏవ = ఇంత మాత్రమునే కర్మబీ 
జమ్‌ = సృష్టికర్మకు కారణమైనదానిని, దృష్ట్వా = చూచి, విసర్గ-అభిముఖః 
= విభిన్నరకముల సృష్టులయందు అభిముఖముగానున్న మనస్సు గలవా 
డై ఈడ్యమ్‌ = కొనియాడదగిన, తమ్‌ = శ్రీహరిని, అస్తాత్‌ = స్తుతించెను. 


ఆ -బ్రహ్మగారి మనస్సు రజోగుణముచే రంజితమై (వ్యాప్తమై) 
యుండెను. కావుననే, ఆయనకు మనస్సులో మాయాశక్తియొక్క విలాస 
మునందు అభినివేశము (పట్టుదల) పెరిగెను. ఆయన వివిధరకముల్ల సర్గ 
ముల ద్వారా ప్రజలను సృష్టించగోరి అ సృష్టికి కారణము కాగల 
తత్త్వముల కొరకు పరికించగా, కేవలము ఆ అయిదు మూత్రమే ఆయనకు 
కానవచ్చెను. అపుడాయన కొనియాడదగిన శ్రీహరిని స్తుతించెను. 


శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు 
ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8). 


వవ సంలు ల 


అథ నవమోశరధ్యాయః 
బ్రహ్మగారు శ్రీహరిని స్తుతించుట 


బ్రహ్మోవాచ | 
జ్ఞాతోంసి మేంద్య. సుచిరాన్నను దేహభాజాం 
న జ్ఞాయతే భగవతో గతిరిత్యవద్యమ్‌ | 
నాన్యత్త్వదస్తి భగవన్నపి తన్న శుద్ధం 
మాయాగుణవ్యతికరాద్యదురుర్విభాసి | క్షే 


బ్రహ్మా ఇ బహ్మగారు, ఉవాచ = పలికెను, భగవన్‌ = ఓ భగవా 
నుడా! సుచిరాత్‌ = చాల కాలము తరువాత, అద్య = ఈనాడు, మే = 
నాకు, జ్ఞాతః = తెలియబడినవాడవు, అసి = అగుచున్నావు, నను = 
అయ్యో! దేహభాజామ్‌ = దేహధారులకు, భగవతః = భగవానుని, గతిః = 
తత్త్వము, న జ్ఞాయతే = తెలియబడుట లేదు, ఇతి = అనునది, అవద్యమ్‌ 
= దోషము, త్వత్‌ = నీకంటె, అన్యత్‌ = భిన్నమైనది. న అస్తి = లేదు, అపి = 
భాసించిననూ, తత్‌ = అది, శుద్ధమ్‌ = శుద్దమగు సత్త (స్వతంత్రమగు ఉని 
క్రి న =కాదు, యత్‌ = వలయనగా, మాయాగుణవ్యతికరాఠ్‌ = మాయాశక్తి 
యొక్క గుణములయందలి సంక్షోభముచే, ఉరుః = అనేకరూపములుగా, 
విభాసి = ప్రకాశించుచున్నావు. 


. బ్రహ్మగారు ఇట్లు పలికెను --- ఓ భగవాన్‌! ఇంతకాలము తరు 
వాత ఈనాడు నేను నిన్ను తెలుసుకున్నాను. అయ్యో! దేహాభిమానము 
గల జీవులు భగవానుని స్వరూపము తెలియకుండుట అనే దోషమును కలి 
గియున్నారు. నీకంటె భిన్నముగా ఏదీ లేదు. “ఉన్నట్లు భాసించేది స్వతంత్ర 
మగు సత్త (ఉనిక్ని గలది కాదు. ఏలయనగా, త్రిగుణాత్మికయగు నీ 


తృతీయ స్కంధము ఆ అధ్యాయము ౦ 167 
మాయాశక్తిలో కలిగిన సంక్షోభముచే నీవే వివధరూపములలో భాసించుచు 
న్నావ్లు. 
రూపం యదేతదవబోధరసోదయేన 
శశ్వన్నివృత్తతమసస్పదనుగ్రహాయ ! 
ఆదౌ గృహీతమవతారశ తైకబీజం 
యన్నాభిపద్మభవనాదహమావిరాసమ్‌ |! | డై 

అవబోధరస-ఉదయేన = చైతన్యశక్తియొక్క అవిరా ,వముచే, 
శశ్వత్‌ = శాశ్వతకాలము, నివృత్తతవముసః = తొలగియున్న అజు నము గల 
నీ ఏతత్‌ = ఈ, అవతారశత-ఏకబీజమ్‌ = వందలాణ అవ తారములకు 
ఏకైకకారణమైన, రూపమ్‌ = రూపము, యత్‌ = ఏవి గలదో అది, సత్‌-అను 
గ్రహాయ = సత్పురుషుల అనుగ్రహము కొరకే ఆదౌ = మున్ముందుగా, 
గృహీతమ్‌ = స్వీకరించబడినది. యత్‌-నాభిపద్మభవనాత్‌ = ఏ రూపము 
యొక్క నాఖినుండి పుట్టిన పద్మము అనే భవనమునుండి, అహమ్‌ = నేను, 
ఆవిరాసమ్‌ = ఆవిర్భవించితినో. 

నీ వైతన్యశక్తియొక్క ప్రకాశముచే అజ్ఞానము సర్వదా నీకు దూర 
ముగా నున్నది. నీవు ఈ రూపమును సత్పురుషులను అనుగ్రహించుట 
కొరకై స్వీకరించితివి. నీ ఈ రూపము వందలాది అవతారములకు మూల 
కారణము అగుచున్నది. నీ ఈ నిగ్రహూముయొక్క నాభినుండి పుట్టిన 
పద్మము అనే భవనమునుండి నేను ఆవిర్భవించితిని. 


నాతః పరం పరమ యదృవతస్ప్వరూప- 
' .మానందమాత్రమవికల్పమవిద్ధవర్చః | 
పశ్యామి విశ్వసృజమెకమవిశ్వమాత్మన్‌ 
భూతేంద్రియాత్మకమదస్త ఉపాన్రితోంస్మి 1! 3 
పరము = ప్రకృతికి అతీతమైనవాడా! అత్మన్‌ = ఆత్మస్వరూపుడా!, 
ఆనందమాత్రమ్‌ = ఆనందఘనము, అవికల్పమ్‌ = భేదములు లేనిది, అవి 
దవర్చః = ఆవృతము కాని ప్రకాశము గలది అగు, భవతః = నీయొక్క, 


168 శ్రీమద్భాగవతము 





యత్‌ = ఏ, స్వరూపమ్‌ = స్వరూపము గలదో అది, అతః = ఈ రూపము 
కంటె, పరమ్‌ = భిన్నమైనదిగా, న పశ్యామి = చూడజాలను, విశ్వసృజమ్‌ 
= జగత్తును సృష్టించునట్టియు, ఏకమ్‌ = ఉపాస్యములగు రూపములలో 
ప్రముఖమైనట్టియు, అవిశ్వమ్‌ = జగత్తుకంటె విలక్షణమైనట్టియు, భూత- 
ఇంద్రియ-ఆత్మకమ్‌ = భూతములకు ఇంద్రియములకు అధిష్టానమైన, తేజ 
నీ, అదః = ఈ రూపమును, ఉపాథ్రితః = శరణు పొందినవాడను, అస్మి = 
అగుచున్నాను. 


ప్రకృతికి అతీతమైనవాడా! ఓ అత్మరూప్పుడా! నీ చైతన్యస్వరూప 
మునకు అజ్ఞానముయొక్క ఆవరణము లేదు. ఆనీ ఆనందఘనస్వరూప 
మునందు భేదములేమియు లేవు. నీ ఈ రూపము దానికంటె భిన్నమైన 
దని నేను అనుకోను. అద్వితీయమగు ఈ నీ రూపము జగత్తును సృష్టించి 
ననూ జగత్తునకు అతీతముగనే యున్నది. సకలభూతములకు, ఇంద్రియ 
ములకు అధిస్టానముగు ఈ నీ రూపమును నేను శరణు వేడుచున్నాను. 


తద్వా ఇదం భువనమంగల ముంగలాయ 
ధ్యానే స్మ న్లో దర్శితంత ఉపాసకానామ్‌ ! 
స్మైనమో భగవతేినువిధేమ తుభ్యం 
యోునాదృతో నరకభాగ్భిరసత్ప్రసం గః | | ద్శే 


భువనమంగల = జగత్తునకు కల్యాణమును చేకూర్చువాడా!: తత్‌ 
= అట్టి, ఇదం వై= ఈ నీ రూపమే, తే =నీ, ఉపాసకానామ్‌ = ఉపాసకులమ 
గు, నః = మాయొక్క, మంగలాయ = కల్యాణము కొరకు, ధ్యానే = ధ్యాన 
మునందు, దర్శితం స్మ = చూపబడగినది, తస్మై = అట్టి, భగవతే = భగవా 
నుడవగు, తుభ్యమ్‌ =నీ కొరకు, నమః = నమస్కారమును, అనువిధేము = 
పలుమార్లు చేయుచున్నాము, యః = ఏ నీవ, అసత్‌-ప్రసంగైః = మిథ్యా 
భూతమగు జగత్తునందు తీవ్రమగు ఆసక్తి (కుతర్క్మములు గల, నరక 
భాగ్భిః = నరకమును పొందే జనులచే, న. = ఉపేక్షించ బడుదువో. 


జగత్తునకు కల్యాణమైనవాడా! నీ ఉపాసకుడనగు నాకు కల్యాణ, 
మును చేయుట కొరకై నీవు అట్టి ఈ నీ రూసమును నాకు ధ్యానములో 


తృతీయ స్కంధము - అధ్యాయము 9 169 


దర్శనమిచ్చితివి. భగవానుడవగు నీకు నేను పలుమార్లు నమస్కరించుచు 
న్నాను. అజ్ఞానులు మిథ్యాభూతమగు జగత్తునందు తీవ్రముగు ఆసక్తి గలవా 
రై. కుతర్కములయందు నిష్టను కలిగి, నిన్ను ఉపేక్ష చేసి నరకమును 
పొందుచున్నారు. 


యే తు త్వదీయచరణాంబుజకోశగంధం 
జిఘ్రంతి కర్ణవివరైస్థ్రంతివాతనీతమ్‌ | 
భక్త్యా గృహీతచరణః పరయా చ తేషాం 
నాపైషి్‌ నాథ హృదయాంబురుహాత్స్వపుంసామ్‌ |! 5 
నాథ = ఓ నాథా! యే తు = ఎవరైతే, శ్రుతివాతనీకవ్‌, = వేదము 
లనే వాయువృచే గొనిరాబడిన, త్వదీయచరణ-౧౦బుజకో శగంధమ్‌ = నీ 
పాదములనే పద్మపు మొగ్గల పరిమళమును, కర్ణఏవరైః= చెవి రంధ్రముల 
ద్వారా, జిఘ్రంతి = ఆఘ్రాణించెదరో, స్వపుంసామ్‌ = నీ భక్తులగు, తేషామ్‌ " 
= వారియొక్క, పరయా = సర్వాతిశాయియగు, భక్త్యా = భక్తిచే, గృహీతచ్ర? 
రణః = కట్టివేయబడిన పాదములు గల నీవ్ఫ, హృదయ-అంబురుహాత్‌ = " 
హృదయపద్మమునుండి, న అపైెషి = తొలగిపోవ. 
ఓ నాథా! వేదములు నీ పాదముల మహిమను కీర్తించుచున్నవి. 
నీ భక్తులు వేదములనే వాయువుచే గొనిరాబడిన నీ పాదములనే పద్మపు 
మొగ్గల పరిమళమును తమ చెవి రంధ్రముల ద్వారా ఆఘ్రాణించెదరు. 
వారు తమయొక్క సర్వాతిశాయియగు భక్తితో నీ పాదములను కట్టివేసెద 
రు. అట్టి నీ భక్తుల హృదయపద్మమునుండి నీవు దూరము కావు. 


తావదృయం: ద్రవిణ గేహసుహృన్నిమిత్తం 
శోకస్ప్పహా పరిభవో విపులశ్చ లోభః | 
తావన్మమేత్యసదవగ్రహ ఆర్తిమూలం 
యావన్న తేంంఘ్రిమభయం ప్రవృణీత లోకః 1 6 
లోకః = మానవుడు, యావత్‌ = ఎంతవరకైతే, తే = నీ అభయమ్‌ 
= అభ్మయస్దానమగు,. అంఘ్రిమ్‌ = పాదమును, న ప్రవృణీత = ఆశ్రయించ 


మ! నే ర యు 
డో, తావత్‌. = అంతవరకు, ద్రవిణ గేహసుహృత్‌-నిమిత్తమ్‌ = ధనము ఇల్లు 
బంధువులు కారణముగా గల, భయమ్‌ = భయము, శోకః = దుఃఖము, 
స్పృహా = తృష్ణ, పరిభవః = అవమానము, చ = మరియు, విపులః = విస్తార 
మగు, లోభః = లోభము, తానత్‌ = అంతవరకు, ఆర్తిమూలమ్‌ = దుఃఖము 
నకు ఏకైకకారణమగు, మమ =నాది, ఇతి = అనే, అసత్‌-అవగ్రహః = దురా 
గ్రహము. ' 


. మానవుడు ఎంతవరకు అభయస్టానమగు నీ పాదమును అశ్రయిం 
చడో, అంతవరకు వానికి డబ్బు ఇల్లు బంధువులు అనునవి ఉన్నప్పుడు 
కలిగే భయము, పోయినప్పుడు కలిగే దుఃఖము, తృష్ట అవమానము, 
అతిశయించిన లోభము తప్పవు; అంతవరకు వానికి, ఇది నాది అనే దుర 
భిమానము ఉండును. జనుల దుఃఖమునకు అట్టి దురాగ్రహమే ఏకైకకారణ 
ము అగుచున్నది. . | 


దైవేన తే హతధియో భవతః ప్రసంగాత్‌ 
సర్వాశుభోపశమనాద్విముఖేంద్రియా యే | 

కుర్వంతి కామసుఖలేశలవాయ దీనా 
లోభాభిభూతమనసోుకుశలాని శశ్వత్‌ || స్‌ 


యే ='ఎవరైత్తే సర్వ-అశుభ-ఉసశనునాత్‌ = అన్ని అముంగళము 
లను పోగొట్టే, భవతః = నీయొక్క ప్రసంగాత్‌ = ప్రస్తావమునుండి, విముఖ- 
ఇంద్రియాః = విముఖములగు ఇంద్రియములు గలవారో, తే = వారు, 
దైవేన = దైవముచే, హతధియః = నశింపజేయబడిన బుద్ది గలవారు, లోభ 
-అభిభూతమననః = లోభముచే తిరస్కరించబడిస మనస్సులు గల, దీనాః 
= ఆ దీనులు, కామసుఖలేశలవాయ = ఇంద్రియభోగముల వలన కలిగే 
పిసరంత సుఖము కొరకు, శశ్వత్‌ = నిరంతరముగా, అకుశలాని = హానిని 
కలిగించే పనులను, కుర్వంతి = చేయుచుందురు. 


శ్రవణకీర్తనరూపమగు నీ ప్రసంగము మానవులకు అనుంగళము 
లనన్నింటినీ పోగొట్టును. కాని దైవవశముచే నష్టమైన బుద్ధిగల జనులు 
వాటియందు విముఖమైన ఇంద్రియములతో జీవించుచుందురు. వారి. 


తృతీయ స్కంధము - అధ్యాయము 9 171 





మనస్సు తృష్ణ్టకు వశమై స్వాతంత్యుమును కోల్పోయి యుండును. ఆ 
దీనులు విషయభోగముల వలన కలిగే పిసరంత సుఖము కొరకు ప్రాకులా 
డుచూ నిరంతరముగా అముంగళకరమగు కర్మలను చేయుచుందురు. 


క్షుత్తృట్త్రధాతుభిరిమా ముహురర్ద్యమానాః 
శీతోష్టవాతవ ర్షైరిత రేతరాచ్చ | 
కామాగ్నినాచ్యుత రుషా + చ సుదుర్భరేణ 
సంపశ్యతో మన ఉరుక్రమ సీదతే మే || 8 


అచ్యుత = ఓ అచ్యుతా!, ఉరుక్రమ = విస్తారమైన పాదవిక్తేపము 
గలవాడా! క్లుత్‌-తృట్‌-త్రిధాతుభిః = ఆకలి దప్పికలచే మరియు వాతపిత్త 
క్లేష్మములచే, న్తీత్ర- ఉష్ణవాతవర్తైః = చలి వేడి గాలి వర్షము అనువాటిచే, చ 
= మరియు, ఇతర- కాకా కరి వలన మరియొకరు, కామ-అగ్నినా =, 
కావమునలు అనే అగ్నిచే, సుదుర్భరేణ = మిక్కిలి భరించ శక్యము కాని, 
రుషా = కోధముచే, ముహుః = మాటిమాటికీ, అర్జ్యమానాః = పీడించబడే, 
ఇమాః = ఈ జీవులను, సంపశ్యతః = చూచుచున్ను మే =నా, మనః = మన 
స్పుః సీదతే = భేదమును పొందుచున్నది. 

అనంతశక్తి గల ఓ అచ్యుతా! ఈ జీవులను ఆకలి దప్పికలు, వాత 
పిత్తశ్లేష్మములనే ధాతువులలో వచ్చే వైషమ్యుము వలన కలిగే రోగములు, 
చలి, వేడి, గాలి, వర్షము, కామము అనే అగ్ని మరియు మిక్కిలి భరించ 
శక్యము కాని కోపము నిరంతరముగా పీరించుచున్నవి. ఫెగా, వీరు ఒకరిని 
మరియొకరు పీడించుచున్నారు. ఇట్టి వీరిని చూచుచున్న నా మనస్సు 
కుంగిపోవుచున్నది. 

_ యావత్పృథక్త్వమిదమాత్మన ఇంద్రియార్థ- 
మాయాబలం భగవతో జన ఈశ పశ్యేత్‌ | 


తావన్న సంసృతిరసౌ ప్రతిసంక్రమేత 
వ్యర్దాపి దుఃఖనివహం వహతీ క్రియార్జ్దా || 0 


172 శ్రీమద్భాగవతము 





ఈశ = ఓ ఈశ్వరా! యావత్‌ = ఎంతవరకైతే, జనః = మానవుడు 
భగవతః = భగవానుని, ఇదమ్‌ = ఈ, ఇంద్రియ-అర్ధమాయాబలవ్‌ = ఇంద్రి 
యగోచరములగు విషయములు అనే రూసములోనున్న మాయయొక్క 
ఆధిక్యము గల, ఆత్మనః = ఆత్మకంటె, సృథక్త్వమ్‌ = భిన్నమగు దేహాదిభా 
వమును, (ఆత్మనః = ఆత్మకు, భగవతః = భగవంతుని కంటె పృథక్ష్వమ్‌ = 
భిన్నత్వమును), పశ్యేత్‌ = దర్శ్భించునో, తావత్‌ = అంతవరకు, క్రియా-అర్జా 
= కర్మల ఫలము గలు దుః ఖనివహమ్‌ = దుఃఖముల సమూహమును, 
వహతీ = కలిగించే, వ్యర్థా = నిరర్థకమగు, అసౌ = ఈ, సంసృతిః = సంసార 
ము, న ప్రతిసంక్రమేత = వెనుకకు మళ్లదు. 


ఓ ఈశ్వరా! భగవానుని మాయాశక్తియే జీవునియందు ఇంద్రియ 
.రూపముగా, జగత్తునందు ఆ ఇంద్రియములకు గోచరమయ్యే విషయ 
ముల (శబ్బరూపరసస్పర్శగంధములు) రూసముగా విస్తరించి బలముగా 
బంధించియున్నది. ఆ బంధములోనున్న జీవుడు తాను చేసుకున్న కర్మల 
ఫలమును అనుభవిస్తూ జననవమరణప్రవాహరూపమగు సంసారములో పడి 
యున్నాడు. నిరర్ధకము (మిథ్య) అగు ఈ సంసారము వానికి పలు దుఃఖ 
ములను తెచ్చి పెట్టుచున్నది. మానవుడు ఏనాటి వరకైతే దేహేంద్రియాదు 
లకంటె విలక్షణమైన తన స్వరూపము (ఆత్మ) భగవానుని కంటె వేరుగా 
లేదనే సత్యమును దర్శించడో, అంతవరకు వానికి ఈ సంసారము తొలగి 
పోదు. 


అహ్న్యాపృతార్తకరణా నిశి నిశ్మయానా 
- నానామనోరథధియా క్షణభగ్ననిద్రాః | 

దైవాహతార్ధరచనా బుషయోుపి దేవ 
_ యుష్మత్ప్రసంగవిముఖా ఇహ సంసరంతి || 10 
దేవ = ఓ దేవాః యుష్మత్‌-ప్రసంగవిముఖాః = నీ ప్రసంగము 
నందు విముఖులైను బుషయః అపి = మహర్షులైననూ, అహ్ని్‌ = పగటి 
యందు, ఆపృత-ఆర్హకరణాః = వివిధవ్యాపారములయందు తగుల్కొనియు 
న్నవై క్లేశమును పొందియున్న ఇంద్రియములు గలవారై, నిశి = రాత్రి 


తృతీయ స్కంధము - అధ్యాయము 9 173 


యందు, నిశృ్యయానాః = చక్కగా నిద్రించినవారై. నానామనోరథధియా = 
నానావిధములగు కామనలయందలి బుద్దిచే, క్షణభగ్ననిద్రాః = క్షణకాల 
ములో చెడిపోయిన నిద్ర గలవారై దైవ- తం అర్ధరచనాః = దైవముచే 
విఘాతము చేయబడిన అర్హము కొరకైన ప్రయత్నములు గలవారై. ఇహ 
ఈ లోకములో, సంసరంతి = జననమరణప్రవాహములో కొట్టుకొని పోవు 
చుందురు. 


ఓ దేవా! నీ లీలలను విని గానము చేయుటయందు ప్రీతి లేని 
జనులు మహర్షులే అయిననూ, వారి ఇంద్రియములు మరియు మనస్సు 
పగలు వివిధవ్యాపారములయందు తగుల్కొని క్లేశమును పొందుచుండు 
ను. రాత్రి వారు నిద్రించుచున్న సమయములోనైననూ నానావిధములగు 
కామనలు మనోవిజృంభణరూపమగు స్వప్నములో ప్రకటమగుటచే, క్షణకా 
లములో వారి నిద్ర చెడిపోవుచుండును. వారు ధనకనకవస్తువాహనాదు 
లను సంపాదించుటకు చేసే ప్రయత్నములకు దైవము విఘాతము కలిగిం 
చుచుండును. వారీ విధముగా జననమరణప్రవాహరూపమగు ఈ ఎవనార 
ములో పడి కొట్టుకొని పోవుచుందురు. 


త్వం భావయోగపరిభావితహృత్సరోజ 

అస్సే (శ్రుతేక్షితపథో నను నాథ పుంసామ్‌ |! 
యద్యద్ధియా త ఉరుగాయ విభావయంతి 

తత్తద్వపుః ప్రణయసే సదనుగ్రహాయ || 11 


నాథ = ఓ ప్రభూ! శ్రుత-ఈక్షితపథః = శ్రవణముచే దర్శించబడే 
మార్గము గల, త్వమ్‌ = నీవు, పుంసామ్‌ = మానవుల, భావయోగపరిభావి 
తహృత్‌-సరోజే = భక్తియోగముచే శోధితమైన హృదయపద్మమునందు, 
ఆస్సే నను = నిశ్చయముగా నున్నావు, ఉరుగాయ = పవిత్రమగు కీర్తి గల 
వాడా! తే = వారు, యత్‌ యక్‌ = ఏయే, వప్పుః = రూపమును, విభావ 
యంతి = భావన చేసెదరో, తత్‌ తత్‌ = ఆయా రూసమును, సత్‌-అనుగ్ర 
హాయ = సత్పురుషులను అనుగ్రహించుటక్రై ప్రణయసే = ప్రకటించెదవు. 


174 | శ్రీమద్భాగవతము 


పవిత్రమైన కీర్తి గల ఓ ప్రభూ! నీ లీలలను శ్రవణము చేయుటచే 
నీ మార్గము తెలియబడును. నీవు మానవులయొక్క భక్తియోగముచే పవి 
త్రమైన హృదయపద్మములో నిశ్చయముగా నివసించి యున్నావు. నీ 
భక్తులగు సత్పురుషులు ఏయే రూపమును ధ్యానించెదరో, వారిని అనుగ్ర 
హించుట కొరక్రై నీవు ఆయా రూపములను ప్రకటించెదవు. 





నాతిప్రసీదతి తథధోపచితోపచారై- 
రారాధితస్పురగణెర్చృది బద్దకామైః | 
యత్సర్వభూతదయయాసదలభ్య మొకో 
నానాజనేష్వవహితస్స్పుహృదంతరాత్మా || 12 
ఏకః = అద్వితీయుడవు, నానాజనేషు = సకలప్రాణులయందు, 
అవహితః = ఉన్నవాడవు, సుహృత్‌ = హితకారివి, అంతరాత్మా = అంతరా 
త్మవు అగు నీవు, అసత్‌-అలభ్యయా = భక్తులు కానివారిచే పొందబడని, 
సర్వ్యభూతదయయా = సకలప్రాణులయందలి దయచే, యత్‌ = ఏ విధము 
గా, అతిప్రసీదతి = మిక్కిలి ప్రసన్నుడవగుచున్నావో, తథా = ఆ విధముగా, 
హృది = హృదయమునందు. బద్ధకామైః = గట్టిగా ఉంచబడిన కామనలు 
గల, సురగణైః = దేవతాగణములచే, ఉపచిత-ఉపచారైః = విపులమగు 
సామగ్రులచే, ఆరాధితః = ఆరాధింపబడినవాడవై, న = ప్రసన్నుడవు కావ. 


అద్వితీయ పరబ్రహ్మవగు నీవు సకలప్రాణుల అంతఃకరణముల 
యందు అంతరాత్మరూప్పుడవై+యుండి హితమును చేయుచున్నాను. అట్టి 
నీవు సాధకులయందు ఉండే సకలప్రాణులయందలి దయచే చాల ప్రసన్ను 
డవగుదువు. దేవతాగణములు తమ హృదయములలో దృఢపుగు కామన 
లు గలవారై విపులమగు సామగ్రులతో నిన్ను ఆరాధించినప్పుడు కూడ 
నీకు అంతటి ప్రసన్నత కలుగదు. అట్టి భూతదయ నీ భక్తులు కాని దుష్టు 
అకు దుర్లభము. 


పుంసామతో వివిధకర్మ్శ భిరధ్వరాద్యైః 
దానేన చోగ్రతపసా వ్రతచర్యయా చ | 
ఆరాధనం భగవతస్తవ సత్కింయార్లో 


తృతీయ స్కంధము - అధ్యాయము 9 75 





ధర్మో5ర్చితః కర్షివిన్మ్రియతేనయత్ర 1! 13 


అతః = ఇందువలన, ప్పంసామ్‌ = మానవులకు, అధ్వర-ఆద్వైః = 
యజ్ఞము మొదలగు, వివిధకర్మభిః = వివిధములగు కర్మలచే, దానేన = 
దానముచే, ఉగ్రతపసా = కలోరమగు తపస్సుచే, చ = మరియు, వ్రతచ 
ర్యయా = వ్రతములననుష్టించుటచే, భగవతః = భగవానుడవగు, తవ =నీ, 
ఆరాధనమ్‌ = ఆరాధనమే, సత్‌-క్రియా-అర్ధః = శ్రేషమగు కర్మకు ఫలము, 
సా ఏ నీయందు, అర్పితః = సమర్పించబడీన, ధర్మః = ధర్మము, కర్ణి 
చిత్‌ = ఏ కాలమునందైననూ, న మియతే = నశించదో. 


కావున, మానవులు యజ్ఞము మొదలగు వివిధకర్మలను, దానము 
ను, కఠోరమగు తపస్సును మరియు వ్రతములను చేసి నిన్ను ఆరాధించు 
ట (నిన్ను ప్రసన్నుని చేసుకొనుట) యే ఆ సత్కర్మలకు మహాఫలము. ఏల 
యనగా, నీయందు సమర్పించబడిన ధర్మమునకు ఏ కాలమునందైననూ 
నాశము లేదు. 


శశ్వత్స్వరూసమహమహైవ నిపీతభేద- 

మోహాయ బోధధిషణజాయ నమః పరమై | 
విశ్వోదృవస్థితిలయేషు నిమిత్తలీలా- 

రాసాయ తే నమ ఇదం చకృమేశ్వరాయ 1|| 114 


... శశ్వత్‌ = శాశ్వతముగా, స్వరూపమహసా ఏవ = స్వరూపభూత 
మగు వైతన్యము చేతనే, నిపీతభేదమోహాయ = త్రోసిపుచ్చబడిన భేదభ్రమ 
గలిగిన, బోధధిషణాయ = జ్ఞానమునకు అధిష్టానమైన, పరమై = పరమేశ్వ 
రుని కొరకు, నమః = నమస్కారము, విశ్వ-ఉదృవస్థితిలయేషు = జగత్తు 
యొక్క సృష్టిస్థితి ప్రళ్రయములయందు, నిమిత్తలీలారాసాయ = కారణమగు 
మాయాశక్తి లీలలే క్రీడగా గల, ఈశ్వరాయ = శాసకుడవగు, తే = నీ కొరకు, 
ఇదమ్‌ = ఈ, నమః = నమస్కారమును, చకృమ = చేయుచున్నాము. 


జ్ఞానమునకు అధిష్టానమగు నీవు నీ స్వరూపముగు చైతన్యము 
యొక్క మహిమ చేతనే మానవులలోని భేదభ్రమను శాశ్వతముగా త్రోసిపు 
చ్చెదవు. జగత్తుయొక్క సృష్టిస్టితిప్రళయములకు నిమిత్తమగు నీ మాయా 


176 శ్రీమద్భాగవతము 
అాలననవంతావావయం. 





శక్తియొక్క విలాసము నీ క్రీడయే. నీవే జగన్నాథుడవు, పరమేశ్వరుడు, 
ఇదిగో! నీకు పలు పర్యాయములు నమస్కరించుచున్నాను. 


యస్యావతారగుణకర్మవిడంబనాని 
నామాని యేుఃసువిగమే వివశా గృణంతి | 

తే నైకజన్మశమలం సహమైవ హిత్వా 
సంయాంత్యపావృతమృతం తమజం ప్రపద్యే | 15 


యస్య = ఏ పరమేశ్వరుని, అవతారగుణకర్మవిడంబనాని = అవతా 
రముల గుణములను మరియు కర్మలను అనుకరించే, నామాని = నామ 
ములను, యే = ఎవరైతే, అసువిగమే = ప్రాణము పోయే సమయమునం 
దు, విపశాః = పరవశులై యున్ననూ, గృణంతి = ఉచ్చరించెదరో, తే = 
వారు, నైకజన్మశమలమ్‌ = అనేకజన్మల పాపమును, సహసా ఏవ = వెను 
వెంటనే, హిత్వా = విడిచిపెట్టి, అపావృతమ్‌ = తొలగిన ఆవరణము గల, 
బుతమ్‌ = పరబ్రహ్మను, సంయాంతి = పొందుచున్నారో, తమ్‌ = అట్టి, 
అజమ్‌ = పుట్టుక లేని పరమేశ్వరుని, ప్రపద్యే = శరణు వేడుచున్నాను. 

ఎవరైతే ప్రాణము పోయే సమయమునందు పరవశులై 
యుండియూ. పరమేశ్వరుని అవతారములలోని గుణములను మరియు 
కర్మలను సూచించే ఆయన నామములను ఉచ్చరించెదరో, వారు అనేకజ 
న్మల పాపమును వెంటనే విడిచిపెట్టి, అజ్జానముయొక్క ఆవరణము లేని 


బ్రహ్మపదమును పొందుచున్నారు. అట్టి అజుడగు ఆ పరమేశ్వరుని శరణు 
వేడుచున్నాను. 


యావాఅహంచ గిరిశశ్చ విభుస్వ్వయం చ 
స్థిత్యుదృవప్రలయహేతవ ఆత్మమూలమ్‌ |! 
భిత్త్వా త్రిపాద్వవృధ ఏక ఉరుప్రరోహః 
తస్మై నమో భగవతే భువనద్రుమాయ || 16 
యః వై = ఏ, ఏకః = అద్వితీయుడగు పరమేశ్వరుడు, ఆత్మమూ 
లమ్‌ = తానే అధిష్టానముగా గల మాయాశక్తిని, భిత్త్వా = విడగొట్టి, స్థితి-ఉ 


తృతీయ స్కంధము - అధ్యాయము 9 177 


దృవప్రలయహే టాతవః = సృష్టిస్థితిలయములకు కారణములగు, అహమ్‌ = 
వ గిరిశః = శివుడు, చ = మరియు, స్వయమ్‌ = స్వయముగా, విభుః చ 

విష్ణుప్రభుడు అయి, ట్రిపాత్‌ = ఆ మూడు మూర్తులే మూడు [మాను 
లుగా గలవాడై. ఉరుప్రరోహః = మరీచి మనువు మొదలైన అనేకములగు 
కొమ్మలు గలవాడై, వవృధే = వర్ధిల్లెనో, తమ్మై = అట్టి భువనద్రుమాయ = 
జగత్తు అనే వృక్షము రూపములోనున్న భగవతే = భగవానుని కొరకు, 
నమః = నమస్కారము. 


అద్వితీయుడగు ఆ పరమేశ్వరుడు తనను అధిష్టించియున్న తన 
మాయాశక్తిని రజస్సత్తతమోగుణములు అనే భేదముచే విడగొట్టి, క్రమ 
ముగా ఆ గుణములను ఉపాధులుగా చేసుకొని, బ్రహ్మ విష్ణువు రుద్రుడు 
అనే మూడు మూర్తులను దాల్చి, క్రమముగా జగత్తుయొక్క సృష్టిస్టితిల 
యములను చేయుచున్నాడు. అ మాయశ్తక్తియే ఇంకనూ పరిణమించి, 
మరీచి మనువ్పు మొదలగు ప్రజాపతులకు ఉపాధి అగుచున్నది. ఈ విధ 
ముగా త్రిమూర్తులే మానులు కాగా, ప్రజాపతులు మొదలగువారు శాఖోప 
శాఖలు కాగా, ఆ పరమేశ్వరుడు జగత్తు అనే వృక్షము రూపములో ప్రకట 
మైనాడు. ఆ భగవానునకు నమస్కారము. 


లోకో వికర్శనిరతః కుశలే ప్రమత్తః 
కర్మణ్యయం త్వదుదితే భవదర్చనే స్వే | 
యస్తావదస్య బలవానిహ జీవితాశాం 
సద్యశ్శినత్త్యనిమిషాయ నమోస్తు తస్మై || 17 
లోకః = మానవుడు, వికర్శనిరతః = ల ఆసక్తి 
గలవాడై, త్వత్‌-ఉదితే = నీచే బోధించబడిన, స్వే = స్వధర్మమైన, భవత్‌ 
-అర్బనే = నిన్ను అర్చించుట అనే, కుశలే = హితకరనుగు, కర్మణి = కర్మ 
యందు, ప్రమత్తః = శ్రద్ధ లేనివాడు, తావత్‌ = అంతలో, అస్య = ఈ మాన 
వుని, ఇహ = ఈ లోకమునందు, జీవిత-ఆశామ్‌ = జీవితమునందలి ఆశను, 
బలవాన్‌ = బలశాలియగు, యః = ఏ కాలము, సద్యః = వెంటనే, ఛినత్తి = 


178 - శ్రీమద్భాగవతము 





తెగగొట్టుచున్నదో, తమ్మై = అట్టి, అనిమిషాయ = కాలస్వరూపుడగు, తమ్మై 
= ఆ భగవానుని కొరకు, నమః = నమస్కారము, అస్తు = అగుగాక! 


భగవదారాధనము మానవునకు హితకరమగు స్వధర్మము, దానిని 
భగవానుడే బోధించియున్నాడు. కాని, ఏ మానవుడు దానియందు శ్రద్ధ 
లేనివాడై, నిషిద్దమగు కర్మలను ఆచరించునో, వానికి ఈ లోకములో జీవిం 
చాలనే ఆశను తపప వెంటనే తెగగొట్టుచుండును. కాలము చాల బలీయ 
మైనది. అట్టి కాలమే స్వరూపముగా గల భగవానునకు నమస్కారము, 


యస్మాద్చిభేమ్యహమపి ద్విపరార్థధిష్ట్య- 
మధ్యాసితస్సకలలోకనమస్కృతం యత్‌ |! 

తేపే తపో బహుసవోుంవరురుత్సమానః _ 
తమ్మై నమో భగవతేంధిమఖాయ తుభ్యమ్‌ || 18 


సకలలోకనమస్కృతమ్‌ = సకలలోకములచే పూజించబడునది, 
ద్విపరార్ధధిష్ట్యమ్‌ = "రండు పరార్థముల కాలము వరకు నిలిచియుండు 
స్టానము అగు, యత్‌ = ఏ బ్రహ్మలోకమును, అధ్యాసితః = అధిష్టించియు 
న్స అహం అపి = నేను కూడా, యస్మాత్‌ = ఏ కాలము వలన, 'బిభేమి = ఇ 
భయపడెదనో, అవరురుత్పమానః = (నిను పొందగోరువాడనై, బహు 
సవః = అనేకములగు యజ్ఞములు (సంవత్సరములు) గలవాడనై, తపః = 
తపస్సును, తేసే = చేసితినో, తమ్మై = అట్టి, అధిమఖాయ = యజ్ఞమునకు 
అధిస్టానమగు, భగవతే = భగవానుడవగు, తుభ్యమ్‌ = నీ కొరకు నవుః = 
నమస్కారము. 


బ్రహ్మలోకమును ఇతరలోకములలోని జీవులందరు నమస్కరిం 
తురు. అది రెండు పరార్థముల కాలము (వెయ్యి మహాయుగములు ఒక 
పగలు అనే లెక్కలో వేయ సంవత్సరములు పరార్దమగును) వరకు నిలిచి 
యుండును. ఆ బ్రహ్మలోకమునకు అధీశ్వరుడనగు నేను కూడా కాలము 
నకు భయపడుచుందును. నేను నిన్ను పొందగోరి, అనేకములగు యజ్ఞము 
లను చేసి, అనేక సంవత్సరముల కాలము తపస్సును సలిపితిని. "అట్టి 


న మ 


యజ్ఞములకు అధిష్టానమగు పురుషుడవు నీవే. ఆ కాలము భగవానుడవగు 
నీ స్వరూపమే. అట్టి నీకు నమస్కారము. 


తిర్యజ్మనుష్యవిబుధాదిషు జీవయోని- 
ష్వాత్మేచృ్భయాం5త్మకృతసే సేతుపరీప్పయా యః | 
రేమే న 
మై నమా భగవతే పురుషోత్తమాయ 11 19 


యః = ఏ భగవానుడు, నిరస్తరతిః అపి = త్రోసిప్పుచ్చబడిన విషయ 
సుఖములయందలి ఇచ్చ గలవాడే అయిననూ, తిర్యక్‌-మనుష్యవిబుధ-ఆ 
దిషు = పశుపక్ష్యాదులు మనుష్యులు దేవతలు మొదలగు, జీవయోనిషు = 
జీవయోనులయందు, ఆత్మేచ్చయా = స్వేచృచే, అపరుద్దదేహః = స్వీక 
రించబడిన దేహములు గలవాడై. ఆత్మకృత సేత్రుపరీప్సయా = తనచే 
ము కర్మమర్యాదను పాలించే కోరికతో, రేమే = రమించినాడో, 
తమ్మై = అట్టి, పురుషోత్తమాయ భగవతే = పురుషోత్తమ భగవానునకు, 
నమః = నమస్కారము. 


భగవానునకు విషయసుఖములయందు ఆసక్తి లేశమైననూ లేదు. 
అయిననూ, ఆయన పశువులు పక్షులు మనుష్యులు దేవతలు మొదలగు 
జీవయోనులయందు తన ఇచ్చచే శరీరములను దాల్చి, తాను నిర్మించిన 
ధర్మమర్యాదను పాలించే కోరికతో రమించెను. అట్టి పురుషోత్తమ భగవాను 
నకు నమస్కారము. 


యోువిద్యయానుపహతోంపి దశార్దవృత్త్యా 
నిద్రామువాహ జఠరీకృతలోకయాత్రః | 
అంతర్జలేహికశిపుస్పర్శానుకూలాం 
భీమోర్మిమాలిని జనస్య సుఖం వివృణ్వన్‌ 11 20 
జఠరీకృతలోకయాత్రః = తన జఠరమునందు ఉంచబడిన లోకస్థితి 


గల, యః = ఏ భగవానుడు, దశ-అర్ధవృత్త్యా = అవిద్య (మోహము) 
అస్మిత రాగము ద్వేషము అభినివేశము అనే అయిదు వ్యాపారములు గల, 


180 శ్రీమద్భాగవతమ; 
యానకం తతా చల న 
అవిద్యయా = అవిద్యచే, అనుపహతః అపి = పరాభూతుడు కాకున్ననూ, 
భీమ-ఊర్మిమాలిని = భయంకరనుగు తరంగముల వరుసలు గల, అంత 
ర్హలే = జలములయందు, జనస్య = మూనవునకు, సుఖమ్‌ = సుఖమును, 
వివృణ్వన్‌ = ప్రదర్శించుచున్నవాడై (కలిగించుచున్నవాడై), అహికశిపుస్ప 
ర్థ-అనుకూలామ్‌ = ఆదిశేషుడనే శయ్య యుక్క స్పర్శచే అనుకూలము 
గానున్ను నిద్రామ్‌ = నిద్రను, ఉవాహ = పొందెనో. 


భగవానుడు ప్రళయకాలములో సకలప్రాణులను తన ఉదరము 
నందు నిలిపి యుంచినాడు. అనిద్య అస్మిత రాగము ద్వేషము అఖభినివే 
శము (మరణభయము) అనే అయిదు చిత్తక్లేశములు భగవానుని నిర్ణించలే 
వు. అయిననూ, ఆయన తనలోని ప్రాణులకు నిద్రాసుఖమును కలిగించు 
వాడై, భయంకరమగు తరంగముల పంక్తులతో గూడియున్న ప్రళయకాలజ 
లములయందు, మెత్తని స్పర్శతో అనుకూలముగానుండే ఆదిశేషుడనే 
తల్పముమై యోగనిద్రను స్వీకరించెను. 


యన్నాభిపద్మభవనాదహమాసమీడ్య 
లోకత్రయోపకరణో యదనుగ్రహేణ |! 
తమ్మై నమస్త ఉదరస్థభవాయ యోగ- 
నిద్రావసాన వికసన్నలినేక్షణాయ ! | 21 


ఈడ్య = ఓ కొనియాడదగినవాడా! లోకత్రయ-ఉపకరణః = 
ముల్లోకములకు ఉపకరించే, అహమ్‌ = నేను, యత్‌-అనుగ్రహేణ = ఎవని 
అనుగ్రహముచే, యత్‌-నాభిపద్మభవనాత్‌ = ఎవని నాభియందలి పద్మము 
అనే గృహమునుండి, ఆసమ్‌ = జన్మించితినో, ఉదరస్థభవాయ = ఉదరము 
నందున్న ప్రపంచము గల, యోగనిద్రా-అవసాన వికసత్‌-నలిన-ఈక్షజాయ 
= యోగనిద్రయొక్క అంతమునందు తెరుచుకొనుచున్న కలువలవంటి 
కన్నులు గల, తమ్మై = అట్టి, తే =నీ కొరకు, నమః = నమస్కారము. 


ఓ కొనియాడదగినవాడా! ముల్లోకములకు సృష్టికార్యము ద్వారా 
ఉపకరించే నేను నీ అనుగ్రహముచే నీ నాఖియందలి సద్మము అనే ఇంటి 
నుండి జన్మించితిని. ఈ ప్రపంచమంతయు నీ ఉదరమునందు నిలిచియు 


తృతీయ స్కంధము - అధ్యాయము 9 191 


న్నది. ఇప్పుడిప్పుడే నీ యోగనిద్ర అంతమగుచున్నది. కలువలవంటి నీ 
కన్నులు తెరుచుకొనుచున్నవి. అట్టి నీకు నమస్కారము. 


సోోయం సమస్తజగతాం సుహృదేక ఆత్మా 
సత్త్వేన యన్మృడయతే భగవాన్‌ భగేన | 
తేనైవ మే దృశమనుస్పృశతాద్యథాహం 
స్రక్ష్యామి పూర్వవదిదం ప్రణతప్రియోుసౌ 11 22 


సః = అట్టి, సమస్తజగతామ్‌ = జగత్తులన్నింటికీ, సుహృత్‌ = హిత 
కారి, ఏకః = అద్వితీయుడు, ఆత్మా = ఆత్మరూపుడు అగు, అయమ్‌ = ఈ, 
భగవాన్‌ = శ్రీహరి భగవానుడు, యక్‌ = ఏ, సత్త్వేన = జ్ఞానముచే, భగేన = 
ఐశ్వర్యముచే, ఇదమ్‌ = ఈ జగత్తును, మృడయతే = సుఖింపజేయుచున్నా 
డో, తేన ఏవ = దానిచే మాత్రమే, మే = నా, దృశమ్‌ = ప్రజ్ఞను, అనుస్పృశ 
తాత్‌ = కలుపుగాక! యథా = ఏ విధముగానైతే, అహమ్‌ = నేను, పూర్వ 
వత్‌ = పూర్వమునందు వలెనే, స్రక్ష్యామి = సృష్టించగలనో, అసౌ = ఈ 
శ్రీహరి, ప్రణతప్రియః = శరణు జొచ్చినవారికి ప్రీతిని చేయువాడు. 

సకలజగత్తులకు హితకారి, అద్వితీయుడు, ఆత్మరూప్పుడు అగు 
అట్టి ఈ శ్రీహరి భగవానుడు ఏ జ్ఞానముతో మరియు ఐశ్వర్యముతో జగ 
త్తునకు ఆనందమును కలిగించుచున్నాడో, అదే జ్ఞానమును మరియు ఐశ్వ 
_ ర్యమును నా బుద్ధికి సమకూర్చుగాక! దాని వలన, నేను పూర్వమునందు 
వలెనే జగత్తును సృష్టించగల్గుదును. ఈ శ్రీహరి శరణు జొచ్చినవారికి 
ప్రీతిని కలిగించును. . 


వష ప్రపన్నవరదో రమయా5ంత్మశక్త్యా 
యద్యత్కరిష్యతి గృహీతగుణావతారః | 
తస్మిన్‌ స్వవిక్రమమిదం సృజతోంపి చేతో 
యుంజీత కర్మశమలం చ యథా విజహ్యామ్‌ |! 23 
ప్రపన్నవరదః = శరణు జొచ్చినవారికి వరములనిచ్చే, ఏషః = ఈ 
శ్రీహరి, ఆత్మశక్త్యా = తన శక్తిస్వరూపిణియగు, రమయా = లక్ష్మీదేవితో 


182 శ్రీమద్బాగవతము 


గూడి, గృహీతగుణ-అవతారః = స్వీకరించబడిన గుణములను ప్రకటించే 
అవతారములు గలవాడై. యత్‌ యత్‌ = ఏయే లీలను, కరిష్యతి = చేయబో 
వుచున్నాడో, తస్మిన్‌ = దానియందు, స్వవిక్రమమ్‌ = నీ ప్రభావమే గల, 
ఇదవ్‌్‌ = ఈ జగత్తును, సృజతః = సృష్టించుచున్న నా, చేతః అపి = 
మనస్సు కూడా, యుంజీత = నిలిచియుండుగాక, యథా = ఏ విధ 
ముగానైతే, కర్మశమలమ్‌ = కర్మదోషమును, విజహ్యామ్‌ = విడిచి పెట్టెదనో. 


ఈ శ్రీహరి శరణు జొచ్చినవారికి వరములనిచ్చును. ఆయన తన 
శక్తిస్యరూపిణియగు లక్ష్మీదేవితో గూడి అవతారములను స్వీకరించి, వాటి 
యందు తన దివ్యగుణములను ప్రకటిస్తూ లీలలను నెరపబోవుచున్నాడు. 
నా ఈ సృష్టిక్రియ కూడ ఆయన ప్రభావమే. సృష్టిని చేయుచున్న నా 
మనస్సు కూడ ఆయనయుక్క ఆయా లీలలయందు నిలిచియుండుగాక! 
దాని వలన, నాకు కర్తృత్వాఖిమానము అనే కర్మ్శదోషము దూరమగును. 


నాభిహ్రదాదిహ సతో 50భసి యస్య పుంసో 
విజ్ఞానశక్తిరహామాసమనంతశక్తే | 

రూసం విచిత్రమిదమస్య వివృణ్వతో మే 
మా రీరిషీష్ట నిగమస్య గిరాం వినర్గః || 24 


ఇహ = ఈ, అంభసి = నీటియందు, సతః = ఉన్న యస్య = ఇ. 
అనంతశళ్షేః = అనంతమగు శక్తిగల, పుంసః = పురుషుని, నాభిహ్రదాత్‌ = 
నాభి అనే సరోవరమునుండి, విజ్ఞానశక్తి? ఇ జ్ఞానశక్తి స్వరూపుడనగు, 
అహమ్‌ = నేను, ఆసమ్‌ = పుట్టితినో, అస్య = ఈ పురుషుని, ఇదమ్‌ = ఈ, 
విచిత్రమ్‌ = నానావిధమగు, రూపమ్‌ = జగద్రూపమును, వివృణ్వతః = విస్త 
రింపజేసే, మే = నాకు, నిగమస్య = వేదముయొక్కు గిరామ్‌ = వాక్కుల 
యొక్క విసర్గః = ఉచ్చారణము, మా రీరిషీష్ట = క్షీణించకుండుగాక! 

ఈ ప్రళయజలమునందు శయనించియున్న అనంతశక్తిమంతు 


డగు పురుషోత్తముని నాభికమలమునుండి నేను పుట్టితిని. నేను ఆ పురు 
షుని విజ్ఞానశక్తి స్వరూపుడనే. నేను ఇప్పుడు నానావిధమగు జగత్తును 


తృతీయ స్కంధము - అధ్యాయము 9 1583 


సృష్టించబోవుచున్నాను. ఈ జగత్తు కూడ ఆ ప్పరుషుని రూపమే. అట్టి 
నాకు వేదవాక్కుల ఉచ్చారణము క్లీణించకుండుగాక! 


సోోసావదభ్రకరుణో భగవాన్‌ వివృద్ద- 
మ్రేమస్మితేన నయనాంబురుహం విజృంభన్‌ ! 
ఉత్తాయ నిశ్వవిజయాయ చ నో విషాదం 
మాధ్వ్యా గిరాపనయతాత్పురుషః పురాణః 1! 25 


అదభ్రకరుణః = గొప్ప దయ గలవాడు, పురాణః ప్పురుషః = ఆదిప్పు 
రుషుడు అగు, సః = అట్టి, అసౌ = ఈ, భగవాన్‌ = భగవానుడు, వివృద్ధగ్రే. 
మస్మితేన = వర్దిల్లిన ప్రేమగల చిరునగవుతో, నయన-అంబురు హమ్‌ = 
పద్మమువంటి నేత్రమును, విజృంభన్‌ = వికసింపజేయుచున్నవాడై, విశ్వవి 
జయాయ చ = జగత్తుయొక్క సృష్టి కొరకు కూడా, ఉత్తాయ = నిద్ర లేచి, 
మాధ్యాా = తేనెలొలిక్రే గిరా = వాక్కుతో, నః = మౌ, విషాదమ్‌ = దుఃఖము 
ను, అపనయతాత్‌ = దూరము చేయును గాక! 


పురాణపురుషుడవగు నీవు గొప్ప దయగల భగవానుడవు. నీవు 
(ేమతో నిండిన చిరునగవుతో పద్మములవంటి కన్నులను వికసింపజేయు 
చూ, నిద్ర లెమ్ము. అప్పుడు మాత్రమే జగత్తుయొక్క సృష్టి సంభవమగు 
ను. లేచి, నీ తేనెలొలికే మాటలతో నా దుఃఖమును దూరము చేయుము. 


] 


మైత్రేయ ఉవాచ |! 

స్వసంభవం నిశామ్యైవం తపోవిద్యాసమాధిభిః | 

యావన్మనోవచః స్తుత్వా విరరాము స ఖిన్నవత్‌ !! 26 

ఏవమ్‌ = ఈ విధముగా, తపోవిద్యాసమాధిభిః = తపస్సు ఉపాసన 

చిత్తైకాగ్రత అనువాటి ద్వారా, స్వసంభవమ్‌ = తన తండ్రిని నిశామ్య = 
చూచి, యావత్‌-మనోవచః = తన మనస్సునకు వాక్కునకు అనురూపము 
గా స్తుత్వా = స్తుతించి, సః = ఆ బ్రహ్మ ఖిన్నవత్‌ = అలసినవాని వలె విర 
రామ = విరమించెను. 


[184 శ్రీమద్భాగవతము 





'మైశత్రేయుడు ఇట్లు పలికెను --- ఈ విధముగా బ్రహ్మగారు తప 
స్సును చేసి, భగవానుని ఉపాసించి ఏకాగ్రమగు చిత్తముతో ఆయనను 
దర్శించెను. తరువాత బ్రహ్మ ఆయనను తన మనస్సునకు వాక్కునకు 
చేతనైనంత వరకు స్తుతించి, అలసినాడా యన్నట్లు విరమించెను. 


అథాభిప్రేతమన్వీక్ష్య బ్రహ్మణో మధుసూదనః | 
విషజ్జచేతసం తేన కల్పవ్యతికరాంభసా || 27 


లోకసంస్టానవిజ్ఞాన ఆత్మనః పరిఖిద్యతః | 
తమాహాగాధయా వాచా కశ్శలం శమయన్నిన [1 28 


= తరువాతు మధుసూదనః = మధుసూదన భగవానుడు, 
ఆత్మనః = త లోకసంస్లానవిజ్ఞానే = లోకముల రచనకు సంబం 
ధించిన విజ్ఞానము విషయములో, పరిఖిద్యతః = = చాల బేదమును పొంది 
యున్న బ్రహ్మణః = బ్రహ్మయొక్క, అభిగ్రేతమ్‌ = అభిప్రాయమును, 
అన్వీక్ష్య = ఆలకించి, తేన = ఆ, కల్పవ్యతికర-అంభసా = ప్రళయకాలజల 
ముచ్చే విషణ్ణచేతసమ్‌ = విషాదముతో నిండిన మనస్సు గల, తమ్‌ = ఆ 
బ్రహ్మను ఉద్దేశించి, కశ్మలమ్‌ = మోహమును, శమయన్‌ ఇవ = పోగొట్టు 
చున్నాడా యన్నట్లు, అగాధయా = గంభీరమగు, వాచా = వాక్కుతో, ఆహ 
= పలికెను. 
బ్రహ్మ తాను సృష్టించవలసిన లోకముల రచన విషయములో 
విజ్ఞానము లేక చాల వేదముననుభవించుచుండెను. మైగా, ఆయన ఆ ప్రళ 
యకాలజలములను చూచి మనస్సులో విషాదమును పొందుచుండెను. 
అట్టి బ్రహ్మగారి అభిప్రాయమును -విన్న మధుసూదన భగవానుడు ఆ 
బ్రహ్మయొక్క మోహమును తొలగిస్తూ, గంభీరముగు వచనముతో ఆయ 
నతో ఇట్లు పలికెను. 


శ్రీభగవానువాచ |! 
మా వేదగర్భ గాస్తంద్రీం సర్గ ఉద్యమమావహ | 
తన్మయా5ంపాదితం హ్యగ్రే యన్మాం ప్రార్థయతే భవాన్‌ !| 29 


తృతీయ స్కంధము - అధ్యాయము 9 185 


వేదగర్భ = వేదములకు నిధిమయైన ఓ బ్రహ్మా! తంద్రీమ్‌ = అలస 
త్వమును, మా గాః = పొందకుము, సర్గే = సృష్టియందు, ఉద్యమమ్‌ = 
ప్రయత్నమును, ఆవహ = చేపట్టుము, హి = ఏలయనగా, యత్‌ = దేనిని, 
మామ్‌ = నన్ను భవాన్‌ = నీవు, ప్రారయతే = ప్రార్థించుచున్నావో, తత్‌ = 
అది మయా'= నాచే, అగే = ముందే, ఆపాదితమ్‌ = సంపాదించబడినది. 


శ్రీభగవానుడు ఇట్లు పలికెను --- ఓ బ్రహ్మా! నీవు వేదనిధివి. 
దుఃఖమును, అలసత్వమును పొందకుము. సృష్టిప్రయత్నమును చేప 
ట్టుము. ఏలయనగా, నీవు కోరేదానిని నేను ముందే భద్రము చేసితిని. 


భూయస్త్వం తప ఆతిష్ట విద్యాం వైవ మదాశ్రయామ్‌ |! 
తాభ్యామంతర్హ్భది బ్రహ్మన్‌ లోకాన్‌ ద్రక్యస్యపావృతాన్‌ 1 30. 


బ్రహ్మన్‌ = ఓ బ్రహ్మా!. త్వమ్‌ = నీవు, భూయః = మరల, తపః 
తపస్సును, మత్‌-ఆశ్రయామ్‌ = నేను ఆశ్రయముగా గల, విద్యాం చ ఏవ 
= ఉపాసనను కూడు ఆతిష్ట = అనుష్టించుము, తాభ్యామ్‌ = వాటిచే, అంత 
ర్హృది = అంతఃకరణమునందు, అపావృతాన్‌ = సుస్పష్టమైన, లోకాన్‌ = లోక 
ములను, ద్రక్ష్యసి = చూడగలవు. 


ఓ బ్రహ్మా! నీవు మరల తపస్సును చేసి, నన్ను ఉపాసించుము. 
ఆ తపస్సుచే మరియు ఉపాసనలచే నీవు అంతఃకరణమునందు లోకము 
లను సుస్పష్టముగా చూడగల్గుదువు. 
తత ఆత్మని లోకే చ భక్తియుక్తస్సమాహితః | 
ద్రష్టాసి మాం తతం బ్రహ్మన్మయి లోకాంస్త్రమాత్మనః [1 31, 
బ్రహ్మన్‌ = ఓ బ్రహ్మాః తతః = తరువాత భక్తియుక్తః = భక్తితో 
గూడినవాడవైః సమాహితః = ఏకాగ్రచిత్తము గలవాడవై, త్వమ్‌ = నీవు, 
ఆత్మని = నీయందు, చ = మరియు, లోకే = జగత్తునందు. తతమ్‌ = 
వ్యాపించియున్ను మామ్‌ = నన్ను, మయి = నాయందు, ఆత్మనః = నీ, 
లోకాన్‌ = లోకములను, ద్రష్టాసి = చూడగలవు. 


186 శ్రీమద్భాగవతము 





ఓ బ్రహ్మా! తరువాత భక్తిగల నీవు ఏకాగ్రచిత్తుడవై నీయందు జగ 
త్తునందు వ్యాపించియున్న నన్ను, మరియు నాయందు నీచే సృష్టించబ 
డిన లోకములను చూడగలవు, 


యదా తు సర్వభూతేషు దారుష్వగ్నిమివ స్టితమ్‌ | 
ప్రతిచక్షీత మాం లోకో జహ్యాత్త ర్హ్యేవ కశ్శలమ్‌ || 32 


యదా తు = ఏ కాలమునందైతే, లోకః = మానవుడు, సర్వభూ 
తేషు = సకలప్రాణులయందు, దారుషు = కట్టెలయందు, అగ్నిం ఇవ = 
అగ్నివలె, సితమ్‌ = ఉన్న మామ్‌ = నన్ను, ప్రతిచక్షీత = చూచునో, తర్తి 
వవ అటే కాలమ్మునంతు కశ్మలమ్‌ = మోహమును, జహ్యాత్‌ = విడిచిపే 
ట్టును. 

నేను సకలప్రాణులలో కట్టెలలో నిప్పు వలె వ్యాపించియున్నాను. 
ఈ సత్యమును మానవుడు ఏ సమయములో దర్శించునో, అదే సమయ 
ములో వాని అజ్ఞానమాలిన్యము తొలగిపోవును. 


యదా రహితమాత్మానం భూతేంద్రియగుణాశ మొ: | 
స్వరూశే సబ మయోపేతం పశ్యన్‌ స్వారాజ్యమృచ్చ్భతి 1! 33 


యదా = ఏ కాలములో, భూత-ఇంద్రియగుణ-ఆశ మొ: = పంచ 
భూతములు ఇంద్రియములు గుణములు మరియు అంతఃకరణము అను 
వాటిచే, రహితమ్‌ = కూడుకొనని, స్వరూపేణ = స్వరూపముచే, మయా = 
సాచే, ఉపేతమ్‌ = కూడుకొనియున్న ఆత్మానమ్‌ = ఆత్మను, పశ్యన్‌ = 
,చూచుచున్నాడో, స్వారాజ్యమ్‌ = మోక్షపదమును, బుచ్చతి = పొందును. 


పంచభూతములు, ఇంద్రియములు, సత్త్వరజస్తమోగుణములు 
మరియు అంతఃకరణము 'అనువాటికంటె విలక్షణుడనగు నేను ప్రత్యగభిన్న 
మగు (ఆత్మ-అభిన్నమగు) పరబ్రహ్మస్వరూపుడను అని మానవుడు ఏ 
కాలములో దర్శించునో, అదే క్షణములో ఆతడు మోక్తసామ్రాజ్యమును 
అధిష్టించును. 


నానాకర్మవితానేన ప్రజా బహ్వీస్ప్సిసృక్షతః | 


తృతీయ స్కంధము - అధ్యాయము 9 187 
నాత్మావసీదత్యస్మింస్తే వర్షీయాన్మదనుగ్రహః [| వడ 


నానాకర్మవితానేన ఇ అనేకకర్మల విస్తారముచేే బహ్వీః = అనేకుల 
గు, ప్రజాః = ప్రాణులను సిసృక్షతః = సృష్టించగోరే, తే=నీ, ఆత్మా = 
అంతఃకరణము, అస్మిన్‌ = ఈ విషయమునందు, న అవసీదతి = వ్యామో 
హమును చెందదు, మత్‌-అనుగ్రహః = నా అనుగ్రహము, వర్షీయాన్‌ == 
అత్యధికము. 


నీవు అనేకులగు ప్రాణులను వారి వారి వివిధములగు కర్మల విస్తా 
రముననుసరించి సృష్టించగోరుచున్నావు. ఈ కార్యములో నీ అంతఃకర 
ణము వ్యామోహమును పొందదు. ఏలయనగా, నీమై నా అతిశయించిన 
అనుగ్రహము గలదు. 


బుషిమాద్యం న బధ్నాతి పాపీయాంస్త్వాం రజోగుణః |! 
యన్మనో మయి నిర్చద్ధం ప్రజాస్సంసృజతోంపి తే! 35 
పాపీయాన్‌ = పాపభూయిష్టమగు, రజోగుణః = రజోగుణము, 
ఆద్యమ్‌ = మొట్టమొదటి, బుషిమ్‌ = మంత్రద్రష్టవగు, త్వామ్‌ =నిన్నున 
బధ్నాతి = బంధించదు, యత్‌ = ఏలయనగా, ప్రజాః = ప్రాణులను, సృజతః 
అపి = సృష్టించుచున్నవాడవే అయిననూ, తే = నీ, మనః = మనస్సు 
మయి = నాయందు, నిర్బద్దమ్‌ = దృఢముగా నిలిచియున్నది. 
నీవు మొట్టమొదటి మంత్రద్రష్టవు. పాపభూయిష్టమగు. రజోగు 
ణము నిన్ను బంధించదు. ఏలయనగా, నీవు ప్రాణులను సృష్టించుచున్న 
నూ, నీ మనస్సు నాకై దృఢముగా నిలిచియున్నది. 


జ్ఞాతోంహం భవతా త్వద్య దుర్విజ్లేయోంపి దేహినామ్‌ |! 
యన్మాం త్వం మన్య సేకయుక్తం భూతేంద్రియగుణాత్మభిః 11! 36 


దేహినామ్‌ = ప్రాణులకు, దుర్విజ్లేయః అపి = చాల క్లేశముచే 
మాత్రమే తెలియదగినవాడనే అయిననూ, అహమ్‌ = నేను, అద్య = ఇప్పు 
డు,'భవతా తు = నీచేనైతే, జ్ఞాతః = తెలియబడినాను, యత్‌ = ఏలయనగా, 
త్వమ్‌ = నీవు, మామ్‌ = నన్ను, భూత-ఇంద్రియగుణ-ఆత్మభిః = పంచభూ 


188 . శ్రీమద్భాగవతము 





తములు ఇంద్రియులు సత్త్వరజస్తమోగుణములు మరియు అంతఃకరణము 
అనువాటిచేే అయుక్తమ్‌ = కూడియుండనివానినిగా, మన్యసే = తెలియు 
చున్నావో. 

' మానవులు నన్ను చాల క్ష్లేశముచే మాత్రమే తెలియగల్గుదురు. 
అట్టి నన్ను నీవిప్పుడు తెలుసుకున్నావు. ఏలయనగా, నేను పంచభూతము 
లకు ఇంద్రియములకు సత్త్వరజస్తమోగుణములకు నురియు అంతఃకరణ 
మునకు అతీతుడనని నీవు తెలుసుకున్నావు. 


తుభ్యం మద్విచికిత్సాయామాత్మా మే దర్శితోంబహిః | 
నాలేన సలిలే మూలం పుష్కరస్య విచిన్వతః || 37 


సలిలే = ప్రళయజలమునందు, నాలేన = తూడు గుండా, పృష్క 
రస్య = పద్మముయొక్క, మూలమ్‌ = మూలమును, విచిన్వతః = అన్వేషిం 
చుచున్ను తుభ్యమ్‌ = నీకు, మద్‌-నిచికిత్సాయామ్‌ = నా విషయములో * 
సంశయము ఉండగా, మే = నాయొక్క ఆత్మా = స్వరూపము, అబహిః = 
అంతఃకరణమునందు, దర్శితః = చూపించబడినది. 


నాకు ఆశ్రయము ఎవరైనా ఉన్నారా లేదా అను సంశయములో 
పడిన నీవు తూడుగుండా పద్మముయొక్క మూలమును అన్వేషించుచుం 
డగా నేను నా స్వరూపమును నీకు అంతఃకరణమునందు మాత్రమే 
చూపించితిని. 


యచ్చకర్థాంగ మత్‌స్తోత్రం ముత్కథాభ్యుదయాంకితమ్‌ | 
యద్వా తఫసి తే నిష్టాన ఏష మదనుగ్రహః || 38 


అంగ = ఓ వత్సా! మత్‌-కథా-అభ్యుదయ-అంకితమ్‌ = నా 
గాథల వైభవముతో కూడియున్న మత్‌-స్తోత్రమ్‌ = నా స్తోత్రమును, చకర్ధ 
యత్‌ = చేసితివి అనే విషయమేది గలదో, తే జ నీక్తు, తపసి = తపస్సునం 
దు, నిష్టా = నిష్ట అనునది, యత్‌ వా = ఏది కూడ గలదో, సః= ఆ, ఏషః = 
ఇది, మత్‌-అనుగ్రహః = నా అనుగ్రహమే. 


తృతీయ స్కంధము - అధ్యాయము 9 189 


ఓ వత్సా! నీవు నా గాథల వైభవముతో గూడియున్న నా స్తోత్ర 
మును చేసితివి. మైగా, నీకు తపస్సునందు నిష్ట గలదు. ఇదంతా నా అను 
గ్రహమే. 


ప్రీతోోహమస్తు భద్రం తే లోకానాం విజయేచ్చయా | 
యదస్తాషీర్గుణమయం నిర్గుణం మానువర్ణయన్‌ 1 39 


లోకానామ్‌ = లోకముల, విజయ-ఇచ్చయా = సృష్టించాలనే కోరి 
కతో, గుణమయమ్‌ = గుణసంపన్నుడను, నిర్గుణమ్‌ = స్వరూపముచే గుణ 
ప. అగు, మా = నన్ను, అనువర్ణయన్‌ = వర్ణించుచున్నవాడవై 

౩ యత్‌ = స్తుతించితివి అనునది యేది గలదో దానిచే, అహమ్‌ = 
ప. ప్రీతః = ప్రసన్నుడనైతిని, తే = నీ కొరకు, పన మంగళము, 
అస్తు = అగుగాక! 


నీవు లోకములను సృష్టించవలెననే కోరికతో నన్ను స్తుతించితివి. 
నేను స్వరూపముచే నిర్గుణుడనే అయిననూ, గుణసంపన్నుని వఠె భాసిం 
చుచున్నాను. ఈ విషయమును నీవు వర్దించితివి. నీమై నేను ప్రసన్నుడనైతి 
ని. నీకు మంగళమగు గాక! 


య ఏతేన పుమాన్నిత్యం స్తుత్వా స్తోత్రేణ మాం భజేత్‌ | 
తస్యాశు సంప్రసీదేయం సర్వకామవరేశ్వరః 1 ౨. 40 


యః = ఏ, పుమాన్‌ = మానవుడు, నిత్యమ్‌ = నిత్యము, ఏతేన = 
ఈ, స్తోత్రేణ = స్తోత్రముతో, మామ్‌ = నన్ను స్తుత్వా = స్తుతించి, భజేత్‌ = 
సేవించునో, సర్వకామవర-ఈశ్వరః = కోరబడే అన్ని వరములను ఇచ్చే, 
అధీశ్వరుడనగు నేను, తస్య = వానికి, ఆశు = ననా, సంప్రసీదేయమ్‌ 
= చక్కగా ప్ర ప్రసన్నుడనగుదును. 


ఏ మానవుడైతే నిత్యము నన్నీ స్తోత్రముతో స్తుతించి సేవించునో, 
వానికి ఈశ్వరుడనగు నేను చక్కగా ప్రసన్నుడనై కోరబడే వరములనన్నిం 
టినీ ఇచ్చెదను. 


పూర్తేన తపసా యజ్జెర్దా నైర్యోగసమాధినా | 


190 శ్రీమద్భాగవతము 
' రాద్ధం నిషశ్రేయసం పుంసాం మత్పీంతిస్తత్త్యవిన్మతమ్‌ || .41 


పూర్తేన = సమాజసేవచే, తపసా = తపస్సుచే, యభ్జైః = యజ్ఞము 
అచే, దానైః = దానములచే, యోగసమాధినా = యోగొాభ్యాసముచే 
మరియు సమాధిచే, ప్లుంసామ్‌ = మానవులకు, రాద్ధమ్‌ = సిద్ధించే, నిఃశ్రే 
యసమ్‌ = సర్వోత్కృష్టమగు శ్రేయస్సు, మత్‌-ప్రీతిః = నా ప్రసన్నతయేన 
ని, తత్త్వవిత్‌-మతమ్‌ = తత్త్వవేత్తల సిద్ధాంతము. 

సమాజసేవ తపస్సు, యజ్ఞములు, దానములు, యోగా 
భ్యాసము మరియు సమాధి అనువాటిచే మానవులకు లభించే సర్వోత్కృ 
ష్టమైన శ్రేయస్సు నేను ప్రసన్నుడనగుటయేనని తత్త్వవేత్తల సిద్ధాంతము. 


అహమాత్మా5ంత్మనాం ధాతః గ్రేుష్టస్సన్‌ డ్రేయసామపి 
అతో మయి రతిం కుర్యాద్దేహాదిర్యత్కృతే ప్రియః |! 42 


ధాతః = ఓ బ్రహ్మా! డేయసాం అపి = అతిశయించి ప్రీతిని గొలిపే 
వాటిలో కూడ, గ్రేష్టః = ప్రియతముమై, సన్‌ = ఉన్న (సద్రూపమైన), అత్మ 
నామ్‌ = జీవుల, ఆత్మా = ఆత్మ, అహమ్‌ = నేనే, యత్‌-కృతే = ఏ ఆత్మ; 
-కొరక్షై దేహ-అఆదిః = దేహము మొదలైనది, ప్రియః = ప్రియమగుచున్నదో, 
అతః = ఇందువలన, మయి = నాయందు, రతిమ్‌ = ప్రీతిని, కుర్యాత్‌ = 
చేయవలెను. 


ఓ బ్రహ్మా! ఈ లోకములో జీవులకు ప్రీతిని గొలుపు విషయములు 
అనేకములు గలవు. కాని, సద్దనమగు ఆత్మ అన్నింటికంటె అతిశయించి 
ఫియమై ఉన్నది. అత్మయందలి ప్రీతియే దేహము మొదలగు వాటి 
యందు ప్రతిఫలించుటచే అవి ప్రీతిపాత్రములగుఛున్నవి. అట్టి ఆత్మను 
నేనే. కావున, మానవుడు నాయందు భక్తిని చేయవలెను. 


సర్వవేదమయే నేదమాత్మనాంంత్మాకంత్మ యోనినా | 
ప్రజాస్సృజ యథాపూర్వం యాశ్చ మయ్యనుశేరతే || 43 


ఆత్మా = నీవు, ఆత్మయోనినా = ఆత్మనగు నేను కారణముగా గల, 
సర్వవేదమయేన = సకలవేదముల రూపములోనున్ను ఆత్మనా = స్వరూప 


తృతీయ స్కంధము - అధ్యాయము 9 191 


ముచే, యథాపూర్వమ్‌ = పూర్వకల్పమునందు వలెనే, ఇదమ్‌ = ఈ జగత్తు 
ను, ప్రజాః చ = ప్రాణులను కూడ, సృజ = సృష్టించుము, యాః = ఏ ప్రాణు 
లు, మయి = నాయందు, అనుశేరతే = విలీనులై నిద్రించుచున్నారో. 
సకలప్రాణులు ఈ సమయములో నాయందు విలీనమై నిద్రించు 

చున్నవి. సకలవేదస్వరూపుడవగు నీవ నానుండియే ఆవిర్భవించినావు. 
నీవీ జగత్తును మరియు ప్రాణులను గడచిన కల్పమునందు వలెనే మరల 
నీ స్వరూపమునందు మాత్రమే ఆవిర్బవింప జేయుము. 

మైత్రేయ ఉవాచ | 

తస్మా ఏవం జగత్ప్రప్టే ప్రధానపురుషే షశ్వరః | 

వ్యజ్యేదం స్వేన రూపేణ కంజనాభస్తిరోదధే || ౯ 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే 
నవమోధ్యాయః [| 


కంజనాభః = పద్మము నాభియందు గలవాడు, ప్రధానపురుష-ఈ 
శ్వరః = ప్రకృతిని జీవులను నియంత్రించువాడు అగు శ్రీహరి, జగత్‌-స్రష్ట్రే 
= జగత్తును సృష్టించే, తమ్మై = ఆ బ్రహ్మగారి కొరకు, ఏవమ్‌ = ఈ విధము 
గా ఇదమ్‌ = ఈ జగత్తును, వ్యజ్య = ప్రకాశింపజేసి, స్వేన రూపేణ =తన 
రూపముచే, తిరోదధే = అంతర్థానమును చెందెను. 

మైత్రేయుడు ఇట్లు పలికెను --- పద్మము నాభియందు గలవాడు, 
ప్రకృతిని జీవులను నియంత్రించువాడు అగు శ్రీహరి ఈ విధముగా సృష్టిం 
చవలసిన జగత్తును గురించి సృష్టికర్తయగు బ్రహ్మగారికి తెలుప్పుడు జేసి, 
తన రూపమును అంతర్జానము చేసెను 


శ్రీమద్చాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు 
తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9). 


బసు సులు ల్ల 


అథ అష్టమోశ ధ్యాయః 
బ్రహ్మగారు ఆవిర్భవించుట 


మైత్రేయ ఉవాచ |. 
సత్సేవనీయో బత పూరువంశో యల్లోకపాలో భగవత్ప్రధానః | 
బభూవిథేహాజితకీర్తిమాలాం పదే పదే నూతనయస్యభీక్‌ష్టమ్‌ || 1 


మైత్రేయః = మైత్రేయుడు, ఉవాచ = పలికెను బత = అహో, 
పూరువంశః = పూరువంశము, సత్‌-సేవనీయః = సత్పురుషులకు సేవించ 
దగినది, యత్‌ = ఏలయనగా, ఇహ = ఈ వంశమునందు, భగవత్‌- -ప్రధానః 
= భగవానుడే ప్రముఖముగా గల, లోకపాలః = లోకపాలుడవగు నీవ, 
బభూవిథ = జన్మించితివి, అజితకీర్తమాలామ్‌ = పరమేశ్వరుని కీర్తియొక్క 
మాలను, పదే పదే = ప్రతి పదమునందు, అభీక్‌ష్టమ్‌ = సుతరాము, నూత 
నయసి = నూతనముగా చేయుచున్నావు. 


మైత్రేయుడు ఇట్లు పలికెను --- ఆశ్చర్యము! భగవద్భ క్తాగ్రగణ్యు 
డవు, లోకపాలుడగు యముని అంశచే పసన అగు నీవు 
జన్మించుటచే పూరువంశము సత్పురుషులకు సేవించదగినదిగా అయిన 
ది. నీవు ప్రతి పదమునందు ఆ శ్రీహరియొక్క కీరిమాలను నిత్యనూత 
నముగా చేయుచున్నావు, 


సోహం నృణాం క్ష క్షులసుఖాయ 


దుఃఖం మహదర్గతానాం విరమాయ తస్య . 
ప్రవర్తయే భాగవతం పురాణం 


యదాహ సాక్షాదృగవానృషిభ్యః || 2 


తృతీయ స్కంధము - అధ్యాయము 10 షం 


ఓ పూజ్యా! నీవు జ్ఞానాధికులలో డ్రేస్టుడవు. నేను ఇంతేగాక నిన్ను 
మరికొన్ని విషయములను కూడ ప్రశ్నించియుంటిని. వాటిని నీవు ఒక క్రమ 
ములో నాకు చెప్పి, మా సంశయములనన్నింటినీ తొలగించుము. 


సూత ఉవాచ |! 
ఏవం సంచోదితస్తేన క్షత్తా కౌషారవో మునిః | 
ప్రీతః ప్రత్యాహ తాన్‌ ప్రశ్నాన్‌ హృదిస్టానథ భార్గవ |! పె 


భార్గవ = ఓ శౌనకమహర్షీ, ఏవమ్‌ = ఈ విధముగా, క్షత్తా = 
విదురునిచే, సంచోదితః = గ్రేరేపించబడిన, కౌషారవః మునిః = మైత్రేయ 
మహర్షి, ప్రీతః = సంతోషించినవాడై, అథ = తరువాత, హృదిస్టాన్‌ = తన 
హృదయమునందున్ను తాన్‌ = ఆ, ప్రశ్నాన్‌ = ప్రశ్నలను ఉద్దేశించి, 
ప్రత్యాహ = సమాధానమును చెప్పెను. 

సూతుడు ఇట్టు పలికెను --- ఓ శౌనక మహర్షి! అప్పుడు విదురు 


నిచే ఈ విధముగా ప్రేశేపించబడిన మైత్రేయ మహర్షి సంతోషించి, తన 
హృదయములోనున్న ఆ ప్రశ్నలకు సమాధానమును చెపె స్పెను. 


మైత్రేయ ఉవాచ | 
విరించోంపి తథా చక్రే దివ్యం వర్షశతం తపః | 
ఆత్మ న్యాత్మానమావేశ్య యదాహ భగవానజః |! ర్మ 
విరించః అపి = బ్రహ్మ కూడా, 'తథా = అదే విధముగా, ఆత్మానమ్‌ 
= బుద్దిని, ఆత్మని = ఆత్మచైతన్యమునందు, ఆవేశ్య = నిలిపియుంచి, 
దివ్యం వర్షశతమ్‌ = వంద దివ్యసంవత్సరముల కాలము, తపః = తపస్సు 
ను, చశ్రే = చేసెను, యత్‌ = ఏ విధముగానైతేే అజః = పుట్టుక లేని, భగ 
వాన్‌ = శ్రీహరి భగవానుడు, ఆహ = చెప్పినాడో. 
మైశత్రేయుడు ఇట్లు పలికెను --- అజుడగు శ్రీహరి భగవానుడు 


చెప్పిన విధముగానే, బ్రహ్మకూడ తన బుద్దిని ఆత్మవైతన్యములో విలీ 
నము చేసి, వంద దివ్యసంవత్స్పరముల కొట్రము తపస్సును చేసెను. 


194 శ్రీముద్చాగవతము 


తద్విలోక్యాబ్బ్దసంభూతో వాయునా యదధిష్టితః | 
పద్మమంభశ్చ తత్కాలకృతనీర్యేణ కంపితమ్‌ |! వ్‌ 


అబ్బసంభూతః = పద్మమునుండి పుట్టిన బ్రహ్మ తత్‌-కాలకృతవీ 
ర్యేణ = ఆ ప్రళభయకాలముచే కలిగించబడిన వ్యాపారము గల, వాయునా 
= వాయువుచే, కంపితమ్‌ = కంపింపజేయబడిన, యత్‌-అధిస్టితః = ఏ 
పద్మమును అధిష్టించియున్నాడో, తత్‌ = ఆ, పద్మమ్‌ = పద్మమును, హ్‌ 
మరియు, అంభః = నీటిని, విలోక్య = చూచి. 


ఆ ప్రళయకాలము వాయువునకు గొప్ప శక్తిని కలిగించెను. అట్టి 
వాయువు ఆ ప్రళభయజలములను మరియు బ్రహ్మగారిచే అధిషస్టించబ 
డియున్న పద్మమును కంపింప జేయుచుండెను. పద్మమునుండి పుట్టిన 
బ్రహ్మగారు ఈ సంగతిని గమనించెను. 





తపసా హ్యేధమానేన విద్యయా చాత్మసంస్తయా |! 
వివృద్ధవిజ్ఞానబలో న్యపాద్వాయుం సహాంభసా | 6 
ఏధమానేన = వృద్ధిని చెందుచున్ను తపనా = తపస్సుచే, చ = 
మరియు, ఆత్మసంస్థయా = హృదయమునందున్ను విద్యయా = ఆత్మజ్ఞాన 
ముచే, వివృద్ధవిజ్ఞానబలః = విశేషముగా వర్ధిల్లిన విజ్ఞానశక్తి గల బ్రహ్మ, 
వాయుమ్‌ = వాయువును, అంభసా సహ = "జలముతో సహా, న్యపాత్‌ = 
తాగివేసెను 


ణ్‌ గల న. మరియు హృదయమునందు 
నెలకొన్న. ఆత్మజ్ఞానముచే బ్రహ్మగారి విజ్ఞానశక్తి విశేషముగా వర్ణిల్లియుం 
డెను. ఆయన ఆ వాయువును నీటిని కూడ త్రాగివేసెను 


తద్విలోక్య వియద్వ్యాపి పుష్కరం యదదధిష్టితమ్‌ । 
అనేన లోకాన్‌ ప్రాగ్గీనాన్‌ కల్పితాస్మీత్యచింతయత్‌ స న్లా 


వియత్‌-వ్యాపి = ఆకాశమును వ్యాపించియున్న యత్‌ = ప్‌. 
పుష్కరమ్‌ = పద్మము, అధిస్టితమ్‌ = అధిష్టించబడియున్నదో, తత్‌ = దాని 
ని, విలోక్య = చూచి, అనేన = దీనిచే, ప్రాక్‌.= పూర్వకల్పము యొక్క అంత 


తృతీయ స్కంధము - అధ్యాయము 10 195 


మునందు, లీనాన్‌ = విలీనమైన, లోకాన్‌ = లోకములను, కల్పితాస్మి = 
కల్పించెదను, ఇతి = అని, అచింతయత్‌ = ఆలోచించెను. 


ఆకాశమును వ్యాపించియున్న పద్మమునందు ఆసీనుడై యున్న 
బ్రహ్మ ఆ పద్మమును చూచి, దీనితోనే నేను గడచిన కల్పముయొక్క 
అంతమునందు విలీనమై పోయిన లోకములను మరల సృష్టించెదను అని 
తలపోసెను. 


పద్మకోశం తదాకువిశ్య భగవత్కర్శచోదితః | 
ఏకం వ్యభాంక్షీదురుధా త్రిధా భావ్యం ద్విసప్తధా !! ఠి 


భగవత్‌-కర్మచోదితః = శ్రీహరి భగవానునిచే కర్తవ్యకర్మయందు 
నియోగించబడిన బ్రహ్మ, తదా = అప్పుడు, పద్మకోశమ్‌ = పద్మపవు మొగ్గ 
ను, ఆఅవిశ్య = అధిష్టించి, ద్విసప్తధా = పదునాలుగు భువనములుగా, 
ఉరుధా = అనేకములుగా, భావ్యమ్‌ = అగుటకు యోగ్యమైన, ఏకమ్‌ = ఆ 
ఒక్కదానిని, త్రిధా = మూడుగా, వ్యభాంక్షీత్‌ = విభాగము చేసెను 

శ్రీహరి భగవానుడు బ్రహ్మను కర్తవ్యకర్మయగు సృష్టియందు 
నియోగించెను. అప్పుడా బ్రహ్మ పదునాలుగు భువనములుగా గాని, అంత 
కంటె అధికముగా గాని అగుటకు శక్తి గల ఆ పద్మకోశమును అధిష్టించి, 
దానిని మూడుగా విభాగము చేసెను 


ఏతావాన్‌ జీవలోకస్య సంస్థాభేదస్సమాహృతః: | 
ధర్మస్య హ్యనిమిత్తస్య విపాకః పరమేష్ట్యసౌ [1 0 


జీవలోకస్య = ప్రాణుల భోగస్థానముయొక్క సంస్లాభేదః = రచనా 
విశేషము, ఏతావాన్‌ = ఈ మూడు లోకముల రూపముగా నున్నదిగా, 
సమాహృతః = చెప్పబడినది, అసౌ = ఈ పరమేష్టీ = బ్రహ్మ (బ్రహ్మలోక 
ము అనిమిత్తస్య = కామన లేని, ధర్మస్య = ధర్మముయొక్క విపాకః = 
ఫలరూపము. 


196 శ్రీమద్భాగవతము 





జీవులు తమ కర్మఫలమును అనుభవించే స్పానములు ఈ ముల్లోక 
ములేనని శాస్త్రములలో చెప్పబడినది. మానవుడు నిష్కామకర్మను ఆచ 
రించినచో, దాని ఫలరూపముగా బ్రహ్మలోకమును పొందును. 


విదుర ఉవాచ |! 
యదాళత బహురూపస్య హరేరద్భుతకర్మణః | 
కాలాఖ్యం లక్షణం బ్రహ్మన్‌ యథావర్ణయనఃప్రభో।! 10. 


ప్రభో= ఓ ప్రభూ బ్రహ్మన్‌ = ఓ మహర్షీ! అద్భుతకర్మణః = ఆశ్చ 
ర్యకరమగు లీలలు గలు బహురూపస్య = అనేకరూపములలో ప్రకటమ 
య్యే, హరేః = శ్రీహరియొక్క, యత్‌ = ఏ, కాల- ఆఖ్యమ్‌ = కాలము అనే 
కేరుగల, లక్షణమ్‌ = రూపమును, ఆత్త = చెప్పితివో దానిని యథా = 
యథాతథముగా, నః = మా కొరకు, వర్ణయ = వర్ణించుము. 


విదురుడు ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! మైత్రేయ మహర్షి! ఆశ్చ 
ర్యకరముగు లీలలను చేయుచూ అనేకరూపములలో ప్రకటమయ్యే శ్రీహరి 
యొక్క కాలము అనే శక్తిని గురించి నీవు చెప్పియుంటివి. దానిని మాకు 
యథాతథముగా వివరించి చెప్పుము. 


మైత్రేయ ఉవాచ | 
గుణవ్యతికరాకారో నిర్విశేషోంప్రతిష్టితః | 
పురుషస్తదుపాదానమాత్మానం లీలయాసృజత్‌ || క్ష 


గుణవ్యతికర-ఆకారః = సత్త్వరజస్తమోగుణముల పరిణామమే 
ఆకారముగా గలది, నిర్విశేషః = విశేషములు లేనిది, అస్రతిష్టితః = 
మొదలు తుది లేనిది అగు కాలము, గుణవ్యతికర-ఆకారః = సత్త్వరజస్త 
మోగుణముల పరిణామమే రూపముగా గలవాడు, నిర్విశేషః = స్వరూప 
ముచే ఏ రూపము లేనివాడు, అప్రతిప్టితః = తనకంటె భిన్నమగు ఆశ్ర 
యము లేనివాడు అగు, పురుషః = పరమేశ్వరుడు, తత్‌-ఉపొదానమ్‌ = ఆ 
కాలమే ఉపాదానముగా గల, ఆత్మానమ్‌ = తనను, లీలయా =.లీలచే, 
అసృజత్‌ = సృష్టించెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 10 క్షేం7 


సత్త్వరజస్తమోగుణాత్మకమగు ప్రకృతిలో వచ్చే మార్చే కాలము 
యొక్క రూపము. ఆద్యంతములు లేని ఆ కాలమునందు విశేషములు (అ 
వయవములు) వాస్తవముగా లేవ. భగవానుడు స్వరూపముచే రూపము 
లేనివాడే అయిననూ, ప్రకృతియొక్క పరిణామమును ఉపాధిగా స్వీకరించి 
సగుణ సాకారుడగుచున్నాడు. తన మహిమయందు ప్రతిష్టితుడైన ఆ భగ 
వానునకు మరియొక ప్రతిష్ట (ఆశ్రయము) లేదు. ఆయన ఆ కాలమును 
ఉపాదానము (ముడిసరుకు) గా చేసుకొని లీలచే తనను తానే జగద్రూప 
ముగా ప్రకటించుచున్నాడు. 


విశ్వం వై బ్రహ్మ తన్మాత్రం సంస్టితం విషస్టమాయయా | 
ఈశ్వ రేణ పరిచ్చిన్నం కాలేనావ్య క్రమూర్తినా [1 క్షం 


విష్ట్ణమాయయా = భగవానుని మాయచే, సంస్టితమ్‌ = లీనమైన, 
విశ్వమ్‌ = విశ్వము, బ్రహ్మతన్మాత్రమ్‌ = బ్రహ్మ రూపముగా మాత్రమే 
నుండెను, ఈశ్వరేణ = ఆ భగవానునిచే, అవ్య క్తమూర్తినా = స్వయముగా 
నిర్విశేషమగు స్వరూపము గల, కాలేన = కాలముచే, పరిచ్చిన్నమ్‌ = భిన్న 
ముగా ప్రకటితమైనది. 

విష్టుభగవానుని మాయచే ఈ విశ్వము విలీనమై బ్రహ్మగారి రూ 
పములో మాత్రమే నుండెను. ఆయన స్వయముగా నిర్విశేషమగు స్వరూ 
పము గల కాలము ద్వారా దానిని భిన్నముగా ప్రకటింప జేసెను. 


యథేదానీం తథా[గే చ పశ్చాదప్యేతదీదృశమ్‌ | 
స్తర్గో నవవిధస్తస్య ప్రాకృతో వైకృతస్తు యః |! 13 


.  ఇదానీమ్‌ = ఇప్పుడు, ఏతత్‌ = ఈ జగత్తు, యథా = ఏ విధముగా 
నున్నదో, తథా = అదే విధముగా, అగ్రే చ = పూర్వమునందు కూడ ఉండె 
ను, పశ్చాత్‌ అపి = తరువాత కూడ, ఈదృశమ్‌ = ఇటులనే ఉండగలదు, 
తస్య = దానియొక్క, ప్రాకృతః = ప్రాకృతము, వైకృతః తు = వైకృతము 
అనే యః = ఏ, సర్గః = సృష్టి గలదో అది, నవవిధః = తొమ్మిది విధము 
లుగా నున్నది. 


198 శ్రీమద్చాగవతము 





ఈ జగత్తు ఇప్పుడు ఏ విధముగా నున్నదో,- పూర్వమునందు 
కూడ అటులనే ఉండెడిది; భవిష్యత్తులో కూడ అటులనే ఉండగలదు. దీని 
సృష్టి ప్రాకృతము మరియు వైకృతము అను భేదముచే తొమ్మిది విధము 
లుగా నున్నది (ఉభయాత్మకమగు పదవ భేదము కూడ గలదు). 


కాలద్రవ్యగుణిరస్య త్రివిధః ప్రతిసంక్రమః ! 
ఆఅద్యస్తు మహతస్పర్గ్లో గుణవైషమ్యుమాత్మనః || క్షత 
అస్య = ఈ సృష్టికి కాలద్రవ్యగుణైః = కాలము ద్రవ్యము మరియు 
గుణములు అనువాటి ద్వారా, త్రివిధః = మూడు విధముల, ప్రతిసంక్రమః 
ప్రళయము, ఆత్మనః = ఆత్మనుండి, మహతః = మహత్తత్త్వము యొక్క, 
ర్గః తు = సృష్టి అయితే ఆద్యః = మొట్టమొదటిది. గుణవైషమ్యమ్‌ = 
త్త్యరజస్తమోగుణముల పాళ్లలో తేడాయే దాని లక్షణము. 


ఈ సృష్టికి కాలము ద్రవ్యము మరియు గుణములు అనువాటి 
ద్వారా క్రమముగా నిత్య నైమిత్తిక ప్రాకృత ప్రళయములు అనే మూడు విధ 
ముల ప్రళయములు కలుగును. బ్రహ్మాత్మనుండి మాయాశక్తి యొక్క సత్త్వ 
రజస్తమోగుణముల సామ్యావస్థలో వచ్చిన వైషమ్యము కారణముగా 
మొట్టమొదట మహత్తత్త్వము (సమష్టి జ్ఞానశక్తి క్రియాశక్తుల సమాహారము) 
పుట్టినది. 


లంబ ॥ 


ద్వితీయస్త్యహమో యత్ర ద్రవ్యజ్ఞానశ్రియోదయః | 
భూతసర్గస్తృతీయస్తు తన్మాత్రో ద్రవ్యశక్తిమాన్‌ 1 _ ' 15 


అహము; = అహంకారముయొక్క (సృష్టి, ద్వితీయః = రెండవది, 
యత్ర = దేనినుండి, ద్రవ్యజ్ఞానక్రియా-ఉదయః = పంచభూతములు జ్ఞానేం 
ద్రియములు మరియు కర్మేంద్రియముల పుట్టుకయో, తృతీయః తు = 
మూడవదైతే, తన్మాత్రః = కేవలము ఒక్కొక్కటిగా మాత్రమే ఉండే, ద్రవ్యశ 
క్రిమాన్‌ = అయిదు స్థూలమహాభూతములను ప్రకటించే శక్తి గల, భూతసర్గః 
= అయిదు సూక్ష్మమహాభూతముల సృష్టి. 


తృతీయ స్కంధము - అధ్యాయము 110 199 


అహంకార సృష్టి 'రండవది. పంచభూతములు జ్ఞానేంద్రియములు 
పురియు కర్మేంద్రియములు ఆ అహంకారమునుండి పుట్టినవి. మూడవది 
అయిదు సూక్ష్మమహాభూతముల సృష్టి. ఈ సూక్ష్మభూతములలో ఈ 
స్టాయిలో ఇంకనూ పరస్పర సమ్మేళనము లేదు. పృథివి జలము అగ్ని 
వాయువు ఆకాశము అనే అయిదు స్టూలమహాభూతములను ప్రకటింప 
జేసే శక్తి ఈ సూక్ష్మభూతములయందు గలదు. 


చతుర్ద ఐంద్రియస్పర్గ్లో యస్తు జ్ఞానక్రియాత్మకః | 
వైకారికో దేవసర్గః పంచమో యన్మయం మనః !! కేం 


ఐంద్రియః = ఇంద్రియములకు చెందిన, సర్గః = సృష్టి. . చతుర్దః = 
నాల్లవది యః తు = ఏదైతే. జ్ఞానక్రియాత్మకః = జ్ఞానము మరియు క్రియ 
స్వరూపముగా గలదియో, వైకారికః = సాత్త్వికాహంకారమునుండి వచ్చిన, 
దేవసర్గః = ఇంద్రియాధిష్టాన దేవతల సృష్టి, పంచమః = అయిదవది, మనః 
= మనస్సు, యత్‌-మయమ్‌ = ఏ వైకారికముగు అహంకారముయొక్క 
కార్యమో. 
జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల సృష్టి నాల్గవది. ప్రకృతివికారమగు 
అహంకారముయొక్క సాత్త్వికాంశమునుండి ఇంద్రియాధిష్టాన దేవతలు 
మరియు మనస్సు ప్రకటమగును. ఇది అయిదవ సృష్టి. 


షష్టస్తు తమసస్పర్గో యస్త్వబుద్ధికృతః ప్రభో! 
షడిమే ప్రాకృతాస్పర్గా వైకృతానపి మే శృణు || క్షే 


ప్రభో = ఓ విదురా! యః తు = ఏదైతే అబుద్ధికృతః = జీవులకు 
ఆవరణము మరియు విక్షేపము అనువాటిని ఏలగిరి. తమసః = అవిద్య 
నుండి వచ్చిన, సర్గః తు = సృష్టి గలదో అది, షష్టః = ఆరవది, ఇమే = ఈ, 
షట్‌ = ఆరు, ప్రాకృతాః = ప్రాకృతసర్గములు, మే = నా (వచనములను 
బట్టి, వైకృతాన్‌ అపి = వైకృతసర్గములను కూడ, శృణు = వినుము. 


ఓ విదురా! జీవులకు ఆవరణము (ఉన్నది కానరాకుండుట) 
మరియ విక్షేపము (లేనిది కానవచ్చుట) లను కలిగించే అవిద్యనుండి 


200 శ్రీమద్భాగవతము 
ల డాంతవావాాలు. 





ఆరవ సృష్టి (తామిస్రము మొదలైనవి) వచ్చినది. ఈ ఆరు ప్రాకృత (త్రిగు 
ణాత్మికయగు ప్రకృతికి చెందిన) సర్గములు. నేనిప్పుడు వైకృత (సమష్టి 
స్వరూపుడగు బ్రహ్మగారి) సర్గములను చెప్పెదను. వినుము. 


రజోభాజో భగవతో లీలేయం హరిమేధసః | 
సప్తమో ముఖ్యసర్గస్తు షడ్విధస్తస్టుషాం చయః || 18 


ఇయమ్‌ = ఇది, హరిమేధసః = సంసారమును పోగొట్టే బుద్దిలో 
విషయమగువాడు, రజోభాజః = రజోగుణమును ఉపాధిగా స్వీకరించిన 
వాడు అగు భగవతః = బ్రహ్మ రూపములోనున్న శ్రీహరి భగవానుని, 
లీలా = లీల, తస్టుషామ్‌ = స్టావరముల (కదలని వృక్షముల), ముఖ్యసర్గః 
, తు = ముఖ్యసర్గమైతే, ససప్తమః = ఏడవది, యః చ = ఏది, షడ్‌-విధః = ఆరు 
ప్రకారములుగా నున్నదో. 


శ్రీహరిని బుద్ధిలో చింతించువారలకు సంసారము హరించిపోవ 
ను. ఆయన రజోగుణమును ఉపాధిగా స్వీకరించి బ్రహ్మరూపములో ఈ 
సృష్టి అనే లీలను చేసినాడు. ఇక ఏడవది చెట్టుచేముల సృష్ట. మానవునకు 
ముఖము వలె ఇది వైకృతసర్గములలో మొట్టమొదటిది గనుక ముఖ్యసర్గ 
మనబడుచున్నది. ఇది ఆరు విధములుగా నున్నది. 


వనస్పత్యోషధిలతాత్వక్సారా వీరుధో ద్రుమూః | 
ఉత్సోంతసస్తమఃప్రాయా అంతస్ప్పర్భా విశేషిణః |] 19 


వనస్పతి-ఓషధిలతాత్వక్‌-సారాః = వనస్పతులు ఓషధులు 
లతలు త్వక్సారములు, వీరుధః = వీరుధములు, ద్రుమాః = వృక్షములు, 
ఉత్‌-స్రోతసః = రసముయొక్క ఊర్థ్వప్రవాహము గలవి, తమఃప్రాయాః = 
తమోగుణప్రధానమైనవి, అంతఃస్పర్భాః = లోపలనే స్పర్శగుణము గలవి, 
విశేషిణః = అనేకభేదములు గలవి. 

ముఖ్యసర్గములో వనస్పతులు (పువ్వు . లేకుండగనే ఫలముల 


నిచ్చే రావి మొదలగు చెట్లు, ఓషధులు (ఫలములు పక్వమగుట తోడనే 
నశించే వరి మొదలగు మొక్కలు), లతలు (ఏదో ఒక చెట్టు మొదలగు 


తృతీయ స్కంధము - అధ్యాయము 10 201 


ఆసరాను ఆశ్రయించుకొని పెరిగే మల్లె మొదలగు తీగలు), త్వక్సార 
ములు (బలమైన బెరడు గల వెదురు మొదలగు ఆశయమునపేక్షించని 
తీగలు), వీరుధములు (పొదలు) మరియు ద్రుమములు (వువ్వు కాయ 
అనే వరుసలో ఫలించే మామిడి మొదలగు చెట్లు అనే ఆరు రకములు 
గలవు. వీటి అన్నిటియందు పోషకరసము క్రింద నేలనుండి మైకి ప్రవహిం 
చును. వీటియందు తమోగుణము ప్రధానమగుటచే, అంతఃకరణవికాసము 
చాల తక్కువగా నుండును. ఇవి తమ లోపల స్పర్శగుణమ్తునను నవించు 
ను. వీటిలో అనేకభేదములు ఉండుటయే గాక, ప్రతి దానియందు ఎదో ఒక 
విశేషగుణము ఉండును. 


తిరశ్చామష్టమస్పర్గస్పోంష్టావింశద్విధో మతః 
అవిదో భూరితమసో మఘ్రాణజ్ఞా హృద్యవేదినః . 20 


తిరశ్చామ్‌ = పశుపక్ష్యాదుల, సర్గః = సృష్టి, అష్టమః = ఎనిమిదవ 
ది, సః = అది, అష్టావింశత్‌-విధః = ఇరవై ఎనిమిది విధములు అని, మతః = 
తెలియబడినది, అవిదః = కాలజ్ఞానము లేనివి భూరితమసః = అధికనుగు 
తమోగుణము గలవి, ఘ్రాణజ్ఞాః = ఘ్రాణేంద్రియము చేతనే పదార్థములను 
గురించి తెలుసుకొనేవి, హృద్యవేదినః = బుద్దియందలి సుఖము మొదలగు 
వాటిని తెలియునవి (హృది = బుద్ధియందు, 'అవేదినః = = విచారశక్తి లేనివి. 


పశుపక్ష్యాదుల సృష్టి ఎనిమిదవది. దీనియందు ఇరవై ఎనిమిది 
రకములు గలవు. ఈ ప్రాణులలో తమోగుణము అధికముగా నుండుటచ్చే, 
వీటికి కాలముయొక్క అనుభవము ఉండదు. ఇవి ఘ్రాణేంద్రియముతో 
మాత్రమే పదార్థములను తెలుసుకొనును. వీటికి బుద్ధియందు సుఖము 
మొదలగునవి తెలిసిననూ, విచారశక్తి ఉండదు. 


గౌరజో మహిషః కృష్ణస్సూకరో గవయో రురుః | 
ద్విశఫాః పశవశ్చేమే అవిరుష్ట్రశ్చ సత్తమ [| 21 


సత్తమ = ఓ సాధుప్పురుషా!: గౌః = గోవు, అజః = మేకు మహిషః = 
గేదె, కృష్ణః = కృష్ణమృుగము, సూకరః = పంది, గవయః = గురుపోతు, 


202 శ్రీమద్బాగవతము 


- రురుః = దుప్పి, అవిః = గొ, చ = మరియు, ఉష్ణ్రః = ఒంటె అనే, ఇమే = 
ఈ పశవః = పశువులు, ద్విశఫాః = రెండు డెక్కలు గలవి. 


ఓ సాధుప్పురుషా! విదురా! అవు (ఎద్దు), మేకు గేదె (దున్ను, కృష్ణ 
మృగము (నల్ల యిర్రి), పంది, గురుపోతు, దుప్పి, గొలై మరియు ఒంటె 
అనే ఈ తొమ్మిది పశువుల కాళ్లకు రండు డెక్కలు ఉండును. 


ఖరో5శ్యోంశ్వతరో గౌరశ్శరభశ్చమరీ తథా |! 
ఏతే చైకశఫాః క్షత్తః శృణు పంచనఖాన్‌ పశూన్‌ || 22 


క్తత్తః = ఓ నిదురా! ఖరః = గాడిద అశ్వః = గుర్రము, అశ్వతరః = 
కంచరగాడిదు గౌరః = గౌరమృగము, శరభః = శరభము, తథా = అదే విధ 
ముగా, చమరీ = చమరీ మృగము అనే, ఏతే = ఇవి, ఏకశఫాః = ఒకే గిట్ట 
, గలవి, పంచనభఖాన్‌ = అయిదు గోళ్లు గల, పశూన్‌ = పశువులను గురించి, 
శృణు = వినుము, 


ఓ విదురా! గాడిద, గుర్రము, కంచరగాడిద, గౌరము (గేదెవంటి 
ఒక మృగము), శరభము (ఎనిమిది కాళ్లు గల మృగము), చమరీ అనే 
ఆరు మృగములు ఒక గిట్ట గలవి. ఇప్పుడు ఒక కాలికి అయిదు గోళ్లు గల 
మృగములను (పంచనఖములు) చెప్పెదను. వినుము. 


శ్వా సృగాలో వృకో వ్యాయో మార్దారశ్శశశల్లకౌ | 
సింహః కపిర్గజః కూర్మో గోధా చ మకరాదయః || 23 


కంకగృద్రవట శ్యేనభాసభల్లకబర్ష్హిణః | 
హంససారసచక్రాహ్వకాకోలూకాదయః ఖగాః 1! 24 


శ్వా = కుక్క, సృగాలః = నక్క, వృకః = తోడేలు, వ్యాఘ్రః = పెద్ద 
ఫుల, మార్దారః = పిల్లి శశశల్లకౌ = చెవుల పిల్లి మరియు ఏదుపంది, 
సింహః = సింహము, కపిః = కోతి గజః = ఏనుగు, కూర్మః = తాబేలు, 
గోధా = ఉడుము, చ = మరియు, మకర-ఆదయః = మొసలి మొదలైనవి, 
కంకగృద్రవటశ్యేనభాసభల్లకబర్దిణః = రాబులుగు గద్ద గవ్వపక్షి డేగ 


తృతీయ స్కంధము - అధ్యాయము 10 203 


రాబందు భల్లూకము నెమలి, హంససారసచక్రాహ్వకాక-ఉలూక- ఆదయః 
= హంస బెగ్గురు జక్కవపిట్ట కాకి గుడ్డగూబ మొదలగు, ఖగాః= పక్షులు. 


కుక్క, నక్క తోడేలు, పెద్దపులి, పిల్లి, చెవుల పిల్లి, ఏదుపంది. 
సింహము, కోతి, ఏనుగు, తాబేలు, ఉడుము అనే పన్నెండు భూచరము 
లగు పంచనఖములు. మొసలి మొదలగు జలచరములు, రాబులుగు, గద్దః 
గవ్వపక్షి డేగు రాబందు, భల్లూకము, నెమలి, హంస, బెగ్గురు, జక్కవపిట్ట, 
కాకి గుడ్లగూబ మొదలగు పక్షులు కలిసి భూచరములు కాని ఇరవై ఎనిమి 
దవ వరము. 


అర్వాక్సోంతస్తు నవపుః క్షత్తరేకవిధో నృణామ్‌ | 
రజోంధికాః కర్మపరా దుఃఖే చ సుఖమానినః || 25 


క్షత్తః = ఓ విదురాఓ నృణామ్‌ = మానవుల, అర్వాక్‌-స్రోతః తు = 
నోటినుండి క్రిందకు ఆహారముయొక్క ప్రవాహము గల సృష్టి అయితే, ఏక 
విధః = ఒకే విధముగానుండే, నవమః = తొమ్మిదవది, రజః-అధికాః = రజో 
గుణము అధికముగా గలవారు, కర్మపరాః = కర్మలయందు ఆసక్తి గలవా 
రు, చ = మరియు, దుఃబ్దే = దుఃఖమునందు, సుఖమానినః = సుఖమును 
భావన చేయువారు. 


ఓ విదురా! మానవులలో ఆహారప్రవాహము నోటినుండి క్రిందకు 
ఉండుటచే ఈ తొమ్మదవ సర్గము అర్వాక్‌-స్రోతస్సు అనబడును. మానవు 
లందరు ఒకే విధముగా నున్నారు. మానవులు రజోగుణము అధికముగా 
గలవారగుటచే కర్మలలో మునిగి తేలుచుందురు. మానవులు దుఃఖాత్మక 
ములగు విషయభోగములయందు సుఖమున్నదని తలపోయుచుందురు. 


వైకృతాస్త్రయ ఏవైతే దేవసర్గశ్చ సత్తమ | ' 
వైకారికస్తు యః ప్రోక్తః కొమారస్తూభయాత్మకః || 26 
ఏతే = ఈ, త్రయః = మూడు, వైకృతాః ఏవ = వైకృత సర్గములే, 
సత్తమ = ఓ సాధుపురుషా! దేవసర్గః చ = దేవసర్గము కూడ వైకృతమే, 
వైకారికః = సాత్తికాహంకారమునుండి వచ్చిన ఇంద్రియ సర్గము, యః = 


204 శ్రీపుద్భాగవతము 





ఏది గలదో అది, ప్రోక్తః = చెప్పబడినది, కౌమారః తు = కౌమారసర్గమైతే, 
ఉభయ-ఆత్మకః = ప్రాకృత వైకృతములనే రెండు కోవలకు చెందును. 

ఓ సాధుప్పురుషా! విదురా! కైన చెప్పిన మూడు సర్గములు వైకా 
రిక సర్గములు; దేవసర్గము కూడ వైకారిక సర్గమే. సొత్త్వికాహంకారము 
నుండి వచ్చిన ఇంద్రియాధిష్టాన దేవతల సర్గము (ప్రాకృతము) పూర్వమే 
చెప్పబడినది. కౌమారసర్గము వైకృత మరియు ప్రాకృత అనే రెండు కోవ 
అకు చెందినది. 


దేవసర్గశ్చాష్టవిధో విబుధాః పితరోంసురాః | 
గంధర్వాప్పరసస్పిద్దా యక్షరక్షాంసి చారణాః || 27 


భూత్రేతపిశాచాశ్చ విద్యాధ్రాః కిన్నరాదయః 
దశైతే విదురాఖ్యాతాస్పర్గాస్తే విశ్వసృక్కృతాః 


| 28 


దేవసర్గః చ = దేవసర్గము కూడ, అష్టవిధః = ఎనిమిది విధము 
లుగా నున్నది, విబుధాః = దేవతలు, పితరః = పితృదేవతలు, అసురాః = 
అసురులు, గంధర్వ-అప్పరనః = గంధర్వులు మరియు అప్పరసలు, సిద్దాః 
జ్‌ సిద్ధులు, యక్షరక్షాంసి = యక్షులు మరియు రాక్షసులు, చారణాః = చార 
ణులు, భూతగ్రేతపిశాచాః = భూతములు గ్రేతములు మరియు పిశాచము 
లు, చ = మరియు, విద్యాధ్రాః = విద్యాధరులు, కిన్నర-ఆదయః = కిన్న 
రులు మొదలగువారు, విదుర = ఓ విదురా!, విశ్వసృక్‌-కృతాః = బ్రహ్మగా 
రిచే చేయబడిన, ఏతే= ఈ, దశ =పది, సర్గాః = సర్గములు, తే =నీ కొరకు, 
ఆఖ్యాతాః = చెప్పబడినవి. 
దేవతలు, పితృదేవతలు, అసురులు, గంధర్వాప్పరసలు, యక్షరా 
క్షసులు, సిద్ధచారణవిద్యాధరులు, భూతగ్రేతపిశాచములు, కిన్నరకింపురు 
షాదులు అని దేవసర్గము ఎనిమిది విధములుగా నున్నది. విదురా! ఈ విధ 
ముగా బ్రహ్మగారిచే చేయబడిన పది విధముల సృష్టిని నీకు చెప్పితిని. 
"అతః పరం ప్రవక్ష్యామి వంశాన్‌ మన్వంతరాణి చ | 
"ఏవం రజఃప్తుతస్పంష్టా కల్పాదిష్వాత్మభూర్హరిః | 


తృతీయ స్కంధము - అధ్యాయము 10 205 
సృజత్యమోఘసంకల్ప ఆత్రైవాత్మానమాత్మనా .. 29 


ఇతి శ్రీమద్భాగవతే మహాప్పురాణే తృతీయస్కంధే 
దశమోోంధ్యాయః [1 


అతఃపరమ్‌ = ఇటుమైన, వంశాన్‌ = వంశములను, చ = మరియు, 
మన్వంతరాణి = మన్వంతరములను, ప్రవక్ష్యామి = చెప్పగలను, ఏవమ్‌ = 
ఈ విధముగా, కల్ప-ఆదిషు = కల్పముల ఆరంభములయందు, అమోఘ 
సంకల్పః = అమోఘమగు సంకల్పము కల, హరిః = శ్రీహరి, రజః-ప్తుతః = 
రజోగుణముచే వ్యాపించబడినవాడై, స్రష్టా = సృష్టిని చేయు, ఆత్మభూః = 
స్వయంభువుడగు బ్రహ్మమొ ఆత్మా ఏవ = తానే ఆత్మనా = తనచెే. 
ఆత్మానమ్‌ = తనను, సృజతి = సృష్టించుచున్నాడు. 

ఇటుమైన .నేను వంశములను మరియు మన్వంతరములను వరిం 
చెదను. కల్పముల ఆదియందు సత్యసంకల్పుడగు శ్రీహరి రజోగుణ 
మును ఉపాధిగా స్వీకరించి, సృష్టికర్త మరియు స్వయంభువుడు అగు 
(బ్రహ్మ రూపములో ఈ సృష్టిని తన ఇచ్చచే తనయందు ప్రకటించును. 

శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు 
"పదవ అధ్యాయము ముగిసినది (10). 


కన నచ న న 


అథ ఏకాదశోశధ్యాయః 
మన్వంతరములు మొదలగు కాలవిభాగమును వర్ణించుట 


మైత్రేయ ఉవాచ |! 
చరమస్సద్వి శేషాజామనేకోుసంయుతస్పదడా | 
పరమాణుస్స విజ్లేయో నృణామైక్యభమోయతః || 1 


మైత్రేయః = మైత్రేయుడు, ఉవాచ = పలికెను, సక్‌-విశేషాజామ్‌ = 
కార్యవర్గముయొక్క అంశములలో, చరమః = మిక్కిలి సూక్ష్మ మైనది, 
అనేక; = కార్యావస్థను పొందనిది, అసంయుతః = సంయోగమును పొందని 
ది సదా = ఎల్లప్పుడు ఉండునది ఏది గలదో, సః = అది పరమాణుః = పర 
మౌణువు అని, విజ్ణేయః = తెలియదగును, యతః = వేటివలన, నృణామ్‌ = 
మానవులకు, ఐక్యభ్రమః = అపవయవములకంటె భిన్నముగా ఒక అవయని 
గలదనే భ్రాంతి కలుగుచున్నదో. 


మైత్రేయుడు ఇట్లు పలికెను --- పృథివి మొదలగు కార్యవర్గము 
యొక్క మిక్కిలి సూక్ష్మముగు (ఇంకనూ విడదీయ శక్యము కాని) అంశ 
యేది గలదో అది పరమాణువు అనబడును. ఈ పరమాణువు ఇంకనూ 
కార్యావస్థను పొందనిదై. మరియు ఇతర పరమాణువులతో సంయోగ 
మును పొందనిదై నిలిచియుండును. ఇట్టి పరమాణువులు కొన్ని కలిసిన 
సప్పుడు మానవులకు అట్టి సముదాయము కంటె భిన్నముగు' మరియొక అన 
యవి ఒకటి గలదనే భ్రాంతి కలుగుచుండును. 


సత ఏవ పదార్థస్య స్వరూపావస్థితస్య యత్‌ | 
కైవల్యం పరమమహానవిశేషో నిరంతరః || 2 


తృతీయ స్కంధము  - అధ్యాయము 11 207 


సతః = కార్యమాత్రము అయినట్టియు, స్వరూప- అవస్థితస్య = 
వికారములు లేకుండగా తన స్వరూపమునందు నిలిచియున్న పదార్థస్య= 
పదార్థముయొక్క యత్‌ = ఏ, కైవల్యం ఏవ = ఐక్యము (సమగ్రరూపము) 
గలదో అదియే, పరమమహాన్‌ = నిరతిశయముగా పెద్దది, అవిశేషః = అవ 
స్టాభేదము గాని కాలభేదము గాని లేనిది, నిరంతరః = పదార్హభేదము లేని 
ది. ( 

ఈ పరమాణువులు వేటి సూక్ష్మతమమగు అంశలో, అట్టి పృథివి 
మొదలగు కార్యరూపములోనున్న పదార్దములు తమ స్వరూపమునందు 
వికారములు లేకుండగా నిలిచి నం వాటి సమగ్రరూపము అతిశ 
యించిన మహత్త్వము గలది (డయెద్దది. ఆ ఐక్యావస్టయందు సృష్టి ప్రళ 
యము మొదలగు అవస్థాభేదము గాని, కొత్త పాత అనే కాలభేదము గాని, 
సూర్యుడు చంద్రుడు మొదలగు పదార్దభేదము గాని లేవు. 


ఏవం కాలోంప్యనుమితస్సా క్షే స్టాల్యే చ సత్తమ | 
సంస్థానభుక్త్యా భగవానవ్య క్లో వ్యక్తభుగ్విభుః | 3 


సత్తమ = సాధువులలో శ్రేస్టుడైన ఓ విదురాఓ సౌక్ష్యే = సనూక్ష్మా 
వస్టయందు, చ = మరియు, స్థాల్యే = స్ట్థూలావస్టయందు, విభుః = సమర్ధ 
మైనది, అవ్యక్తః = స్వరూపముచే వ్యక్తము కానిది, భగవాన్‌ = శ్రీహరి 
యొక్క శక్తిరూసమైనది, వ్యక్త కభుక్‌ = వ్యక్తమైన పదార్దజాతమును 
వ్యాపించి పరిచ్చేదము చేయునది అగు, కాలః అపి = శతక కూడా, 
సంస్థానభుక్త్యా = పరమాబువు మొదలగు అవస్థయొక్క ప్రాప్తిచే అను 
మితః = ఊహింపబడినది. 


సాధుప్పురుషులలో ్రేష్టుడవగు ఓ విదురా! పదార్థములో అతిస్వ 
ల్పమగు పరమాణువు మరియు పరమమహత్తు ఉన్నట్లుగానే, పరమా 
ణువు మొదలగు అవస్థయొక్క లాభముచే కాలమునందు కూడ మిక్కిలి 
అల్పమగు అంశమును మరియు మిక్కిలి పెద్ద అంశమును మనము 
ఊహించవచ్చును. భగవానుని నక్తియగు కతము. కూడ భగవానుడే. సర్వ 


208 త్రీమద్బాగవతము 





సమర్హమగు ఈ కాలము సృష్టించబడిన పదారజాతమునంతనూ వ్యాపించి 
దానిని పరిచ్చిన్నము చేయును. 


స కాలః పరమాణుర్వై యో భుంక్షే పరమాణుతామ్‌ |! 
సతోంవిశేషభుగ్యస్తు స కాలః పరమో మహాన్‌ |! | 
సతః = సత్కార్యమగు ప్రపంచముయొక్క పరమాణుతామ్‌ = పర 
మాణు-అవస్థను, యః = ఏ కాలము, భుంక్తే = వ్యాపించునో, సః = అట్టి 


కాలః = కాలము, పరమాణు: వై = మిక్కిలి సూక్ష్మ మైనది, తు = దీనికి 
భిన్నముగా: యః = ఏ కాలము, అవిశేషభుక్‌ = అన్ని అవస్థలను వ్యాపించి 
యుండునో, సః = ఆ, కాలః = కాలము, పరమః = అతిశయించిన, మహాన్‌ 
= పెద్దది. 

సత్కార్యమగు ప్రసంచముయొక్క అతిసూక్ష్మమగు పరమాణు 
వును వ్యాపించియుండు కాలము ఏది కలదో, అది కాలముయొక్క 
మిక్కిలి చిన్నదియగు మానము. ప్రపంచముయొక్క సృష్టి మొదలుకొని 
ప్రళయము వరకు వ్యాపించియుండు కాలము అతిశయించిన మహ 
త్త్వము గలది (డెద్దది). 


అణుర్ద్వౌ పరమాణూ స్యాత్త్రస రేణుస్త్రయస్ప్కృతః | 
జాలార్కరశ్మ్యవగతః ఖమేవానుపతన్నగాత్‌ .. వ్‌ 


ద్వౌ = రెండు, పరమాణూ = పరమాణువులు, అణుః = అణువు, 
స్యాత్‌ = అగును, త్రయః = మూడు, త్రసరేణుః = త్రసరేణువు, స్కతః = 
అగునని చెప్పబడినది, జాల-అర్కరశ్శి-అవగతః = కిటికీయందలి సూర్యకి 
రణములయందు తెలియబడునది, ఖం ఏవ = ఆకాశమును మాత్రమే, 
అనుపతన్‌ = అనుసరించి ఎగురుచున్నదై. అగాత్‌ = వెళ్లెను (వెళ్లును). 


రెండు పరమాణువులు ఒక అణువు అగును. మూడు అణువులు 
ఒక త్రసరేణువు అగును. కిటికీకి కట్టిన వలలోని చిన్న చిల్లుల గుండా చీకటి 
గదిలోనికి ప్రవేశించే కాంతికిరణముల పంక్తియందు. ఆకాశములో ఎగు 
రుతూ వెళ్లే (చాల తేలికమైన) ఈ త్రసరేణువును మనము కానవచ్చును. 


తృతీయ స్కంధము ఆ అధ్యాయము | 209 


"తస రేణుత్రికం భుంక్తే యః కాలస్స త్రుటిస్పృతః |! 
శతభాగస్తు వేధస్సాత్రెస్త్రిభిస్తు లవస్ప్కృతః || 6 
యః = ఏ, కాలః = కాలము, త్రసరేణుత్రికమ్‌ = మూడు త్రసరేణు 
వులను, భుంక్తే = వ్యాపించియుండునో, సః = ఆ కాలము, త్రుటిః = త్రుటి 
యని, స్కృతః = చెప్పబడినది, శతభాగః తు = త్రుటి వందవ అంశముగా 
గల కాలమైతే, వేధః = వేధ, స్యాత్‌ = అగును, త్రిభిః = మూడు, తైః తు = 
వాటిచేనైతేే లవః = లవము, స్మృతః = చెప్పబడినది. 
మూడు త్రసరేణువులను వ్యాపించియుండు (అంతటి దూర 


మును కాంతి పయనించే) కాలమునకు క్రుటి అని పేరు. వంద త్రుటులు 
ఒక వేధ యగును. మూడు వేధలు ఒక లనము అగును. 


నిమేషస్తిిలవో జ్లేయ అమ్నాతస్తే త్రయః క్షణః | 
క్షణాన్‌ పంచ విదుః కాస్టాం లఘు తా దశ పంచ చ || 77 


త్రిలవః = మూడు లవముల కలయిక నిమేషః= నిమేషము అని, 
జ్ఞేయః = తెలియదగును, త్రయః = మూడు, తే = ఆ నిమేషములు, క్షణః = 
క్షణము అని, ఆమ్నాతః = చెప్పబడినది, పంచ = అయిదు, క్షణాన్‌ = క్షణ 
ములను, కాష్టామ్‌ = కాష్టనుగా, విదుః = తెలియుచున్నారు, తాః = ఆ కాష్ట 
లు, దశ చ పంచ = పదిహేను, లఘు = లఘువు. 


మూడు లవములు నిమేషము. మూడు నిమేషములు క్షణము. 
అయిదు క్షణములు కాష్ల. పదిహేను కాష్టలు లఘువు. 


లఘూని వై సమామ్నాతా దశ పంచ చ నాడికా |! 
తే ద్వే ముహూర్తః ప్రహరష్టడ్యామసృప్త వా నృణామ్‌ 1 8 
దశ చ పంచ = పదిహేను, లఘూని వై = లఘువులు, నాడికా = 
ఘటికయని, సమామ్నాతా = చెప్పబడినది, ద్వే = రెండు, తే=ఆ ఘటిక 
లు, ముహూర్తః = ముహూర్తము, షట్‌ = ఆరు గాని, సప్త వా = ఏడు గాని, 
నృణామ్‌ = మానవులకు, ప్రహరః = ప్రహరము, యామః = యామము. 


210 శ్రీమద్భాగవతము 





పదిహేను లఘువులు ఘటిక. రెండు ఘటికలు ముహూర్తము. 
ఒకప్పుడు పగలు చిన్నదిగను, మరియొకస్పుడు పెద్దదిగను ఉండును. 
దానిని బట్టి ఆరు గాని, ఏడు గాని ముహూర్తములు మౌనవుల కాలమాన 
ములో ప్రహరము అనియు, యామము అనియు అనబడును. 


ద్వాదశార్థపలోన్మానం చతుర్భిశ్చతురంగులైః | . 
స్వర్ణమాకైః కృతచ్చిద్రం యావత్ప్రస్థజలప్లుతమ్‌ [| 0 
చతురంగులైః = నాలుగు అంగుళములు పొడవు గల, చతుర్భిః న 
నాలుగు, స్వర్ణమామైః = బంగరు మాషములచే, కృతచ్చిద్రమ్‌ = చేయబ 
డిన చిల్లుగల, ద్వాదశ-అర్ధపల-ఉన్మానమ్‌ = ఆరు పలముల కొలత పాత్ర, 
యావత్‌ = ఎంతలో, ప్రస్థజలప్ల్హుతమ్‌ = ఒక ప్రస్థము జలముచెే నిండునో. 


ఆరు పలముల బరువు గల రాగి పాత్రకు అడుగున, నాలుగు 
అంగుళముల పొడవు కలిగి నాలుగు మాషముల బంగారముచే చేయబ 
డిన తీగతో చిల్లును చేసి, ఆ పాత్రను నీటిలో ఉంచవలెను. అప్పుడు ఆ 
పాత్రలో ఒక ప్రస్థము నీరు నిండి నీటిలో మునిగి పోవుటకు పట్టే సమయ 
మునకు నాడిక అని పేరు. 


యామాశ్చత్వారశ్చత్వారో మర్త్యానామహనీ ఉభే |! 
పక్షః పంచదశాహాని శుక్షః కృష్ణశ్చ మానద || 10 


మానద = మర్యాదను ఇచ్చువాడా!, మర్త్యానామ్‌ = మానవులకు, 
చత్వారః చత్వారః = నాలుగు నాలుగు, యామాః = యామములు, ఉభే 
అహనీ = రాత్రింబగళ్లు, పంచదశ = పదిహేను, అహాని = రోజులు, పక్షః = 
పక్షము, శుక్ల = శుళ్లపక్షము, చ = మరియు, కృష్ణః = కృష్ణపక్షము. 
ఇతరులను మన్నించే ఓ విదురా! మానవులకు నాలుగు యామ 
ములు పగలు, నాలుగు యామములు రాత్రి. పగలు, రాత్రి కలిసి ఒక 


దినము కాగా, అట్టి పదిహేను దినములు ఒక పక్షము. పక్షములో శుక్లపక్ష 
ము, కృష్ణపక్షము అనే విభాగము గలదు. 


తయోస్పముచ్చయో మాన; పిత్తూణాం తదహర్నిశమ్‌ | 


తృతీయ స్కంధము - అధ్యాయము 11 211 
ద్వౌ తావృతుష్ణడయనం దక్షిణం చోత్తరం దివి || శ 


అయనే చాహనీ ప్రాహుర్వత్సరో ద్వాదశ స్పృతః | 
సంవత్సరశతం న్థూాణాం పరమాయుర్నిరూపితమ్‌ || 12 


తయోః = ఆ రెండింటియొక్కు సముచ్చయః = కలయిక మాసః 
= నెల, తత్‌ = అది, పిత్తూణామ్‌ = పితృదేవతలకు, అహర్నిశమ్‌ = ఒక దిన 
ము,ద్వౌ = రెండు తొ=ఆ నెలలు, బుతుః = బుతువు, షట్‌ = ఆరు, 
అయనమ్‌ = అయనము,. దక్షిణమ్‌ = దక్షిణము, చ = మరియు, ఉత్తరమ్‌ = 
ఉత్తరము, దివి = స్వర్గమునందు, అయనీ = రెండు అయనములు, అహనీ 
= రాత్రింబగళ్లు అని, ప్రాహుః = చెప్పుచున్నారు. ద్వాదశ = పన్నెండు 
వాసములు, వత్సరః = సంవత్సరమని, స్మృతః = చెప్పబడినది. 
న్ధూణామ్‌ = మానవులకు, సంవత్సరశతమ్‌ = వంద సంవత్సరములు, 
సరవమాయుః = పూర్ణ్జాయుర్దాయమని, నిరూపితమ్‌ = చెప్పబడినది. 


రెండు నెలలు ఒక బుతువు. మానవుల ఒక నెల పితృదేవతలకు 
ఒక దినము. రెండు నెలలు ఒక బుతువు. ఆరు నెలలు ఒక అయనము. 
అయనమునందు దక్షిణాయనము, ఉత్తరాయణము అనే విభాగము గలదు. 
ఈ రెండు అయనములు కలిసి దేవతలకు ఒక దినము అగును. పన్నెండు 
నెలలు ఒక సంవత్సరము. నూనవుల పూర్ణాయుర్దాయుము వంద సంవత్స 
రములని వేదములు చెప్పుచున్నవి. . 


గ్రహర్‌క్షతారాచక్రస్టః పరమాణ్వాదినా జగత్‌ ! 
సంవత్సరావసానేన పర్యేత్యనిమిషో విభుః || 13 


గ్రహ-బుక్షతారాచక్రస్థః = గ్రహములు అశ్విని మొదలగు నక్షత్ర 
ములు మదియు ఇతర నక్షత్రములతో కూడియున్న ఖగోళచక్రమునందు 
నిలిచియుండువాడు, అనిమిషః = కాలన్వరూప్పుడు, విభుః = ఈశ్వరుడు 
అగు సూర్యుడు, పరమాణు-ఆదినా = సూక్ష్మతమమగు కాలాంశముతో 
మొదలిడి, సంవత్సర-అవసానేన = సంవత్సరముతో అంతమయ్యే కాల 
మానముతో, జగత్‌ = జగత్తును, పర్యేతి = పర్యటించుచున్నాడు. 


212 శ్రీమద్భాగవతము 





గురువు మొదలగు గ్రహములు, అశ్వినీ మొదలగు నక్షత్రములు 
మరియు ఇతరములగు నక్షత్రములతో కూడియున్న ఖగోళచక్రమునందు 
ఉండే కాలస్వరూపుడగు సూర్యుడు సర్వమును శాసిస్తూ జగత్తును పర్య 
టించుచున్నాడు. ఆయన యొక్క ఈ పరిభ్రమణము వలన మిక్కిలి సూక్ష్మ 
మగు కాలాంశముతో మొదలిడి సంవత్సరముతో అంతమయ్యే కాలచ 
క్రము నిరూపించ బడుచున్నది. 


సంవత్సరః సరివత్సర ఇడావత్సర ఏవచ | 
అనువత్సరో వత్సరశ్చ విదురైవం ప్రభాష్యతే || శేష 


విదుర = ఓ విదురాఓ సంవత్సరః = సంవత్సరము, పరివత్సరః = 
పరివత్సరము, ఇడావత్సరః = ఇడావత్సరము, అనువత్సరః = అనువత్సర 
ము, చ = మరియు, వత్సరః ఏవ చ = వత్సరము, ఏవమ్‌ = ఈ విధముగా, 
ప్రభాష్యతే = చెప్పబడుచున్నది. 

ఓ విదురా! ఈ కాలమునకే సంవత్సరము (సూర్యుడు రాశిచక్ర 
మును చుట్టి వచ్చుటకు పట్టే కాలము, 372 రోజులు), పరివత్సరము (గు 
రువు రాశిచక్రములోని ఒక రాశినుండి మరియొక రాశికి పయనించుటకు 
పట్టే కాలము), ఇడావత్సరము (అన్ని నెలలకు సమానముగా 30, వెరసి 
360 రోజుల కాలము), అనువత్సరము (చంద్రగతిని బట్టి అమావాస్యతో 
అంతమయ్యే 12 నెలలు) మరియు వత్సరము (చంద్రుడు నక్షత్రములలో 
సంచరించే 27 రోజులు మాత్రమే ఒక నెల, అట్టి 12 నెలలు) అనే పేర్లు 
కలుగుచున్నవి. 


యస్సృజ్యశక్తిమురుధోచ్చ్వసయన్‌ స్వశక్త్యా 
పుంసోోభ్రమాయ దివి ధావతి భూతఖేదః |! 
కాలాఖ్యయా గుణమయం క్రతుఖిర్వితన్వన్‌ 
తప్క్మై బలిం హరత వత్పరపంచకాయ || 15 
సృజ్యశక్తిమ్‌ = సృజింపబడే పదార్థములకు సంబంధించి కారణ 
మునందు గల శక్తిని కాల-ఆఖ్యయా = కాలము అనే, స్వశక్త్యా = తన శక్తి 


తృతీయ స్కంధము - అధ్యాయము 11 213 





చే, ఉరుధా = అనేకవిధములుగా, ఉచ్చ్వసయన్‌ = ఫైకి ప్రకటింప జేయు 
చున్నవాడై. యః = ఏ, భూతభఖేదః = మహాభూతవిశేషము, పుంసః = మాన 
వుని, అభ్రమాయ = మోహనివారణ కొరక్రై క్రతుఖిః = యజ్ఞములచే, గుణ 
మయమ్‌ = మంగళమయమగు స్వర్గాది ఫలమును, వితన్వన్‌ = విస్తరింప 
జేయుచున్నవాడై. దివి = ద్యులోకమునందు, ధావతి = సంచరించుచున్నా 
డో, వత్సరపంచకాయ = అయిదు రకముల సంవత్సరముల రూపములో 
నుండే, తస్మై = అట్టి సూర్యుని కొరకు, బలిమ్‌ = ఉపహారమును, హరత = 
సమర్పించుడు. 


ఓ మానవులారా! (ఓ విదురా? పంచభూతములలో విశేషవుగు 
తేజస్సే రూపముగా గల ఈ సూర్యుడు కాలమనే తన శక్తిచే సకలకారణత 
త్త్యములయందలి బీజశక్తిని పలువిధములుగా కార్యోన్ముఖము చేయుచు 
న్నవాడై, మానవుల (వీకటి వలన, లేదా అజ్ఞానము వలన కలిగే వ్యామో 
హమును పోగొట్టుతూ, ద్యులోకమునందు సంచరించుచున్నాడు. ఆయన 
యజ్ఞముల ద్వారా ఆరాధించే జనులకు స్వర్గము మొదలైన మంగళ ఫల 
ములను ఇచ్చుచున్నాడు. అయిదు రకముల సంవత్సరముల రూపములో 
ఆయనయే ఉన్నాడు. ఆయనకు పూజలను చేయుడు. 


(విదుర ఉవాచ | 

పితృదేవమనుష్యాణామాయుః పరమిదం స్మృతమ్‌ | 

పరేషాం గతిమాచక్ష్య యే స్యుః కల్పాదృహిర్విదః || 16 

పితృదేవమనుష్యాణామ్‌ = పితరులు దేవతలు మరియు మును 

ష్యుల, ఇదమ్‌ = ఈ, పరం ఆయుః = పూర్ణాయుర్దాయము, స్కృృతమ్‌ = 
చెప్పబడినది, విదః = జ్ఞానులగు, సరేషామ్‌ = ఇతరుల, గతిమ్‌ = ఆయుర్జా 
యమును, ఆచక్ష్వ = చెప్పుము, యే = ఎవరు, కల్పాత్‌ బహిః = ముల్లోక 
ములకంటె బయట (కల్పముకంటె అధికకాలము), స్యుః= = ఉందురో. 


విదురుడు ఇట్లు పలికెను --- నీవు పితృదేవతలు, దేవతలు 
మరియు నునుష్యులు అనువారల ఆయుఃప్రమాణమును వర్ణించితివి. 


214 శ్రీమద్భాగవతము 


ముల్లోకములకు అతీతులై కల్పముకంటె అధికకాలనము నిలిచియుండే 
ఇతరజ్ఞానుల ఆయుఃప్రమాణమును గురించి చెప్పుము. 


భగవాన్‌ వేద కాలస్య గతిం భగవతో నను | 
విశ్వం విచక్షతే ధీరా యోగరాద్దేన చక్షుషా || క్షా 


భగవాన్‌ = పూజ్యుడవగు నీవు, భగవతః = భగవత్స్వరూపమగు 
కాలముయొక్క, గతిమ్‌ = గతిని, వేద = తెలియుచున్నావు, నను = నిశ్చ 
యము, ధీరాః = = జ్ఞానులు, యోగరాద్దేన = యోగముచే సిద్దించిన. చక్షుషా 
= దృష్టితో, విశ్వవ్‌ = జగత్తును, విచక్తతే = దర్శించుచున్నారు. 


పూజ్యుడవగు నీకు భగవత్స్వరూపమగు కాలవముయొక్క గతి 
తెలియును. ఇది నిశ్చయము. జ్ఞానులు యోగముచే సిద్ధించిన జ్ఞాననేత్ర 
ముతో జగత్తును దర్శించెదరు. 


మైత్రేయ ఉవాచ | 
కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చేతి చతుర్యుగమ్‌ | 
దివ్యైర్దాదశభిర్వర్లెస్సావధానం నిరూపితమ్‌ ! | 18 


కృతమ్‌ = కృతయుగము, ్రేతా = శ్రేతాయుగము, ద్వాపరమ్‌ = 
ద్వాపరయుగము, చ = మరియు, కలిః = కలియుగము, ఇతి = అనే, స-అ 
వధానమ్‌ = సంధ్య మరియు సంధ్యాంశములతో కూడిన, చతుః-యుగమ్‌ 
= నాలుగు యుగముల సముదాయము, ద్వాదశభిః = పన్నెండు, దివ్వైః 
వర్షైః జ దివ్యసంవత్సరములచే, నిరూపితమ్‌ = నిరూపించబడినది. 


మైత్రేయుడు. ఇట్లు పలికెను --- కృతవ్రేతాద్వాపరకలియుగ 
ములు అనే నాలుగు యుగములు వాటి సంధ్య (యుగమునకు ఆరంభ 
ములో ఉండే సంధి, అనగా రెండు యుగముల మధ్యకాలము) లు 
మరియు సంధ్యాంశము (యుగమునకు అంతములో ఉండే సంధి కాల 
ము) లతో కలిపి పన్నెండు వేల దివ్యసంవత్సరములగునని చెప్పబడినది. 


చత్వారి త్రీణి ద్వే చైకం కృతాదిషు యథాక్రమమ్‌ | 


తృతీయ స్కంధము - అధ్యాయము క్ష 215 
సంఖ్యాతాని సహస్రాణి ద్విగుణాని శతాని చ |! క్షం 


కృత-ఆదిషు = కృతయుగము మొదలగువాటియందు, యథాక్ర 
మమ్‌ = వరుసగా, చత్వారి = నాలుగు, త్రీణి = మూడు, ద్వే = రెండు, చ = 
మరియు, ఏకమ్‌ = ఒకటి, సహస్రాణి = వేలు, చ = మరియు, ద్విగుణాని = 
రండు రెట్లు, శతాని = వందలు, సంఖ్యాతాని = లెక్కించబడినవి. 


కృతయుగమునకు నాలుగు వేల దివ్యసంవత్సరములు, త్రేతా 
యుగమునకు మూడువేలు, ద్వాపరయుగమునకు రెండు వేలు, కలియుగ 
మునకు ఒక వెయ్యి దివ్యసంవత్పరములు ఉండును. ఒక దివ్యసంవత్సర 
ము 360 మనుష్య సంవత్సరములకు సమానము. కృతయుగమునకు 
సంధ్య మరియు సంధ్యాంశములు కలిపి 800, త్రేతాయుగముసకు 600, 
ద్వాపరయుగమునకు 400, కలియుగమునకు 200 దివ్యసంవత్సరములు 
ఉండును. 


సంధ్యాంశయోరంత రేణ యః కాలశ్శృతసంఖ్యయోః | 
తమేవాహుర్యుగం తజ్‌జ్ఞా యత్ర ధర్మో విధీయతే || 20 


శతసంఖ్యయోః = వందల సంఖ్యలోనుండే. సంధ్యా-అంశయోః = 
సంధ్యాంశలకు, అంతరేణ = మధ్యలో, యః = ఏ, కాలః = కాలము గలదో, 
తం ఏవ = దానినే తత్‌-జ్ఞాః = యుగముల పరిజ్ఞానము గలవారు, 
యుగమ్‌ = యుగముగాా ఆహుః = చెప్పుచున్నారు. యత్ర = ఏ కాలము 
నందు, ధర్మః = ధర్మము, విధీయతే = విధింపబడుచున్నదో. 

సంధ్యకు, సంధ్యాంశమునకు మధ్యలో ఉండే కాలము యుగనున 
బడునని యుగవేత్తలు చెప్పుచున్నారు. ఈ సంధి కాలములు వందల 


దివ్యసంవత్సరములలో పరిగణించబడినవి. ప్రతి యుగమునకు ఒక విశిష్ట 
ధర్మము విధించబడినది. 


ధర్మశ్చతుష్పాన్మనుజాన్‌ కృతే సమనువర్తతే | 
స ఏవాన్యేష్వధర్మేణ వ్యేతి ఫొదేన వర్ధతా || 21 


216 శ్రీమద్భాగవతము 


చతుష్పాత్‌ = నాలుగు పాదములు గల, ధర్మః = ధర్మము, కృతే = 
కృతయుగమునందు, మనుజాన్‌ = మానవులను, సమనువర్తతే = చక్కగా 
ప్రవర్తిల్లును, సః ఏవ = ఆ ధర్మమే, అన్యేషు = ఇతరయుగములయందు, 
వర్దతా = పెరిగే, అధర్మేణ = అధర్మముచే, పాదేన = పాదముచే, వ్యేతి = 
క్షీణించును. 


కృతయుగములో మానవులయందు ధర్మము నాలుగు పాదము 
అతో చక్కగా ప్రవర్తిల్లును. కాని, మిగిలిన యుగములలో క్రమముగా అధ 
ర్మము ఒక్కొక్క పాదము సెరుగుచుండుట వలన, ఆ మేరకు ధర్మము 
క్షీణించుచుండును. 


త్రిలోక్యా యుగసాహస్రం బహిరాబ్రహ్మణో దినమ్‌ | 
తావత్యేవ నిశా తాత యన్నిమీలతి విశ్వసృక్‌ || 22 


. తాత = వత్సా! త్రిలోక్యాః = ముల్లోకములకంటె, బహిః = బయట, 
ఆబ్రహ్మణః = బ్రహ్మలోకము వరకు, యుగసాహస్రమ్‌ = వేయి వ. 
ములు, దినమ్‌ = పగలు, నిశా = రాత్రి, తావతీ ఏవ = అంతే యత్‌ = 
రాత్రియందు, విశ్వసృక్‌ = సృష్టికర్త, నిమీలతి = నిద్రించునో. 


ఓ విదురా! ముల్లోకములకు మైన మహర్లోకమునుండి బ్రహ్మలో 
కము వరకు ఒక పగలు మానవలోకములోని వేయి చతుర్యుగములకు 
సమానము. అంతే కాలము రాత్రి కూడ ఉండును. ఆ కాలములో సృష్టికర్త 
నిద్రించును. 


నిశావసాన ఆరబో లోకకల్పో5నువర్తతే | 
యావద్దినం భగవతో మనూన్‌ భుంజంశృతుర్దశ 1! 23 


నిశా-అవసానే = రాత్రి ముగిసిన కాలమునందు, ఆరబ్దః = ఆరం 
భించబడిన, లోకకల్పః = లోకముల సృష్టి, . చతుర్దశ = పదునాలుగు, 
మనూన్‌ = మనువులను, భుంజన్‌ = వ్యాపించుచున్నదై. భగవతః = బ్రహ్మ 
గారి, యావత్‌ దినమ్‌ = పగలు ఉన్నంత వరకు, అనువర్తతే = కొనసాగును. 


తృతీయ స్కంధము - అధ్యాయము 11 217 


ఆ రాత్రి ముగియగానే ఈ లోకముల సృష్టి ఆరంభమై బ్రహ్మగారి 
పగలు కాలముంతయు కొనసాగును. ఆ కాలములో పదునలుగురు మను 
వులు గతించెదరు. 


స్వం స్వం కాలం మనుర్భుం శ్రే సాధికాం హ్యేకసప్తతిమ్‌ | 
మన్వంతరేషు మనవస్తద్వంశ్యా బుషయస్సురాః | 
భవంతి చైవ యుగపత్సురేశాశ్చాను యేచతాన్‌ ! 24 


మనుః = మనువు, స-అధికామ్‌ = కొంచెము అధికాంశము. గల, 
ఏకసప్తతిమ్‌ = డెబ్బది ఒక్క చతుర్యుగముల, స్వం స్వమ్‌ = తన తన, 
కాలమ్‌ = కాలమును, భుంక్తే = అనుభవించును, మన్వంతరేషు : మన్వం 
తరముల (ముందటి మనువునుండి తరువాతి మనువు పరకు గల కాలము 
లు యందు, మనవః = మనువులు, తత్‌-వంశ్యాః = ఆ మనువుల వంశము 
లకు చెందిన రాజులు, బుషయః = మహర్షులు, సురాః = దేవతలు, సుర- 
ఈశాః = దేవతలకు ప్రభువులగు ఇంద్రుడు మొదలగువారు, చ= మరియు, 
యే = ఎవరైతే, తాన్‌ = వారిని, అను చ = అనుసరించి యుందురో వారు 
కూడ, యుగపత్‌ ఏవ = ఒకే కాలమునందు, భవంతి చ = పాలించెదరు. 


ప్రతి ఒక్క మనువు సుమారు డెబ్బది ఒక్క చతుర్యుగముల 
కాలము అధికారముననుభవించును. మన్వంతరములయందు ఆయా 
మనువులు, వారి వంశములకు' చెందిన రాజులు మహర్షులు, దేవతలు, 
వారికి ప్రభువులగు ఇంద్రాదులు, వారి అనుయాయులగు గంధర్వులు 
మొదలగు వారు ఏకకాలమునందు తమ తను అధికారములయందున్నవా 
రె లోకములను ఏలెదరు. 


ఏష దైనందినస్సర్లో బ్రాహ్మ స్త్రైలోక్యవర్తనః | 
తిర్యజ్నృపితృదేవానాం సంభవో యత్ర కర్మభిః || 25 
ఏషః = ఇది, బ్రాహ్మః = బ్రహ్మగారికి సంబంధించిను దైనందినః = 


ప్రతిదినము జరిగే, త్రైలోక్యవర్తనః = ముల్లోకముల రచన గల, సర్గః = 
సృష్టి, యత్ర '= దేనియందైతే, కర్మభిః = కర్మలచే, తిర్యక్‌-నృపితృదేవా 


218 “శ్రీమద్భాగవతము 
నామ్‌ = పశుపక్ష్యాదులు మానవులు పితృదేవతలు మరియు 'దేవతల, 
సంభవః = ఉత్పత్తి కలుగునో. 

ఇది బ్రహ్మగారు ప్రతిదినము చేసే సృష్టి. ముల్లోకములు దీనిలో 
అంతర్భాగములై యున్నవి. జీవులు తమ కర్మలననుసరించి దీనిలో పశుప 
క్ష్యాదులు, మానవులు, పితృదేవతలు మరియు .దేవతలు అనే యోను 
లలో జన్మించెదరు. 


నున్వంతరేషు భగవాన్‌ బిభ్రత్పత్త్వం స్వమూర్తిభిః |! 
మన్వాదిభిరిదం విశ్వమవత్యుదితపౌరుషః || 26 


ఉదితపౌరుషః = ప్రకటింపజేయబడిన పౌరుషము గల, భగవాన్‌ = 
భగవానుడు, మన్వంతరేషు = మన్వంతరములయందు, సత్త్వమ్‌ = సత్త్య 
గుణమును, బిభ్రత్‌ = ఆశ్రయించినవాడై, మను-ఆదిభిః = మనువు మొదలు 
గాగల, స్వమూర్తిభిః = తన మూర్తులచే, ఇదమ్‌ = ఈ, విశ్వమ్‌ = జగత్తును, 
అవతి = రక్షించుచున్నాడు. 


భగవానుడు తన పౌరుషమును ప్రకటిస్తూ ఈ మన్వంతరముల 
యందు సత్త్యగుణమునాశ్రయించినవాడై మనువు మొదలగు తన 
మూర్తుల ద్వారా ఈ జగత్తును రక్షించుచున్నాడు. 


తమోమాత్రాముపాదాయ ్రతిసంరుద్దవిక్రమః | 
కాలేనానుగతాశేష అస్తే తూష్టీం దినాత్యయే [| 27 


దిన-అత్యయే = దినముయొక్క అంతమునందు, తమోమాత్రామ్‌ 
= తమోగుణముయొక్క లేశమును, ఉపాదాయ = స్వీకరించి, ప్రతిసంరుద్ద 
విక్రమః = ఉపసంహరించబడిన విక్రమము గలవాడై. కాలేన = కాలముచెే, 
అనుగత-అశేషః = తనల్లోనికి తీసుకొనబడిన సర్వము గలవాడై, తూష్టీమ్‌ 
= నిశ్చేష్టముగా, ఆస్తే = ఉండును. 


దినముయొక్క అంతమునందు బ్రహ్మగారు తమోగుణము 
యొక్క లేశమును స్వీకరించినవాడై (తమోగుణము ఉపాధిగా గలవాడై), 


తృతీయ స్కంధము - అధ్యాయము 11 219 


సృష్టివ్యాపారమును విరమించి, నిశ్చేష్టుడై యుండును. అప్పుడు కాలము 
యొక్క ప్రభావముచే సర్వము ఆయనయందు విలీనమగును. 


తమేవాన్వపిధీయంతే లోకా భూరాదయస్త్రయః | . 
నిశాయామనువృత్తాయాం నిర్ము క్తశశిభాస్యరమ్‌ 1 28 


నిశాయామ్‌ = రాత్రి, అనువృత్తాయామ్‌ = ్రవర్తిల్లుచుండగా 
భూః-ఆదయః = భూః మొదలైన, త్రయః = మూడు, లోకాః = లోకములు, 
నిర్ముక్తశశిభాస్కరమ్‌ = సూర్యచంద్రులు లేని విధముగా, తం ఏవ అను = 
ఆయనను అనుసరిస్తూనే, అపిధీయంతే = విలీనమగును. 


బ్రహ్మగారి ఆ రాత్రియందు ప్రళయము జరిగి సర్వము ఆయన 
యందు ఉపసంహరించబడును. ఆ రాట్రియందు సూర్యచంద్రులు 
పైతము ఉండరు. భూర్భువస్ఫ్సువర్లోకములు మూడు కూడ ఆయనలో 
విలీనమగును. 


త్రిలోక్యాం దహ్యమానాయాం శక్త్యా సంకర్షణాగ్నినా | 
యాంత్యూష్మణా మహర్లోకాజ్ఞనం భృగ్వాదయోంర్షితాః | 129 


శక్త్యా = భగవానుని శక్తియే రూపముగా. గల, సంకర్షణ-అగ్నినా = 
సంకర్షణుని ముఖమునుండి పట్టిన అగ్నిచే, త్రిలోక్యామ్‌ = ముల్లోకములు, 
దహ్యమానాయామ్‌ = దహింపబడుచుండగా, ఊష్మణా = తాపముచే, 
అర్జితాః = పీడించబడిన, భృగు-ఆదయః = భృగుమహర్షి మొదలగువారు, 
మహః-లోకాత్‌ = మహర్లోకమునుండి, జనమ్‌ = జనలోకమును గురించి, 
యాంతి = వెళ్లెదరు. 


భగవానుని శక్తి ఆదిశేషుని ముఖమునుండి అగ్ని రూపములో 
వెలువడును. దానిచే ముల్లోకములు దహింపబడుచుండగా, ఆ తాపముచే 
పీడింపబడిన భృగుమహర్షి మొదలగువారు మహార్లోకమునుండి జనలోక 
మునకు వెళ్లెదరు. 


తావత్తింభువనం పద్యః 'కల్పాం తైధితసింధవః + 


220 శ్రీమద్భాగవతము 
పకన చర మమల ఆ 
ప్లావయంత్యుత్కటాటోపచండవాతేరితోర్మయః . 3౮0 


తావత్‌ = అంతలో, ఉత్కట-ఆటోపచండవాత-ఈరిత-ఊర్మయః 
= అత్యధికమగు సంక్షోభము గలవి మరియు ప్రచండమగు వాయువచే 
(ఢేరితములైనవి అగు కెరటములు గల, కల్ప-అంత- -ఏధితసింధవః = కల్ప 
ముయొక్క అంతమునందు వర్దిల్లబేయబడిన సముద్రములు, త్రిభువనమ్‌ 
= ముల్లోకముల సమూహమును: సద్యః = వెనువెంటనే, ప్లావయంతి = 
ముంచెత్తును. 


అంతలోనే కల్పముయొక్క అంతమునందు సముద్రములలో కెర 
టములు పెద్ద సంక్షోభముచే ఉవ్వెత్తున లేచిపడుచుండును. ప్రచండమగు 
వాయువులు వీచుటచే ఆ కెరటములు చెలియలి కట్టలను తెంచుకొని 
ముల్లోకములను క్షణములో ముంచివేయును. 


అంతస్ప తస్మిన్‌ సలిల ఆస్తేనంతాసనో హరిః | 
యోగనిద్రానిమీలాక్షః స్తూయమానో జనాలమొః 1] 31 
తస్మిన్‌ = ఆ, సలిలే = నీటిలో, అంతః = మధ్యలో, అనంత-ఆసనః 
= ఆదిశేషుడే ఆసనముగా గల, హరిః = శ్రీహరి, యోగనిద్రానిమీల-అక్షః = 
యోగనిద్రచే మూయబడిన కన్నులు గలవాడై, జన-ఆలయొః = జనలోకని 
వాసులచే, స్తోయమానః = స్తుతించబడుచున్నవాడై: ఆస్తే = ఉండును. 
ఆ నీటి మధ్యలో శ్రీహరి ఆదిశేషునిమై శయనించి యోగనిద్రచే 


కన్నులను మూసియుండును,. అపుడు జనలోకనివాసులు ఆయనను 
స్తుతించుచుందురు. 


ఏవంవిధైరహోరాతైంః కాలగత్యోపలక్షి తైః | 
అపక్షితమివాస్యాపి 'పరమాయుర్వయశ్శతమ్‌ 1] 32" 
కాలగత్యా = కాలముయొక్క గమనముచ్చే ఉపలక్షితైః = నిశ్చ 


యించబడిన, ఏవంవిధైః = ఇటువంటి, అహోరాళై9ః = రాత్రింబగళ్లచే, 
అస్య అపి = ఈ బ్రహ్మగారికి కూడా, పరమ్‌ = సర్వాధికమగు, ఆయుః = ఆ 


తృతీయ స్కంధము - అధ్యాయము 11 221 


యుర్దాయమగు, వయః-శతమ్‌ = వందసంవత్స్పరముల కాలము, అపక్షితం 
ఇవ =క్షీణించి పోయినట్లే ఉన్నది. 

బ్రహ్మగారి ఆయుర్దాయము ఈ సృష్టిలో సర్వాధికమైనది. బ్రహ్మ 
లోకమానమును బట్టి అది వంద సంవత్సరములు. కాలగమనమును బట్టి 
రాత్రింబగళ్లు గడచుచునే యున్నవని ఊహించవచ్చును. ఆ విధముగా 
అంతటి ఆయుర్దాయము క్షీణించిపోయినదా యన్నట్లు ఉండెను. 


యదర్ధమాయుషస్తస్య పరార్థమభిధీయతే 1 , 
పూర్వః పరార్ధోఃపక్రాంతో హ్యపరోంద్య ప్రవర్తతే !! వవ 


తస్య = ఆ బ్రహ్మయొక్క, ఆయుషః = ఆయుర్దాయముయొక్క, 
యత్‌ = ఏ, అర్హమ్‌ = సగభాగము గలదో అది, పరార్దమ్‌ = పరార్దమని, అభి 
ధీయతే = చెప్పబడుచున్నది పూర్వః = మొదటి, సరార్దః = పరార్థము, అప 
క్రాంతః = గడచిపోయినది, అద్య = ఇప్పుడు, అపరః = రెండవది, ప్రవర్తతే 
= జరుగుచున్నది. 


బ్రహ్మగారి ఆయుర్దాయములో సగభాగమునకు పరార్థమని పేరు. 
దానిలో మొదటి పరార్థము గడచిపోయినది. ఇప్పుడు రెండవ పరార్దము 
జరుగుచున్నది. 


పూర్వస్యాదౌ పరార్థస్య బ్రాహ్మో నామ మహానభూత్‌ | 
కల్పో యత్రాభవదృ్రహ్మా శబ్దబ్రహ్మేతి యం విదుః-!! 34 


. పూర్వస్య = మొదటి, పరార్థస్య = పరార్థముయొక్క.. ఆదౌ = ఆరం 
భమునందు, బ్రాహ్మః నామ = బ్రాహ్మకల్పము అని ప్రసిద్ధిని గాంచిన, 
మహాన్‌ = గొప్ప కల్పః' = కల్పము, అభూత్‌ = ఉండెను యత్ర = దేని 
యందైతే, బ్రహ్మా = బ్రహ్మ, అభవత్‌ = ప్రకటమయ్యెనో, యమ్‌ = ఎవనిని, 
' శబ్బ్దబ్రహ్మ = శబ్బబహ్మ ఇతి.= అని, విదుః = తెలియుచున్నారో. 

మొదటి పరార్థముయొక్క ఆరంభమునందు వచ్చిన గొప్ప కల్ప 


మునకు జాహకం ప్రసిద్ది. ఏలయనగా, ఆ కల్పమునందే శబ్ద 
బ్రహ్మ అని పేరు గాంచిన కు బ్రహ్మ ప్రకటమయ్యును. 


222 ; శ్రీమద్భాగవతము 








తమ్యైవ చాంతే కల్పోంభూద్యం పాద్మమభిచక్షతే . 
యదధ్ధ రేర్నాభిసరస ఆసీల్లోకసరోరుహమ్‌ || ఏ5 


తస్య = ఆ పరార్థముయొక్క, అంతే ఏవ = అంతమునందే, కల్పః 
= కల్పము, అభూత్‌ = ఉండెను, యమ్‌ = దేనిని, పొద్మమ్‌ = పాద్మకల్పమ 
ని, అభిచక్షతే = చెప్పుచున్నారో, యత్‌ = దేనియందు, హరేః = శ్రీహరి 
యొక్క నాభిసరసః = సరస్సువంటి నాభినుండి, లోకసరోరుహమ్‌ = లోక 
మనే పద్మము, ఆసీత్‌ = ప్రకటమయ్యెనో. 

అదే పరార్థముయొక్క అఖరి కల్పమునకు పాద్మకల్పమని పేరు. 
ఏలయనగా, ఆ కల్పమునందు శ్రీహరియొక్క సరస్సువంటి నాభినుండి 
లోకమనే పద్మము ప్రకటమయ్యెను. 


అయం తు కథితః కల్పో .ద్వితీయస్యాపి భారత |! 
వారాహ ఇతి విఖ్యాతో యత్రాసీత్సూకరో హరిః || 36 
భారత = భరతవంశీయుడవగు ఓ విదురా!, అయమ్‌ = ఈ, కల్పః 
"తు = కల్పమైతే, ద్వితీయస్య = రెండవ పరార్థమునకు చెందినదని, కథితః 
= చెప్పబడినది, వారాహః = వారాహకల్పము, ఇతి = అని, విఖ్యాతః = 
ప్రఖ్యాతిని గాంచినది, యత్ర = దేనియందైతే, హరిః = శ్రీహరి, సూకరః = 
వరాహరూప్పుడై, ఆసీత్‌ = అవతరించినాడో. 


భరతవంశీయుడవగు ఓ విదురా! రెండవ పరార్దమునకు చెందిన 
ఈ (ఇప్పుడు నడచుచున్ను మొట్టమొదటి కల్పమునకు వారాహకల్పమని 
పేరు. ఏలయనగా, ఈ కల్పమునందు శ్రీహరి వరాహమూర్తి మొ అవతరిం 
చినాడు. 


కాలోోయం ద్విపరార్థాఖ్యో నిమేష ఉపచర్యతే | 
అవ్యాకృతస్యానంతస్య అనాదేర్దగదాత్మనః [| 3 


అయమ్‌ = ఈ, ద్విపరార్థ- ఆఖ్యః = రెండు పరార్థములు అనబడే. 
కాలః = కాలము, అవ్యాకృతస్య = కార్యమగు ఉపాధి లేనివాడు, అనంతస్య 


తృతీయ స్కంధము న్‌ అధ్యాయము క్షే 223 


= అనంతుడు, అనాదేః = ఆది కారణము) లేనివాడు, జగత్‌-ఆత్మనః = జగ 
త్తుయొక్క సారతత్త్వ మైనవాడు అగు శ్రీహరికి, నిమేషః = కను రెప్పపాటు 
కాలము అని, ఉపచర్యతే = లాక్షణికముగా చెప్పబడుచున్నది. 


శ్రీహరి సర్వకారణకారణుడు. ఆయనకు ఆది గాని, అంతము 
గాని లేవు. ఆయన కార్యోపాధికి కట్టుబడినవాడు కాదు. ఈ జగత్తునకు 
ఆత్మ (సారభూతమగు సత్త ఆయనయే, ఈ రెండు పరార్టముల కాలము 
ఆయనకు ఒక కనురెప్పపాటు కాలమని ఆలంకారికముగా వెస్పుచున్నారు 
(అనగా, అది ఆయనకు ఆయుర్దాయమును లెక్క వేయుట. కాదని అభిప్రా 
యము). 


కాలోకయం పరమాణ్వాదిర్ద్విపరార్దాంత ఈశ్వరః | 
నైవేశితుం ప్రభుర్భూమ్న ఈశ్వరో ధామమానినామ్‌ | 38 


పరమాణు-ఆదిః = అతిసూక్ష్మవుగు కాలాంశము మొడలుగా గల 
ది, ద్విపరార్థ-అంతః = రెండు సరార్థములతో అంతమగునది అగు, 
అయమ్‌ = ఈ, కాలః = కాలము, ఈశ్వరః = సమర్థమే అయిననూ, 
భూమ్నః = పరిపూర్ణుడగు శ్రీహరికి, ఈశితుమ్‌ = పెత్తనమును చెలాయిం 
చుటకు, న ఏవ = ప్రభుః సమర్ధము కానే కాదు. ధామమానినామ్‌ = 
దేహము ఇల్లు అను 'వాటియందు అభిమానము గలవారికి, సం 
శాసించునది. 


అతిసూక్ష్మమగు కాలాంశముతో సులు పెట్టి రెండు పరార్డ 
ముల వరకు వ్యాపించియున్న ఈ కాలము సర్వసమర్థమే. కాని, ఆ పర 
హ్మపె దీని పెత్తనము లేదు, అనగా పరబ్రహ్మ కాలపరిచ్చేదము లేనివా 
డు. దేహము, ఇల్లు అనువాటియందు అభిమానము గల అజ్ఞానులను ఈ 
కాలము శాసించును. 


వికారైప్టోడశ్రైర్యు క్లో విశేషాదిభిరావృతః ! 
అండకోశో బహిరయం పంచాశత్కోటివిస్త్రతః 11 పం 


దశోత్తరాధికైర్యత్ర ప్రవిష్టః పరమాణువత్‌ | 


224 శ్రీమద్భాగవతము 
లక్ష్యతేకంతర్గతాశ్చాన్యే కోటిశో హ్యండరాశయః || శతం 





తదాహురక్షరం (బ్రహ్మ సర్యకారణకారణమ్‌ | 
విజ్లోర్ధాము సరం సొక్షాత్పురుషస్య మహాత్మనః 11 ల. 


ఇతి శ్రీమద్చాగవతే మహాప్పురాణే తృతీయస్కంధే 
ఏకాదశో 5ధ్యాయః || 


షోోడశైః = పదునారు, వికారైః = వికారములతో, యుక్తః = కూడిన 
ది, దశ-ఉత్తర-అధికైః = పదిరెట్లు ఉత్తరోత్తరమగు ఆధిక్యము గల, విశేష- 
ఆదిభిః = సృథివి మొుదలగువాటిచే, బహిః = బాహ్యమునందు, అవృతః = 
చుట్టువారబడియున్నది అగు, అయమ్‌ = ఈ, అండకోశః = బ్రహ్మాండకోశ 
ము, పంచాశత్‌-కోటివిస్త్రతః = ఏఖై కోట్ల యోజనముల విస్తారము గలది, 
'యత్ర = ఏ పరబ్రహ్మయందు, ప్రవిష్ణః = అంతర్లీనమై, పరమాణువత్‌ = 
మాణువు వలె, లక్ష్యతే = కానవచ్చునో, చ = మరియు, అన్యే = ఇతరముల 
గు, అండరాశయః = బ్రహ్మాండముల రాశులు, కోటిశః హి = కోట్ల సంఖ్య 
లో, అంతర్గతాః = అంతర్గతములై యున్నవో, తత్‌ = అట్టి, అక్షరమ్‌ = వినా 
శము లేని, బ్రహ్మ = పరబ్రహ్మ సర్వకారణకారణమ్‌ = మహత్తు మొదలగు 
కారణములన్నింటికీ కారణమనియు, మహాత్మనః = పరమాత్మయగు, పురు 
షస్య = పూర్ణుడగు, విష్ణోః = విష్ణువుయొక్క సాక్షాత్‌ = సాక్షాత్తుగా, పరమ్‌ 
న (శ్రేష్టమగు, ధామ = ధానుము (స్వరూసము) అనియు, ఆహుః = చెప్పు 
చున్నారు. 


ఏభై కోట్ల యోజనముల విస్తారము గల ఈ బ్రహ్మాండకోశము పది 
ఇంద్రియములు, నునస్సు మరియు పంచభూతములు అనే పదునారు 
వికారములతో కూడియున్నది. దీనికి బయట పృథివితో మొదలిడి వరుసగా 
ఒకదానికంటె మరియొకటి పదిరెట్లు ఆధిక్యము గలవై నీరు, అగ్ని వాయు 
వు, ఆకాశము అనే. సూక్ష్మపంచభూతములు, అహంకారము, పహత్తత్త్వ్య 
ము, ప్రకృతి అను తత్త్వములు చుట్టువారి యున్నవి. ఇంతటి (బ్రహ్మాం 
డము ఆ పరబ్రహ్మయందు విలీనమై పరమాణువు వలె కన్పట్టును. అవినా 
శియగు ఆ పరబ్రహ్మ మహత్తత్త్వము మొదలగు కారణములన్నింటికీ కార 


తృతీయ స్కంధము - అధ్యాయము 11 225 
తర ద జ తా 


ణము. దానియందు ఇట్టి బ్రహ్మాండముల రాశులు ఇంకనూ కోట్ల సంఖ్యలో 
నున్నవి. పరమాత్మ, పూర్ణుడు అగు విష్టువుయొక్క ధామము (స్వరూప 
ము) సాక్షాత్తుగా ఈ పరబ్రహ్మయే. | 
శ్రీ శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు 
పదునొకండవ అధ్యాయము ముగిసినది (11). 


క చ 


అథ ద్వాదశోరధ్యాయః 
సృష్టి విస్తారమును వర్ణించుట 


మైత్రేయ ఉవాచ | 
ఇతి తే వర్షితః క్షత్తః కాలాఖ్యః పరమాత్మనః | 
మహిమా వేదగర్చోఃథ యథాస్రాక్షీన్నిబోధ మే || క్ష 


మైశత్రేయః = మైత్రేయ మహర్షి ఉవాచ = పలికెను, క్షేత్తః = ఓ 
విదురా!, ఇతి = ఈ విధముగా, పరమాత్మనః = పరమేశ్వరునియొక్క, కాల 
-ఆఖ్యః = కాలము అనబడే, మహిమా = మహిమ, తే =నీ కొరకు, వర్ణితః 
= వర్ణించబడినది, అథ = తరువాత వేదగర్భః = వేదములను తనయందు 
కలిగియున్న బ్రహ్మగారు. యథా = ఏ విధముగా, అస్రాక్షీత్‌ = సృష్టించెనో, - 
మే = నాయొక్క (వచనములనుండి), నిబోధ = తెలుసుకొనుము. 


మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఓ విదురా! పరమేశ్వరుని 
కాలము అనే విభూతిని నేను నీకు ఇంతవరకు వర్షించి చెప్పితిని. వేదము 


లకు నిధియగు బ్రహ్మగారు సృష్టిని చేసిన విధమును గురించి ఇప్పుడు 
చెప్పెదను. వినుము. 


ససర్హా గేంంధతామిస్రమథ తామిస్రమాదికృత్‌ | 
._ నహామోహం చ మోహం చ తమశ్చాజ్ఞానవృత్తయః 1|| 2 


అగ్రే = ఆరంభములో, ఆదికృత్‌ = సృష్టికర్తయగు బ్రహ్మగారు, 
అంధతామిస్రమ్‌ = అంధతామిస్రమును, తామిస్రమ్‌ = తామిస్రమును, 
మహామోహమ్‌ = మహామోహమును, మోహమ్‌ = మోహమును చ = 
మరియు, తమః చ = తమస్సును కూడ, ససర్జ = సృష్టించెను, అజ్ఞానవృ 
త్తయః = అజ్ఞ్జానముయొక్క వికారములు. 


తృతీయ స్కంధము - అధ్యాయము 12 227 


సృష్టికర్తయగు బ్రహ్మగారు మొట్టమొదట అంధతామిస్రము (మర 
ణము వలని భయము అనే అభినివేశము), తామిస్రము (ద్వేషము), మహా 
మోహము (రాగము), మోహము (అహంకారము, లేక అస్మిత) మరియు 
తమన్సు (తన స్వరూపము తెలియకుండుట అనే అవిద్య) అనే అయిదు 
అజ్ఞానవికారములను సృష్టించెను. 


దృష్ట్వా పాపీయసీం సృష్టిం నాత్మానం బహ్వమన్యత | 
భగవద్ద్య్యానపూతేన మనసాన్యాం తతోంసృజత్‌ || వై 


పాపీయసీమ్‌ = పాపభూయిష్టమగు, సృష్టిమ్‌ = సృష్టిని, దృష్ట్వా 
= చూచి, ఆత్మానమ్‌ = తనను, న బహు అమన్యత = మెచ్చుకొనలేదు, 
తతః = తరువాత, భగవద్‌-ధ్యానపూతేన = భగవంతుని ధ్యానముచే పవిత్ర. 
మైన, మనసా = మనస్సుతో, అన్యామ్‌ = మరియొక సృష్టిని, అసృజత్‌ = 
సృష్టించెను. 

బ్రహ్మగారు పాప (అజ్ఞాన) భూయిస్టమగు ఈ సృష్టిని చూచి' 
తనను తాను మెచ్చుకొనలేదు. అపుడాయన భగవంతుని ధ్యానించుట 
ద్వారా తన మనస్సును పవిత్రము చేసుకొని, మరియొక సృష్టిని చేసెను 


సనకం చ సనందం చ సనాతనమథాత్మభూః | 
సనత్కుమారం చ మునీన్నిష్కి్యయానూర్హ్య రేతసః 114 


అథ = అపుడు, ఆత్మభూః = స్వయంభువుడగు బ్రహ్మగారు, సన 
కమ్‌ = సనకుడు, సనందమ్‌ = సనందుడు, సనాతనమ్‌ = సనాతనుడు, చ = 
మరియు, సనత్కుమారం చ = సనత్కుమారుడు అనే, .నిః-క్రియాన్‌ = సర్వ 
కర్మలను సన్న్యసించిన, ఊర్థ్వ రేతసః = స. మునీన్‌ = 
“మునులను (సృష్టించెను). 


అప్పుడు స్వయంభువుడగు బ్రహ్మగారు సనక, సనందన, సనాతన, 
సనత్కుమారులనే మహర్షులను సృష్టించెను. వారందరు సర్వకర్మసన్నా్యా 
సపూర్వకమగు ఆత్మజ్ఞానమునందు నిష్టగల బ్రహ్మచారులు. . 


తాన్‌ బభాషే స్వభూః పుత్రాన్‌ ప్రజా నృజత పుత్రకాః 


228 శ్రీమద్భాగవతము 





తన్నైచృన్న్మోక్షధర్మాణో వానుదేవపరాయణాః || చ్‌ 


స్వభూః = వ లా బ్రహ్మగారు. తాన్‌ = ఆ, పుత్రాన్‌ = 
పుత్రులను ఉద్దేశించి, బభాషే = పలికెను, పుత్రకాః = ఓ కుమారులారా,, 
ప్రజాః = =సంతానమును, సృజత = సృష్టించుడు, మోక్షధర్మాణః = మోక్షధ 
ర్మమగు ఆత్మజ్ఞానమునందు నిష్టగలవారు, వాసుదేవపరాయణాః = వాసు 
దేవుడే పరనుగమ్యముగా గలవారు అగు ఆ మహర్షులు, తత్‌ = దానిని, స 
ఐచ్చన్‌ = ఇచ్చగించకుండిరి. 


మీరు సంతానమును గనుడని స్వయంభువుడగు బ్రహ్మగారు ఆ 
తన పుత్రులతో ఇప్పెను. కాని, మోక్షధర్మ్శ్మమగు ఆత్మజ్ఞానమునందు నిష్ట 
గలవారు, వాసుదేవునియందు అనన్యమగు భక్తి గలవారు అగు ఆ 
మునులకు అట్టి ప్రవృత్తి మార్గము నచ్చలేదు. 


సోంవధ్యాతస్సు తైరేవం ప్రత్యాఖ్యాతానుశాసనైః | 
క్రోధం దుర్విషహం జాతం నియంతుముపచక్రమే || 6 


ప్రత్యాఖ్యాత-అనుశాసనైః = నిరాకరించబడిన ఆదేశము గల, 
సుతైః = పుత్రులచే, ఏవమ్‌ = ఈ విధముగా, అవధ్యాతః = తిరస్కరించబడి 
న, సః = ఆ బ్రహ్మగారు, జాతమ్‌ = పుట్టిన, దుర్విషహమ్‌ = మిక్కిలి. 
సహించ శక్యము గాని, క్రోధమ్‌ = కోపమును, నియంతుమ్‌ = నియంత్రిం 
చుటకు, ఉపచక్రమే = ప్రయత్నించెను. 


ఈ విధముగా కొడుకులు తన మాటను కాదని తనను తిరస్కరిం 
చగా, ఆ బ్రహ్మగారికి పట్టరానంత కోపము కలిగెను. ఆయన ఆ కోపమును 
ఆప్పుకొనుటకు ప్రయత్నించెను. | 


ధియా నిగృహ్యమాణోంపి భువోర్మధ్యాత్ప్రుజాపతేః | 
సద్యోుజాయత తన్మన్యుః కుమారో నీలలోహితః 11. గ్గ 
తతీ-మన్యుః = ఆ బ్రహ్మగారి కోపము, ధియా = బుద్దిచే, నిగృ 
హ్యమాణః అపి = నియంత్రించబడుచున్ననూ, ప్రజాపతేః = ఆ ప్రజాపతి 
యొక్క, భ్రువోః = కనుబొమల, మధ్యాత్‌ = మధ్యనుండి, సద్యః = వెనువెం 


తృతీయ స్కంధము - అధ్యాయము 12 229 


టనే, నీలలోహితః = నలుప్పు ఎరుప్పు రంగులు గల, కుమారః = కువూరుని 
గా, అజాయత = పుట్టెను. 


బ్రహ్మగారు. ఆప్పుకొనే ప్రయత్నమును. చేయుచున్ననూ, ఆ 
కోపము ఆయన కనుబొమల మధ్యనుండి నలుప్పు ఎరుపు రంగులు గల 
కుమారుని రూపములో ఆవిర్బవించెను. 


సవై రురోద దేవానాం పూర్వజో భగవాన్‌ భవః |! 
నామాని కురు మే ధాతః స్లానాని చ జగద్దురో [| 8 


దేవానామ్‌ = దేవతలలో, పూర్వజః = ముందుగా పుట్టిన, సః = ఆ, 
భగవాన్‌ భవః = రుద్రభగవానుడు, రురోద = దుఃఖపూర్వకముగా పలికెను, 
ధాతః = ఓ బ్రహ్మాః జగద్‌-గురో = జగత్తునకు తండ్రి (గురువు) అయిన 
వాడా! మే = నాకు, నామాని = పేర్లను, చ = మరియు, స్టానాని = స్థానము 
లను, కురు = ఏర్పాటు చేయుము. . 


దేవతలందరికంటె ముందు పుట్టిన ఆ రుద్రభగవానుడు రోదిస్తూ 
ఇట్లు పలికెను --- జగత్తునకు తండ్రియగు ఓ బ్రహ్మా! నాకు పేర్లను = పెట్టి 
స్థానములను నిర్జేశించుము. 


ఇతి తస్య వచః పాద్మో భగవాన్‌ పరిపాలయన్‌ |! 
అభ్యధాదృద్రయా వాచా మా రోదీస్తత్కరోమి తే || 0 


పాద్మః = పద్మమునుండి పుట్టిన, భగవాన్‌ = బ్రహ్మ భగవానుడు, 
తస్య =ఆ రుద్రుని, ఇతి = ఈ విధమగు, వచః = మాటను, పరిపాలయన్‌ = 
పాటించువాడై. భద్రయా = మధురమగు, వాచా = వాక్కుతో: అభ్యధాత్‌ = 
పలికెను, మా రోదీః = రోదించకుము, తే =నీ కొరకు, తత్‌ =ఆ పనిని, 


పద్మమునుండి పుట్టిన బ్రహ్మభగవానుడు ఆ రుద్రుని ఆ వచన 
మును మన్నించి మధురమగు వాక్కుతో ఇట్లు పలికెను --- రోదించకు 
ము. అటులనే చేయగలను. 


230 శ్రీమద్భాగవతము 


. యదరోదీస్సురడ్రేష్ట సోద్వేగ ఇవ బాలకః | 
తతస్త్వామభిధాస్యంతి నామ్నారుద్ర ఇతి ప్రజాః |! 10 


సురథ్రేష్ట = దేవతలలో ్రేష్టమైనవాడాఓ బాలకః ఇన = చిన్న పిల్ల 
వాని వఠె స-ఉద్వేగః = భయముతో కూడినవాడవై యత్‌ = ఏ కారణము 
చే, అరోదీః = రోదించితివో, తతః = ఆ కారణము వలన, ప్రజాః = జనులు, 
త్వామ్‌ = నిన్ను, రుద్రః = రుద్రుడు, ఇతి = అనే, నామ్నా = పేరుతో, అభిధా 
స్యంతి = నిర్దేశించగలరు. 


దేవతలలో గ్రేష్టుడవగు ఓ భవుడా! నీవు బాలకుని వలె భయ 
ముతో రోదించిన కారణముచే జనులు నిన్ను రుద్రుడను పేరుతో వ్యవహ 
రించెదరు. “ . 


హృదింద్రియాణ్యసుర్వో్యోమ వాయురగ్నిర్దలం మహీ | 
సూర్యశ్చంద్రస్తపశ్రైవ నస్టానాన్యగగే కృతాని మే || క్ష 


హృత్‌ = హృదయము, ఇంద్రియాణి = ఇంద్రియములు, అసుః = 
ప్రాణము, వ్యోను = ఆకాశము, వాయుః = వాయువు, అగ్నిః = అగ్ని జలమ్‌ 
= నీరు, మహీ = భూమి, సూర్యః = సూర్యుడు, చంద్రః = చంద్రుడు, చ = 
మరియు, తపః ఏవ = నిశ్చయముగా తపస్సు అను, స్థానాని = స్థానము 
లు, మే =నాచ్చే అ(గే = ముందే, కృతాని = చేయబడినవి. 

హృదయము, ఇంద్రియములు, ప్రాణము, ఆకాశము, వాయువు, 
అగ్ని నీరు భూమి, సూర్యుడు, చంద్రుడు మరియు తపస్సు అను స్ధాన 
ములను నేను నీ కొరకై ముందే ఏర్పాటు చేసితిని. 


మన్యుర్మనుర్మహినసో మహాజివ బుతుధ్వజః | 
ఉగ్రరేతా భవః కాలో వామదేవో ధృతవ్రతః || గం 


మన్యుః = మన్యువు, మనుః = మనువు, మహినసః = మహినను 
డు, మహాన్‌ = మహాన్‌, శివః = శివుడు, బుతుధ్యజః = బుతుధ్వజుడు, 
ఉగ్రరేతాః = ఉగ్రరేతస్కుడు, భవః = భవుడు, కాలః = కాలుడు, వామదేవః 
= వామదేవుడు, ధృతవ్రతః = ధృతవ్రతుడు. "” 


తృతీయ స్కంధము - అధ్యాయము క్ష2 231 


మన్యువు (ప్రళయమునందు కోపము ఉన్నట్లు కానవచ్చువాడు), 
మనువు (మనువుల రూపములో ప్రకటమగువాడు, లేక జ్ఞానస్వరూప్పుడు), 
మహినసుడు (గొప్ప శక్తి గలవాడు), మహాన్‌ (నిరతిశయమగు విస్తారము 
గలవాడు, శివుడు (మంగళ స్వరూపుడు), బుతుధ్వజుడు (ప్రకాశించే 
రూపము గలవాడు), ఉగ్రరేతసుడు (భయంకరమగు. శక్తి గలవాడు), 
భవుడు (జగత్కారణుడుు, కాలుడు (కాల స్వరూపుడు, లేక మృత్వుస్వరూ 
పుడు), వామదేవుడు (సుందరుడు మరియు స్వయంప్రకాశ స్వర *ప్పుడు),' 
ధృతవ్రతః (గొప్ప వ్రతనిష్ట గలవాడు) అనునవి రుద్రుని పేర్లు. 


ధీర్వృత్తిరుశనోమా చ నియుత్సర్పిరిలాంబికా | 
ఇరావతీ సుధా దీక్షా రుద్రాణ్యో రుద్ర తే స్పింయి: 1 క్షే 


రుద్ర = ఓ రుద్రా! ధీః =ధీ వృత్తిః = వృ. ఉశనా = ఉశన, ఉమా 
= ఉమ నియుత్‌ = నియుత్‌, సర్పిః = సర్పి, ఇలా = ఇలు అంబికా = అంచి 
క్ర ఇరావతీ = ఇరావతి, సుధా = సుధ చ = మరియు, దీక్షా = దీక్ష అనే, 
రుద్రాణ్యః = రుద్రాణులు, తే =నీ, స్త్రియః = భార్యలు. 


ఓ రుద్రా! ధీ (బుద్ధి, వృత్తి (క్రియాశీలము), ఉశన ' (హర్షము), 
నియుత్‌ (వాయువుయొక్క అశ్వము, గమనశక్తి, సర్పి (ఆహుతినిచ్చే 
(ద్రవ్యము), ఇల (వాక్కు, అంబిక (జగన్మాత), ఇరావతి (అమృతధారిణి), 
సుధ (అమృతస్వరూపిణి), దీక్ష అను స్త్రీలు నీకు భార్యలు (శక్తులు) కాగ 
అలరు. 


గృహాజైతాని నామాని స్టానాని చ సయోషణః |! 
ఏభిస్సృజ ప్రజా బహ్వీః ప్రజానామసి యత్పతిః || క్షే4 
సయోషణః = భార్యలతో కూడినవాడవై, ఏతాని = ఈ, నామాని = 
య. చ = మరియు, స్థానాని = స్థానములను, గృహాణ = స్వీకరించుము, 
= వీటితో గూడి, బహ్వాః = అధికులగు, ప్రజాః = ప్రాణులను, సృజ = 
ప. యత్‌ = ఏలయనగా, ప్రజానామ్‌ = ప్రాణులకు, పతిః = ప్రభు 
డవు, అసి = అగుచున్నావో. 


ల హ్‌ 


232 శ్రీమద్భాగవతము 





నీవు భార్యలతో గూడి ఈ పేర్లను మరియు స్థానములను స్వీకరిం 
చి, అధికముగా ప్రజాసృష్టిని చేయుము. ఏలయన, నీవు ప్రజాపతివి. 


ఇత్యాదిష్టస్స గురుణా భగవాన్నీలలోహితః | 
సత్త్వాకృతిస్వభావేన ససర్దాత్మసమాః ప్రజాః || కేక 
ఇతి = ఈ విధముగా, గురుణా = తండ్రియగు బ్రహ్మగారిచే 
ఆదిష్టః = ఆదేశించబడిన నీలలోహితః = నలుప్పు ఎరుప్పు రంగులు గల, సః 
= ఆ, భగవాన్‌ = రుద్రభగవానుడు, సత్త్వ-ఆకృతిస్వభావేన = బలము ఆకా 
రము మరియు స్వభావము అనువాటితో, ఆత్మసమాః = తనతో సమానుల 
గు ప్రజాః = ప్రాణులను, ససర్జ = సృష్టించెను. 
తన తండ్రియగు బ్రహ్మగారు ఈ విధముగా ఆదేశించగా ఆ నీల 
“లోహిత భగవానుడు, బలము ఆకారము మరియు స్వభావము అనువా 
టిలో తనతో సమానులగు సంతానమును సృష్టించెను. 


రుద్రాణాం రుద్రసృష్ణానాం సమంతాద్దృసతాం జగత్‌ | 
నిశామ్యాసంఖ్యశో యూథాన్‌ ప్రజాపతిరశంకత 1] 16 


రుద్రసృష్టానామ్‌ = రుద్రునిచే సృష్టించబడినట్టియు, జగత్‌ = జగ 
త్తును, సమంతాత్‌ = అంతటా, గ్రసతామ్‌ = భక్షించుచున్ను రుద్రాజామ్‌ = 
రుద్రులు అసంఖ్యశః = లెక్క లేనన్ని యూథాన్‌ = గణములను, నిశామ్య నా 
చూచి, ప్రజాపతిః = బ్రహ్మగారు, అశంకత = శంకించెను. 


రుద్రునిచే సృష్టించబడిన రుద్రులు లెక్క లేనన్ని గణములుగా 
నున్నవారై జగత్తునంతనూ భక్షించ మొదలిడిరి. వారిని చూచిన బ్రహ్మ 
గారికి శంక కలిగెను. - 


అలం ప్రజాభిస్పృష్టాభిరీదృశీఖిస్పురోత్తము | 
మయా సహ దహంతీభిర్దిశశ్చ క్షుర్చిరుల్బ ఖెః [| క్షే 


సుర-ఉత్తమ = దేవతలలో శ్రేస్టమైనవాడా! ఉల్బతైః = క్రూరము 
లగు, చక్షుర్చిః = కన్నులతో, మయా సహ = నాతో సహా, దిశః = దిక్కుల 


తృతీయ స్కంధము - అధ్యాయము 12 233 


ను, దహంతీభిః = కాల్చి వేయుచున్ను సృష్టాభిః = సృష్టించబడిన, ఈదృ 
శీభిః = ఇటువంటి, ప్రజాభిః = సంతానములచే, అలమ్‌ = చాలును. 


దేవతలలో ్రేష్టుడవగు ఓ రుద్రా! నీచే సృష్టించబడిన ఈ 
రుద్రులు నాతో సహో దిక్కులను తవు క్రూరములగు చూప్పులతో కాల్చివే 
యుచున్నారు. ఈ సృష్టి చాలును. ఇట్టి వారిని ఇంక సృష్టించవలదు. 


తప ఆతిష్ట భద్రం తే సర్వభూతసుఖావహమ్‌ | 
తపసైవ యథా పూర్వం స్రష్టా విశ్వమిదం భవాన్‌ 1] 18 


సర్వభూతసుఖ-ఆవహమ్‌ = సకలప్రాణులకు సుఖము ఎ కలిగిం 
చే, తపః = తపస్సును, ఆతిష్ట = అనుష్టించుము, తే = నీ కొరక, భద్రమ్‌ = 
మంగళముగుగాకఓ భవాన్‌ = నీవు, తపసా ఏవ = తపసృచ మాత్రమే, 
ఇదమ్‌ = ఈ, విశ్వమ్‌ = జగత్తును, యథాపూర్వవ్‌. స వలె 
నే, స్రష్టా = సృష్టించగలవు. 


నీవు సకలప్రాణులకు సుఖమును కలిగించే తపస్సును చేయుము. 
నీకు మంగళమగుగాక! ఆ తపస్స్పుయొక్క ప్రభావముచే నీవు పూర్వము 
నందు వలెనే సృష్టిని చేయగలవు. 


_ తపపైవ పరం జ్యోతిర్చగవంతమధోక్షజమ్‌ ! 
_ సర్వభూతగుహావాసమంజసా విందతే పుమాన్‌ || క్షం 


పుమౌన్‌ = మానవుడు, పరం జ్యోతిః = సర్వమును ప్రకాశింపజేసే 
చైతన్యస్వరూప్పుడు, సర్వభూతగుహ-ఆవాసమ్‌ = సకలప్రాణుల బుద్ధిగుహ 
యందు నివసించువాడు, అధోక్షజమ్‌ = ప్రత్యక్షాది ప్రమాణములకు 
లభ్యము కానివాడు అగు, భగవంతమ్‌ = శ్రీహరి భగవానుని, తపసా ఏవ = 
తపస్సుచే మాత్రమే, అంజసా = సాక్షాత్తుగా, విందతే = పొందును. 

సర్వమును ప్రకాశింపజేసే చైతన్యస్వరూప్పుడు, సకలప్రాణుల 
బుద్ధిగుహయందు చైతన్యరూపముగా ఉపలభ్యమగువాడు, ప్రత్యక్షాది 
ప్రమాణములకు దొరకనివాడు అగు శ్రీహరి భగవానుని మానవుడు తప 
స్సుచే మాత్రమే సాక్షాత్తుగా (ఆత్మరూపముగా) దర్శించగల్గును. 


234 | 1 శ్రీమద్భాగవతము 





మైత్రేయ, ఉవాచ | 
ఏవమాత్మభువాదిష్టః పరిక్రమ్య గిరాం పతిమ్‌ | 
బాఢమిత్యముమామంత్య్యు వివేశ తపసే వనమ్‌ || 20 


ఆత్మభువా = స్వయంభువుడగు బహ్మచే, ఏవమ్‌ = ఈ విధము 
గా, అదిష్టః = ఆదేశించబడిన ఆ రుద్రుడు, గిరాం పతిమ్‌ = వాక్సతియగు 
బ్రహ్మను, పరిక్రమ్య = ప్రదక్షిణము చేసి, బాఢమ్‌ = సరే ఇతి = అని, 
అముమ్‌ = ఈ బ్రహ్మను, ఆమంత్య్యు = అనుమతిని తీసుకొని, తపసే = 
తపస్సు కొరకు, వనమ్‌ = అడవిని, వివేశ = ప్రవేశించెను. 


మైత్రేయుడు ఇట్లు పలికెను --- స్వయంభువుడు, వేదరూపము 
లగు వాక్కులకు ప్రభువు అగు బ్రహ్మ ఈ విధముగా ఆదేశించగా, ఆ 
రుద్రుడు సరే అని అంగీకరించి ఆయనవద్ద సెలవు తీసుకొని, తపస్సును 
చేయుట కొరకై అడవికి వెళ్లెను. 


అథాభిధ్యాయతసృర్గం దశ పుత్రాః ప్రజజ్జిరే | 
భగవచ్చ క్రియుక్తస్య లోకసంతానహేతవః || 2. 


అథ = తరువాత, భగవత్‌-శక్తియుక్త్షస్య = శ్రీహరి భగవానుని శక్తితో 
కూడియున్నవాడై, సర్గమ్‌ = సృష్టిని గురించి, అభిధ్యాయతః = చింతిల్లుచు 
న్న బ్రహ్మకు, లోకసంతానహేతవః = లోకములను (ప్రాణులను) సృష్టించు 
టకు కారణభూతులైన, దశ = పదిమంది, పుత్రాః = పుత్రులు, ప్రజజ్ఞిరే = 
పుట్టిరి. 

బ్రహ్మగారు లోకములను సృష్టించే శక్తిని శ్రీహరి భగవానుని 
నుండి పొందియుండెను. ఆయన సృష్టిని గురించి ఆలోచించుచుండగా, 
ఆయనకు పదిమంది పుత్రులు కలిగిరి. వారు వివిధప్రాణుల (లోకముల) 
సృష్టికి కారణభూతులైరి. + 


మరీచిరత్య్యంగిరసౌ పులస్త్యః పులహః క్రతుః | 
భృగుర్వసిషస్టో దక్షశ్చ దశమస్తత్ర నారదః || . 22 


తృతీయ స్కంధము - అధ్యాయము 12 235 


మరీచిః = మరీచి, అత్రి-అంగిరసౌ = అత్రి మరియు అంగిరసుడు, 
పులస్త్యః = పులస్త్యుడు, పులహః = ప్పులహుడు, క్రతుః = క్రతువు, భృగుః = 
భృగువు, వసిష్టః = వసిష్టుడు, చ = మరియు, దక్షః = దక్షుడు, తత్ర = వారి 
లో, నారదః = నారదుడు, దశమః = పదవ వాడు. 


మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, 
భృగువు, వసిష్టుడు, దక్షుడు మరియు నారదుడు అనునవి ఆ పదిమంది 
పుత్రుల పేర్లు 


ఉత్సంగాన్నారదో జజ్జే దక్షోంంగుష్టాత్వ్వయంభువః | 
ప్రాణాద్వసిష్టస్పంజాతో భృగుస్త్వచి కరాత్మంతుః || 23 


నారదః = నారదుడు, స్వయరోభువః = స్వయంభువుడగు బ్రహ్మ 
యొక్క ఉత్సంగాత్‌ = ఒడినుండి, దక్షః = దక్షుడు, అంగుష్టాత్‌ = బొటనవే 
లినుండి, జజ్జే = పుట్టెను, ప్రాణాత్‌ = ప్రాణమునుండి, వసిష్టః = వసిష్టుడు, 
భృగుః = భృగువు, త్వచి = చర్మమునందు, కరాత్‌ = చేతిన్యుడి, క్రతుః = 
క్రతువు, సంజాతః = పుట్టినాడు. 


స్వయంభువుడగు బ్రహ్మగారి ఒడినుండి నారదుడు, బొటనవైలి 
నుండి దక్షుడు, ప్రాణమునుండి వసిష్టుడు, చర్మమునుండి భృగువు చేతి 
నుండి క్రతువు పుట్టిరి. 


పులహో నాభితో జజ్జే పులస్త్యః కర్ణయోరృషిః | 
అంగిరా ముఖతో:కష్ణోంత్రిర్మరీచిర్మనసోోభవత్‌ .. 24 


నాభితః = బొడ్డునుండి, పులహః = పులహుడు, పులస్త్యః బుషిః 
= పులస్త్యమహర్షి కర్ణయోః = = చెవులయందు, జజ్జే = పుట్టెను, అంగిరాః 
అంగిరసుడు, పలి = నోటినుండి, అక్‌ష్టః = కంటినుండి, అత్రిః ఆహ్‌ 
మరీచిః = మరీచి, మనసః =మనస్సునుండి, అభవత్‌ = పుట్టెను. 


బొడ్డునుండి పులహుడు, చెవులనుండి పులస్త్యుడు, నోటినుండి 
అంగిరసుడు, కంటినుండి అత్రి, మనస్సునుండి మరీచి పుట్టిరి. 


236 ; శ్రీమద్చాగవతము 
లలత దవనం ంనాావడావాల. 


ధర్మః స్తనాద్దక్షిణతో యత్ర నారాయణస్ప్వయమ్‌ | 
అధర్మః పృష్టతో యస్మాన్మృత్యుర్లోకభయంకరః . 25 


ధర్మః = ధర్ముడు, దక్షిణతః స్తనాత్‌ = కుడి స్తనమునుండి, యత్ర = 
ఎవని వలన, నారాయణః = నారాయణుడు, స్వయమ్‌ = స్వయముగా (జ 
న్మించెనో), అధర్మః = అధర్మము, సృష్టతః = వీప్పునుండి, యస్మాత్‌ = ఏ 
అధర్మమునుండి, లోకభయంకరః = జనులకు భయమును గొల్పే, 
మృత్యుః = మృత్యువు (పుట్టెనో). 

బ్రహ్మగారి కుడి స్తనమునుండి ధర్మప్రజాపతి పుట్టెను. నారాయ 
ణుడు స్వయముగా ఆయనకు కుమారుడై అవతరించెను. బ్రహ్మగారి వీపు 
నుండి అధర్మము పుట్టెను. ఆ అధర్మమునుండి లోకములకు భయమును 
గొల్పే మృత్యుదేవత పుట్టెను. 


హృది కామో భ్రువః క్రోధో లోభశ్చాధరదచ్చదాత్‌ | 
ఆస్యాద్వాక్సింధవో మేఢ్రాన్నిరృతిః పాయోరఘాశ్రయః 1126 


హృది = హృదయమునందు, కానుః = కాముడు, భువః = కనుబొ 
మనుండి, క్రోధః = కోపము, చ = మరియు, అధరదచ్చదాత్‌ = క్రింది పెదవి 
నుండి, లోభః = లోభము, ఆస్యాత్‌ = ముఖమునుండి. వాక్‌ = వాక్కు (వాగ్గే 
వి, మేఢ్రాత్‌ = మేఢ్రమునుండి *, సింధవః = సముద్రములు, పాయోః = విస 
ర్టనేంద్రియమునుండి, అఘాశ్రయః = పాపమునకు నివాసమగు, నిర్శతిః = 
నిర్శతి. 1 


హృదయమునుండి కామము, కనుబొమనుండి క్రోధము, క్రింది 
పెదవినుండి లోభము, ముఖమునుండి వాక్కు, మేఢ్రమునుండి సముద్ర 
ములు, విసర్జనేంద్రియమునుండి పాపనిలయుడగు నిరృతి జన్మించిరి. 


ఛాయాయాః కర్షమో జజ్జే దేవహూత్యాః సతిః ప్రభుః | 
మనసో దేహతశ్చేదం జజ్జే విశ్వకృతో జగత్‌ |! 27 


దేవహూత్యాః = దేవహూతియొక్క, పతిః = భర్త, ప్రభుః = సర్వస 
మర్థుడు అగు, కర్షమః = కర్ణమ ప్రజాపతి, విశ్వకృతః = జగత్తును సృష్టిం 


తృతీయ స్కంధము - అధ్యాయము 12 _ 237 


చిన బ్రహ్మగారి, భాయాయాః = నీడ (దేహకాంతి నుండి, జజ్జే = పుట్టెను, 
చ = మరియు, ఇదమ్‌ = ఈ, జగత్‌ = విశ్వము, దేహతః = దేహమునుండి, 
మనసః = మనస్సునుండి, జజ్జే = పుట్టెను. 


దేవహూతియొక్క భర్తయగు కరమ ప్రజాపతి సృష్టికర్తయొక్క 
నీడ (దేహకాంతి నుండి పుట్టెను. ఈ జగత్తు ఆయన దేహమునుండి 
మరియు మనస్సునుండి పుట్టినది. 


వాచం దుహితరం తన్వీం స్వయంభూర్హరతీం మనః | 
అకామాం చకమే క్షత్తస్సకాను ఇతి నః శ్రుతమ్‌ .!! 28 


క్షత్తః .= ఓ విదురా! సకామః = కామముతో కూడియున్న 
స్వయంభూః = బ్రహ్మగారు, దుహితరమ్‌ = కుమార్తె, తన్వీమ్‌ = 
సుకుమారి, మనః = మనస్సును, హరతీమ్‌ = దోచివేయుచున్నది, అకా 
మామ్‌ = కానుము లేనిది అగు, వాచమ్‌ = వాగ్జేవిని, చకమే = కామించెను, 
ఇతి = అని, నః = మాకు, క్రుతమ్‌ = వినబడినది. 


ఓ విదురా! వాగ్దేవి తన సౌకుమార్యముచే మనస్సును దోచివేయు 
చుండెను. కాని, ఆమెయందు కామన లేదు. కాముకుడైన బ్రహ్మ ఆమెను 
కామించెనని మేము వినియుంటిమి. 


తమధర్మే కృతమతిం విలోక్య పెతఠం'న సుతాః |! 
మరీచిముఖ్యా మునయో విశ్రంభాత్ప్రత్యబోధయన్‌ || 29 


సుతాః = పుత్రులు, మునయః = మహర్షులు అగు, మరీచిముఖ్యాః 
= మరీచి మొదలగువారు, అధర్మే =.అధర్మమునందు, కృతమతిమ్‌ = లగ్న 
మైయున్న బుద్ధి గల, తమ్‌ = ఆ, పితరమ్‌ = తండ్రిని, విలోక్య = చూచి, 
విశ్రంభాత్‌ = నమ్మకము వలన, ప్రత్యబోధయన్‌ = నచ్చజెప్పిరి. 

“బ్రహ్మగారి పుత్రులగు మరీచి మొదలైన మహర్షులు తను తండ్రి 
మనస్సు అధర్మమునందు లగ్నమైయుండుటను చూచిరి. ఆయన_ తము 
మాటను కాదనడనే నమ్మకముతో వారు ఆయనకు నచ్చజెప్పిరి. 


238 శ్రీమద్భాగవతము 


నైతత్పూ ర్వైః కృతం త్వద్యే న కరిష్యంతి చాపరే | 
యస్త్యం దుహితరం గచ్చేరనిగృహ్యాంగజం ప్రభుః!!! 30 


ఏతత్‌ = ఇది, పూర్వైః = పూర్వజులచే, న కృతమ్‌ = చేయబడలే 
దు, యే = ఎవరైతే, త్వత్‌ = నీకంటె (పూర్వమునందలి వారో), చ = మరి 
యు, అపరే = తరువాతి వారు, న కరిష్యంతి = చేయబోరు, ప్రభుః = సర్వ 
సమర్థుడవగు, యః = ఏ, త్వమ్‌ = నీవు, అంగజమ్‌ = నున్మథుని, అని 
గృహ్య = నిగ్రహించకుండగా, దుహితరమ్‌ = కుమార్తెను, గచ్చేః = కామిం 
చుచున్నావో. 


అయ్యా! మీ కంటె పూర్వమునందున్న వారు (బ్రహ్మలు) ఇట్టి 
పనిని చేయలేదు. మీ తరువాత రాబోయే బ్రహ్మలు కూడ ఇట్టి పనిని 
చేయబోరు. మీరు సర్వసమర్ధులై ఉండియు, కామమును .నిగ్రహించకుండ 
గా, కుమార్తెను కామించుచున్నారు. 


తేజీయసామపి హ్యేతన్న సుశ్లోక్యం జగద్దురో | 
యద్వృత్తమనుతిస్టన్‌ వై లోకః క్షేమాయ కల్పతే . వే 


జగద్‌-గురో = జగత్తునకు తండ్రి (గురువు) అగు ఓ బ్రహ్మాృఏతత్‌ 
= ఇది, తేజీయసాం అపి = తేజశ్ళాలురకు కూడ, సుక్లోక్యమ్‌ = మంచి కీర్తిని 
తెచ్చేది, న = కాదు, హి = ఏలయనగా, యద్‌-వృత్తమ్‌ = ఏ తేజశ్శాలుర 
ప్రవర్తనను, అనుతిష్టన్‌ = అనుష్టించే, లోకః = మానవుడు, వై = నిశ్చయ 
ముగా, క్షేమాయ = క్షేమము కొరకు, కల్పతే = సమర్థుడగుచున్నాడో. 


తండ్రీ! నీవు లోకములకు తండ్రివి, జ్ఞానప్రదాతవు. నీవంటి మహా. 
తేజశ్యాలురకైననూ ఈ పని మంచి కీర్తిని తెచ్చిపెట్టు. ఏలయనగా, 
నీవంటి వారి ప్రవర్తనను లోకులు అనుసరించి, తమకు క్షేమమును కలిగిం 
చుకొనెదరు. 





తస్మై నమో భగవతే య ఇదం స్వేన రోచిషా | 
ఆత్మస్థం వ్యంజయామాస్తే స ధర్మం పాతుమర్హతి || _ 32 


తృతీయ స్కంధము - అధ్యాయము 12 239 





తమ్మై = ఆ, భగవతే = భగవానుని కొరకు, నమః = నమస్కారము, 
యః = ఎవడైతే, ఆత్మస్థమ్‌ = తనయందున్ను ఇదమ్‌ = ఈ జగత్తును, 
స్వేన = తన, రోచిషా = జ్ఞానప్రకాశముచే (శక్తిచే, వ్యంజయామాస = ప్రక 
టము చేసెనో, సః = ఆ భగవానుడు, ధర్మమ్‌ = ధర్మమును, పాతుమ్‌ = 
రక్షించుటకు, అర్హతి = తగుచున్నాడు. 


భగవానుడు తనయందు అవ్య క్రముగానున్న జగత్తును సంకల్ప 
వమాత్రముచే తన శక్తినుండి వెలయించినాడు. ఆయనకు నేము నమస్కరిం 
చుచున్నాము. ఆయనయే ధర్మమును రక్షించుటకు సమర్థుడు. 


స ఇత్దం గృణతః పుత్రాన్‌ పురో దృష్ట్వా ప్రజాపతీన్‌ | 
ప్రజాపతిపతిస్తన్వం తత్యాజ వ్రీడితస్తదా | 
తాం దిశో జగ్భహుర్లోరాం నీహారం యద్విదుస్తమః 11 33 


పురః = తన యొదుట, ఇదమ్‌ = ఈ విధముగా, గృణతః-= పలుకు 
చున్న, ప్రజాపతీన్‌ = ప్రజాపతులగు, పుత్రాన్‌ = పుత్రులను, దృష్ట్వా = 
చూచి, సః = ఆ, ప్రజాపతిపతిః = ప్రజాపతులకు తండ్రియగు బ్రహ్మగారు 
తదా = అప్పుడు, వ్రీడితః = సిగ్గు పడినవాడై, తన్వమ్‌ = శరీరమును, 
తత్యాజ = విడిచి పెట్టెను. ఖ్ఞూరామ్‌ = భయంకరమగు, తావ్‌ = ఆ శరీర 
మును, దిశః = దిక్కులు, జగ్భహుః = స్వీకరించినవి, యత్‌ = దేనిని, నీహా 
రమ్‌ = పొగమంచు అనియు, తమః ='చీకటి అనియు, విదుః = వ్యవహరిం 
చుచున్నారో. 


తన యెదుట తన పుత్రులగు ప్రజాపతులు ఇట్లు పలుకగా, ఆ 
ప్రజాపతులకు తండ్రియగు బ్రహ్మగారు సిగ్గుపడి ఆ దేహమును విడిచిసె 
బైను. అధర్మసంసర్గముచే భయమును గొల్పే ఆ దేహమును దిక్కులు 
సేకరించినవి. అదియే పొగమంచు అనియు, చీకటి అనియు వ్యవహరింప 
బడుచున్నది. 


కదాచిద్ధ్యాయతస్స్రస్టుర్వేదా అసంశృతుర్ముఖాళ్‌ | 
కథం ్రక్ష్యామ్యహం లోకాన్‌ సమవేతాన్‌ యథా పురా [| 34 


240 శ్రీమద్భాగవతము 





అహమ్‌ = నేను, యథా పరా = పూర్వమునందు వలెనే, సమవే 
తాన్‌ = చక్కని రచన గల, లోకాన్‌ = లోకములను, కథమ్‌ = ఏ విధముగా, 
స్రక్ష్యామి = సృష్టించగలను? అని కదాచిత్‌ = ఒకనాడు, ధ్యాయతః = 
ధ్యానించుచున్ను స్రష్టుః = బ్రహ్మగారి, చతుర్ముఖాత్‌ = నాలుగు ముఖ. 
ముల సమూహమునుండి, వేదాః = వేదములు, ఆసన్‌ = ఆవిర్భవించినవి. 


నేను పూర్వమునందు వలెనే చక్కని రచనాసాష్టవము గల లోక 
ములను ఏ విధముగా సృష్టించ గల్గుదును? అని ఆలోచించుచున్న సృష్టి 
కర్తయగు బ్రహ్మగారి నాలుగు ముఖములనుండి నాలుగు వేదములు అవి 
రృవించినవి. 


చాతుర్లో త్రం కర్శతంత్రముపవేదన మొన్సహ | 
ధర్మస్య పాదాశ్చత్వారస్త థైవాశమవృత్తయః [| 3వ. 
చాతుర్జో త్రమ్‌ = నలుగురు బుత్విక్కుల కర్మ, కర్మతంత్రమ్‌ = 
యజ్ఞము మొదలగు కర్మల విస్తారము, ఉపవేదనమొః సహ= ఉపవేదము 
లతో మరియు నీతిశాస్త్రముతో బాటు, ధర్మస్య = ధర్మముయొక్కు 
చత్వారః = నాలుగు, పాదాః = పాదములు, తథా ఏవ = అదే విధముగా, 
ఆశ్రమవృత్తయః = ఆశ్రమములలోని ప్రవృత్తులు. 
హోత, ఉద్గాత, అధ్వర్యుడు మరియు బ్రహ్మ అనే నలుగురు 
బుత్విక్కుల కర్మలు, యజ్ఞము మొదలగు వైదికకర్మల విస్తారము, 
నాలుగు ఉపవేదములు, నీతిశాస్త్రము, ధర్మముయొక్క నాలుగు పాదము 
లు, బ్రహ్మచర్యము గార్హస్థ్యము వానప్రస్థము సన్న్యాసము అనే నాలుగు 
ఆశ్రమములు నురియు వాటి ధర్మములు అనునవి కూడ ఆవిర్భవించెను. 


విదుర ఉవాచ |! 
సవై విశ్వసృజామీశో వేదాదీన్‌ ముఖతోంసృజత్‌ | 
యద్యద్యేనాసృజద్దేవస్తన్మే బ్రూహి తపోధన || 36 
తపోధన = తపస్సే ధనముగా గలవాడా విశ్వసృజామ్‌ = జగ 
త్తును సృష్టించిన ప్రజాపతులకు ప్రభువగు, సః= ఆ బ్రహ్మగారు, ముఖతః 


తృతీయ స్కంధము - అధ్యాయము 12 241 


= ముఖములనుండి, వేద-ఆదీన్‌ = వేదములు మొదలగువాటిని, వై = నిశ్చ 
యముగా, అసృజత్‌ = సృష్టించెను, దేవః = ఆ దేవుడు, యత్‌ యత్‌ = 
దేనిని దేనిని, యేన = దేనిచే, అసృజత్‌ = సృష్టించెనో, తత్‌ = దానిని, మే = 
నా కొరకు, బ్రూహి = చెప్పుము. 


విదురుడు ఇట్లు పలికెను --- తపస్పే ధనముగా గల ఓ 
మైత్రేయా! జగత్మ్క ర్తలగు ప్రజాపతులకు తండ్రియగు ఆ బ్రహ్మగారు తన 
ముఖములనుండి వేదములు మొదలగు వాటిని సృష్టించెను గదా! ఆయన 


దేనిని దేనిని ఏ ముఖమునుండి సృష్టించెను? ఆ వివరములను నాకు 
చెప్పుము. 
మైత్రేయ ఉవాచ |! 
బుగ్యజుస్పామాథర్వాఖ్యాన్‌ వేదాన్‌ పూర్వాదిభిర్ము ఖైః | 
శస్త్రమిజ్యాం స్తుతిస్తోనుం ప్రాయశ్చిత్తం వ్యధాత్క్మంమాత్‌ 1! 37 
క్రమాత్‌ = క్రమముగా, పూర్వ-అఆదిభిః = తూర్పు మొదలైన, 
ముఖ్లైః = ముఖములచే, బుక్‌-యజుః-సామ-అథర్వ-ఆఖ్యాన్‌ = బుగ్వే 
దము యజుర్వేదము సామవేదము అథర్వవేదము అనే, వేదాన్‌ = వేదము 
అను, శస్త్రమ్‌ = శస్త్రమును, ఇజ్యామ్‌ = ఇజ్యను, స్తుతిస్తోమమ్‌ = స్తుతిస్తో 
మమును, ప్రాయశ్చిత్తమ్‌ = ప్రాయశ్చిత్తమును, వ్యధాత్‌ = నిర్మించెను. 
బ్రహ్మగారు తూర్పు ముఖమునుండి బుగ్వేదమును, దక్షిణము 
ఖమునుండి యజుర్వేదమును, పశ్చిమముఖమునుండి సామవేదమును, 
ఉత్తరముఖమునుండి అథర్వవేదమును ఆవిర్భవింప జేసెను. అదే'వరు 
సలో శస్త్రము (హోత పఠించే బుగ్వేదములోని దేవతాస్తుత్సి ను ఇజ్య 
(అధ్వర్యుని కర్మ) ను, స్తుతిస్తోమము (దేవతలను స్తుతిస్తూ ఉద్గాత చేసే 
సామగానము) ను మరియు ప్రాయశ్చిత్తము (బ్రహ్మ చేసే కర్మ) ను ప్రకా 
శింప జేసెను. . 


ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వం వేదమాత్మనః | 
స్టాపత్యం చాసృజద్వేదం. క్రమాత్పూర్వాదిభిర్ము ఖైః |! 38 


242 శ్రీమద్బాగవతము 


ఆత్మనః, = తనయొక్క, పూర్వ-ఆదిభిః = తూర్పు మొదలగు 
ముఖములచే, క్రమాత్‌ = క్రమముగా, ఆయుర్వేదమ్‌ = ఆయు ర్వేదమును, 
ధనుర్వేదమ్‌ = ధనుర్వేదమును, గాంధర్వం వేదమ్‌ = గాంధర్వవేదమును, 
స్థాపత్యం వేదం చ = స్థాపత్యవేదమును కూడ, అసృజత్‌ = సృష్టించెను. 


బ్రహ్మగారు తన తూర్పు ముఖమునుండి ఆయుర్వేదము (వైద్య 
శాస్త్రము) ను, దక్షిణముఖమునుండి ధనుర్వేదము (యుద్ధశాస్త్రము) న్యు, 
పశ్చిమముఖమునుండి గాంధర్వవేదము (సంగీతశాస్త్రము) ను, ఉత్తరము 
'ఖమునుండి స్థాపత్యవేదము (శిల్చ్పశాస్త్రము) ను సృష్టించెను. 


ఇతిహాసప్పురాణాని పంచమం వేదమీశ్వరః | 
సర్వేభ్య ఏవ వక్త్రేభ్యస్పసృజే సర్వదర్శనః [| 30 
ఈశ్వరః = జగన్నియంత, సర్వదర్శనః = సర్వజ్ఞుడు అగు ఆ 
బ్రహ్మగారు, సర్వేభ్యః = అన్ని వక్తే్యః ఏవ = ముఖములనుండియు, 
ఇతిహాసపురాణాని = ఇతిహాసములు మరియు పురాణములు అనే, పంచ 
మమ్‌ = అయిదవ, వేదమ్‌ = వేదమును, ససృజే = సృష్టించెను. 


జగన్నియంత మరియు సర్వజ్ఞుడు అగు బ్రహ్మగారు ఇతిహాస 
ములు మరియు పురాణములు అనే అయిదవ వేదమును తన అన్ని ముఖ 
ములనుండియు సృష్టించెను. - 


షోడశ్యుక్థా పూర్వవక్త్రాత్పురీష్యగ్నిష్టుతావథ | 
ఆప్తోర్యామాతిరాత్రా చ వాజపేయం సగోసవమ్‌ || త 


పూర్వవక్తాాత్‌ = తూర్పు ముఖమునుండి, షోడశీ-ఉక్టా = షోడశి. 
మరియు ఉళ్టము అనే యాగములను, అథ = తరువాత, పురీషీ-అగ్నిష్టుతా 
= చయనమును, మరియు అగ్నిష్టోమమును, ఆప్తోర్యామ-అతిరాత్రా = 
ఆప్తోర్యామమును అతిరాత్రమును, చ = మరియు, సగోసవమ్‌ = గోసవ 
ముతో కూడిన, వాజపేయమ్‌ = వాజపేయమును. 


బ్రహ్మగారు తూర్పు ముఖమునుండి షోడశి మరియు '.ఉక్టము 
అనే యాగములను, దక్షిణముఖమునుండ్తి అగ్నిచయనము మరియు అగ్ని 


తృతీయ స్కంధము - అధ్యాయము 12 243 


ప్టోమము అనే యాగములను, పశ్చిమముఖమునుండి ఆప్తోర్యామ-అతిరా 
త్రములను, ఉత్తరముఖమునుండి గోసవ-వాజపేయములను సృష్టించెను. 


విద్యా దానం తపస్పత్యం ధర్మ స్యేతి పదానిచ |! 
ఆశ్రమాంశ్చ యథాసంఖ్యమసృజత్సహ వృత్తిభిః |! ద్శక్షే 


విద్యా = విద్య, దానమ్‌ = దానము, తపః = తపస్సు: చ = మరి 
యు, సత్యమ్‌ = సత్యము, ఇతి = అనే ధర్మస్య = ధర్శ్మముయొక్క, పదాని 
= పాదములను, చ = మరియు, వృత్తిభిః సహ = జీవికలతో కూడిన, ఆశ్ర 
మాన్‌ = ఆశ్రమములను, యథాసంఖ్యమ్‌ -= అదే క్రమమును తప్పకుండగా, 
అసృజత్‌ = సృష్టించెను. 


విద్య దానము తపస్సు మరియు సత్యము అనే నాలుగు పాదము 
లతో కూడిన ధర్మమును, ఆశ్రమములను, వాటి వాటి జీవిక (వృత్తి; లను 
బ్రహ్మగారు అదే వరుసలో సృష్టించెను. 


సావిత్రం ప్రాజాపత్యం చ బ్రాహ్మం చాథ బృహత్తథా | 
వార్తాసంచయశాలీనశిలోంఛ ఇతి వై గృహే || డై 


సావిత్రమ్‌ = సావిత్రము, ప్రాజాపత్యమ్‌ = ప్రాజాపత్యము, 
బ్రాహ్మమ్‌ = బ్రాహ్మము, అథ = తరువాత, బృహత్‌ చ = బృహత్‌, తధా = 
అదే విధముగా, వార్తాసంచయశాలీనశిలోంఛః = వార్త సంచయము శాలీ 
నము మరియు శిలోంఛము, ఇతి = అనునవి, గృహే వై = గృహస్థాశ్రమము 
నందు వృత్తులు. 


సావిత్రము (ఉపనయనమైన తరువాత బ్రహ్మచారి చేసే మూడు 
రోజుల వ్రతము), ప్రాజాపత్యము (సంవత్సరకాలము బ్రహ్మచారి చేసే 
వ్రతము), బ్రాహ్మము (వేదాధ్యయనము పూర్తియగు వరకు బ్రహ్మచారి 
చేసే వ్రతము) బృహత్‌ (జీవించియున్నంత వరకు బ్రహ్మచారి చేసే వ్రత 
ము) అను నాలుగు బ్రహ్మచర్యాశ్రమమునకు ' చెందిన వృత్తులు. వార్త 
(పంటలను పండించుట మొదలగు శాస్త్రవిహితమగు జీవనోపాయము), 
సంచయము (యజ్ఞములు మొదలగు . వైదికకర్మలకు యాజకత్వము 


244 శ్రీమద్భాగవతము 


నహించి తద్ద్వారా జీవికను సంపాదించుకొనుట) శాలీనము (యాచించ 
కుండగా లభించే దానితో జీవించుట) మరియు శిలోంఛము. (పంటను 
కోసిన తరువాత అచట నేలమై పడియున్న గింజలను మరియు ధాన్య 
మును విక్రయించే స్థలములలో పడియున్న గింజలను ఏరుకొని వాటితో 
పొట్టపోసుకొనుట) అనునవి గృహస్థాశ్రమమునకు సంబంధించిన వృత్తులు. 


వైఖభాననా వాలఖిల్యౌదుంబరాః పసేనపా వనే | 
న్యాసే కుటీచకః పూర్వం బహ్వోదో హంసనిష్క్రియౌ || 43 


వైభానసాః = వైఖానసులు, వాలభిల్య-బెదుంబరాః = వాలఖి 
ల్యులు మరియు బెదుంబరులు, క్టృనప్తా = ఫేనవులు, వనే = వానప్రస్థాశ్ర 
మమునందు గలరు, న్యాసే = సన్న్యాసాశ్రమమునందు, పూర్వమ్‌ = 
ముందుగా కుటీచకః = కుటీచకుడు, బహోదః = బహూదకుడు, హంసని 
ష్కియౌ = హంస' మరియు పరమహంస అనువారలు గలరు. | 


వానప్రస్థాశమమునందు వైఖానసులు (దున్నని భూమినుండి 
అభించే ఆహారమును తినువారు), వాలఖిల్యులు (కొత్త ఆహారము లభిం 
చిన వెంటనే అంతకు ముందు తమవద్ద నున్న ఆహారమును ఇతరులకు 
ఇచ్చివేయువారు),  బెదుంబరులు. (ఉదయము నిద్ర లేచినప్పుడు 
ముఖము ఏ దిక్కువైపు ఉంటే ఆ దిక్కులో లభించే ఆహారముతో జీవించు 
వారు మరియు ఫేనపులు (తమంత తాముగా రాలిన పళ్లను తిని బ్రతుకు 
వారు అనువారలు గలరు. సన్న్యాసాశ్రమమునందు పరుసగా కుటీచకుడు 
(ఒకే చోట స్థిరముగా ఒక పూరింటిలో నుంటూ ఆశ్రమధర్మములను పాలిం 
చువాడు), బహూదకుడు (కర్మను కొద్దిగా మాత్రమే చేస్తూ జ్ఞాననిష్టను 
ప్రధానముగా చేసుకొని జీవించువాడు), ప హంస (జ్ఞానాభ్యాసమునందు నిష్ట 
“గలవాడు) మరియు పరమహంస (జ్ఞాని అనువారలు గలరు. 


ఆన్వీక్షికీ త్రయీ వార్తా దండనీతిస్త థైవ చ | 
ఏవం వ్యాహృతయశ్చాసన్‌ ప్రణవో సహ్యస్య దహ్రతః || 44 


ఆన్వీక్షికీ = మోక్షమునిచ్చే ఆత్మవిద్య, త్రయీ = స్వర్గము మొద 
లగు ఫలములనిచ్చే కర్మశాస్త్రము, వార్తా = కృషివాణిజ్యశాస్త్రము, చ = 


తృతీయ స్కంధము ము - అధ్యాయము 12 245 


మరియు, దండనీతిః = రాజనీతి, తథా ఏవ = అదే విధముగా పుట్టినవి, 
ఏవమ్‌ = ఇదే విధముగా, వ్యాహృతయః = భూః భువః సువః భూర్చువ 
స్సువః (లేదా మహ) అనే నాలుగు వ్యాహృతులు, చ= మరియు, అస్య 
= ఈ బ్రహ్మగారి, దహతః = పసం న. = ఓంకార 
ము, ఆసన్‌ = = ఉద్భవించినవి. 


బ్రహ్మగారి తూర్పు ముఖము మొదలగు క్రమములోనే ఆన్వీక్షికీ 
(మోక్షమునిచ్చే ఆత్మవిద్య), త్రయీ (స్వర్గాది ఫలములనిచ్చే కర్మశాస్త్ర 
ము), వార్త (కృషివాణిజ్యాది విద్య) మరియు రాజనీతి శాస్త్రము ఉదయిం 
చినవి. అంతేగాక భూః భువః సువః భూర్భువస్సువః (లేదా మహణ అనే 
నాలుగు వ్యాహృతులు కూడ అదే క్రమములో ఉదయించినవి. మరియు 
ఓంకారము ఈ బ్రహ్మగారి హృదయాకాశమునుండి ప్రకటమైనది. 


తస్యోష్టిగాసీల్లోమభ్యో గాయత్రీ చ త్వచో విభోః | 
త్రిష్టమ్మాంసాత్స్యుతో5నుష్టుబ్బగత్యస్థృ్యః ప్రజాపతేః |] 45 
విభోః = సర్వసమర్థుడగు, తస్య = ఆ, ప్రజాపతేః = బ్రహ్మగారి, 
లోనుభ్యః = రోమములనుండి, ఉష్టిక్‌ = ఉప్టిక్‌ అనే ఛందస్సు, త్వచః = 
చర్మమునుండి, గాయత్రీ = గాయ్రీచ్చందస్సు, మాంసాత్‌ = మాంసము 
నుండి, త్రిష్టుప్‌ = తిష్టుష్ఫృందస్సు, స్నుతః = నరమునుండి, అనుష్టుప్‌ = 
అనుష్టుప్‌ ఛందస్సు, అస్థ్న్యః = ఎముకనుండి, జగతీ = జగతీచ్ళందస్ను, 
అక్‌ అ ప్రకటముయ్యును. 


సర్వశక్తిమంతుడగు ఆ ప్రజాపతియొక్క రోమములనుండి ఉష్టిక్‌, 
చర్మమునుండి గాయత్రి, మాంసమునుండి త్రిష్టుప్‌, నరములనుండి అను 
ష్టుప్‌ మరియు ఎముకలనుండి జగతి అనే ఛందస్సులు ఉదయించినవి. 


మజ్ఞాయాః పంక్తిరుతన్నా బృహతీ ప్రాణతోంభవత్‌ | 
స్పర్శస్తస్యాభవజ్జీవస్ప్వరో దేహ ఉదాహృతః 11 46 


తస్య = ఆ బ్రహ్మగారి, మజ్జాయాః = మజ్జనుండి, పంక్తిః = పంక్తి 
చృందస్సు, ఉత్పన్నా = పుట్టెను, ప్రాణతః = ప్రాణములనుండి, బృహతీ = 


246 ం శ్రీమద్భాగవతము 
ననా. 


బృహతీఛందస్సు, అభవత్‌ = పుట్టెను జీవః = జీవుడు, స్పర్శః = హల్లు, 
అభవత్‌ = ఆయెను, దేహః = దేహము, స్వరః = అచ్చు అని, ఉదాహృతః = 
చెప్పబడినది. 


ఆ బ్రహ్మగారి మజ్జనుండి పంక్తిచ్చందస్సు, ప్రాణములనుండి 
బృహతీఛందస్సు పుట్టినవి. ఆయనయొక్క జీవుడే _ (జీవకార్యము) 
హల్లులు కాగా, దేహము అచ్చులు ఆయెను. 


వ నా నా బలమాత్మనః | 
స్వరాస్పప్త విహారేణ భవంతి స్మ ప్రజాపతేః || త 


ఉఊష్మాణమ్‌' = ఊష్మవర్దమును, ఆత్మనః = బ్రహ్మగారి. ఇంద్రి 
యాణి = ఇంద్రియములని, ఆహుః = చెప్పుచున్నారు, అంతఃస్థాః = " 
అంతఃస్థ వర్ణములు, బలమ్‌ = బలము, ప్రజాపతేః = బ్రహ్మగారి, విహారేణ 
= విహారముచే, సప్త = ఏడు, స్వరాః = స్వరములు, భవంతి స్మ = పుట్టినవి. 

శషస హ అనే ఊష్మవర్దములు బ్రహ్మగారి ఇంద్రియములని 
యుయరలవ అనే అంతఃస్ట వర్ణ్వములు బలము అనియు చెప్పెదరు. 
ఆయన విహారమునుండి నిషాదముః బుషభము, గాంధారము, షడ్డము, 
మధ్యమము, దైవతము, పంచమము అనే ఏడు స్వరములు పుట్టెను. 


శబ్బబహ్మాత్మనస్తన్య వ్య క్తావ్య క్తాత్మనః సరః | 
' _బ్రహ్మావభాతి వితతో నానాశక్త్యుపబృంహితః || డ్శేప్ర 


వ్యక్త-అవ్యక్త-ఆత్మనః = వ్యక్తము మరియు అవ్యక్తము అనే 
రూసములు గలవాడు, శబ్బ్దబ్రహ్మ-ఆత్మనః = శబ్బరూపములోని బ్రహ్మయే 
స్వరూపముగా గలవాడు అగు, తస్య = ఆ బ్రహ్మగారికి, పరః = సర్వాతీత 
ము, 'వితతః = పూర్ణము, నానాశక్తి-ఉపబృ్బృంహితః = అనేకశక్తులచే విస్తరిల్ల 
జేయబడినది అగు, బ్రహ్మ = నిర్గుణ పరబ్రహ్మ, అవభాతి = ప్రకాశించును. 

వ్యక్తము (వర్ణముల రూపములో ప్రకటమైనది. వైఖరి, అవ్యక్తము 


(వర్ణములకు కారణమై విశిష్టరూపములో ప్రకటము కానిది, పరాపశ్యంతీవు 
ధ్యమా రూపము లేక ఓంకారము) అని శబ్దము రెండు విధములుగా నున్న 


తృతీయ స్కంధము - అధ్యాయము 12 247 
ది. ఆ బ్రహ్మగారు అట్టి శబ్దమే స్వరూపముగా గలవాడు. స్వయముగా 
సర్వమునకు అతీతమై యున్ననూ, అనేకవిధములగు శక్తిచే సర్వరూప 
ముగా విస్తరించియున్న పూర్ణపరబ్రహ్మ ఆయనకు బుద్దియందు ప్రకాశిం 
చుచుండును. లేదా, ఆ పరబ్రహ్మ సర్వజగద్రూపముగా భాసిల్లుచున్నది. 

తతోుపరాముపాదాయ స సర్గాయ మనో దధే | 

బుషీణాం భూరివీర్యాణామపి సర్గమవిస్త్రృతమ్‌ . త్న 

తతః = తరువాతు సః = ఆ బ్రహ్మగారు, అషరామ్‌ = మరియొక 

శరీరమును, ఉపాదాయ = స్వీకరించి, సర్గాయ = జగద్విస్తృతి కొరకు, 
మనః దధే = సంకల్పించెను, భూరివీర్యాణామ్‌ = అధికమగు శక్తిగ. ౫ బుషీ 
ణామ్‌ = మరీచి మొదలగు మహర్షుల, సర్గం అపి = సృష్టి కూడ, అఎస్త్య 
తమ్‌ = విస్తరించలేదు. 


శబ్దసృష్టి అయిన తరువాత ఆ బ్రహ్మగారు (కామాసక్తమైన జేహ 
మును విడిచి మరియొక దేహమును స్వీకరించి. జగత్తును విస్తరింప 
జేయవలెనని 'సంకల్పించెను. మరీచి మొదలగు మహర్షులు గొప్ప శక్తి గల 
వారే అయిననూ, వారిద్వారా సృష్టి విస్తరిల్లలేదు. 


జ్ఞాత్వా తద్ధ్భృదయే భూయశ్చింతయామాస కౌరవ | 
అహో అద్భుతమేతన్మే వ్యాపృతస్యాపి నిత్యదా . 5్‌0 


న హ్యేధంతే ప్రజా నూనం దైనమత్ర విఘాతకమ్‌ |! 
ఏవం యుక్తకృతస్తస్య దైవం చావేక్షతస్తదా | 51 


కస్య రూసపమభూద్ద్వేధా యత్కాయమభిచక్షతే | 
తాభ్యాం రూపవిభాగాభ్యాం మిథునం సమపద్యత || 52 
కోరవ = ఓ విదురా!; తత్‌ = ఆ విషయమును, జ్ఞాత్వా = తెలుసు 
కొని భూయః = మరల, హృదయే = హృదయమునందు, చింతయామాస 


= ఆలోచించెను. అహో= ఆశ్చర్యము! ఏతత్‌ = ఇది, అద్భుతమ్‌ = అయ్యల 
మ్మ. చుంచేము నిత్యదా = సర్వకాలములయందు, వ్యాపృతస్య అపి = 


248 శ్రీమద్భాగవతము 


చల యయ 
సనిని చేయుచున్ననూ, ప్రజాః = ప్రాణులు, నహి ఏధంతే = వర్థిల్లకు 
న్నారు గదా! అత్ర = ఈ విషయములో, దైవమ్‌ = దైవము, విఘాతకమ్‌ = 
ప్రతిబంధకము, నూనమ్‌ = నిశ్చయము, ఏవమ్‌ = ఈ విధముగా, యుక్త 
కృతః = ఉచితమగు ప్రయత్నమును చేసిన, చ= మరియు, దైవమ్‌ = భగవ 
దనుగ్రహమును, అవేక్షతః = భావన చేయుచున్న తస్య = ఆ, కస్య = 
బ్రహ్మగారి, రూపమ్‌ = రూపము, తదా = అప్పుడు, ద్వేధా = రెండు భాగ 
ములుగా, అభూత్‌ = ఆయెను, యత్‌ = దేనిని, కాయమ్‌ = కాయము అని, 
అభిచక్షతే = వ్యవహరించుచున్నారో, తాభ్యామ్‌ = ఆ, రూపవిభాగాభ్యామ్‌ 
= విడివడిన రూపములనుండి, మిథునమ్‌ = స్త్రీపురుషుల జంట, సమప 
- ద్యత = ప్రకటమయ్యెను. 


ఓ విదురా! ఆ విషయమును గమనించి బ్రహ్మగారు తన హృద 
యములో మరల ఇట్లు తలపోసెను; అహో! ఇది అద్భుతము! నేను సర్వ 
కాలములలో ప్రయత్నమును -చేయుచునే యున్నాను. అయిననూ, ఈ 
ప్రాణులు వర్టిల్లకున్నారు. దీనియందు దైవము ప్రతిబంధకమగుచున్నది. 
ఇది నిశ్చయము. ఈ విధముగా ఆ బ్రహ్మగారు సముచితమగు ప్రయత్న 
మును చేయుచూ. దైవానుగ్రహమును భావనచేయుచుండెను. అప్పుడు 

"ఆయన రూపము రెండుగా విడిపోయి, స్త్రీపురుషుల జంట ప్రకటమయ్యు 
ను. కః అనగా బ్రహ్మ. ఆయన రూపము విడివడి ఏర్పడిన కారణముగా ఆ 
జంట దేహములకు కాయము అని పేరు వచ్చెను. 


యస్తు తత్ర పుమాన్‌ సోోభూన్మనుస్స్వాయంభువస్స్వరాట్‌! 
స్తే యాంసీచ్చతరూపాఖ్యా మహిష్యస్య మహాత్మనః 1! 53 
తత్ర = వారిద్దరిలో, యః తు = ఎవడైత్సే ప్లుమాన్‌ = ప్పురుషుడో, సః 
= ఆ ప్పరుషుడు, స్వరాట్‌ = సార్వభాముడగు, స్వాయంభువః మనుః = 
స్వాయంభువ మనువు, అభూత్‌ = ఆయెను, యా = ఏ, శతరూప-ఆఖ్యా = 
శతరూప అని ప్రసిద్ధి చెందిన, స్త్రీ = స్త్రీ గలదో ఆమె, అస్య = ఈ, మహా 
త్మనః = మహాత్ముడగు స్వాయంభువ మనువుయొక్క, మహిషీ= భార్య. 


“తృతీయ స్కంధము - అధ్యాయము 12 249 


ఆ జంటలో పురుషుడు స్వాయంభువ మనువు. ఆయన ఈ లోక 
మునకు సార్వభౌముడు ఆయను. స్తీ పేరు శతరూప. ఆమె ఆ మహా 
త్ముని భార్య ఆయెను. 


తదా మిథునధర్మేణ ప్రజా హ్యేధాంబభూవిరే | 
"స చాపి శతరూపాయాం పంచాపత్యానజీజనత్‌ |] వ్‌డ్కీ 


ప్రియవ్రతోత్తానపాదౌా తిస్రః కన్యాశ్చ భారత | 
ఆకూతిర్దవహూతిశ్చ ప్రసూతిరితి సత్తమ || వ్‌వ్‌ 


భారత = ఓ విదురా!, సత్తమ = ఓ మహానుభావా! తవా = అప్పు 
డు, మిథునధర్మేణ = స్త్రీపురుషసంభోగముచే, ప్రజాః = ప్రాణులు, ఏధాం 
బభూవిరే = వర్ధిల్లిరి సః చ అపి = ఆ స్వాయంభువ మనువు కూడ, శత 
రూపాయామ్‌ = శతరూపయందు, ప్రియవ్రత-ఉత్తానపాదౌ = ప్రియవ్ర 
తుడు ఉత్తానపాదుడు, చ = మరియు, ఆకూతిః = ఆకూతి, దేవహూతిః = 
దేవహూతి, చ = మరియు, ప్రసూతిః = ప్రసూతి, ఇతి = అనే, తిస్రః = 
ముగ్గురు, కన్యాః = కన్యలు, పంచ = అయిదుగురు, అపత్యాన్‌ = పిల్లలను, 
అజీజనత్‌ = కనెను. 

అప్పటినుండియు 'మిథునధర్మముచే ప్రాణులు వర్థిల్లజొచ్చెను. 
స్వాయంభువ మనువునకు శతరూపయందు ప్రియవ్రతుడు ఉత్తానపా 
దుడు అనే ఇద్దరు కొడుకులు, ఆకూతి దేవహూతి ప్రసూతి అనే ముగ్గురు 
కువమూరెలు, వెరసి అయిదుగురు సంతానము కలిగిరి. 


ఆకూతిం రుచయే ప్రాదాత్కర్జ్ణమాయ తు మధ్యమామ్‌ 
దక్షాయాదాత్ప్రసూతిం చ యత ఆపూరితం జగత్‌ | 56 


ఇతి శ్రీమద్భాగవతే మహావురాణే తృతీయస్కంధే 
ద్వాదశో $ధ్యాయః .. 


'ఆకూతిమ్‌ = అకూతిని, రుచయే = రుచి ప్రజాపతి కొరకు, మధ్య 
మామ్‌ = మధ్య క్షుమార్తెయగు దేవహూతిని, కర్షరూయ = కర్ణముని కొరకు, 


250 శ్రీమద్భాగవతము 





ప్రాదాత్‌ = ఇచ్చెను, చ = మరియు, ప్రసూతిమ్‌ = ప్రసూతిని, దక్షాయ ఇ 
దక్షుని కొరకు, అదాత్‌ = ఇచ్చెను, యతః = ఎవరి వలన, జగత్‌ = జగత్తు, 
ఆపూరితమ్‌ = పూర్తిగా నిండెనో. 


ఆయన ఆకూతిని రుచి ప్రజాపతికి దేవనహూతిని కర్టమునకు, 
ప్రసూతిని .దక్షునకు ఇచ్చి వివాహము చేసెను. వారి సంతానముచే జగత్తు 
అంతయు నిండెను. 
శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు . 
సన్నెండవ అధ్యాయము ముగిసినది (12. 


కచ చ 


అథ త్రయోదశోం ధ్యాయః 


శ్రీశుక ఉవాచ | 
నిశమ్య వాచం వదతో మునేః పస్పణ్యతమాం నృప |. 
భూయః పప్రచ్చ కౌరవ్యో వాసుదేవకథాదృతః | | క్షే 


శ్రీశుకః ఇ శ్రీశుకమహర్షి, ఉవాచ = పలికెను, నృప = ఓ రాజా!, 
వదతః = ఈ విధముగా చెప్పుచున్న మునేః = మైత్రేయ మహర్షియొక్క, 
పుణ్యతమామ్‌ జ మిక్కిలి పవిత్రమగు, వాచమ్‌ = వాక్కును, నిశమ్య = విని, 
వాసుదేవకథా-ఆదృతః = వాసుదేవుని గాథయందు ఆదరము గల, కౌరవ్యః 
= కురువంశీయుడగు విదురుడు, భూయః = మరల, పప్రచ్చ = ప్రశ్నించెను. 

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ మహారాజా! మైత్రేయ 
మహర్షి ఈ విధముగా చెప్పుచుండగా వినిన విదురుడు మరల ఆయనను 
ఇట్లు ప్రశ్నించెను. కౌొరవనంశీయులలో ్రేస్టుడగు విదురునకు వాసుదేవుని 
గౌాభలయందు ఆదరను మెండు. 


విదుర ఉవాచ | 
స వై స్వాయంభువస్పమ్రాట్‌ ప్రియః పుత్రస్వ్వయంభువః | 
ప్రతిలభ్య ప్రియాం పత్నీం కిం చకార తతోమునే | 2 


మునే =ఓ మహర్షీ, స్వయంభువః = స్వయంభువుడగు బ్రహ్మగా 
రికి ప్రియః = ప్రీతిపాత్రుడైన, పుత్రః = పుత్రుడగు, సః వై = ఆ ప్రభఖ్యాతిని 
గాంచిన, సమ్రాట్‌ = సార్వభౌముడగు, స్వాయంభువః = స్వాయంభువ 
మనువు, ప్రియామ్‌ =.ప్రియురాలగు, పత్నీమ్‌ = భార్యను, ప్రతిలభ్య = 
పొంది, తతః = తరువాత, కిం చకార = ఏమి చేసెను? 


252 శ్తమద్భాగవతము 


ఓ మహర్షీ! బ్రహ్మగారి ప్రియప్పుత్రుడు, ప్రసిద్ధిని గాంచిన సార్వభా 
ముడు అగు ఆ స్వాయంభువ మనువు కా భార్యను పొందెను 
గదా! ఆ తరువాత ఆయన ఏమి చేసెను 


చరితం తస్య త సత్తమ | 
బ్రూహి మే శ్రద్దధానాయ విష్వక్సేనాశయో హ్యసౌ || 3౩ 
సత్తమ = ఓ మహానుభావా! ఆదిరాజస్య = మొట్టమొదటి చక్రవర్తి, 

రాజ-బుషేః = రాజ్యమును పాలిస్తూనే బుషివలె జీవించిన, తస్య = ఆ 
మనువుయొక్క, చరితమ్‌ = చరితమును, శ్రద్దధానాయ = శ్రద్ధావంతుడన 
గు మే = నా కొరకు, బ్రూహి = చెప్పుము, హి = ఏలయనగా/ అసౌ = ఈ 
స్వాయంభువ మనువు, విష్వక్సేన-ఆశ్రయః = శ్రీహరి (అంతటా వ్యాపిం 
చిన సేన అనగా శక్తి గలవాడు) యే ఆశయముగా గలవాడు. 


ఓ మహాత్మా! ఆదిరాజగు ఆ స్వాయంభువ మనువు రాజర్షి. 
ఆయన చరితమును నాకు చెప్పుము. ఆయన శ్రీహరిని శరణు జొచ్చిన 
భక్తుడు. కావుననే, నాకు ఆయన చరితమును వినవలెననే శ్రద్ధ మెండు. 


శ్రుతస్య పుంసాం సుచిరశ్రమస్య' 

నన్వంజసా సూరిభిరీడితోంర్దః | 
యత్తద్దుణానుశ్రవణం ముకుంద- 

పాదారవిందం హృదయేషు యేషామ్‌ || . 4 


- యేషామ్‌ = ఎవరియొక్క, హృదయేషు = హృదయములయందు, 
ముకుందపాద-అరవిందమ్‌ = శ్రీహరియొక్క పాదపద్మము గలదో, తద్‌- 
గుణ-అనుశ్రవణమ్‌ = వారి గుణములను వినుట అనునది, యత్‌ = ఏది 
గలదో అది, సుచిరశ్రమస్య = చిరకాలప్పు శ్రమను కలిగియున్న పుంసామ్‌ = 
మానవుల, శ్రుతస్య = అధ్యయనమునకు, అంజసా = యథార్థముగా, అర్థః 

= ప్రయోజనము,. నను = నిశ్చయముగా, సూరిభిః = విద్వాంసులచే, 
ఈడితః = కొనియాడబడినది. 


తృతీయ స్కంధము - అధ్యాయము 13 253 


మానవులు చిరకాలము శ్రమించి శాస్త్రమును అధ్యయనము 
చేయుదురు. కాని, ఎవరి హృదయములలో శ్రీహరియొక్క పాదపద్మ 
ములు నివాసముండునో, అట్టి భక్తజనుల గుణములను శ్రవణము చేయు 
టయే నిశ్చయముగా అట్టి శాస్త్రాధ్యయనమునకు యథార్ధమగు ఫలమని 
విద్వాంసులు కొనియాడుచున్నారు. 


శ్రీశుక ఉవాచ ! 
ఇతి బ్రువాణం విదురం వినీతం 
సహస్రశీర్‌ష్ణ్టశ్చృరణోపధానమ్‌ | 
ప్రహృష్టరోమా భగవత్క్మథాయాం 
ప్రణీయమానో మునిరభ్యచష్ట !| క్‌ 


ఇతి = ఈ విధముగా, (నన పలుకుచున్నట్టియు, వినీతమ్‌ 
= వినయము కలిగినట్టియు, సహస్రశీర్‌ష్షః = అనంతములగు శిరస్సులు 
గల భగవానుని, చరణ- న పాదములు ఆశయముగా గల, విదు 
రమ్‌ = విదురుని ఉద్దేశించి, భగవత్‌-కథధాయామ్‌ = భగవంతుని గాధథయం 
దు, ప్రణీయమానః = ప్రవర్తిల్లజేయబడుచున్ను మునిః = ఆ మైత్రేయ మహ 
రి ప్రహృష్టరోమాః = ఆనందముచే రోమాంచము గలవాడై, అభ్యచసష్ట = 
చెప్పెను. 

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- విదురుడు అనంతములగు శిర 
స్ఫ్సులు గల శ్రీహరి భగవానుని పాదములను శరణు జొచ్చిన భక్తుడు 
మరియు వినయము గలవాడు. ఆయన ఇట్లు పలికి మైత్రేయుని భగవం 
తుని గాథయందు (్రేరేపించుచుండగా, ఆయనకు ఆనందముచే రోమాం 
చము కలుగుచుండెను. అపుడా మహర్షి విదురునితో ఇట్లు వలికెను. 


మైత్రేయ ఉవాచ! 
యదా స్వభార్యయా సాకం జాతస్స్వాయంభువో మనుః | 
ప్రాంజలిః ప్రణత శ్చేదం వేదగర్భమభాషత || 6 


25 శ్రీమద్బాగవతము 





స! 
॥ 


యదా = ఏ కాలషులో, స్వాయంభువః మనుః = స్వాయంభువ 
మనువు, స్వభార్యయా సాక్‌ = తన భార్యయగు శతరూపతో గూడి, 
జాతః = పుట్టినాడో అప్పుడు, ప్రణతః = నమస్కరించినవాడై చ = 
మరియు, ప్రాంజలిః = చేతులను జోడ్తించినవాడై, వేదగర్భమ్‌ = వేదస్వరూ 
పుడగు బ్రహ్మగారిని ఉద్దేశించి, అభాషత = పలికెను. 


స్వాయంభువ మనువు తన భార్యయగు శతరూపతో గూడి 
జన్మించిన సమయములో ఆయన వేదనిధియగు బ్రహ్మగారికి చేతులను 
జోడించి నమస్కరించి ఇట్లు పలికెను. 


త్వమేకస్పర్వభూతానాం జన్మకృద్వృత్తిదః పితా | 
అధాపి నః ప్రజానాం తే శుశూషా కేన వా భవేత్‌ || ః 


సర్వభూతానామ్‌ = సకలప్రాణులకు, జన్మకృత్‌ = జన్మను 
ఇచ్చువాడవు, వృత్తిదః = పోషించువాడవు అగు, పితా = తండ్రివి, త్వమ్‌ = 
నీవు, ఏకః = ఒక్కడివే, అథ అపి = అయినప్పటికీ ప్రజానామ్‌ = నీ సంతా 
నమగు, నః = మాకు, తే = నీయొక్క, శుశ్రూషా = సేవ, కేన వా =ఏ ఉపా 
యముచ్చే, భవేత్‌ = కలుగును? 


సకలప్రాణులకు జన్మనిచ్చి పోషించే ఒకే ఒక తండ్రివి నీవే. అయి 
నప్పటికీ, నీ సంతానమగు మాకు నిన్ను సేవించే భాగ్యము ఏ విధముగా 
కలుగును? 


తద్విధేహి నమస్తుభ్యం కర్మస్వీడ్యాత్మశక్తిషు | 
యత్కృత్వేహ యశో విష్వగముత్ర చ భవేద్ధతిః | 8 


= కొనియాడ దగినవాడా!, తుభ్యమ్‌ = నీ కొరకు, నమః = 
నమస్కారము, ఆత్మశక్తిషు = మాకు శక్తి గల, కర్మసు = కర్మలయందు, 
తత్‌ = దానిని, విధేహి = విధించుము, యత్‌ = దేనిని, కృత్వా = చేసి, ఇహ 
= ఈ లోకమునందు, విష్యక్‌ = అంతటా యశః = కీర్తి చ = మరియు, 
అముత్ర = పరలోకమునందు, గతిః = పుణ్యగతి, భవేత్‌ = కలుగునో. 


తృతీయ స్కంధము య అధ్యాయము క్షం 255 


ఓ స్తుతించదగిన బ్రహ్మా! మేము చేయగలిగే కర్మలలో ఒక దానిని 
మాకు నిర్దేశించుము. దానిని చేసి మేము ఈ లోకములో అంతటా కీర్తిని, 
మరణించిన తరువాత పుణ్యగతిని పొందగలగాలి. అట్టి కర్మను నిర్ణయించి 
చెప్పుము. నీకు నమస్కారమగుగాక! 


బ్రహ్మోవాచ | 
ప్రీతస్తుభ్యమహం తాత స్వస్తి స్తాద్వాం క్షితీశ్వర 1 
యన్నిర్వ్యలీకేన హృదా శాధి మేత్యాత్మనార్చితమ్‌ 11 0 


తాత = వత్సా! అహమ్‌ = నేను, తుభ్యమ్‌ = నీ కొరకు, ప్రీతః = 
సంతసించితిని, క్లితి-ఈశ్వర = భూమికి సార్వభాముడవగు ఓ స్వాయం 
భువా!, వామ్‌ = మీకిద్దరి కొరకు, స్వస్తి = మంగళము, స్తాత్‌ = కలుగుగాక! 
యత్‌ = ఏలయనగా, నిర్వ్యలీకేన = నిష్కపటమగు, హృదా = హృదయ 
ముతో, మా = నన్ను, శాధి = ఆజ్ఞాపించుము, ఇతి = అని, ఆత్మనా = 
స్వయముగా, అర్చితమ్‌ = నివేదించబడినదో. 


బ్రహ్మగారు ఇట్లు పలికెను --- ఓ వత్సా! నేను నీమై ప్రసన్నుడనై 
తిని. ఏలయనగా, నీవు నిష్కపటమగు హృదయముతో స్వయముగా 
నాతో, నన్ను శాసించుము . విన్నవించి, నావద్ద క 
చేసినావు. ఓ చక్రవర్తీ! మీకిద్దరికి మంగళము కలుగుగాక! 


ఏతావత్యాత్మ జైర్వీర కార్యా హ్యపభితిర్లురా |. 
శక్త్యాప్రమత్తెర్సహ్యేత సాదరం గతమత్సరరైః || 10 


వీర = ఓ వీరుడా! గురౌ = తండ్రి విషయములో, అత్మ జైః ప్త 
పుత్రులచే, ఏతావతీ = ఇంతమాత్రము, అపచితిః = పూజ (సేవ), కార్యా 
హి = చేయదగినది కదాఓ అప్రమత్తైః = సావధానులు, గతమత్స రైః = 
ఈర్ష్యాభావము లేనివారు అగు పుత్రులచే, సాదరమ్‌ = సాదరముగా, శక్త్యా 
= శక్తిననుసరించి, గృహ్యేత = స్వీకరించబడునో. 


ఓ వీరుడా! తండ్రి. విషయములో కొడుకులు ఇంతమాత్రము 
కసేవను చేయవలెను. అది యేదనగా, ఇతరులు చేయని సేవను మేమేల 


256 శ్రీమద్భాగవతము 


చేయవలెను అనే ఈర్ష్యాభావమును వారు దరికి చేరనీయరాదు. వారు 
సావధానచిత్తులై తమ శక్తి మేరకు తండ్రియొక్క ఆజ్ఞను ఆదరపూర్వక 
ముగా స్వీకరించవలెను. 


స త్వమస్యామపత్యాని సదృశాన్యాత్మనో గుణైః |! 
ఉత్పాద్య శాస ధర్మేణ గాం యజ్ఞైః పురుషం యజ 11 11 
సః = అట్టి, త్వమ్‌ = నీవు, అస్యామ్‌ = ఈమెయందు, గుళైః = గుణ 
ములచే, ఆత్మనః = నీకు, సదృశాని = తగిన, అపత్యాని = పిల్లలను, 
ఉత్పాద్య = కని, గామ్‌ = భూమిని, ధర్మేణ = ధర్మముచే, శాస = పాలించు 
ము, యజ్జైః = యజ్ఞములచే, పురుషమ్‌ = శ్రీహరిని, యజ= పూజించుము, 
నా ఆజ్ఞను కోరే నీవు ఈ నీ భార్యయగు శతరూపయందు, నీతో 


గుణములతో తులదూగే సంతానమును కనుము. ఈ భూమిని ధర్మబద్ద 
ముగా పాలించుము. యజ్ఞములను చేసి శ్రీహరిని ఆరాధించుము. 


పరం శుశూషణం మహ్యం స్యాత్ప్రజారక్షయా నృప ! 
భగవాంస్తే ప్రజాభర్తుర్చృషీ కేశోంనుతుష్యతి || ల 112 
నృప = ఓ మహారాజా! ప్రజారక్షయా = ప్రాణులను రక్షించుటచ్చే 
మహ్యమ్‌ ఇనా కొరకు, పరమ్‌ = గొప్ప శుశూషణమ్‌ . నవ స్యాత్‌ హ్హ 
అగును, ప్రజాభర్తుః = ప్రాణులను పోషించే, తే = నీకు, హృషీకేశః = ఇంద్రి 
యాధిపతియగు, భగవాన్‌ = శ్రీహరి, అనుతుష్యతి = ప్రసన్నుడు కాగలడు. 
ఓ మహారాజా! నీవు ప్రాణులను రక్షించుచున్నవో, అదియే నాకు 
గొప్ప సేవ యగును. ప్రాణులను పోషించే నీమై హృషీకేశుడగు శ్రీహరి 
భగవానుడు ప్రసన్నుడు కాగలడు. 
యేషాంన తుష్టో భగవాన్‌ యజ్ఞలింగో జనార్దనః | 
తేషాం శ్రమా హ్యపారాయ యదాత్మా నాదృతస్ప్వయమ్‌ 1! 13 
యజ్ఞలింగః = యజ్ఞస్వరూప్పుడు, _జన-అర్దనః = దుష్టజనులను 
శిక్షించువాడు అగు, భగవాన్‌ = శ్రీహరి, యేషామ్‌ = ఎవరికి, న తుష్లః = 


తృతీయ స్కంధము - అధ్యాయము 13 257 


ప్రసన్నుడు కాడో, తేషామ్‌ = వారి, శ్రమః = శ్రమ, అప-అర్జాయ హి = 
వ్యర్థము కొరకు మాత్రమే గదా! యత్‌ = ఏలయనగా, స్వయమ్‌ = స్వయ 
ముగా, ఆత్మా = ఆత్మయే, న ఆదృతః = ఆదరింపబడలేదో. 


శ్రీహరి యజ్ఞస్వరూపుడు. దుష్టులను శిక్షించే ఆ భగవానుడు 
ఎవరి విషయములో ప్రసన్నుడు కాడో, వారు పడే శ్రమ అంతా వ్యర్దము. 
ఏలయనగా, శ్రీహరి ఆత్మస్వరూప్పుడై యుండుటచే, వారు తమను తామే 
తృణీకరించుకొనుచున్నారు. 


మనురువాచ | 
ఆదేశేహం భగవతో వర్తేయామీవసూదన | 
స్థానం త్విహానుజానీహి ప్రజానాం మమ చప్రభో || 14 


ప్రభో = ఓ ప్రభూ! అమీవసూదన = పాపములను నశింపజేయు 
వాడా! అహమ్‌ = నేను, భగవతః = జ నీ, ఆదేశే = ఆజ్జియం 
దు, వర్తేయ = ఉండెదను, తు = కాని, ఇషా = ఈ జగత్తునందు, ప్రజానామ్‌ 
= ప్రాణులకు, చ = మరియు, మము = నాకు, స్థానమ్‌ = స్థానమును, అను * 
జానీహి = నిర్దేశించుము. 


మనువు ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! నీవు పాపములను నశింప 
జేసెదవు. పూజ్యుడవగు నీ ఆజ్ఞను నేను శిరసా వహించెదను. కాని, ఈ 
జగత్తులో నాకు మరియు ప్రాణులకు నివాసస్టానమును అనుగ్రహించుము. 


యదోకస్సర్వసత్త్యానాం మహీ మగ్నా మహాంభసి | 
అస్యా ఉద్ధరణే యత్నో దేవ దేవ్యా విధీయతామ్‌ |! కేవ్‌ 


దేప = ఓ దేవా! మహీ = భూమి, మహా-అంభసి = విశాలమగు 
నీటియందు, మగ్నా= మునిగియున్నది, యత్‌ = ఏది, సర్వసత్త్వానామ్‌ = 
సకలప్రాణులకు, ఓకః = నివాసస్థానమో, అస్యాః = ఈ, దేవ్యాః = భూదేవి 
యొక్క ఉద్ధరణే = మైకి లేవదీయుటయందు, యత్నః = ప్రయత్నము, విధీ 
యతామ్‌ = చేయబడుగాక! 


25 శ్రీమద్బాగవతము 


వా! 1ఏీఠకట న య. నివాసస్టానమగు ఈ భూమి విశాలముగు 
నిగియున)ది. ఈ 'భూదేవిని పైకి తీసుకు వచ్చే 


పరమేష్టి త్వపాం మధ్యే తథా సన్నామవేక్ష్య గాొమ్‌ | 
కదథమేనాం సమున్నేష్య ఇతి దధ్యా ధియా చిరమ్‌ |! 16 


అపామ్‌ = నీళ్లయొక్క, మధ్యే = మధ్యలో, తథా = ఆ విధముగా, 
సన్నామ్‌ = మునిగియున్ను గామ్‌ = భూమిని, య. చూచి, పరమేష్టీ 
తు = న ఏనామ్‌ = ఈ భూమిని, కథమ్‌ = ఏ విధముగా, సము 
న్నేష్మే = కైకి  .. ఇతి = అనే, ధియా = బుద్ధితో, చిరమ్‌ = 
అసేప్పు ద ఆలోచించెను. 

ఆ మ న్‌టి మధ్యలో మునిగియున్న భూమిని చూచి, దీనిని 
పైకి తీసుకువచ్చే ఉపాయమేది? అని బ్రహ్మగారు తన మనస్సులో చాల 
సేస్టు ఆలోచించెను. 


సృజతో మే క్షితిర్వార్భిః ప్లావ్యమానా రసాం గతా | 
అథాత్ర కిమనుష్లే ఖఇయమస్మొాభిస్పర్ణయోజిత్రైః | 
యస్యాహం హృదయాదాసం స సన ఈశో విదధాతు మే || 17 


మే = నేను సృజతః = సృష్టిని చేయుచుండగా, క్లితిః = భూమి, 
వార్చిః = జలములచే, ప్లావ్యమానా = ముంచివేయబడుచున్నదై. య 
= రసాతలముసు గూర్చి, గతా = వెళ్లినది, అథ = అట్టి స్టితిలో, అత్ర = 
విషయములో, సర్ధయోజితైః = సృష్టికార్యమునందు క 1 
అన్మాభిః = = మాచే, కిమ్‌ = ఏమి, అను] స్టయమ్‌ = చేయబడవలఠెను?, 
అహమ్‌ = నేను, గా ఎవని, హృదయాత్‌ = సంకల్పము వలన, 
ఆసమ్‌ = జన్మించితినో, సః = అట్టి ఈశః = శ్రీహరి భగవానుడు, మే = 
నాకు, విదధాతు = చేయుగాక! 


స్త్‌ల్ల 


తృతీయ స్కంధము - అధ్యాయము 13 259 


నేను సృష్టికార్యములో నిమగ్నమై యుండగా, ఈ భూమి నీటిచే 
ముంచివేయబడి రసాతలమునకు వెల్లిపోయినది. ఇప్పుడు దీని విషయ 
ములో మేము ఏమి చేయదగును? నేను శ్రీహరి భగవానుని సంకల్పమా 
త్రముబే ఆయనకు పుత్రుడనై జన్మించితిని. ఆయనయే నాకు ఈ పనిని 
చేసిపెటు గాక! 


ఇత్యభిధ్యాయతో నాసావివరాత్సహసానఘ | 
వరాహతోకో నిరగాదంగుషపరిమాణకః ! | 18 


అనఘ = నిష్పాపుడవగు ఓ విదురా! ఇతి = ఈ విధముగా, అభి 
ధ్యాయతః = ఆలోచించుచున్న బ్రహ్మగారి, నాసావివరాత్‌ = ముక్కు రంధ్ర 
మునుండి, సహసా = వెనువెంటనే, అంగుష్టపరిమాణకః = బొటనవ్రలంత 
నిడివి గల, వరాహతోకః = చిన్న వరాహము, నిరగాత్‌ = బయటకు వచ్చెను. 


పాపమునెరుంగని ఓ విదురా! ఈ విధముగా బ్రహ్మగారు ఆలోచిం 
చుచుండగనే, వెంటనే ఆయన ముక్కు నాల బొటనవేలంత 
వరాహశిశువు బయట పడెను. 


తస్యాభిపశ్యతః ఖస్టః కణేన కిల భారత ! 
గజమాత్రః ప్రవవృధే తదద్భృుతమభూన్మహత్‌ ||. 19 


భారత = ఓ విదురా్క తస్య = ఆ బ్రహ్మగారు, అభిపశ్యతః = తేరి 
పార చూచుచుండగనే, ఖస్టః = ఆకాశమునందున్న ఆ వరాహము, క్షణేన 
కిల = క్షణమాత్రముచే, గజమాత్రః = ఏనుగు పరిమాణము గలదిగా, ప్రవ 
వృధే = పెరిగెను, తత్‌ = అది, మహత్‌ = గొప్ప, అద్భుతమ్‌ = అద్భుతము, 
అభూత్‌ = ఆయెను. 


జ్ఞానమునందు ట్రీతిగల ఓ విదురా! బ్రహ్మగారు ఆకాశములో 
నున్న ఆ వరాహము కేసి తేరిపార చూచుచుండగనే, అది ఏనుగు పరిమా' 
ణములోనికి పెరిగెను. ఆ పెరుగుట గొప్ప ఆశ్చర్యమును కలిగించెను. 


మరీచిప్రముఖైర్వి పః కుమారైర్మనునా సహ | 


260 శ్రీమద్భాగవతము 
దృష్ట్వా తత్సొకరం రూపం తర్క్మయామాస చిత్రధా!! 20. 
మరీచిప్రముఖైః = మరీచి మొదలగు, విమపైైః = మహర్షులతో, 
కుమారైః = సనకుడు మొదలగు వారితో, మనునా సహ = స్వాయంభువ 
మనుప్పతో గూడి, తత్‌ = ఆ, సొకరం రూపమ్‌ = వరాహమూర్తిని, దృష్ట్వా = 
చూచి, చిత్రధా = అనేకవిధములుగా, తర్మయామాస = తలపోసెను. 


మరీచి మొదలగు మహర్షులతో, సనకుడు మొదలగు బ్రహ్మవేత్త 
లతో మరియు స్వాయంభువ మనువృతో గూడియున్న బ్రహ్మగారు ఆ 
వరాహమూర్తిని చూచి, పలు విధములుగా తలపోసెను. 


కిమేతత్సొకరవ్యాజం సత్త్వం దివ్యమవస్థితమ్‌ | 
అహో బతాశ్చర్యమిదం నాసాయా మే వినిస్సృతమ్‌ 11 21 


సౌకరవ్యాజమ్‌ = పరాహరూపసము అనే మిషగల, ఏతత్‌ = ఈ, 
దివ్యమ్‌ = అలొకికమగు, సత్త్వమ్‌ = ప్రాణి, కిమ్‌ = ఏమి? అవస్థితమ్‌ నా 
ఎదుటనున్నది, అహో బత = ఆశ్చర్యము!, ఇదమ్‌ = ఇది, మే =నా, 
నాసాయాః = ముక్కునుండి, వినిస్సృతమ్‌ = బయటకు వచ్చినది. 


వరాహరూపములోనున్న ఈ దివ్యప్రాణి ఏమై యుండును? ఇది 
నా యెదుట నిలిచియున్నది. ఆశ్చర్యము! ఇది నా ముక్కునుండి బయ 
టకు వచ్చినది. 


దృష్టోంంగుష్టశిరోమాత్రః క్షణాద్ధండశిలాసమః | 
అపి స్విదృగవానేష యజ్ఞో మే భేదయన్మనః [| 22 


అంగుష్టశిరోమాత్రః = బొటనవ్రేలు కొన పరిపూణము గలదిగా, 
దృష్టః = కనబడినదై, క్షణాత్‌ = క్షణములో, గండశిలాసమః = పెద్ద రాయితో 
సమానముగా అయినది, ఏషః = ఇది, మే =నా, మనః = = మనస్సును, ఖేద 
యన్‌ = మోహపెట్టుచున్ను భగవాన్‌ యజ్ఞః అపి స్విత్‌ = విష్టుభగవానుడే . 
అయి ఉండును! 


తృతీయ స్కంధము - అధ్యాయము 13 261 
బొటన వ్రేలు కొన అంత ఉన్న ఈ వరాహము చూచుచుండగనే 
క్రణకాలములో పెద్ద రాయితో సమముగా పెరిగినది. విష్ణభగవానుడే ఈ 
రూసములో వచ్చి నా మనస్సును మోహపెట్టుట లేదు గదా! (మోహపె 
ట్టుచున్నాడు సుమా 
ఇతి మీమాంసతస్తస్య బ్రహ్మణస్పహ సూనుభిః | 
భగవాన్‌ యజ్జపురుషో జగర్జాగేంద్రసన్నిభః 1! 23 
ఇతి = ఈ విధముగా, సూనుఖిః సహ = పుత్రులతో గూడి, తస్య = 
ఆః బ్రహ్మణః = బ్రహ్మగారు, మీమాంసతః = చర్చించుచుండగా, అగ-ఇం 
ద్రసన్నిభః = గొప్ప పర్వతమును బోలియున్ను భగవాన్‌ యజ్ఞపురుషః = 
యజ్ఞవరాహ భగవానుడు, జగర్జ = గర్జించెను. 


ఈ విధముగా బ్రహ్మగారు తన కొడుకులతో చర్చించుచుండగా, , 
పెద్ద పర్వతమును బోలియున్న యజ్ఞవరాహ భగవానుడు గర్జించెను. 


బ్రహ్మాణం హర్షయామాస హరిస్తాంశ్చ ద్విజోత్తమాన్‌ | 
స్వగర్జితేన కకుభః ప్రతిస్వనయతా విభుః [1 24 
విభుః = సర్వశక్తిమంతుడగు, హరిః = శ్రీహరి, కకుభః = దిక్కుల 
ను, ప్రతిస్వనయతా = ప్రతిధ్వనింప జేయుచున్ను స్వగర్దితేన = తన గర్జన 
చే, బ్రహ్మాణమ్‌ = బ్రహ్మగారిని, చ = మరియు, తాన్‌ = ఆ, ద్విజ-ఉత్తమాన్‌ 
= బ్రాహ్మణోత్తములను, హర్షయామాస = సంతోషపెట్టెను. 
సర్వశక్తిమంతుడగు ఆ వరాహమూర్తి దిక్కులయందు ప్రతిధ్వ 
నించే తన గర్జనతో బ్రహ్మగారికి, మరియు మరీచి మొదలగు ఆ మహర్షు 
లకు ఆనందమును కలిగించెను. 


నిశమ్య తే ఘర్పరితం స్వభేదక్షయిష్టు మాయామయసూకరస్య |! 
జనస్తపస్పత్యనివాసినస్తే త్రిభిః పవిత్రైర్మునయోగృణన్‌ స్మ। 125 


మాయామయసూకరస్య = మాయాశక్తిసమేతుడగు వరాహభగవా 
నుని, స్వభేదక్తయిష్టు =తమ దుఃఖమ ను తొలగించే, ఘర్హరితమ్‌ = ఘుర 


202 శ్రీమద్భాగవతము 





మ్యుఐ విన్‌, తే = ఆ బ్రహ్మ మొదలగువారు, జనస్తపః 
 బనలోరముసందు తపోలోకమునందు మరియు సత్యలో 
కంటు ల్‌? లే ఆ, మునయః = మునులు, త్రిభిః = మూడు, 
వవినైం = పదిత్రములఅనస చేదమంత్రములతో, అగ్భణన్‌ స్మ = స్తుతించిరి, 
మాయాశక్తినమేతుడగు ఆ పరాహభగవానుడు చేసిన ఘురఘుర 
ధ్వనిని వినగానే బ్రహ్మ మొదలగువారి భేదము దూరమయ్యొను. వారితో 
పాటు, జనతపస్సృత్యలోకములలో నిపసించే మునులు కూడ ఆయనను 
వవిత్రములగు బుగ్యజుస్సామవేదముల మంత్రములతో స్తుతించిరి. 


తేషాం సతాం వేదవితానమూర్తిః 


బ్రహ్మావధార్యాత్మగుణానువాదమ్‌ | 
విసద్య భూయో విబుధోదయాయ 
గజేంద్రలీలో జలమానవివేశ || 26 
వేడవితానమూర్తిః =. వేదములచే. విస్తారముగా కీర్తించబడిన 


స్వరూపము గల (వేదముల విస్తారమే స్వరూపముగా గల) ఆ వరాహభగ 
వానుడు, తేషామ్‌ = ఆ, సతామ్‌ = సుహాత్ముల, ఆత్మగుణ-అనువాదమ్‌ = 
తన గుణముల వర్ణసరూపములోనున్ను బ్రహ్మ = వేదమును, అవధార్య = 
ఆలకించి, విబుధ-ఉదయాయ = దేవతల శ్రేయస్సు కొరక్షై భూయః = 
మరల, వినద్య = గొప్ప నాదమును చేసి, గజ-ఇంద్రలీలః = గొప్ప ఏనుగు 
యొక్క విలాస గలవాడై, జలమ్‌ = నీటిని, ఆవివేశ = ప్రవేశించెను. 


బ్రహ్మగారి ముక్కునుండి ప్రకటమైన ఆ వరాహభగవానుడు తన 
నిశ్శ్వాసరూపమగు వేదములే స్వరూపముగా గలవాడు; ఆ వేదములు 
ఆయన గుణములను విస్తారముగా వర్ణించుచున్నవి. ఆ మహాత్ములు పఠిం 
చిస వేదపుంత్రములను ఆయన ఆలకించి, దేవతల శ్రేయస్సు కొరకై మరి 
యొకసారి గర్జించెను. అప్పుడాయన గొప్ప ఏనుగుయొక్క విలాస గలవా 
.కై నీటిలో ప్రవేశించెను. 


ఉత్‌క్షిస్తవాలః ఖచరః కఠోరః 


తృతీయ స్కంధము - అధ్యాయము 13 263 


సటా విధున్వన్‌ ఖరరోమశత్వక్‌ | 
ఖురాహతాభ్రస్పితదంషస్ట్ర ఈక్షా- 
జ్యోతిర్చ్బభాసే భగవాన్మహీధ్రః || 27/7 


ఉత్‌-క్షిప్తవాలః = మైకి యెత్తబడిన తోక గలవాడు, ఖచరః = ఆకాశ 
మునందు సంచరించువాడు, కఠోరః = కఠినమగు అవయవములు గలవా 
డు, సటాః = మెడయందలి కేశములను, విధున్వన్‌ = విదల్బుచున్నవాడు, 
ఖరరోషుశత్వక్‌ = కర్కశములగు రోమములతో గూడిన చర్మము ఐవాడు, 
ఖుర-ఆహత-అభ్రః = డెక్కలచే చెల్లాచెదరు చేయబడిన మేఘు' ఎలు గల 
వాడు, సితదంస్ట్రః = తెల్లని రెండు కోరలు గలవాడు, శఈక్రాజ్యోతిః = ప్రకా 
శించే కన్నులు గలవాడు, మహీధ్రః = మట్టిని పెకిలంముగ”డు (పర్వ 
తాకారుడు) అగు, భగవాన్‌ = వరాహ భగవానుడు, బభాసే = ప్రకాశించెను. 


కఠినములగు అవయవములు గల వ౮ాహ భగవానుడు తోకను 
ఫెకెత్తి మడమీది జూలును విదలుస్తూ ఆకాశములో సంచరించెను. ఆయన 
చర్మము మీది వెంట్రుకలు మిక్కిలి వాడిగా నుండెను. ఆయన డెక్కలతో 
మేఘములను చెల్లావెదరు చేయుచుండెను. మట్టిని పెకిలించే వరాహము 
రూపములో అవతరించిన ఆ భగవానుడు తెల్లని రెండు కోరలతో వెలిగి 
పోయే కన్నులతో ప్రకాశించెను. ఆయన పర్వతాకారుడై యుండెను. 


ఘాణేీన పృథ్వాాః పదవీం విజిఘ్రన్‌ 
కోడాపదేశస్ప్వ్వయమధ్వరాంగః ! శ 
కరాలదంష్ట్రోంపస్యకరాలదృగ్భా్యా- . 
ముద్వీక్ష్య విప్రాన్‌ గృణతోంవిశత్కమ్‌ || 28 


ఘ్రూణేన = ముక్కుతో, పృథ్వా్యాః = భూమియొక్క, పదవీమ్‌ = 
స్టానమును, విజిఘ్రన్‌ = ఆఘ్రాణించుచున్నవాడు, స్వయమ్‌ = స్వయము 
గౌ అధ్వర-అంగః = యజ్ఞస్వరూపుడు, క్రోడ-అపదేశు = మాయామయ 
మగు వరాహరూపము గలవాడు అగు ఆ భగవానుడు, కరాలదంష్ట్రః అపి 
= భయంకరముగు కోరలు గలవాడే అయిననూ, అకరాలదృగ్భా్యావ్‌ = 
దయతో నిండిన చూపులతో, గృణతః = స్తోత్రములను చేయుచున్న 


రశ శ్రీమద్భాగవతము 


మాయామయమగు వరాహరూపమును దాల్చిన యజ్ఞమూర్తి 
యగు శ్రీహరి తన ముక్కుతో భూమియొక్క స్థానమును ఆఘ్రాణించి 
అన్యేషించుచుండెను. ఆయన కోరలు భయమును గొల్పుచున్ననూ, 
ప్పులు దయతో నిండియుండెను. ఆయన ఆ విధముగా తనను స్తుతిం 
చుచున్న సుహర్దులను తలను మైకెత్తి చూచి, నీటిలో ప్రవేశించెను. 


స వజ్రకూటాంగనిపాత వేగవిశీర్ణకుక్షిః సనయన్నుదన్వాన్‌ ! 
ఉత్సృష్టదీర్లోర్మిభుజైరివార్తశ్చుక్రోశ యజ్లేశ్వర పాహి మేతి || 29 


వజకూట-అంగనిపాతవేగవిశీరకుక్షిః = వజ్రపర్వతమువంటి శరీర 
ముయొక్క పడుటయందలి వేగముచే మిక్కిలి శిథిలమైన లోతులు గల, 
ఉదన్వాన్‌ = సముద్రుడు, అర్హః ఇన = ఆపదలోనున్నవాడు వలె, స్తనయన్‌ 
= శబ్దమును చేస్తున్నవాడై, ఉత్సృప్టదీర్ల-ఊర్మిభుజైః = సారించబడిన పొడ 
వాటి తరంగములనే భుజములు గలవాడై యజ్జేశ్వర = ఓ యజ్జేశ్వరా!, 

= నన్ను పాహి = రక్షించుము, ఇతి = అని, చుక్రోశ = ఆక్రోశించెను. . 

వరాహ భగవానుని వజ్రపర్వతము వంటి దేహము పడిన వేగము 
నకు సముద్రుని ఉదరము శిథిలమై పోయెను. ఆయన తరంగములనే పొడ 
వాటి భుజములనే సారించి, శబ్దమును చేయుచూ, ఆపదలో నున్నవాడు 
వలె, ఓ యజ్జేశ్వరా! నన్ను రక్షించుము అని ఆక్రోశించెను. 


ఖురైః క్షురవై మైర్దరయంస్తదాకంప 
ఉత్పారపారం ట్రిపరూ రసాయామ్‌ | 
దదర్శ గాం తత్ర సుషుప్పురగే 
యాం జీవధానీం స్వయమభ్యధత్త || ఏ0 
తదా = అప్పుడు, ట్రిపరుః = మూడు పర్వలు గల యజ్ఞమే 
స్వరూపముగా గల వరాహ భగవానుడు, క్షురతై9: = పొడవాటి కత్తులవం 
టి నెక. డెక్కలతో, ఆపః = నీళ్లను, ఉత్పారపారమ్‌ = అపారములే 


తృతీయ స్కంధము - అధ్యాయము 13 265 


అయిననూ ఆవలి వైపునకు చేరునట్లుగా, దరయన్‌ = చీల్చుచున్నవాడై. 
తత్ర = అక్కడ, రసొయామ్‌ = పాతాళమునందు, గామ్‌ = భూమిని, దదర్శ 
= చూచెను, అగ్రే = ప్రళయకాలమునందు, సుషుప్పుః = నిద్రించగోరువా 
డై, జీవధానీమ్‌ = ప్రాణులకు ఆధారమైన, యామ్‌ = ఏ భూమిని, స్వయమ్‌ 
= స్వయముగా, అభ్యధత్త = ధరించినాడో. 

అప్పుడు ప్రాతస్పవన మాధ్యందినసవన సాయంసవననులనే 
మూడు పర్వలు గల యజ్ఞమే స్వరూపముగా గల ఆ వరాహభగ ౫ానుడు 
పొడవాటి కత్తులవంటి తన డెక్కలతో అపారమగు ఆ జలరాశిని ఒకవైపు 
నకు నెట్టివేసి, దానిలో పాతాళమునందు భూమిని కనుగొనెను. పళయకా 
అమునందు నిద్రించగోరిన భగవానుడు ఆ భూమిని కానే " శ్రాయముగా 
తనయందు ధరించియుండెను. 


స్వదంష్ట్రుయోద్ధ త్య మహీం నిమగ్నాల 
న ఉత్ధితస్సంరురుచే రసాయాః | 

తత్రాపి దైత్యం గదయాుంంపతంతం 
సునాభసందీపితతీవ్రమన్యుః [1] పే 


జఘాన రుంధాననుసహ్యవిక్రమం 
. స లీలయేభం మృగరాడివాంభసి | 
తద్రక్తపంకాంకితగండతుండో 

యథా గజేంద్రో జగతీం విభిందన్‌ || ఏ2 


సః = ఆ వరాహ భగవానుడు, స్వదంష్ట్రయా = తన కోరతో, నిమ 
గ్నామ్‌ = మునిగిపోయిన, మహీమ్‌ = భూమిని, ఉద్భృత్య = మైకి యెత్తి, 
రసాయాః = పాతాళమునుండి, ఉత్దితః = మైకి లేచినవాడై, సంరురుచే = 
అతిశయముగా ప్రకాశించెను, అపి = మరియు, తత్ర = ఆ, అంభసి = నీటి 
యందు, గదయా = గదతో, ఆపతంతమ్‌ = మీదకు వచ్చుచున్న రుంధా 
నమ్‌ = దారికి అడ్డు వచ్చుచున్న అసహ్యవిక్రమమ్‌ = సహింప శక్యము 
కాని పరాక్రమము గల, దైత్యమ్‌ = హిరణ్యాక్షుని, సునాభసందీపితతీవ్ర 


266 శ్రీమద్భాగవతము 





మన్యుః = చక్రము వలె ఉద్దీపింప జేయబడిన తీవ్రమగు కోపము గల, సః 
= ఆ పరాహ భగవానుడు, ఇభమ్‌ = ఏనుగును, మృగరాట్‌ ఇవ = సింహము 
వలె, లీలయా = అవలీలగా, జఘాన = సంహరించెను, తత్‌-రక్తపంక-అంకి 
తగండతుండః = వాని రక్తపు బురదచే ముద్రించబడిన గండస్థలములు 
మరియు మూతి గల ఆ వరాహ భగవానుడు, జగతీమ్‌ = కొండచరియను, 
విభించన్‌ = రాపిడి చేయుచున్న గజ-ఇంద్రః యథా = గొప్ప ఏనుగు వఠె 
నుండెను. 


ఆ వరాహ _భగవానుడు తన కోరతో నీటిలో మునిగియున్న 
భూమిని పైకి ఎత్తి పాతాళమునుండి ఫైకి వస్తూ గొప్పగా ప్రకాశించెను. 
ఇంతే గాక్క, ఆ నీటిలో సహింప శక్యము కాని పరాక్రమము గల హిరణ్యాక్షు 
డనే రాక్షసుడు గదను చేతబట్టి ఆయన మీదకు దుముకుతూ దారికి అడ్డు 
వచ్చెను. వానిని చూచుట తోడనే ఆయన తీవ్రమగు కోపముతో సుదర్శన 
చక్రము వలె మండిపడెను. సింహము ఏనుగును దెబ్బ తీసే విధముగా, 
ఆయన వానిని అవలీలగా సంహరించెను. చెక్కిళ్లు మరియు పొడవైన 
మూతి ముద్ద గట్టిన వాని రక్తపు చారలతో చిహ్నితమై యుండగా, ఆయన 
జైరికాది ధాతువులతో గూడిన కొండ చరియను తన గండస్టలముతో 
రాపిడి చేసిన పెద్ద ఏనుగు వలె ప్రకాశించెను. . 


తమాలనీలం సితదంతకోట్యా 
క్షాాముత్‌క్షిపంతం గజలీలయాంగ | 
ప్రజ్ఞాయ బద్ధాంజలయోంనువాకైః 
విరించిముఖ్యా ఉపతసురీశమ్‌ || 33 


అంగ = ఓ విదురా! తమాలనీలమ్‌ = తమాలవృక్షము (వీకటి 
మాకు) వలె నీలవర్దము గల, సితదంతకోట్యా = తెల్లని దంతపు కొనతో, 
క్షామ్‌ = భూమిని, గజలీలయా = ఏనుగుయొక్క విలాసచే, ఉత్‌క్షిపంతమ్‌ 
= మైకి యెత్తిన, ఈశమ్‌ = వరాహ భగవానుని, ప్రజ్ఞాయ = కనుగొని, 
బద్ధ-అంజలయః = చేతులను జోడించిన, విరించిముఖ్యాః = బ్రహ్మ మొద 
లగువారు, అనువాకైః = వైదికసూక్తములచే, ఉపతస్టుః = స్తుతించిరి. 


తృతీయ స్కంధము - అధ్యాయము 13 267 


ఓ విదురా! తమాలవృక్షము వలె నల్లనైన వరాహ భగవానుడు 
తెల్లని తన దంతపు కొనతో భూమిని ఎత్తుతూ, కలువను తన కోరతో మైకి 
ఎత్తే ఏనుగు వలె భాసించెను. ఆయనను చూచి బ్రహ్మ మొదలగు వారు 
చేతులను జోడించి. వైదికసూక్తములచే స్తుతించిరి. 


బుషయ ఊచుః |! 
జితం జితం తేేజిత యజ్ఞభావన 

త్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః | 
యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః 

తమ్మై నమః కారణసూకరాయ తే! వె4 


. అజిత = జయింపబడని వాడా! యజ్ఞభావన = యజ్ఞములను 
పాలించువాడా!: తే = నీకు, జితమ్‌ = జయము, జితమ్‌ = జయము, 
స్వామ్‌ = తన, త్రయీమ్‌ = వేదమయమగు, తనుమ్‌ = దేహమును, పరిధు 
న్వతే = విదల్భ్బుచున్ను తుభ్యమ్‌ = నీ కొరకు, నమః = 'నమస్కారము, 
యత్‌- రోమగర్తేషు = ఎవని రోముకూపములయందు.. అధ్వరాః = యజ్ఞము 
.లు, నిలిల్యుః = పూర్తిగా లీనమై యున్నవో, తమ్మై = అట్టి, కారణసూక 
రాయ = భూమిని ఉద్దరించుట అనే నిమిత్తము వలన వరాహ రూపమును 
దాల్చిన, తే =నీ కొరకు, నమః = నమస్కారము. 


- పరాజయమునెరుంగని వాడా! నీవు యజ్ఞములను పాలించెదవ్దు. 
నీకు జయము, జయము. నీవు బుగ్వేద యజుర్వేద సామవేదమయమగు 
నీ దేహమును విదల్భ్బుచున్నాన్లు. నీకు నమస్కారము. నీ రోమకూపముల 
యందు యజ్ఞములు విలీనమై యున్నవి. నీవు భూమిని ఉద్ధరించుట 
కొరకై ఈ వరాహ రూపమును దాల్చినావు. అట్టి నీకు నమస్కారము. 


రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం 
దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకమ్‌ ! 
ఛందాంసి యస్య త్వచి బర్జిరోమ- 
స్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్ల్జోత్రమ్‌ 1! 35 


268 శ్రీమద్భాగవతము 


దేవ = ఓ దేవా[ ఏతత్‌ = ఈ, తవ = నీ, రూషమ్‌ = రూపము, 
ంష్కృత-ఆత్మనామ్‌ = దుష్టమగు బుద్ధి గలవారికి, నను దుర్దర్శనమ్‌ = 
నిశ్చయముగా దర్శింప శక్యము కానిది గదా! యత్‌ = ఏ రూపమైతే, 
అధ్వర-ఆత్మకమ్‌ = యజ్ఞమే స్వరూపముగా గలదియో, యస్య = ఏ 
వరాహ భగవానుని, త్వచి = చర్మమునందు, ఛందాంసి = వైదికములగు 
ఛందస్సులు, రోమసు = రోమములయందు, బర్లి = దర్భలు, దృశి = కంటి 
యందు, ఆజ్యమ్‌ = ఆజ్యము, అంఘ్రిషు తు = పాదములయందైతే, చాతు 
ర్హోత్రమ్‌ =హోత మొదలగు నాలుగు రకముల కర్మ (గలవో), 


ఓ దేవా! నీ ఈ యజ్ఞమయమగు రూపమును దుష్టబుద్ధి గలవారు. 
దర్శించుట నిశ్చయముగా సంభవము కాదు. నీ చర్మమునందు వైదిక 
ఛందస్సులు, రోమములయందు దర్భలు, కంటియందు ఆజ్యము, పాద 
ములయందు హోత ఉద్దాత అధ్వర్యుడు మరియు బ్రహ్మ అనే నలుగురు 
బుత్విక్కుల కర్మసముదాయము గలవు, 


స్రుక్తుండ ఆసీత్సు9వ ఈశ నాసయోః 
ఇడోదరే చమసాః కర్ణరంధ్రే | 
ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే 
యచ్చర్వణం తే భగవన్నగ్నిహోత్రమ్‌ | 36 


ఈశ = ఓ ఈశ్వరా! తే=న్సీ తుండే = ముట్టెయందు, స్రుక్‌ ఇ 
సుక్కు (హోమమును చేసే గరిటె వంటి సాధనము), ఆసీత్‌ = ఉండెను, 
నాసయోః = ముక్కు పుటములయందు, స్రువః = స్రువము (అట్టిదియే), 
ఉదరే = ఉదరమునందు, ఇడా = హవిస్సును భక్షించే పాత్ర, కర్టరంధ్రే = 
చెవి రంధ్రమునందు, చమసాః = సోమరసమునుంచే పాత్రలు, ఆస్యే = 
నోటియందు, ప్రాశిత్రమ్‌ = బ్రహ్మభాగపాత్ర, గ్రసనే తు = కంఠవివరమునం 
దైతే, గ్రహాః = గ్రహములనబడే సోమరసపాత్రలు, భగవన్‌ = ఓ భగవా 
నుడా! తే=నీ, యత్‌ = ఏ, చర్వణమ్‌ = భక్షించుట గలదో అది, అగ్నిహో 
త్రమ్‌ = అగ్నిహోత్రము. 


తృతీయ స్కంధము - అధ్యాయము క్ష 269 


ఓ ఈశ్వరా! వరాహ భగవాన్‌! నీ ముబ్టెయందు స్రుక్కు, ముక్కు 
రంధ్రములయందు స్రువము, పొట్టయందు ఇడాపాత్ర, చెవి చిల్లులయందు 
చమసపాత్రలు, నోటియందు బ్రహ్మభాగపాత్ర, కంఠవివరమునందు గ్రహ 
ములు గలవు. నీ భక్షణమే అగ్నిహోత్రము. 


దీక్షానుజన్నోపసదశ్శిరోధరం 
త్వం ప్రాయణీయోదయనీయదంస్ష్రః | 
జిహ్వా ప్రవర్శ్యస్తవ శీర్షకం క్రతోః 
సభ్యావసథ్యం చితయోసవో హితే || 37 


దీక్షా = దీక్షణీయేష్టి అనుజన్మ = మరల మరల అవతరించుట, 
ఉపసదః = ఉపసత్తులు అనే ఇష్టులు, శిరోధరమ్‌ = మెడ, త్వమ్‌ = నీవు, 
ప్రాయణీయ-ఉదయనీయదంపష్ట్రః = ప్రాయణీయేష్టి ఉదయనీయేష్టి కోర 
లుగా గలవాడవు, క్రతోః = క్రతుస్వరూపుడవగు, తవ = నీ, జిహ్వా = నాలు 
క్క ప్రవర్గ్య్యః = ప్రవర్గ్యః శీర్ణకమ్‌ = తలు సభ్య-ఆవసథ్యమ్‌ = సభ్యాగ్ని 
మరియు బెపాసనాగ్నుల సమాహారము, తే = నీ, అసవః = ప్రాణములు, 
చితయః హి = ఇష్టకాచయనములు సుమా! 


యజ్ఞస్వరూపుడవగు నీవు మరల మరల అవతరించుటయే యజ్ఞ 
ములోని దీక్షణీయేష్టి. ఉపసత్తులు అనే మూడు ఇష్టులు నీ మెడ. ప్రాయణీ 
యేష్టి (దీక్ష తరువాతిది), ఉదయనీయేష్టి (యజ్ఞమునకు ఆఖరులో చేసేది) 
ప్పి కోరలు. ప్రవర్గ్య (ఉపసత్తునకు ముందు చేయబడే కర్మ) "నే నాలుక. 
సభ్యాగ్ని (హోమము లేని అగ్ని, బెపాసనాగ్ని నీ తల. ఇష్టకా (యజ్ఞ 
ములో వాడే ఇటుక) చయనములే నీ ప్రాణములు. 


సోమస్తు రేతస్సవనాన్యవస్థితిస్సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః |! 
సత్రాణి సర్వాణి త సర్వయజ్ఞ క్రతురిష్టిబంధనః | 138 
దేవ = ఓ దేవా! సోమః తు = సోమరసమైతే, రేతః = రేతస్సు, 


సవనాని = సవనములు, అవస్థితిః = అవస్థ, సంస్థావిభేదాః = = అగ్నిషప్టోమము 
మొదలగు వివిధ సోమయాగములు, తవ = నీ, ధాతవః = = మజ్జ మొదలగు 


274 శ్రీమద్భాగవతము 


ధా నీ సత్రయాగములు, శరీరసంధిః 
శరీరముయొక్క కీలు, త్వమ్‌ = నివు, సర్యయజ్ఞగ్రతుః = = అన్ని తమను 
డవ, 


ఇష్టిబంధనః = ఇష్టులే అవయవము 


ఉ 
ఓ దేవా! సోమరసము నీ రేతస్సు. ప్రాతస్సవనము, మాధ్యందిన 
సౌం సము అనునవి నీకు బాల్యము మొదలగు (లేదా, 
న్నము, సుషుప్తి అనే) అవస్థలు. అగ్నిష్టోమము, అత్యగ్నిష్టో 
య వాజపేయము, అతిరాత్రము, ఆప్తోర్యామము 
విశేషములు నీకు చర్మము మాంసము మజ్జ మొద 

- వ సత్రయాగములన్నీ నీ శరీరములోని కీళ్లు. సకలయ 
ములు (సోసురసము లేని యాగములు) మరియు క్రతువులు (సనోమర 
గలవి) నీ స్వరూపమే, ఇష్టులు నీ శరీరములోని అవయవములను 


౮ై 

వ. 

క అక్‌ ల 

టల 

స 
టు 


కది 


(౪ 

లా 
ఓ 
ఫ్రా 


నమో నముస్తేభిలముంత్రదేపతా- 
ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే | 
వైరాగ్యభక్త్యాత శజయానుభావిత- 


జ్ఞానాయ విద్యాగురవే నమో నమః || ఏం 


అభిలముంత్రదేవతాద్రవ్యాయ = అన్ని మంత్రములు దేవతలు 
మరియు ఆజ్యము మొదలగు ద్రవ్యములు గలవాడు, సర్వక్రతవే = అన్ని 
కతుప్పులు స్వరూపమైన వాడు, క్రియా-ఆత్మనే = వైదికకర్మ 'రూపములో 
సుండువాడు, వైరాగ్యభక్తి-ఆత్మజయ- అనుభావితజ్ఞానాయ = వైరాగ్యము 
భక్తి మనోజయము అనువాటిచే సాక్ర్షాత్కరించబడిన జ్ఞానముయొక్క రూప 
ములో నుండువాడు, విద్యాగురవే = జ్ఞానమునిచ్చే గురువు అగు నీకు, 
నమో నమః నమో నమః = అనేక నమస్కారములు. 


సకల మంత్రములు, దేవతలు, ఆజ్యము మొదలగు యజ్ఞద్రవ్య 
ములు, సకల క్రతువులు, సకలవైదికకర్మలు నీ స్వరూపమే. వైరాగ్యము 


తృతీయ స్కంధము - అధ్యాయము 13 271 


భక్తి మనోజయము అనువాటి వలన సాక్షాత్కరించే ఆత్మజ్ఞానము నీ 
స్వరూపమే. ఆ జ్ఞానమునిచ్చే గురువు నీవే. నీకు అనేక నమస్కారములు. 


దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వ్యయా ధృతా 
విరాజతే భూధర భూస్ప్సభూధరా | 
యథా వనాన్నిస్పరతో దతా ధృతా 
మతంగజేంద్రస్య సపత్రపద్మినీ 1| తం 


భూధర భగవన్‌ = భూమిని ధరించిన వరాహ భఛభగవానుడా:, 
త్వయా = నీచే దంష్ట్రాగ్రకోట్యా = కోరల వాడి కొనలయందు, ధృతా = 
ధరించబడిన, సభూధరా = పర్వతములతో కూడియున్న భూః = భూమి, 
వనాత్‌ = నీటినుండి, నిస్పరతః = బయటకు వచ్చుచున్న మతంగజ-ఇం 
ద్రస్య = గొప్ప ఏనుగుయొక్క, దతా = దంతముచే, ధృతా = ధరించబడిన, 
సపత్రపద్మినీ= ఆకులతో కూడిన పద్మపు మొక్క వలె, విరాజతే = ప్రకాశిం 
చుచున్నది. 

భూమిని ధరించిన వరాహ మూర్తీ! ఓ భగవాన్‌! నీవు నీ వాడి 
కోరల కొనడకై పర్వతములతో కూడియున్న భూమిని ధరించియున్నావు. 
నీటిలోనుండి బయటకు వస్తూ ఉన్న గొప్ప ఏనుగుయొక్క దంతముచే 
ఆకులతో సహా పట్టుకొనబడిన పద్మపు మొక్క వలె ఆ భూమి ప్రకాశించు 
చున్నది. 


త్రయూమయం రూపమిదం చ సౌకరం 
భూమండలేనాథ దతా ధృతేనతే | 
చకాస్తి శృంగోఢఘనేన భూయసా. 
కులాచలేంద్రస్య యథైవ విభ్రమః |! తే 
అథ చ = మరియు, తే =నీ, దతా = దంతముచే, ధృతేన = ధరిం 
చబడిన, భూమండలేన = భూమండలముతో, ఇదమ్‌ = ఈ: త్రయీము 
యమ్‌ = వేదరూసమగు, సౌకరం రూపమ్‌ = వరాహ రూపము, భూయసా 
= పెద్ద, శృంగ-ఊఢఘునేన = శిఖరముమై ధరించబడిన మేఘముతో కూడి 


272 శ్రీమద్భాగవతము 
నాచన తపంతనతన కా. 


న, కుల-అచల-ఇంద్రస్య = గొప్ప కులపర్వతముయొక్క విభ్రమః యథా 
ఏవ =విలాస వలె, చకాస్తి = ప్రకాశించుచున్నది. 

వేదాత్మకమగు నీ ఈ వరాహరూపము కోరలఫపై భూమండల 
మును దాల్చియుండగా, తన శిఖరముమై పెద్ద మేఘమును ధరించిన 
గొప్ప కులపర్వతముయొక్క విలాసను పోలి ప్రకాశించుచున్నది. 


సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం 
లోకాయ పత్నీమసి మాతరం పితా ! 
విధేమ చామ్మై నమసా సహ త్వయా 
యస్యాం స్వతేజోకగ్నిమివారణావధాః 11 42 


సతస్థుషామ్‌ = స్థావరము (కదలని ప్రాణి) అతో కూడిన, జగతామ్‌ 
= జంగమము (కదిలే ప్రాణ) లయొక్క, లోకాయ = నివాస స్థానము కొరక్తై 
పత్నీమ్‌ =న్‌ీ భార్య అయినట్టియు, మాతరమ్‌ = ప్రాణులకు తల్లియగు, 
ఏనామ్‌ = ఈ భూమిని, సంస్థాపయ జ చక్కగా నిలబెట్టుము, పిత్రా= తండ్రి 
వి, అసి = అగుచున్నావ్లు, చ = మరియు, త్వయా. సహ = నీతో సహా, 
అపై = ఈమెకు, నమసా = నమస్కారముతో, విధేమ = సేవించెదము, 
యస్యామ్‌ = ఏ భూమియందు, అరణా = అరణియందు, అగ్నిం ఇవ = 
అగ్నిని వలె, స్వతేజః = నీ తేజస్సును, అధాః = ధరించుచున్నావో. 

ఈ భూమి స్థావర జంగమాత్మకమగు ప్రాణులకు నివాసస్టానము. 
ఈమె నీకు భార్య, మాకు తల్లి. నీవు మా తండ్రివి. నీవీ భూమిని చక్కగా 
నిలబెట్టుము. అప్పుడు మేము ఆమెకు, నీకు నమస్కరించి సేవను చేసెద 
ము. యజ్ఞములో అరణి (నిప్పును మథించే కట్టె యందు యాజ్జికులు 
అగ్నిని ధరించిన విధముగా, నీవీ భూమియందు నీ తేజస్సును (ప్రాణు 
లను ధరించే శక్తి . ధరించుచున్నావు. 


కః శ్రద్దధీతాన్యతమస్తవ ప్రభో 
రసాం గతాయా భువ ఉద్విబర్హణమ్‌ |! 
న విస్మయోసౌ త్వయి విశ్వవిస్మయే 


తృతీయ స్కంధము - అధ్యాయము 13 జ. 
_ యో మాయయేదం ససృజే 5తివిస్మయమ్‌ || 43 


ప్రభో = ఓ ప్రభూ! రసామ్‌ = పాతాళమును, గతాయాః = పొంది 
యున్న భువః = భూమియొక్క, తవ = నీ, ఉద్విబర్హణమ్‌ = మైకి ఎత్తుటను, 
అన్యతమః = మరియొకడు. కః = ఎవడు, తద్దధీత = చేయ సంకల్పిం 
చును?, విశ్వవిస్మయే = అన్నియు ఆశ్చర్యములే అయి ఉన్ను త్వయి =నీ 
విషయములో, అసౌ = ఇది, న విస్మయః = ఆశ్చర్యము కాదు, యః = ఎవ 
డైతే, అతివిసయమ్‌ = మిక్కిలి ఆశ్చర్యమును కలిగించే, ఇదమ్‌ = ఈ జగ 
త్తును, మాయయా = తన మాయాశక్తిచే, ససృ్ఫజే = సృష్టించెనో. 


ఓ ప్రభూ! పాతాళములోనున్న భూమిని నీవు పైకి తీసుకు వచ్చితి 
ఏ. ఈ పనిని నీవు తక్క మరియొకడు ఎవడైననూ చేయుటకు సంకల్పిం 
చుట కూడ సంభవము కాదు. కాని, ఈ పని నీ విషయములో ఆశ్చర్యము 
కాదు. ఏలయన నీయందు ఉన్న సర్వము ఆశ్చర్యజనకమే. నీవు మిక్కిలి 
అచ్చెరువును గొలిపే ఈ జగత్తును నీ మాయాశక్తిచే సృష్టించినావు. 


విధున్వతా వేదమయం నిజం వపుః 

జనస్తపస్సత్యనివాసినో వయమ్‌ | 
సటాశిఖోద్చూతశివాంబుబిందుభిః 

విమృజ్యమానా భృశమీశ పావితాః | | శీల 


ఈశ = ఓ ఈశ్వరాఓ వేదమయమ్‌ = వేదమయమగు, నిజవ్‌) =న్సీ, 
వపుః = శరీరమును, విధున్వతా = విదల్చ్బుచున్న నీచే జనస్తపః-సత్యనివా 
స్పీన్వ = జనలోకమునందు తపోలోకమునందు మరియు సత్యలోకమునందు 
నివసించే, వయమ్‌ = మేము, సటాశిఖా-ఉద్బూతశివ-అంబుబిందుభిః = 
మెడమీది జూలుయొక్క కొనలనుండి జారే మంగళకరమగు నీటి బిందు 
వులచే, విమృజ్యమానాః = చల్లబడినవారమై, భృశమ్‌ = మిక్కిలి, పావితాః 
= పవిత్రము చేయబడితిమి. 


ఓ ఈశ్వరా! నీవు నీ వేదమయమగు దేహమును విదల్చినప్పుడు 
నీ మెడమీది జూలుయొక్క_కొనలనుండి జారిన నీరు మామై చల్లబడినది. 


274 శ్రీమద్భాగవతము 


మంగళకరమగు ఆ నీరు, జనలోక తపోలోక సత్యలోకములయందు నివ 
సించే పుమ్ములను ఎంతయూ పవిత్రులను చేసినది. 


స వై బత బ్రష్టమతిస్త వైషతే 

యః కర్మణాం పారమపారకర్మణః ! 
యద్యోగమాయాగుణయోగమోహితం 

విశ్వం సమస్తం భగవన్‌ విధేహి శమ్‌ |! శ్‌ 


భగవన్‌ = ఓ వరాహ భగవానుడా!: సః = వాడు, భ్రష్టమతిః వై = 
నిశ్చయముగా భ్రష్టమైన బుద్ధి గలవాడు, బత = అయ్యో % యః = ఎవడైతే, 
అపారకర్శణః = = అంతు లేని కలు గల, తవ =నీ, పారమ్‌ = అంతమును, 
ఏషతే = తెలియగోరుచున్నాడో, సమస్తమ్‌ = సకలమగు, విశ్వమ్‌ = జగత్తు, 
యత్‌-యోగమాయాగుణయోగమోహితమ్‌ = ఎవని యోగమాయయొక్క 
గుణములతోడి సంబంధముచే మోహింప జేయబడుచున్నదో, శమ్‌ = 
మంగళమును, విధేహి = కలిగించుము. 


నీవు వెలయించిన కర్మలకు అంతము లేదు. కాని, అయ్యోఓ ఎవ 
డైతే అట్టి నీ కర్మల అంతమును తెలియగోరునో, వాడు నిశ్చయముగా 
బ్రష్టు పట్టిన బుద్ధి గలవాడే. ఏలయనగా, నీ యోగమాయయొక్క గుణము 
లతోడి సంబంధముచే ఈ సకలజగత్తు వ్యామోహమును పొందియున్నది. 
ఓ వరాహ భగవానుడా! వానికి నీవు మంగళమును కలిగించుము. 


మైత్రేయ ఉవాచ |! 
ఇత్యుప్థి పసీయమానసెె స్రైర్మునిభిర్భ్రహ్మవాదిభిః |, 
సలితే స్వఖురాక్రాంత్‌ ఉపాధత్తావితావనిమ్‌ || డేగ 


ఇతి = ఈ విధముగా, బ్రహ్మవాదిభిః = వేదవేత్తలగు తైః = ఆ, 
మునిఖిః = మునులచే, ఉపస్టీయమానః = స్తుతించబడుచున్నవాడై:, అవితా 
= రక్షకుడగు భగవానుడు, స్వఖుర-ఆక్రాంతే = తన కాలి డెక్కలచే ఆక్రమిం 
చబడియున్న సలిలే = నీటియందు, అవనిమ్‌ = భూమిని, ఉపాధత్త = 
స్థాపించెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 13 275 


ఈ విధముగా బ్రహ్మవాదులగు ఆ మునులు స్తుతించగా, రక్షకు 
డగు వరాహ భగవానుడు భూమిని తన కాలి డెక్కలచే ఆక్రమించబడి 
యున్న నీటియందు స్థాపించెను. 


స ఇత్తం భగవానుర్వీం విష్వక్సేనః ప్రజాపతిః | 
రసాయా లీలయోన్నీతామప్పు న్యస్య యయౌ హరిః || 4 


విష్వక్సేనః = అంతటా వ్యాపించిన సేనగలవాడు, ప్రజాసతిః = 
ప్రాణులకు పాలకుడు అగు, భగవాన్‌ హరిః = శ్రీహరి భగవానుడు, ఇత్హమ్‌ 
= ఈ విధముగా, రసాయాః = పాతాళమునుండి, లీలయా = అవలీలగా, 
ఉన్నీతామ్‌ = మైకి తీసుకురాబడిన, ఉర్వీమ్‌ = భూమిని, అప్పు = నీళ్లయం 
దు, న్యస్య = ఉంచి, యయౌ = వెళ్లెను. 


ఆదిత్యరూపములోనున్న నారాయణుని సేనలు (కిరణములు) 
జగత్తునంతనూ వ్యాపించియున్నవి. అట్టి విష్వక్సేనుడు, సకలప్రాణులకు 
ప్రభువు అగు శ్రీహరి భగవానుడు పాతాళమునుండి భూమిని అవలీలగా 
పెకి తీసుకువచ్చి. నీటియందు ఉంచి అంతర్జానమాయెను. 


య ఏవమేతాం హరిమేధసో హరేః 
కథాం సుభద్రాం కథనీయమాయినః | 
శృణ్వీత భక్త్యా శ్రవయేత వోశతీం 
జనార్దనో;స్యాశు హృది ప్రసీదతి || 4 
యః = ఎవడైతే, హరిమేధసః = బుద్ధియందు నిలిచి పాపమును 
దుఃఖమును పోగొట్టే, కథనీయమాయినః = కీర్తించదగిన లీలలు గల, హరేః 
= శ్రీహరియొక్క, ఏవమ్‌ = ఇట్టి, సుభద్రామ్‌ = మంగళకరమగు, ఉశతీమ్‌ = 
కమనీయమైన, ఏతామ్‌ = ఈః కథామ్‌ = గాథను, భక్త్యా = భక్తితో, శృణ్వీత 
=వినునో, వా = లేదా, శ్రవయేత = వినిసించునో, హృది = హృదయమునం 
దు ఉండే, జన-అర్జనః = దుష్టులను శిక్షించే శ్రీహరి, అస్య = అట్టి వీనికి, 
ఆశు = వెంటనే, ప్రసీదతి = ప్రసన్నుడగును. 


276 శ్రీమద్భాగవతము 


శ్రీహరిని బుద్ధియందు నిలిపినచో, పాపములు తాపములు దూర 
మగును. ఆయన లీలలు కీర్తించదగినవి. ఆయన ప్రాణుల హృదయములో 
నిలిచియున్నాడు. అట్టి శ్రీహరియొక్క ఈ విధమగు ఈ గాథ మిక్కిలి 
మంగళకరము, కమనీయము. దీనిని ఎవడైతే వినునో, లేదా వినిపించునో, 
వాన్‌ హృదయములో శ్రీహరి వెంటనే ప్రసన్నుడగును. 


తస్మిన్‌ ప్రసన్నే సకలాశిషాం ప్రభా 

కిం దుర్లభం తాభిరలం లవాత్మభిః | 
అనన్యదృష్ట్యా భజతాం గుహాశయః 

స్వయం విధత్తే స్వగతిం పరః పరామ్‌ !| డి 


సకల-ఆశిషామ్‌ = కామనలన్నింటిక్సీ ప్రభా = ప్రభువగు, తస్మిన్‌ = 
ఆ శ్రీహరి, ప్రసన్నే = ప్రసన్నుడు కాగా, కిమ్‌ = ఏది, దుర్లభమ్‌ = అభించ 
శక్యము కానిది?, లవ-ఆత్మభిః = అల్పములగు, తాభిః = ఆ కానమునలచే, 
అలమ్‌ = చాలును, గుహా-ఆశయః = బుద్దిగుహయందు నివసించే, పరః = 
పరమేశ్వరుడు, అనన్యదృష్ట్యా = అభేదభావముచే, భజతామ్‌ = సేవించు 
వారలకు, పరామ్‌ = సర్వోత్కృష్టమైన, స్వగతిమ్‌ = తన పరమపదమును, 
స్వయమ్‌ = స్వయముగా, విధత్తే = ఇచ్చుచున్నాడు. 

శ్రీహరి కామనలన్నింటికీ ప్రభువు. ఆయన ప్రసన్నుడైనచో, దుర్ల 
భమేమి గలదు? కాని, అల్పములగు ఈ కామనలు చాలును. బుద్దిగుహ 
యందు ఆత్మరూపముగా నివసించే ఆ పరమేశ్వరుడు తనను అభేదభావ 
ముతో సేవించే భక్తులకు సర్వోత్కృష్టమగు తన పరమపదమును స్వయ 
ముగానే అనుగ్రహించుచున్నాడు. 


కో నామ లోకే పురుషార్థసారవిత్‌ 
పురాకథానాం భగవత్కథాసుధామ్‌ | 
ఆపీయ కర్ణాంజలిభిర్చృవాపహా- 
మహో విరజ్యేత వినా నరేతరమ్‌ || వ 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే 


తృతీయ స్కంధము - అధ్యాయము 13. 277 
త్రయోదశోంధ్యాయః 11 


లోకే = లోకమునందు, నర-ఇతరం వినా = పశువును మినహా 
యించి, పురుష-అర్హసారవిత్‌ = పురుషార్థముల సారమునెరింగిన వాడు, కః 
నామ = ఎవ్వాడు, పురాకథ్రానామ్‌ = పూర్వమునందలి గాధలలో, భవ-అప 
హామ్‌ = సంసారమును తొలగించే, భగవత్‌-కథాసుధామ్‌ = భగవంతుని కథ 
యొక్క అమృతమును, కర్ణ-అంజలిభిః = దోసెళ్లవంటి చెవులతో, ఆపీయ 
= నిండుగా త్రావి, విరజ్యేత = విరక్తిని పొందును?, అహో = ఆహా! 


భగవానుడు పూర్వమునందు చేసిన లీలలలో* ప్ర ఒక్క 
గాథనైననూ చెవులు అనే దోసిళ్లతో నిండుగా త్రాగినచో, ఆ అమృతము 
వలన, సంసారము దూరమగును. ఆహా! ఈ లోకములో పురుషారముల 
సారమునెరింగిన ఎవ్వాడు అట్టి కథామృతపానమునందు విరక్తిని 
చెందును? కేవలము పశుప్రాయులగు జనులు మాత్రమే ఈ గాథలకు 
దూరముగా నుండెదరు. 


శ్రీమద్భాగవత మహాపురాణమునందు మూడవ స్కంధములో 
పదమూడవ అధ్యాయము ముగిసినది (13. 


న. 


అథ చతుర్దశోరధ్యాయ: 
దితి గర్భమును ధరించుట 


శ్రీశుక ఉవాచ |! 
నిశమ్య కౌషారవిణోపపర్దితాం 
హరేః కథాం కారణసూకరాత్మనః | 
ప్పునస్స ప పప్రచ్భ తముద్యతాంజలిః 
న చాతితృప్తో విదురో ధృతవ్రతః || క్షే 
శ్రీశుక = శ్రీశుకమహర్షి ఉవాచ = పలికెను, కౌషారవిణా = మైతే 


యునిచే, ఉపపర్దితామ్‌ = పర్ణించబడిన, కారణసూకర-ఆత్మనః = = విశిష్టప్ర 
యోజసము కొరకై వరాహరూప్పుడై అవతరించిన, హరేః= శ్రీహరియొక్కు 
కథామ్‌ = గాధను, నిశమ్య = ఏవని, ధృతవ్రతః = దృఢమగు వ్రతనిష్ట గలుస 
= ఆ విదురః = విదురుడు, న చ ఆతితృప్తః= మిక్కిలి తృప్తిని పొందనివా 
మై ఉద్యత-అంజలిః = చేతులను జోడించినవాడై, పునః = మరల, తమ్‌ = 
ఆయనను, పప్రచృ = ప్రశ్నించెను. 

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీహరి భూమిని ఉద్ధరించుట 
కొరకై వరాహావతారమును దాల్భ్బిన గాథను ఈ విధముగా మైత్రేయ 
మహర్షి వర్ణించి చెప్పగా విదురుడు వినెను. అయిననూ, దృఢమగు వ్రత 
నిష్ట గల విదురునకు పూర్ణమగు తృప్తి కలుగలేదు. అపుడాయన చేతులను 
జోడించి మరల మైత్రేయుని ఇట్లు ప్రశ్నించెను. 


విదుర ఉవాచ | 
తేనైవ తు మునిశ్రేష్ట హరిణా యజ్ఞమూర్తినా | 
ఆదిదైత్యో హిరణ్యాక్షో హత ఇత్యనుశుశ్రుమ || 2. 


తృ న తధమం న శతా రాలా. 1 279 


మునిశ్రేష్ట = ఓ మహర్షీ! యజ్ఞమూర్తినా = యజ్ఞవరాహ రూప్పుడ 
గు, తేన = ఆ, హరిణా ఏవ = శ్రీహరి చేతనే, అదిదైత్యః = = మొట్టమొదటి 
దితి సంతానమగు, హిరణ్యాక్షః. తు = హిరణ్యాక్షుడైతే, హతః = చంపబడి 
నాడు, ఇతి = అని, అనుశుశ్రుమ = నీవే చెప్పగా వింటిమి. 


ఓ మహర్షీ! యజ్ఞవరాహ రూప్పుడగు శ్రీహరియే మొట్టమొదటి 
దైత్యుడగు హిరణ్యాక్షుని కే పెనని నీవు చెప్పగా నేను వినియుంటిని. 


తస్య చోద్దరతః క్షోణీం స్వదంప్లాగేణ లీలయా | 
దైత్యరాజస్య చ బ్రహ్మన్‌ కస్మాద్దేతోరభూన్మృధః || పై 


బ్రహ్మన్‌ = ఓ మహర్షీ! స్వదంష్ట్రా-అ(గేణ = తన కో యొక్క 
కొనతో, క్షోణీమ్‌ = భూమిని, లీలయా = అవలీలగా, ఉద్దరతః = కైకి యెత్తు 
చున్న తస్య = ఆ పరాహ భగవానునకు, దైత్యరాజస్య = రాక్షసరాజగు 
హిరణ్యాక్షునకు, కస్మాత్‌ = ఏ, హేతోః = కారణము వలన, మృధః = యుద్ద 
ము, అభూత్‌ = ఆయెను? 

ఓ మహర్షీ! తన కోరయొక్క కొనమై అవలీలగా భూమిని మైకి 
యెత్తుచున్న వరాహ భగవానునకు రాక్షసరాజగు హిరణ్యాక్షునితో 
యుద్దము జరుగుటకు కారణమేమి? 


మైత్రేయ ఉవాచ | 

సాధు వీర త్వయా పృష్టమవతారకథాం హరేః | 

యత్త్యం సృచ్చసి మర్త్యానాం మృత్యుపాశవిశాతనీమ్‌ || 4 

వీర =ఓ ధర్మవీరుడా! త్వయా =నీచే, సాధు = బాగుగా, పృష్టమ్‌ 
= ్రశ్నించబడినది, యత్‌ = ఏలయనగా, త్వమ్‌ = నీవు, మర్త్యానామ్‌ = 
మానవులకు, మృత్యుపాశవిశాతనీమ్‌ = మరణము 'అనే పాశమును తెగగొ 
బ్లే హరేః =. శ్రీహరియొక్క, అవతారకథామ్‌ = అవతారగాథను గురించి, 
పృచ్చసి = ప్రశ్నించుచున్నావో. 


280 శ్రీమద్భాగవతము 


ఓ విదురా! ధర్మవీరుడవగు నీవు చక్కగా ప్రశ్నించితివి. ఏలయన 
గా, మానవుల మరణపాశమును తెగగొట్టే శ్రీహరియొక్క అవతారగాధను 
గురించి నీవు ప్రశ్నించుచున్నావు. 


యయోత్తానపదః పుత్రో మునినా గీతయార్భకః | 
మృత్యోః కృత్వైవ మూర్ధ్న్మ్యంఘ్రిమారురోహ హరేః పదమ్‌ || 5 


ఉత్తానపదః = ఉత్తానపాదుని, అర్భకః = చిన్న పిల్లవాడగు, పుత్రః 
= కుమారుడు, మునినా = నారద మహర్షిచే, గీతయా = గానము చేయబడి 
ను యయా = ఏ హరిగాథచే, మృత్యోః = మృత్యువుయొక్క, మూర్ధ్ని ఏవ 
= శీరస్పునందే, అంఘ్రిమ్‌ = పాదమును, కృత్వా = ఉంచి, హరేః = శ్రీహ 
రియొక్క, పదమ్‌ = స్థానమును, ఆరురోహ = అధిష్టించెనో. 


ఉత్తానపాదుని పుత్రుడగు ధ్రువుడు చిన్న పిల్లవాడు. కాని, ఆతడు 
నారదుని వలన శ్రీహరి మహిమను విని, ఉపదేశమును పొంది, దాని 
ప్రభావముచే మృత్యువును జయించి, శ్రీహరియొక్క స్థానమగు ధ్రువపద 
మును పొందెను. 


అథాత్రాపీతిహోసోకయం శ్రుతో మే వర్దితః పురా ! 
బ్రహ్మణా దేవదేవేన దేవానామనుపృచ్చతామ్‌:! |. 6 


అథ = ప్రశ్నకు సమాధానముగా, అత్ర అపి = ఈ విషయములో, 
పురా = పూర్వము, అనుషృచృతామ్‌ = ప్రశ్నను వేసిన, దేవానామ్‌ = దేవత 
లకు, దేవదేవేన = దేవదేవుడగు, బ్రహ్మణా = బ్రహ్మచే, వర్దితః = వర్ణించబ 
డిన, అయమ్‌ = ఈ, ఇతిహాసః = గాథ, మే =నాచే, శ్రుతః = వినబడినది. 

ఓ విదురా! నీ ప్రశ్నకు సమాధానమును చెప్పుచున్నాను. 
పూర్వము ఇదే విషయమును గురించి దేవతలు ప్రశ్నించగా, దేవదేవుడగు 
బ్రహ్మగారు ఒక వృత్తాంతమును వర్ణించి చెప్పినారు. అపుడు నేను దానిని 
వినియుంటిని. 


దితిర్జాక్షాయణీ క్షత్తర్మారీచ్యం కశ్యపం పతిమ్‌ | 


తృతీయ స్కంధము - అధ్యాయము 14 281 
అపత్యకామా చకమే సంధ్యాయాం హృచ్చయార్దితా [1 
క్షత్తః = ఓ విదురా! దాక్షాయణీ = దక్షుని కుమార్తెయగు, దితిః = 
దితి, అపత్యకామా = సంతానమును కోరునదై. సంధ్యాయామ్‌ = సంధ్యాకా 
లమునందు, హృచ్చయ-అర్జితా = కామముచే పీడించబడినదై. మారీ 
చ్యమ్‌ = మరీచి మహర్షి పుత్రుడగు, పతిమ్‌ = భర్తయగు, కశ్యపమ్‌ = కశ్యపు 
ని, చకమే జు ప్రార్దించెను. 


ఓ విదురా! దక్షుని కుమార్తెయగు దితి మరీచి మహర్షియొక్క 
పుత్రుడగు కశ్యపుని భార్య. ఆమెకు సంతానమునందు ప్రీతి ఉండెను. ఆమె 
ఒకనాడు సంధ్యాకాలములో కామపీడితురాలై తన భర్తను ప్రార్ధించెను. 


ఇష్ట్వాగ్నిజిహ్వూం పయసా పురుషం యజుషాం పతిమ్‌ |! 
నిమ్లోచత్యర్క ఆసీనమగ్న్యాగారే సమాహితమ్‌ !! రి 
యజుషామ్‌ = యజ్ఞములకు, పతిమ్‌ = ప్రభువు, అగ్నిజిహ్వమ్‌ = 
అగ్నియే జిహ్వగా గలవాడు అగు, పురుషమ్‌ = పరమేశ్వరుని, పయసా 
ఇష్టా = పాలను (పాల పరమాన్నమును) హోమము చేసి ఆరాధించి, 
అర్కే = సూర్యుడు, నిమ్లౌచతి = అస్తమించుచుండగ్యా అగ్ని-అగారే =. 
అగ్నిహోత్రశాలయందు, సమాహితమ్‌ = ధ్యానములోనున్న కశ్యపుని (ప్రా 
ర్దించెను). 
కశ్యప ప్రజాపతి అగ్ని అనే జిహ్వ ద్వారా హవిస్సులను స్వీక 
రించే యజ్ఞపతియగు పరమేశ్వరుని పయోహోమముచే ఆరాధించి, 
సూర్యుడు అస్తమించుచుండగా, అగ్నిహోత్రశాలయందు ధ్యానమగ్నుడై 
యుండెను. అప్పుడు దితి ఆయనను ప్రార్థించెను. 


దితిరువాచ |! 
ఏష మాం త్వత్కృతే విద్వన్‌ కామ ఆత్తశరాసనః | 
దునోతి దీనాం విక్రమ్య రంభామివ మతంగజః [1 ఫ్ర 


విద్వన్‌ = ఓ విద్వాంసుడా[ ఏషః = ఈ కామః = మన్మథుడు, 
ఆత్తశఠ-ఆసనః = ఎక్కుపెట్టబడిన ధనస్సు గలవాడై, త్వత్‌-కృతే = నీతో 


282 శ్రీమద్భాగవతము 





పొందు కొరక్తై దీనామ్‌ = దీనురాలనగు, మామ్‌ = నన్ను, మతంగజః = 
ఏనుగు, రంభాం ఇవ = అరటి చెట్టును వలె, విక్రమ్య = పరాక్రమించి, 
దునోతి = పీడించుచున్నాడు.. 

ఓ విద్వాంసుడా! ఈ మన్మథుడు తన ధనస్సును ఎక్కుపెట్టి నీతో 
పొందు కొరకై దీనురాలనై యున్న నాకై పరాక్రమించి, ఏనుగు అరటి 
చెట్టును వలా పీడించుచున్నాడు. 


తద్భవాన్తహ్యమానాయాం సపత్నీనాం సమృద్దిభిః | 
ప్రజావతీనాం భద్రం తే మయ్యాయుంక్తామనుగ్రహమ్‌ || 10 


తత్‌ = అందువలన, ప్రజావతీనామ్‌ = సంతానము గల, సపత్నీ 
నామ్‌ = సవతుల, సమృద్దిభిః = సమృద్ధులచే, దహ్యమానాయామ్‌ = 
దహించివేయ బడుచున్ను మయి = నాయందు, అనుగ్రహమ్‌ = అనుగ్రహ 
మును, ఆయుంక్తామ్‌ = అన్ని విధములుగా చేసెదవ్లు గాక! తే =నీ కొరకు, 
"భద్రమ్‌ = మంగళమగు గాక! 


నా సవతులు సంతానవతులు. వారి విభవమును చూచిన నా 
హృదయము ,దహించుకు పోవుచున్నది. కావున, నీవు నాయందు అన్ని 
విధములుగా అనుగ్రహమును చూపదగును. నీకు మంగళమగు గాక! 


భర్తర్యాప్తోరుమానానాం లోకానావిశతే యశః | 
పతిర్భవద్విధో యాసాం ప్రజయా నను జాయతే || శ 


భర్తరి = భర్త విషయములో, ఆప్త-ఉరుమానానామ్‌ = పొందబడిన 
అధికమగు ఆదరము గల స్త్రీల, యశః = కీర్తి లోకాన్‌ = లోకములను, ఆవి 
శతే నను = ప్రసరించుచున్నది గదా! యాసాష్‌ = ఏ స్త్రీలకు, భవద్‌- 
విధః = నీవంటి, పతిః = భర్త, ప్రజయా = సంతానము "రూపముగా, జాయతే 
= జన్మించునో. 

ఏ స్త్రీల కడుపున నీ వంటి భర్తలు పుత్రరూపములో జన్మించెద 


రో, వారు తమ భర్త విషయములో గొప్ప ఆదరమును పొందెదరు. వారి 
కీర్తి నిశ్చయముగా లోకములో అంతటా వ్యాపించును. 


తృతీయ స్కంధము - అధ్యాయము 14 283 


పురా పితా నో భగవాన్‌ దక్షో దుహితృవత్సలః |! 
కం పృణీత వరం వత్సా ఇత్యపృచ్చత నః పృథక్‌ |! గేం 


పురా = పూర్వము, దుహితృవత్సలః = కుమార్తెలయందు వాత్స 
ల్యము గల,: భగవాన్‌ = పూజ్యుడగు, నః = మాయుక్క, పితా = తండ్రియ 
గు, దక్షః = దక్షుడు, వత్పాః = అమ్మాయిలూ! కమ్‌ = ఎవనిని, వరమ్‌ = 
భర్తగా వృణీత = వరించెదరు?, ఇతి = అని, నః = మమ్ములను, పృథక్‌ = 
వేర్వేరుగా, అపృచ్చత = ప్రశ్నించెను. 


మా నాయనగారు పూజ్యుడగు దక్షుడు హై పె గొప్ప ప్రేమ 
గలవాడు, ఆయన పూర్వము, అమ్మాయిలూ! మీరు ఎవనిని భర్తగా వరిం 
చెదరు? అని మమ్ములను వేర్వేరుగా ప్రశ్నించెను. 


న విదిత్వాక:కత్మజానాం నో భావం సంతానభావనః ! 
త్రయోదశాదదత్తాసాం యాస్తే శీలమనువ్రతాః || 13 


| 

సంతాసభావనః = సంతానముయొక్క హితమను కోరే, సః=' 

ఆయన, ఆత్మజానామ్‌ = తన కుమార్తేలపుగు, నః = = మాయొక్క, భావమ్‌ ' 

= అభిప్రాయమును, విదిత్వా = తెలుసుకొని, తాసామ్‌ = వారిలో, త్రయో 

దశ = పదముగ్గురిని, అదదత్‌ = ఇచ్చెను, యాః = ఎవరైతే, తే = నీయొక్క. 
నీలమ్‌ = స్వభావమును గుణమును, అనువ్రతాః = అనుసరించినారో. 


సంతానముయొక్క హితమును కోరే ఆయన కుమార్తెలముగు మా 
అభిప్రాయమును తెలుసుకొని, దానికి తగ్గ విధముగా నీ గుణమును స్వభా 
వమును ఇష్టపడిన తన పదముగ్గురు కుమార్తెలను నీకు ఇచ్చి వివాహ 
మును చేసెను 
అథ మే కురు కల్యాణ కామం కంజవిలోచన | 
అర్లోపసర్పణం భూమన్నమోఘం హి మహీయసి || 14 


కల్యాణ = మంగళమూర్తీ!, కంజవిలోచన = కలువ కన్నులవాడా! 
భూమన్‌ = మహాత్మా!, అథ = కావున, మే =నా, కాసనుమ్‌ = కోరికను, కురు 
= సఫలము చేయుము, హీ = ఏలయనగా, మహీయసి = గొప్పవానియం 


284 " శ్రీమద్భాగవతము 


దు, ఆర్త-ఉపసర్పణమ్‌ = కష్టములోనున్న వ్యక్తి సమీపించుటు అమోఘమ్‌ 
= వ్యర్ణము కాదు. : 

ఓ మంగళమూ్తీ! కలువ కన్నులవాడా! మహాత్మా! కావున, నీవు 
నా కోరికను సఫలము చేయుము. కష్టములోనున్న వ్యక్తి మహాత్ముని సమీ 
పించి కోరినచో, ఆ కోరిక వ్యర్ధము కాదు. 


ఇతి తాం వీర మారీచః కృపణాం బహుభాషిణీమ్‌ ! 
ప్రత్యాహానునయన్‌ వాచా ప్రవృద్ధానంగకశ్మలామ్‌ 1] 15 


వీర = ఓ విదురా! మారీచః = మరీచిపుత్రుడగు కశ్యపుడు, ఇతి = 
ఈ విధముగా, కృపణామ్‌ = దీనురాలైనట్టియు, ప్రవృద్ధ-అనంగకశ్మలామ్‌ స 
వర్ణిల్లిన మన్మథునిచే మోహమును పొందియున్నట్టియు, బహుభాషిణీమ్‌ 
= అనేకములగు వచనములను పలుకుచున్ను తామ్‌ = ఆ దితిని, వాచా = 
వాక్కుతో, అసునయన్‌ = నచ్చజెప్పుచున్నవాడై. ప్రతి-ఆహ = బదులు 
చెప్పెను. 

ఆ దితి ఈ విధముగా కామాద్రేకముచే మోహితురాలై దైన్యముతో 
అధికముగా ప్రసంగించుచుండగా, . మరీచిపుత్రుడగు కశ్యపుడు ఆమెను . 
మంచి మాటలతో ఓదారుస్తూ ఇట్లు 'బదులు చెప్పెను. స 


ఏష తేహం విధాస్యామి ప్రియం భీరు యదిచ్చసి | 
తస్యాః కామంనకః కుర్యాత్సిద్ది స్తవర్గికీ యతః || 16 


ఖీరు = ఓ భయస్వభావము గలదానా! ఏషః = ఈ, అహమ్‌ = 
నేను తే = నీయొక్క, ప్రియమ్‌ = ప్రియమును, విధాస్యామి = నెరవేర్చెద 
ను యత్‌ = దేనిని ఇచ్చసి = కోరుచున్నావో, తస్యాః = ఆమెయొక్క 
కాముమ్‌ = కోరికను, కః = ఎవడు, న కుర్యాత్‌ = నెరవేర్చకుండును ఇ యతః 
=వి భార్య వలన, త్రైవర్గికీ జ ధర్మార్థకామములకు సంబంధించిన, సిద్ధిః న 
కృతార్దత కలుగునో. 


ఓ భయస్వభావము గలదానా! నీకు ప్రియమైన కోరికను నీచే 
ప్రార్థించబడిన నేను నెరవేర్చెదను. మానవుడు భార్య మూలకముగా 


తృతీయ స్కంధము - అధ్యాయము 14 285 





ధర్మార్థకామములనే పురుషార్థములలో కృతార్థుడగును. అట్టి భార్యయొక్క 
కోరికను ఎవడు నెరవేర్చకుండును? 


సర్వాశ్రమానుపాదాయ స్వాశ్రమేణ కలత్రవాన్‌ | 
వ్యసనార్ణవమ త్యేతి జలయానైర్యథార్థవమ్‌ 1115 క్షే 


కలత్రవాన్స్‌ = భార్య గల పురుషుడు, స్వ-ఆశ్రమేణ = తనదగు 
గృహస్టాశ్రమముతో బాటు, సర్వ-ఆశ్రమాన్‌ = అన్ని ఆశ్రమములను, ఉపా 
దాయ = నిర్వాహమును చేసి, జలయానైః = నౌకలచ్చే అర్హవం ఇవ = సము. 
ద్రమును వలె, వ్యసన-అర్జవమ్‌ = ఆకలి దప్పికల దుఃఖము అనే సముద్ర 
మును, అతి-ఏతి = దాటివేయును. 


నావికుడు నాక సాయముతో తాను సముద్రమును దాటుటయే ' 
గాకు ఇతరులను కూడ దాటించును. అదే విధముగా గృహస్టుడు భార్య 
యొక్క సాయముతో ఆకలి దప్పికలు అనే దుఃఖసముద్రమును తాను 
దాటుటయే గాకు మిగిలిన మూడు ఆశ్రమముల వారిని కూడ దాటించును 
(వారికి కూడ ఆహారాదులను సమకూర్చును). 


' యామాహురాత్మనో హ్యర్థం శ్రేయస్కామస్య మానిని | 
యస్యాం స్వధురమధ్యస్య పుమాంశ్చరతి విజ్వరః || 18 


మానిని = ఓ అభిమానవతీ[ యామ్‌ = ఏ భార్యను, (్రేయస్కా 
మస్య = శ్రేయస్సును కోరే పురుషుని, ఆత్మనః= దేహముయొక్క అర్ధమ్‌ 
= సగభాగమని, ఆహుః = చెప్పుచున్నారో, యస్యామ్‌ = ఏ భార్యయందు, 
స్వధురమ్‌ = తన. భారమును, అధ్యస్య = ఉంచి, పుమాన్‌ = మానవుడు, 
విజ్వరః = తొలగిన బెంగ గలవాడై, చరతి = = నంచరించుచున్నాడో. 


. ఓ అభిమానవతీ! (శ్రేయస్సును కోరే మానవునకు భార్య తన 
దేహములో సగభాగమని మహర్షులు చెప్పుచున్నారు. మానవుడు తన 
బరువును భార్యకు త... నిశ్చంతగా తిరుగును. 


యామాశ్రిత్యేంద్రియారాతీన్దుర్ణయానితరాశ్రమైః | 


286" శ్రీమద్చాగవతము 





వయం జయేమ హేలాభిర్దస్యూన్హుర్గపతిర్యథా 11 19 


యామ్‌ = ఏ భార్యను, ఆశ్రిత్య = ఆశ్రయించి, వయమ్‌ = మేము, 
ఇతర-ఆశ్రమైః = ఇతరములగు ఆశ్రమముల వారిచే, దుర్దమైః = జయించ 
శక్యము కాని, ఇంద్రియ-అరాతీః = ఇంద్రియములనే శత్రువులను, దుర్గ 
పతిః = దుర్గాధిపతి, దస్యూన్‌ యథా = బందిపోటు దొంగలను వతి, 
పూలాభిః = హావభావములచే (అవలీలగా), జయేమ = జయించెదమో. 


దుర్గముయొక్క రక్షణను కలిగియున్న దుర్గాధిపతి బందిపోటు 
దొంగలను అవలీలగా జయించ గల్గును. అదే వీధముగా, గృహస్థులమగు 
మేము ఇంద్రియములనే శత్రువులను శాస్త్రీయమైన భార్యతోడి విలాససం 
భోగముల ద్వారా జయించెదము. కాని, ఇంద్రియజయము ఇతరములగు 
ఆశ్రమముల వారికి తేలిక కాదు. 


న వయం ప్రభవస్తాం త్వామనుకర్తుం గృహేశ్వరి | 
అప్యాయుషా వా కార్‌త్స్యేన యే వాన్యే గుణగృధ్నవః || 20 


గృహ-ఈశ్వరి = గృహమునకు ప్రభ్వియగు ఓ దితి! తామ్‌ = 
అట్టి, త్వామ్‌ = నిన్ను అనుకర్తుమ్‌ = అనుకరించుటకు, కార్‌త్స్యేన = 
పూర్తి ఆయుషా అపి = ఆయుర్ధాయముచేతనైననూ, వయమ్‌ = మేము, న 
ప్రభవః = సమర్దులము కాము, గ మరియు, అన్యే = = ఇతరులగు, గుణగ్భ 
ధ్నవః = అతుజముసు గ్రహించే పురుషులు గలరో. 


ఓ దితీ! గృహమునకు ప్రభ్వివి నీవు. అట్టి నీవు చేసిన సేవకు 
తగిన ప్రతిసేవను చేయుటకు మాకు గాని, గుణగ్రాహులగు ఇతర పురుషు 
లెవ్వరికైననూ గాని, పూర్తి ఆయుర్దాయము కూడ చాలదు. 


_ అథాపి కామమేతం తే ప్రజాత్యై కరవాణ్యలమ్‌ | 
యథా మా నాతివోచంతి ముహూర్తం ప్రతిపాలయ || 21 
అథ అపి = అయినప్పటికీ, తే =న్సీ ఏతమ్‌ = ఈ, ప్రజాత్యై = 


సంతానము కొరక్షై కామమ్‌ = కోరికను, అలం కరవాణి = నెరవేర్చెదను 
గాక! ముహూర్తమ్‌ = ముహూర్గ్తకాలము, పప్రతిపాలయ = వేచియుండుము, 


తృతీయ స్కంధము - అధ్యాయము 14 287 





యథా = ఏ విధముగానైతే, మా = నన్ను, న అతివోచంతి = నిందించకుం 
దురు గాక! 


సీకు ప్రత్యుపకారమును చేయగల్గుట అసంభవమే అయినప్పటికీ 
నేను సంతానము కావాలనే ఈ నీ కోరికను నెరవేశ్చెదను. నీవు ఒక గంట 
సృష్ట వేచియుండుము. దాని వలన, జనులు నన్ను నిందించకుందురు. 


ఏషా ఘోరతనూ వేలా ఘోరాణాం మ | 
_ చరంతి యస్యాం భూతాని భూతేశానుచరాణి హ 22 


ఏషా = ఈ మఘాూరదర్శనా = భయంకరనుగు దర్శనము గల, 
ఘోరతమా = మిక్కిలి భయంకరమగు సంధ్య: ఘోరాణామ్‌ = భయంకరా 
కారులయొక్క వేలా = సమయము, యస్యామ్‌ = ఏ సంధ్యాకాలమునం 
దు, భూత-ఈశ-అనుచరాణి = భూతములకు ప్రభువగు రుద్రుని అనుచరు 
లగు, భూతాని = భూతములు, చరంతి హ = సంచరించునో. 


ఈ ఘోరమగు సంధ్యాసమయము చూచుటకైననూ భయమును 
గొల్పును. ఇది భయంకరాకారులగు రాక్షసులు మొదలగు వారికి చెందిన 
కాలము. ఈ కాలమునందు భూతములకు ప్రభువగు రుద్రుని అనుచరు 
లగు భూత్రేతపిశాచాదులు సంచరించుచుండును. 


ఏతస్యాం సాధ్వి సంధ్యాయాం భగవాన్‌ భూతభావనః | 
పరితో భూతపర్హద్భిర్వృశే షేణాటతి భూతరాట్‌ |! 23 


సాధ్వి = = ఓ పతివ్రతా! ఏతస్యామ్‌ = ఈ, సంధ్యాయామ్‌ = సంధ్యా 
కాలమునందు, భూతభావనః = సకలప్రాణులను రక్షించే భూతరాట్‌ = 
భూతములకు ప్రభువగు, భగవాన్‌ = రుద్ర భగవానుడు, భూతపర్షద్భిః = 
భూతసమూహములచే, పరీతః = చుట్టువారబడియున్నవాడై. వృషేణ = 
వృషభముచే, అటతి = సంచరించుచున్నాడు. 

_ఓ సాధ్వీ! ఈ సంధ్యాకాలమునందు సకలప్రాణులకు రక్షకుడు, 


భూత్రేతాదులకు ప్రభువు అగు రుద్ర భగవానుడు వృషభమునధిష్టించి 
సంచరించును. భూతసమూహములు ఆయనను చుట్లువారి యుండును. 


288 శ్రీమద్చాగవతము 





శ్శృశానచక్రానిలధూలిధూమ్రవికీర్ణవిద్యోతజటాకలాపః | 
భస్మావగుంఠామలరుక్కదేహో దేవస్తింభిః పశ్యతి దేవరస్తే [| 24 


శ్మశాన చక్ర-అనిలధూలిధూహ్రవికీర్ణవిద్యోత జటాకలాపః = శ్మశాన 
మునందలి సుడిగాలియందలి ధూళిచే బూడిద రంగు గల. చెల్లావెదరుగా 
నున్న ప్రకాశించే జటాజూటము గలవాడు, భస్మ-అవగుంఠ-అవులరుక్న్మ 
దేహః = భస్మచే పూయబడిన స్వచ్చమగు బంగరు కాంతి గల దేహము' 
గలవాడు, తే = నీకు, దేవరః = బావగారు అగు, దేవః = ఇరట్రం ఖలు, తిభిః 
= మూడు కన్నులతో, పశ్యతి = చూచుచుండును. 


రుద్రుని ప్రకాశించే జటాజూటము శృశానమునందలి సుడిగాలిచే 
చెల్లాచెదరై బూడిద నిండి యుండును. ఆయన తన బంగరు కాంతి గల 
స్వచ్భ్చమగు దేహమునంతా. భస్మను పూసుకొనియుండును. ఆయన నీ 
సోదరి సతీదేవి భర్త. ఆయన సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే తన 
మూడు కన్నులతో అందరినీ చూచుచుండును. 


న యస్య లోకే స్వజనః పరో వా 
నాత్యాదృతో నోత కశ్చిద్విగర్హ్యః | 
వయం వ్రతైర్యచ్చరణాపవిద్దా- 
మాశాస్మహేంజాం బత భుక్తభోగామ్‌ |! 2వ 


యస్య = ఎవనికి, లోకే = లోకమునందు, స్వజనః = తన వ్యక్తి 
గాని, పరః వా = పరాయి వ్యక్తి. గాని, న = లేడో, కశ్చిత్‌ = ఒకానొకడు, అతి 
-ఆదృతః = అతిశయించి ఢేమించబడేవాడు, న = లేడో, ఉత = మరియు, 
విగర్హ్యః = నిందించబడేవాడు, న = లేడో, వయమ్‌ = మేము, వ్రతైః = వ్రత 
ములచే, యత్‌-చరణ- అపవిద్దామ్‌ = ఎవని చరణములచే నిరాకరించబడి 
న, భుక్తభోగామ్‌ = అనుభవించబడిన' భోగము గల, అజామ్‌ = మాయాశక్తి 
ని, ఆశాస్మశే టా బత = = ప్రార్థించుచున్నామో. 


ఆ మహాదేవునకు లోకములో తన వాడు గాని, పరాయి వాడు 
గాని లేడు. ఒకడు మిక్కిలి ఆదరించ దగినవాడు, మరియొకడు నిందనీ 


తృతీయ స్కంధము - అధ్యాయము 14 289 


యుడు అనే భేదము ఆయన దృష్టిలో సుతరాము లేదు. మేము అనేకవ్రత 
ములను చేసి ఆయన మాయాశక్తిని ప్రార్దించుచుందుము. కాని, దానిని 
ఆయన అనుభవించి, పాదముల వద్ద దూరముగా నుంచినాడు. 


యస్యానవద్యాచరితం మనిషిణో 
గృణంత్యవిద్యాపటలం బిభిత్సవః | 
నిరస్తసామ్యాతిశయోంపి యత్స్వయం , 
పిశాచచర్యామచరద్గతిస్సతామ్‌ [| 26 


అవిద్యాపటలం = అజ్ఞానముచే కలిగిన ఆత్మయొక్క ఆవరణము 
ను గురించి, బిభిత్సవః = భయపడ గోరే మనీషిణః = విద్వాంసులు, 
యస్య = ఎవని, అనవద్య-ఆచరితమ్‌ = దోషములను పోగొట్టే ఆచరణము 
ను గురించి, గృణంతి = కీర్తించుచున్నారో, సతామ్‌ = సత్పురుషులకు, 
గతిః = ఆశ్రయమగు, యత్‌ = ఏ మహాదేవుడు, నిరస్తసామ్యు-అతిశయః 
అపి = నిరాకరించబడిన సమానమైనవాడు మరియు అధికుడు గలవాడే 
అయిననూ, పిశాచచర్యామ్‌ = పిశాచముల చర్యను బోలిన ఆచరణమును, . 
అచరత్‌ = చరించెనో. + 


అజ్ఞానము మానవునకు ఆత్మస్వరూపము తెలియకుండగా కప్పి 
వేయును. అట్టి ఆవరణము విషయములో భయమును కలిగియుండుటయే 
అభిలషణీయము. కనుకనే, విద్వాంసులు అట్టి అజ్ఞ్జానభయమును కోరెద 
రు. అట్టి వివేకులు అజ్ఞాననివృత్తి కొరకై ఆ మహాదేవుని చరితమును 
గానము చేయుదురు. ఆయన సత్పురుషులకు ఆశయము. ఆయనతో 
సమానుడు గాని, అధికుడు గాని లేడు. అయిననూ, ఆయన పిశాచముల 
చేష్టలవతె భాసించే చేష్టలను కలిగియున్నాడు. 


హసంతి యస్యాచరితం హి దుర్భగాః 

స్వాత్మన్‌ రతస్యావిదుషస్సమీహితమ్‌ | 
మైర్వస్త్ర్రమాల్యాభరణానులేపనైః 

శ్వభోజనం స్వాత్మతయోపలాలితమ్‌ || 27 


290 శ్రీమద్భాగవతము 

స్వ-ఆత్మన్‌ = తన స్వరూపమునందు, రతస్య = రమించే, యస్య 
= ఎవని, సమీహితమ్‌ = అభిప్రాయమును, అవిదుషః = ఎరుంగని, 
దుర్చగాః = మందభాగ్యులు, ఆచరితమ్‌ = చేష్టను ఉద్దేశించి హసంతి = 
పరిహసించెదరో, మైః = ఎవరిచే, వస్త్రమాల్య-ఆభరణ-అనులేపనైః = 
వస్త్రములు మాలలు అభరణములు మరియు సుగంధద్రవ్యములు అను. 
వాటిచే, శ్వభోజనమ్‌ = కుక్కలకు భోజనము అయ్యే దేహము, ఆత్మతయా 
జ ఆత్మరూపముగా, ఉపలాలితమ్‌ = పాలించి లాలించబడెనో. 


రుద్రుడు తన స్వరూపమునందు రమిస్తూ మానవులకు నేర్చుట 
కొరకై కొన్ని చేష్టలను చేయును. కాని, ఆయన అభిప్రాయమునెరుంగని 
మందభాగ్యులు ఆయన చేష్టలను పరిహసించెదరు. అదే సమయములో 
వారు, మరణించిన తరువాత కుక్కలకు నక్కలకు భోజనము కాదగిన దేహ 
మునందు ఆత్మబుద్ధి గలవారై దానిని వస్త్రములతో పుష్పమాలలతో 
మరియు ఆభరణములతో అలంకరించి, దానికి సుగంధద్రవ్యములను 
అలిమి లాలించుచుందురు. 


బ్రహ్మాదయో యత్కృతసేతుపాలా 
యత్కారణం విశ్వమిదం చ మాయా 
ఆజ్ఞాకరీ తస్య పిశాచచర్యా , 
అహో విభూమ్నశ్చరితం విడంబనమ్‌ |! 28 


బ్రహ్మా-ఆదయః = బ్రహ్మ మొదలగువారు, యత్‌-కృతసేతు 
పాలాః = ఏ రుద్రునిచే చేయబడిన మర్యాదలను పాలించుచుందురో, 
ఇదమ్‌ = ఈ, విశ్వమ్‌ = జగత్తు, యత్‌-కారణవ్‌ = ఏ రుద్రుడు కారణముగా 
గలదియో, చ = మరియు, మాయా = మాయాశక్తి, ఆజ్ఞాకరీ = ఆజ్ఞను 
పాటించునో, తస్య = ఆ రుద్రునకు, పిశాచచర్యా = పిశాచము వఠె ఆచరిం 
చుట, అహో= ఆశ్చర్యము! విభూమ్నుః = సర్వేశ్వరుడగు రుద్రుని, చరి 
తమ్‌ =చేష్టు విడంబనమ్‌ = అనుకరణము మాత్రమే. , 

బ్రహ్మాదులు కూడ ఆ రుద్రుడు ఏర్పాటు చేసిన మర్యాదలను 
పాలించుచుందురు. ఈ జగత్తునకు అధిన్టానము ' ఆయనయే. మాయాశక్తి 


తృతీయ స్కంధము - అధ్యాయము 14 2091 


ఆయన చెప్పుచేతలలో మెలగును. ఆశ్చర్యము! సర్వవ్యాపకుడు, సర్వే 
శ్వరుడు అగు అట్టి రుద్రుడు పిశాచము వలె ప్రపర్తించుట కేవలము అనుక 
రణము మాత్రమే. ఆ అద్భుతలీల మనకు తెలియవచ్చుట లేదు. 


మైత్రేయ ఉవాచ |! 
పైవం సంవిదితే భర్తా మన్మథోన్మథితేంద్రియా | 
జగ్రాహ వాసో బ్రహ్మ ర్లేరృషలీవ గతత్రపా || 29 


భర్తా = భర్తయగు కశ్యప్పునిచే, ఏవమ్‌ = ఈ విధముగా, సంవిదితే 
= నచ్చజెప్ప బడినప్పటికీ, మన్మథ-ఉన్మథిత-ఇంద్రియా = మన్మథునిచే 
కల్లోలితము చేయబడిన మనస్సు గల, సా = ఆమె పృషలీ ఇవ = వేశ్య 
వలె గతత్రపా = తొలగిన లజ్జ గలదై. బ్రహ్మ-బుషేః = ఆ బ్రహ్మర్షియొ 
క్క వాసః = వస్త్రమును, జగ్రాహ = పట్టుకొనెను. 


మైత్రేయుడిట్లు పలికెను --- భర్తయగు కశ్యప మహర్షి ఈ విధ 
ముగా నచ్చజెప్పెను. ' అయిననూ, ఆమె మనస్సు మన్మథునిచే కల్లోలి 
తము చేయబడి యుండెను. ఆమె వేశ్య వలె సిగ్గును విడిచి ఆ బ్రహ్మర్షి 
“యొక్క వస్త్రమును పట్టుకొనెను. 


న విదిత్వాథ భార్యాయాస్తం నిర్భంధం వికర్శణి | 
' నత్వా దిస్టాయ రహసి తయాథోపవివేశ హ || 30 
అథ = తరువాత, సః = ఆ కశ్యపుడు, భార్యాయాః = భార్యయొ 
క్క, తమ్‌ = ఆ, వికర్శణి = నిషిద్ధకర్మయందలి, నిర్చంధమ్‌ = పట్టుదలను, 
విదిత్వా = గమనించి, దిష్టాయ = పరమేశ్వరుని కొరకు, నత్వా = నమస్క 
“రించి, అథ = తఠువాత, తయా = ఆమెతో గూడి, రహసి = ఏకాంతమునం, 
దు, ఉపవివేశ హ = కూర్చుండెను. 
తరువాత ఆ కశ్యప మహర్షి తన భార్యకు నిషిద్దవుగు కర్మ 
యందు గల ఆ పట్టుదలను గమనించి, పరమేశ్వరునకు నమస్కరించి, 
ఏకాంతమునందు ఆమెతో గడిపెను. 
అథోపస్పృశ్య సలిలం ప్రాణానాయమ్య వాగ్యతః ! 


292 శ్రీమద్బాగవతము 
ధ్యాయన్‌ జజాప విరజం బ్రహ్మ జ్యోతిస్సనాతనమ్‌ 11. 31 
అథ. = తరువాత, సలిలం ఉపస్పృశ్య = నీటియందు స్నానమును 
చేసి, ప్రాణాన్‌ ఆయమ్య = ప్రాజాయామమును చేసి, వాక్‌యతః = మౌన 
మును పొటించుచున్నవాడై, విరజమ్‌ = వికారములు లేనట్టియు, జ్యోతిః = 
జ్ఞానరూపమైనట్టియు: సనాతనమ్‌ = నిత్యమగు, బ్రహ్మ = పరమాత్మను, 
ధ్యాయన్‌ = ధ్యానించుచున్నవాడై. జజాప = జపమును చేసెను. 
తరువాత ఆయన స్నానమును చేసి, ప్రాజాయామమును చేసి, 


మౌనమును దాల్బెను. వికారములు లేనివాడు, స్వయం ప్రకాశస్వరూపు 
డు, సనాతనుడు అగు పరమాత్మను ధ్యానిస్తూ ఆయన జపమును చేసెను. 


దితిస్తు వ్రీడితా తేన కర్మావద్యేన భారత | 
ఉపసంగమ్య విప్రర్షిమధోముఖ్యభ్యభాషత || ఏ2 
భారత = భరతవంశీయుడవగు ఓ విదురా!, దితిః తు = దితిమొతే, 
తేన = ఆ, కర్మ-అవద్యేన = కర్మదోషముచే, బ్రిడితా = సిగ్గు పడినదై, విప్ర 
ర్షిమ్‌ = కశ్యప మహర్షిని, ఉపసంగమ్య = సమీపించి, అధోముఖీ = తలను 
వాల్భుకున్నదై, అభ్యభాషత = పలికెను. 
భరతవంశీయుడవగు ఓ విదురా! దితి ఆ కర్మ్శదోషముచే సిగ్గుపడి 
ఆ మహర్షి వద్దకు వచ్చి తలను వంచుకొని ఇట్లు పలికెను. 


దితిరువాచ | 
మామే గర్చమిమం బ్రహ్మన్‌ భూతానామృషభో వధీత్‌ | 
రుద్రః పతిర్హి భూతానాం యస్యాకరవమంహనమ్‌ 1|| 33 


బ్రహ్మన్‌ = ఓ మహర్షీ, ఇమవ్‌ = ఈ, మే =నా, గర్భమ్‌ = గర్భ 
మును, భూతానామ్‌ = ప్రమథగణములు మొదలగు వాటికి బుషభః = 
ప్రభువగు రుద్రుడు, మా వధీత్‌ = సంహరించుకుండు గాక రుద్రః =రుద్రు 
డు, భూతానామ్‌ = భూతములకు, పతిః హి = పాలకుడు గదా! యస్య = 
ఎవనికి అంహసమ్‌ = దోషమును, అకరవమ్‌ = చేసిత్తినో. 


తృతీయ స్కంధము - అధ్యాయము 4 293 


దితి ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! ప్రమథగణాధిపతి. భూతము 
లను పాలించువాడు అగు రుదుడునా ఈ గర్భమును సంహరించకుండు 
గాక! నేను ఆయన విషయములో అపరాధమును చేసితిని. 


నమో రుద్రాయ నముహతే దేవాయోగ్రాయ మీఢుషే | 
. శివాయ న్యస్తదండాయ ధృతదండాయ మన్యవే [| 34 


మహతే దేవాయ = మహాదేవుడు, ఉగ్రాయ = భయంకరుడు, 
మీఢుషే = కోరికలను పర్షించువాడు, శివాయ = మంగళ స్వరూపుడు, 
న్యస్తదండాయ = విడువబడీన దండించవలెననే భావము గలవాడు, ధృత 
దండాయ = ధరించబడిన దండము గలవాడు, మన్యవే = కోపమూర్తి అగు, 
రుద్రాయ = రుద్రుని కొరకు, నమః = నమస్కారము. 


నుహాదేవుడు, దుష్టులకు భయంకరుడై కోపమూర్తిమై. శిక్షను 
విధించువాడు, సత్పురుషుల విషయములో దండించవలెననే. భావనను 
సైతము దూరముగా పెట్టి వారికి కోరికలను వర్షించువాడు. మంగళస్వరూ 
వుడు అగు రుదునకు నమస్కారము: 


నః ప్రసీదతాం భామో భగవానుర్వనుగ్రహః | 
వ్యాధస్యాప్యనుకంప్యానాం స్త్రీణాం దేవస్పతీపతిః ||. 35 


భామః = బావగారు, ఉరు-అనుగ్రహః = గొప్ప అనుగ్రహము గల 
వాడు, సతీపతిః = సతీదేవి భర్త, దేవః = మహాదేవుడు అగు, సః = ఆ, భగ 
వాన్‌ = రుద్రభగవానుడు, వ్యాధస్య అపి = మిక్కిలి క్రూరునకైననూ, అను 
కంప్యానావ్‌ = దయను చూపదగిన, స్త్రీంణామ్‌ = స్త్రీలమగు, నః = మాకు, 
ప్రసీదతామ్‌ = ప్రసన్నుడగ్గు గాక! . 

ఎంతటి క్రూరులైననూ స్త్రీలమై దయను చూపెదరు. సతీదేవికి 
భర్త, నాకు బావగారు గొప్ప దయ గలవాడు, మహాదేవుడు అగు ఆ రుద్ర 
భగవానుడు నామై ప్రసన్నుడగుగాక! 


మైత్రేయ ఉవాచ ! 


294 శ్రీమద్భాగవతము 


స్వసర్గస్యాశిషం లోక్యామాశాసానాం ప్రవేపతీమ్‌ ! 
నివృత్తసంధ్యానియమోా భార్యామాహ ప్రజాపతిః || 36 
స్వసర్గస్య = తన గర్భమునకు, లోక్యామ్‌ = ఇహపరలోకములకు 
సంబంధించిన, ఆశిషమ్‌ = శుభమును, ఆశాసొనామ్‌ = ప్రార్థించుచున్న, 
ప్రవేపతీమ్‌ = వణికి పోవుచున్న భార్యామ్‌ = భార్యను గురించి, నివృత్తసం 
ధ్యానియమః = తొలగిన సంధ్యాకాల నియమము గల, ప్రజాపతిః = = కశ్యప 
ప్రజాపతి, ఆహ = పలికెను. య్‌. 


మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- దితి తన సంతానమునకు 
ఇహపరలోకములలో శుభమును కోరి భగవానుని ప్రార్ధించుచుండెను. 
ఆమె తాను అపరాధమును చేసితిననే భయముతో వణికిపోవుచుండెను._ 
ఇంతలో కశ్యప ప్రజాపతి సంధ్యాకాల నియమమును పూర్తి చేసుకొని, 
ఆమెతో నిట్లనెను. 


కశ్యప ఉవాచ |! 

అప్రాయత్యాదాత్మనస్తే దోషాన్మాహూర్తికాదుత | 
మన్నిదేశాతిచారేణ దేవానాం వైవ హేలనాత్‌ |! 37, 
భవిష్యతస్తవాభడ్రాదభ (దే జాఠరాధమౌ | 

లోకాన్‌ సపాలాంస్త్రంంశ్చండి ముహురాక్రందయిష్యతః ! 138 


అభద్రే = అమంగళ స్వరూప్పురాలా! చండి = కోపస్వభావము 
గలదానా! తే =న్కీ ఆత్మనః = మనస్సుయొక్క అప్రాయత్యాత్‌ = అశుచి 
యగుట వలన, మౌహూర్తికాత్‌ = సంధ్యాముహూర్తమునకు సంబంధించిన, 
దోషాత్‌ = దోషము వలన, ఉత = మరియు, సుత్‌-నిదేశ-అతిచారేణ =నా 
ఆజ్ఞను ఉల్లంఘించుటచేత, దేవానామ్‌ = రుద్రుని అనుచరులగు దేవతల, 
షూలనాత్‌ చ ఏవ = అవమానించుట వలన కూడ, 'అభద్రౌ = అమంగళ 
స్వరూపులగు, జాఠర-అధమౌ = అధములగు పుత్రులు ఇద్దరు, భవిష్యతః. 
= జన్మించగలరు, సపాలాన్‌ = లోకపాలకులతో కూడిన, త్రీన్‌ = మూడు, 
లోకాన్‌ = లోకములను, ముహుః = పలుమార్లు, ' వంటక = విడి 
పించెదరు. 


తృతీయ స్కంధము - అధ్యాయము 14 295 


కశ్యప ప్రజాపతి ఇట్లు పలికెను --- ఓ అమంగళ స్వరూప్పురాలా! 
కోపస్వభావము గలదానా! నీ మనస్సు స్వచ్భ మైనది కాదు. నీకు సంధ్యా 
సమయమునందు అట్టి భావన కలుగుట దోషము. నీవు నా ఆదేశమును 
కూడ ఉల్లంఘించితివి. మైగా, రుద్రుని అనుచరులగు దేవతలను నిశ్చయ 
ముగా అవమానించితివి. ఇన్ని కారణములచే, నీకు నిశ్చయముగా అమం 
గళ స్వరూపులగు ఇద్దరు అధములు పుత్రులై జన్మించెదరు. వారు లోకపా 
లకులతో సహా ముల్లోకములను పలుమార్లు ఏడిపించెదరు. 


ప్రాణినాం హన్యమానానాం దీనానామకృతాగసామ్‌' | 
స్త్రీణాం నిగృహ్యమానానాం కోపితేషు మహాత్మసు | 39 
తదా విశ్వేశ్వరః క్రుద్దో భగవాన్‌ లోకభావనః | 
హనిష్యత్యవతీర్యాసా యథాద్రీన్‌ శతపర్వధృక్‌ 1! ఉం 
అకృత-ఆగసామ్‌ = చేయబడని అపరాధము గల, దీనానామ్‌ = 
దీనులగు, ప్రాణినామ్‌ = ప్రాణులు, హన్యమానానామ్‌ = సంహరించ బడు 
చుండగా, స్త్రీణామ్‌ = స్త్రీలు, నిగృహ్యమానానామ్‌ = చెర పట్టబడుచుండ 
గా, మహాత్మసు = మహాత్ములు, కోపితేషు = కోపము గలవారు కాగా, తదా 
= అప్పుడు, విశ్వ-ఈశ్వరః = జగన్నాథుడు, లోకభావనః = లోకములను 
పాలించువాడు అగు, అసౌ = ఈ భగవాన్‌ = శ్రీహరి భగవానుడు, క్రుద్దః = 
కోపించినవాడై, అవతీర్య = అవతరించి, శతపర్వధృక్‌ = వజ్రమును ధరిం 
చిన ఇంద్రుడు, అద్రీన్‌ యథా = పర్వతములను వలె, హనిష్యతి = సంహ 
రించ గలడు. 
వారు నిరపరాధులు, దీనులు అగు ప్రాణులను హింసించెదరు. 
స్త్రీలను చెరపట్టెదరు. అప్పుడు మహాత్ములు కోపించెదరు. అప్పుడు జగ 
న్నాథుడు, జగత్పాలకుడు అగు ఈ శ్రీహరి భగవానుడు అవతరించి, 
ఇంద్రుడు వజ్రమును చేతబట్టి పర్వతముల లెక్కలను నరికిన విధముగా, 
వారినిద్దరినీ సంహరించగలడు. " 


దితిరువాచ |! 
వధం భగవతా సాక్షాత్సునాభోదారబాహునా | 


296 " . శ్రీమద్భాగవతము 





ఆశాసే పుత్రయోర్శ్మహ్యం మా క్రుద్ధాద్బ్రాహ్మణాద్విభో 1! 41 

సాక్షాత్‌ = సాక్షాత్తుగా, సునాభ-ఉదారబాహునా = సుదర్శన చక్ర 
ముచే అలంకరించబడిన చేయి గల, భగవతా = శ్రీహరి' భగవానునిచే, 
మహ్యమ్‌ =నా, పుత్రయోః = కుమారులిద్దరికీ వధమ్‌ = వధను, ఆశాసే = 
ప్రార్థించుచున్నాను, విభో = ఓ ప్రభూ! క్రుద్ధాత్‌ = కోపించిన, బ్రాహ్మణాత్‌ 
= బాహ్మణుని వలన, మా = కలుగకుండు గాక! . / 

దితి ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! నా పుత్రులిద్దరు వధించబడే 
సక్షములో, సాక్షాత్తుగా శ్రీహరి భగవానుడు తన సుందరమగు చేతిలో 
సుదర్శన చక్రమును పట్టి వారిని సంహరించుగాక! అంతేగాని, వారు 
కోపించిన బ్రాహ్మణుల శాపముచే మరణించరాదవ్లి నా ప్రార్ధన. 


న బ్రహ్మదండదగ్గస్య న భూతభయదస్య చ | 
నారకాశ్చానుగృప్పాంతి యాం యాం యోనిమసౌొ గతః || 42 
బ్రహ్మదండదగ్ధస్య = బ్రాహ్మణుని శాపముచే మరణించిన వానికి, 
నారకాః చ = నరకమునందుండే వారు కూడు న అనుగృహ్హంతి = అనుగ్ర 
హమును చూపరు, చ = మరియు, భూతభయదస్య = ప్రాణులకు భయ 
“మును కలిగించువానికిి న = అనుగ్రహమును చూపరు, యాం యామ్‌ = 
ఏయే, యోనిమ్‌ = జన్మను, అసౌ = వీడు, గతః =పొందినాడో. ' 
బ్రాహ్మణుని శాసముచే మరణించిన వానికి, ప్రాణులకు భయ 
మును కలిగించు వానికి నరకమునందలి వారు కూడ అనుగ్రహమును 
చూపరు. అట్టివాడు ఏయే జన్మను పొందిననూ, అక్కడ కూడ ఆయా 
ప్రాణులు వాని విషయములో అనుగ్రహమును చూపవు. 
కశ్యప ఉవాచ ! 
కృతశోకానుతాపేన సద్యః ప్రత్యవమర్శనాత్‌ | 
భగవత్యురుమానాచ్చ భవే మయ్యపి చాదరాత్‌ || జై 
పుత్రమ్యైవ తు పుత్రాణాం భవితైకస్సతాం మతః | 
గాస్యంని యద్యశశ్శుద్ధం భగవద్యశసా సమమ్‌ -! | డ్కేద్శే 


తృతీయ స్కంధము - అధ్యాయము 14 297 


కృతశోక-అనుతాపేన = చేయబడిన పనిచే కలిగిన శోకము వలన 
ఉదయించిన పశ్చాత్తాపముచే, సద్యః = వెనువెంటనే, ప్రతి-అవమర్శనాత్‌ 
= యుక్తాయుక్తములను విచారించుట వలన, భగవతి = భగవంతునియం 
దు, ఉరుమానాత్‌ = గొప్ప ఆదరము వలన, చ = మరియు, భవే= శివుని 
యందు, మయి అపి = నాయందు కూడ, ఆదరాత్‌ = ఆదరము వలన, 
పుత్రస్య = పుత్రునియొక్క పుత్రాణాం త్తు = పుత్రులలోనైతే, ఏకః = ఒకడు, 
సతామ్‌ = సత్పురుషులకు, మతః = కొనియాడబడువాడు, భవితా - జన్మిం 
చగలడు, భగవద్‌-యశసా = భగవంతుని క్రీర్తిత్రో, సమమ్‌ = సమా' మైనది, 
శుద్ధమ్‌ = సవిత్రమైసది అగు, యద్‌-యశ = ఎవని కీర్తిని ౧ నశ్యంతి = 
గాసము చేయగలరో. 


నీవు చేసిన పనికి. దుఃఖించి పశ్చాత్తాపనును పొ ఏదినావు. పనిని 
చేసిన వెంటనే అది ఉచితమా, కాదా అని విశుర్శించుటున్నాను. మైగా.' 
శ్రీహరి భగవానునియందు, శివునియందు మరియు నాయందు గొప్ప. 
ఆదరమును చూపినావు. కావున, నీ పుత్రులలో ఒకనికి సత్పురుషులచే' 
కొనియాడబడే కొడుకు ఒకడు జన్మించగలడు. పవిత్రమైన వాని కీర్తిని 
జనులు భగవంతుని కీర్తితో సమానముగా గానము చేయగలరు. 


యోగై ర్హేమేవ దుర్వర్దం భావయిష్యంతి సాధవః | 
నిర్యైరాదిభిరాత్మానం యచ్చీలమనువర్తితుమ్‌ ! | 45 


దుర్వర్ణమ్‌ = మెరుగును కోల్పోయిన, హేమ = బంగారమును, 
యోగః ఇవ = పుటము పెట్టుట మొదలగు ఉపాయములచేతను వలె, 
యత్‌-గీలమ్‌ = ఎవని శీలమును, అనువర్తితుమ్‌ = అనుకరించుటకైై, 
సాధవః = సాధు పురుషులు, నిర్వైర-ఆదిభిః = వైరబుద్ధి లేకుండుట మొద 
లగు లక్షణములచే, ఆత్మానమ్‌ = అంతః కరణమును, భావయిష్యంతి = 
శుద్ధి చేసుకొనగలరో. 


మెరుగును కోల్పోయిన బంగారమును పుటము పెట్టుట మొద 
లగు ఉపాయములచే శుద్ధి చేయుదురు. అదే విధముగా సాధుజనులు 


298 శ్రీమద్భాగవతము 


వైరము లేకుండుట మొదలగు లక్షణములతో కూడిన వాని స్వభావమున 
నుకరించి, తము అంతఃకరణమును పద్ధి చేసుకొనదరు. 


యం విశ్వం ప్రసీ సదతె యదాత్మకమ్‌ | 
న స్వదృగ్బగవాన్‌ యస్య తోష్యతే 5నన్యయా దృశా!! 46 


యత్‌-ఆత్మకమ్‌ = ఏ భగవానుడే అధిష్టానముగా గల, ఇదమ్‌ = 
ఈ, విశ్వమ్‌ = జగత్తు; యత్‌-ప్రసాదాత్‌ = ఎవని అనుగ్రహము వలన, ప్రసీ 
దతి = అనుగ్రహమును చేయుచున్నదో, సః = అట్టి స్వదృక్‌ = న్వయంప్ర 
“కాశుడగు, భగవాన్‌ = శ్రీహరి భగవానుడు, యస్య = ఎవనియొక్క, అన 
న్యయా = భేదము లేని, దృశా = = జ్ఞానముచే, తోష్యతే = సంతోషించగలడో. 


ఈ జగత్తునకు అధిష్టానము భగవానుడే. భగవానుని అనుగ్రహ 
మున్నచో, జగత్తుయొక్క అనుగ్రహము కూడ లభించును. అట్టి స్వయంప్ర 
కాశస్వరూపుడగు శ్రీహరి భగవానుడు ఆ నీ పౌత్రుని అభేదజ్ఞానము (ఏ 
కాంతభక్తి చే సంతోషించగలడు. 


స వై మహాభాగవతో మహాత్మా 
మహానుభావో మహతాం మహిష్టః | 
ప్రవృద్దభక్త్యా హ్యనుభావితాశయే 
.. నివేశ్య వైకుంఠమిమం విహాస్యతి || 47 
మహాభాగవత;ః = గొప్ప భగవద్భక్తుడు. మహాత్మా = విశాలహృద 

యుడు, మహా-అనుభావః = గొప్ప ప్రభావము గలవాడు, మహతామ్‌ = 
గొప్పవారిలో, మహిష్టః = చాల గొప్పవాడు అగు, సః = అ బాలకుడు, 
ప్రవృద్ధభక్త్యా = బాగుగా వర్దిల్లిన భక్తిచే అనుభావిత-ఆశయే, = పవిత్రము 
చేయబడిన హృదయమునందు, వైకుంఠమ్‌ = శ్రీహరిని, నివేశ్య = నిలిపి, 
ఇముమ్‌ = ఈ దేహాభిమానమును, విహాస్యతి = = విడువగలడు. 


ఆ బాలకుడు గొప్ప భగవదృక్తుడు కాగలడు. ఆతడు విశాలమగు 
హృదయము గలవాడై, గొప్ప ప్రభావశీలియె, గొప్పవారిలో కెల్లా గొప్పవా 


తృతీయ స్కంధము ఆ అధ్యాయము క్షత 2909 


డుగా వెలుగొందగలడు. ఆతడు అతిశయించిన భక్తిచే పవిత్రమైన తన 
హృదయములో శ్రీహరిని నిలిపి దేహాభిమానమును అధిగమించగలడు. 


అలంపటశ్శీలధరో గుణాకరో ప హృష్టః పరర్ధ్యా వ్యథితో దుఃఖితేషు! 
అభూతశత్రుర్దగతశ్యోకహర్తా నై నైదాఘికం తాపమివోడురాజః || 48 


అలంపటః = ఇంద్రియభోగములయందు తృష్ణ లేనివాడు, శీల 
ధరః = శీలము గలవాడు, గుణ-ఆకరః = సద్దుణములకు నిలయము, పర- 
బుధ్యా = ఇతరుల సంపదచే, హృష్టః = ఆనందించువాడు, దుఃఖితేషు = 
ఇతరులు దుఃఖమును సొందియుండగా, వ్యథితః = దుఃఖించువాడు, 
అభూతశత్రుః = శత్రువులు లేనివాడు, నైదాఘికమ్‌ = వేసవికాలప్పు, తాపమ్‌ 
= తాపమును, ఉడురాజః ఇవ = చంద్రుడు వలె జగతః = జగత్తుయొక్క, 
శోకహర్తా = శోకమును పోగొట్టువాడు. 


జితేంద్రియుడగు ఆతనియందు చక్కని క. సకలసద్గుణ 
ములు నివాసము చేయును. ఇతరులు అభివృద్దిని చెందినపుడు ఆతడు 
చూచి ఆనందించును. కాని, ఇతరులు దుఃఖముననుభవించుచుండగా 
చూచి ఆతడు కూడ వేదమును పొందును. ఆతడు అజాతశత్రువు కాగల 
డు. వేసనికాలప్పు తాపమును చంద్రుడు కొలగరివ నట్టుగా ఆతడు జనుల 
శోకమును బాపగలడు. 


అంతర్చహిశ్చామలమబ్దనేత్రం 
- స్వపూరు షేచ్చానుగృహీతరూపమ్‌ | 
పౌత్రస్తవ శ్రీలలనాలలామం 
ద్రష్టా స్పురత్కుండలమండితాననమ్‌ || న. 


అమలమ్‌ = స్వచ్చమైనవాడు, అబ్ద్బనేత్రమ్‌ = పద్మమువంటి 
కన్నులు గలవాడు, స్వపూరుష-ఇచ్చా-అనుగృహీతరూపమ్‌ = తన భక్తుల 
ఇచ్చకు తగ్గట్లుగా స్వీకరించబడిన రూపము గలవాడు, శ్రీలలనాలలా 
మమ్‌ = లక్ష్మీదేవికి అలంకారమైనవాడు, స్ఫురత్‌-కుండలవముండిత-ఆన, 
నమ్‌ = మెరిసిపోయే కుండలములచే అలంకరించబడిన ముఖము గల 


300 శ్రీమద్భాగవతము 


వాడు అగు శ్రీహరిని, తవ =నీ, పొత్రః = మనుమడు, అంతః = లోపల, చ 
= మరియు, బహిః = బయట, ద్రష్షా = దర్శించగలడు. 

స్వచ్చమైనవాడు, పద్మమువంటి కన్నులు గలవాడు అగు శ్రీహరి 
తన భక్తుల కోరికననుసరించి అవతారములనెత్తుచుండును. ఆయన లక్ష్మీ 
దేవియొక్క శోభను కూడ తన దివ్యరూపముచే ఇనుమడింపజేయుచుండు 
ను. మెరిసే కుండలములు ఆయన ముఖమునకు అలంకారములై ఒప్పా 
రును. అట్టి శ్రీహరిని నీ మనువడు తన హృదయములో మాత్రమే గాక 
సర్వజగత్తునందు (అధిష్టానరూపముగా) దర్శించగలడు. 


మైత్రేయ ఉవాచ ! 
శ్రుత్వా భాగవతం పౌత్రమమోదత దితిర్బృశమ్‌ | 
పుత్రయోశ్చ వధం కృష్ణాద్విదిత్వా 55సీన్మహామనాః వ్‌0 


ఇతి శ్రీమద్చాగవతే మహాపురాణే తృతీయస్కంధే 
_చతుర్దశోంధ్యాయః || 


భాగవతమ్‌ = భగవదృక్తుడగు, పౌత్రవ్‌ = మనుమని గురించి, 
శ్రుత్వా = విని, దితిః = దితి, భృశమ్‌ = మిక్కిలి. అమోదత = సంతోషించె 
ను, చ = మరియు, కృష్ణాత్‌ = శ్రహరి భగవానుని వలన, పుత్రయోః = తన 
ఇద్దరు కుమారుల, వధమ్‌ = వధను గురించి, విదిత్వా = తెలుసుకొని, 
మహామనాః = ఉత్సాహముతో నిండిన మనస్సు గలది, ఆసీత్‌ = ఆయెను. 


తన మనుమడు గొప్ప భగవదృక్తుడు కాగలడని విని దితి చాల 
సంతోషించెను. అంతేగాక తన ఇద్దరు పుత్రులు శ్రీహరి భగవానునిచే 
వధించబడెదరని తెలుసుకొని, ఆమె చాల ఉత్సాహమును పొందెను... 
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో 
పదునాలుగవ అధ్యాయము ముగిసినది (14). 


కచ చ 


అథ పంచదశోశధ్యాయః 
జయ విజయులు శాపగ్రస్తులగుట 


మైత్రేయ ఉవాచ | 
ప్రాజాపత్యం తు తత్తేజః పరతేజోహనం దితిః | 
దధార వర్షాణి శతం శంకమానా సురార్డనాత్‌ || క్షే 


. మైత్రేయః = మైత్రేయ మహర్షి ఉవాచ = పలికెను, పరతేజోహ 
నమ్‌ = ఇతరుల తేజస్సును నశింపజేసే, తత్‌ = ఆ, ప్రాజాపత్యమ్‌ = కశ్యప 
ప్రజాపతికి సంబంధించిన, తేజః = తేజస్సును, దితిః తు = దితిమైతేే సుర 
-అర్జనాత్‌ = దేవతలకు కలిగే పీడ వలన, శంకమానా = శంక గలదియొ, 
శతమ్‌ =.వంద, వర్షాణి = సంవత్సరములను, దధార'= ధరించెను. 


మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- కశ్యప ప్రజాపతియొక్క ఆ 
తేజస్సు ఇతరుల తేజస్సును నశింపజేయునది. దాని వలన దేవతలకు 
పీడ కలుగునేమో యను శంకచే దితి దానిని వంద సంవత్సరముల 
కాలము ధరించి యుండెను. 


లోకే తేన హతాలోకే లోకపాలా హతౌజసః | 
న్యవేదయన్‌ విశ్వసృజే ధ్వాంతవ్యతికరం దిశామ్‌ 1] ' 2 


లోకే = లోకము, తేన = ఆ గర్భముచే, హత-ఆలోకే = నశింపజే 
యబడిన ప్రకాశము గలది కాగా, హత-ఓజసః = నశింప జేయబడిన సామ 
రము గల, లోకపాలాః = లోకపాలకులు,. దిశామ్‌ = దిక్కులయొక్క 
ధ్వాంతవ్యతికరమ్‌ = చీకటిచే తేడా తెలియక పోవుటను గురించి, విశ్వసృజే 
= సృష్టికర్తయగు బ్రహ్మగారి కొరకు, న్యవేదయన్‌ = విన్నవించిరి. 


302 శ్రీమద్భాగవతము. 


ఆ గర్భమునందలి శిశువుయొక్క తేజస్సుచే లోకముల తేజస్సు 
మరియు లోకపాలకుల సామర్ద్యము నశించెను. దిక్కులలో తూర్పు పడ 
మర అనే తేడా తెలియకుండా పోయెను. అపుడు లోకపాలకులు ఈ అవ్య 
వస్టను గురించి సృష్టికర్తయగు బ్రహ్మగారికి విన్నవించిరి. 


'దేవా ఊచుః | 
తము ఏతద్విభో వేత సంవిగ్నాయద్వయం భృశమ్‌ !' 
న్స హ్యవ్యక్త కం భగవతః కాలేనాస్పృష్టవర్త్మనః |] వె 


విభో =ఓ ప్రభూ! ఏతత్‌ = ఈ, తమః = చీకటిని, వేళ్ళ = నీవు తెలి 
యుచునే యున్నావు, యత్‌ = దేనివలన, వయమ్‌ = మేము, భృశమ్‌ న 
మిక్కిలి, సంవిగ్నాః = భయపడి యున్నామో, హి = ఏలయనగా, కాలేన = 
కాలముచే, అస్పృష్టవర్హ్శ్మనః = కప్పివేయబడని జ్ఞానమార్గము గలు భగ 
వతః = పూజ్యుడవగు నీకు, అవ్య కమ్‌ = తెలియనిది, న = లేదు, 


ఓ ప్రభూ! ఈ చీకటిని నీవు చూచుచునే యున్నావు. ఇది మాకు 
చాల భయమును గొల్పుచున్నది. నీ జ్ఞానశక్తి కాలమున మరుగున పడేది 
కాదు. నీకు తెలియనిది నీదీ లేదు గదా! 


దేవదేవ జగద్ధాతర్లోకనాథశిఖామణే . 
పరేషామపరేషాం త్వం భూతానామసి భావవి || 


దేపదేవ = ఓ దేవదేవా! జగద్ధాతః = జగత్తును సృష్టించువాడా! 
లోకనాథశిఖామణే= లోకపాలకులకు కూడ ఆదరింప దగినవాడా!, త్వమ్‌ = 
నీవు, పరేషామ్‌ = ఉత్కృష్టమైన, అపరేషామ్‌ = నికృష్టమైన, భూతానామ్‌ = 
ప్రాణులయొక్క భావవిత్‌ = అభిప్రాయమునెరింగిన వాడవు. 


ఓ దేవదేవా! నీవు జగత్తును సృష్టించినవాడవు. లోకపాలకులు 
పైతము నిన్ను ప్తూజించెదరు. ఉత్కృష్టమైనవి, నికృష్ణమైనవి అగు సకల 
ప్రాణుల అభిప్రాయములు నీకు తెలియుచుండును. 


నమో విజ్ఞానవీర్యాయ మాయయేదముపేయుషే 


తృతీయ స్కంధము - అధ్యాయము 15 303 
గృహేతగుణభేదాయ నమస్తేవ్యక్తయోనయే || వ్‌ 


విజ్ఞానవీర్యాయ = చైతన్యశక్తియే బలముగా గలవాడు, గృహీతగు 

ణభేదాయ = స్వీకరించబడిన గుణములలో ఒకటియగు రజోగుణము గల 

వాడు, మాయయా = మాయాశక్తిచే, ఇదమ్‌ = ఈ బ్రహ్మదేహమును, ఉపే 

' యుషే = పొందినవాడు, అవ్యక్రయోనయే = పరబ్రహ్మయొక్క మాయాశ 

క్తినుండి ఉత్పన్నమైనవాడు అగు, తే = నీ కొరకు, నమః నమః = అనేక న 
మస్కారములు. 


వైతన్యశక్తియే నీ బలము. గుణములలో ' ఒకటియగు రజోగుణ 
మును ఉపాధిగా స్వీకరించి, నీవీ చతుర్ముఖరూపమును పొందితివి. పరబ 
హ్మయొక్క మాయాశక్తినుండి ప్రకటమైన నీకు అనేక నమస్కారములు. 


యే త్వానన్యేన భావేన భావయంత్యాత్మభావనమ్‌ | 
ఆత్మని ప్రోతభువనం పరం సదసదాత్మకమ్‌ | "6 


తేషాం సుపక్వ్కయోగానాం జితశ్వాసేంద్రియాత్మనామ్‌ | 
లబ్బయుష్మత్ప్రసాదానాం న కుతశ్చితృ్పరాభవః [| ల 


ఆత్మభావనమ్‌ = జీవులను పాలించువాడు, ఆత్మని = తనయం 
దు, ప్రోతభువనమ్‌ = పడుగు హేకగా కలిసిపోయి ఉన్న భువనములు గల 
వాడు, పరమ్‌ = సర్వాధికుడు, సత్‌-అసత్‌-ఆత్మకవ్‌ = కార్యకారణరూప 
+ ముగా నున్నవాడు. అగు, త్వా =నిన్ను యే = ఎవరైతే, అనన్యేన = భేద 
మునెరుంగని (మరియొకటి లేని, భావేన = భక్తితో, భావయంతి = ధ్యానిం 
చెదరో, సుపక్కయోగానామ్‌ = మిక్కిలి పరిణతి చెందిన సాధన గల, జిత 
శ్వాస-ఇంద్రియ-ఆత్మనామ్‌ = జయించబడిన శ్వాస ఇంద్రియములు 
మరియు మనస్సు గల, లబ్బయుష్మత్‌-ప్రసాదానామ్‌. = పొందబడిన నీ 
అనుగ్రహము గల, తేషామ్‌ = వారికి, కుతశ్ళిత్‌ = దేనివలనైననూ, పరాభవః 
జ వరోళివ మై న లేదు. 


ఈ భువనములు నీయందు ఓతప్రోత భావముచే నిలిచియున్నవి. 
జీవులనందరిని పాలించువాడవు నీవే. నీవు సర్వాధికుడవు. కారణము నీ 


304 శ్రీమద్భాగవతము 


రూపమే, కార్యము నీ రూపమే. అట్టి నిన్ను ఎవరైతే అభేదభావనతో 
కూడిన (నిష్కామ) భక్తితో ధ్యానించెదరో, వారి యోగసాధన పక్వమగును. 
వారు తమ శ్వాసను ప్రాణాయామము ద్వారా, ఇంద్రియములను ప్రత్యా 
హారము ద్వారా, మనస్సును ధారణ ద్వారా వశము చేసుకొని, నీ అనుగ్ర 
హమునకు పొత్రులగుదురు. అట్టి వారికి ఈ జగత్తులో దేనివలనైననూ పరా 
భవము లేదు. . 


యస్య వాచా ప్రజాస్పర్వా గావస్తంత్యేప యంత్రితాః శ 
హరంతి బలిమాయత్తాన్త ఫ్మై ముఖ్యాయ తేనమః!! 8 


యస్య = ఎవనియొక్కు వాచా = వేదరూపమగు వాక్కుచే, సర్వాః 
= అందరు, ప్రజాః = జనులు, తంత్యా = త్రాటిచే, గావః ఇవ = ఎద్దులు వలె, 
యంత్రితాః = నియంత్రించబడుచున్నారో, ఆయత్తాః = నీకు అధీనులై (సావ 
ధానుళతై, బలిమ్‌ = పూజను, హరంతి = సమర్పించుచున్నారో, తమ్మై = 
అట్టి, ముఖ్యాయ = ప్రాణస్వరూపుడవగు, తేఐనీ కొరకు, సమః = నమస్మ్కా 
రము. ' 


నీ వేదరూపమగు వాక్కు జనులను, త్రాడు ఎద్దులను వలె, ధర్మా 
ధర్మములకు బద్ధులను చేసి నియంత్రించుచున్నది. జనులు నీకు అధీనులై 
సావధానమనస్కులై నీకు పూజాదికమును సమర్ప్చించుచున్నారు. నీవు 
ప్రాణులలో ముఖ్య (ముఖమునందు శ్వాస రూపముగా వ్యక్తమయ్యే) 
ప్రాణము రూపములో నున్నావు. నీకు నమస్కారము. 


సత్వం విధత్స్వ శం భూమంస్తమనసా లుప్తకర్శ్మణామ్‌ | 
అదభ్రదయయా దృష్ట్యా ఆపన్నానర్హసీక్షితుమ్‌ 1! .. 0 


భూమన్‌ = ఓ పరబ్రహ్మ స్వరూపుడా!, సః = అట్టి, త్వమ్‌ = నీవు, 
తమసా = చీకటిచే, లుప్తకర్శ్మణామ్‌ = లోపించిన కర్మలు గల జనులకు, 
శమ్‌ = సుఖమును, విధత్స్వ = కలిగించుము, ఆపన్నాన్‌ = ఆపదలో నున్న 
వారిని, అదభ్రదయయా = గొప్ప దయ గల, దృష్ట్యా = చూప్పుతో, ఈక్తి 
తుమ్‌ = చూచుటకు, అర్హసి = తగుదువు. 


తృతీయ స్కంధము - అధ్యాయము 15 305 


ఓ పరబ్రహ్మ స్వరూప్పుడా! అట్టి నీవు జనులకు సుఖమును కలిగిం 
చుము. ఈ చీకటిచే వారి కర్మానుష్టానము మూతపడినది. ఆపదలో చిక్కు 
కున్న మమ్ములను నీవు గొప్ప దయతో నిండిన చూపుతో చూడవలెను. 


ఏష దేవ దిేర్గర్చ ఓజః కాశ్యపమర్చితమ్‌ ! 
దిశస్తిమిరయన్‌ సర్వా వర్ధతే 5గ్నిరివైధసి 11. 10 


దేవ = ఓ దేవాఓ కాశ్యపమ్‌ = కశ్యప ప్రజాపతికి చెందిన, అర్చి 
తమ్‌ = ఆయనచే స్టాపించబడిన,- ఓజః = తేజస్సు అగు, ఏషః = ఈ, దితేః 
= దితియొక్కు గర్భః = గర్భము, స సర్వాః = అన్ని దిశః = దిక్కులను, తిమిర 
యన్‌ = చీకటిగా చేయుచున్నదై. ఏధసి = కట్టెయందు, అగ్నిః షు = అగ్ని 
వలె, వర్ధతే = పెరుగుచున్నది. 


ఓ దేవా! కశ్యప ప్రజాపతి తన య దితియందు స్టాపించి 
నాడు. ఆమెయొక్క ఆ గర్భము, ఎండు కట్టియందలి అగ్ని వల వర్ధిల్లు 
తూ, దిక్కులను వెలవెల బోవునట్లు చేయుచున్నది. 


మైత్రేయ ఉవాచ | 
స ప్రహస్య మహాబాహో భగవాన్‌ శబ్దగోచరః | 
ప్రత్యాచస్షాత్మభూర్దేవాన్‌ ప్రీఐన్‌ రుచిరయా గిరా 11 111 


మహాబాహో = ఓ విదురా! శబ్దగోచరః = వేదశబ్బములచే తెలియ 
బడే, ఆత్మభూః = స్వయంభువుడగు, సః = ఆ, భగవాన్‌ = బ్రహ్మ భగవాను. 
డు, ప్రహస్య = నవ్వి, రుచిరయా = మధురమగు, గిరా = వాక్కుతో, దేవాన్‌ 
= దేవతలను, ప్రీణన్‌ = సంతోషపెట్టుచున్నవాడై ప్రతి-ఆచష్ట = ప్రత్యుత్తర 
మునిచ్చెను. - 

మైత్రేయుడు ఇట్లు పలికెను --- ఓ విదురా! స్వయంభువుడగు 
బ్రహ్మ భగవానుని స్వరూపము వేదశబ్బములచే మాత్రమే తెలియబడుచు 
న్నది. ఆయన నవ్వి తన మధురముగు వాక్కుతో దేవతలకు సంతోషమును 
కలిగిస్తూ, ఇట్లు బదులు చెప్పెను. 


306 శ్రీమద్భాగవతము 
బ్రహ్మోవాచ | , 
మానసా మే సుతా యుష్మత్పూర్వజా సనకాదయః | 
చేరుర్విహాయసా లోకాన్‌ లోకేషు విగతస్పృహాః || 12 


యుష్మత్‌-పూర్వజాః = మీకంటె ముందు జన్మించిన, సనక-ఆ 
దయః = సనకుడు మొదలగు, మే=నా, మానసాః నుతాః = సంకల్పముచే 
జన్మించిన పుత్రులు, లోకేషు = లోకములయందు,, విగతస్పృహాః = తొల 
గిన కోరికలు గలవారై విహాయసా = ఆకాశమార్గముచే, లోకాన్‌ = లోకము 
లను, చేరుః=సంచరించిరి. 


మీరు పుట్టుటకు ముందే నా సంకల్పమునుండి సనకుడు మొద 
అగు మహర్షులు జన్మించినారు. వారికి ఈ లోకములలో పొందదగిన కోరి 
కలు ఏమియు లేవు. వారు ఆకాశమార్గము గుండా లోకములను సంచరిం 
చుచుండిరి. 1 


త ఏకదా భగవతో వైకుంఠస్యామలాత్మనః | 
యయునై్యైకుంఠనిలయం సర్వలోకనమస్కృతమ్‌ 11 13 


తే = వారు, ఏకదా =.ఒకనాడు,. అమల-ఆత్మనః = శుద్ధవైతన్యమే 
స్వరూపముగా గల, వైకుంఠస్య భగవతః = శ్రీహరి భగవానునియొక్క 
సర్వలోకనమస్కృతమ్‌ = అన్ని లోకముల వారిచే నమస్కరించబడే, వైకుం 
ఠనిలయమ్‌ = వైకుంఠలోకమును గురించి, యయుః = వెల్దిరి. 

శ్రీహరి ప్రాణుల సత్త్వగుణప్రధానమగు బుద్ధిగుహయందు శుద్ధవై 
తన్యరూపముగా వెలుగొందుచుండును. ఆయనయే వైకుంఠలోకమునందు 
నివసించును. సకలలోకముల వారు ఆ వైకుంఠలోకమును నమస్కరించెద 
రు. ఒకనాడు ఆ సనకాదులు వెకుంఠలోకమునకు వెఖిరి. 


వసంతి యత్ర పురుషాస్సర్వే వైకుంఠమూర్తయః | 
యేునిమిత్తనిమిత్తేన ధర్మేణారాధయన్‌ హరిమ్‌ || ల! 





తృతీయ 'స్కంధము - అధ్యాయము 15 307 


యత్ర = ఎక్కడనైతే, సర్వే = అందరు, వైకుంఠమూర్తయః = శ్రీహ 
రియొక్క రూపమువంటి రూపము గల, పురుషాః= పురుషులు, అనిమిత్తని 
మిత్తేన = నిష్కామభావమే యేరణగా గల, ధర్మేణ ఇ ధర్మముచే, హరిమ్‌ = 
శ్రీహరిని, ఆరాధయన్‌ = ఆరాధిస్తూ, వసంతి = నివసించెదరో. 


ఆ వైకుంఠమునందలి పురుషులు అందరు శ్రీహరిని బోలిన రూప 
మును కలిగియుందురు. శ్రీహరిని నిష్కామభావముతో ఆరాధించుటయే 
వారు పాటించే ధర్మము. 


యత్ర చాద్యః పుమానాస్తే భగవాన్‌ శబ్దగోచరః | 
సత్త్వం విష్టభ్య విరజం స్వానాం న మృడయన్‌ వృషః 1! 15 
చ = మరియు, యత్ర = ఎక్కడనైతే, శబ్దగోచరః = చేదశబ్బములు 
అనే ప్రమాణమునకు మాత్రమే గోచరమగువాడు, ఆద్యః = కారణరహితు 
డు, పుమాన్‌ = పూర్ణుడు, వృషః = ధర్మస్వరూప్పుడు (కోరికలను వర్షించువా 
డు అగు, భగవాన్‌ = శ్రీహరి భగవానుడు, విరజమ్‌ = రజోగుణ: సంబం 
ధము లేని, సత్త్వమ్‌ = సత్త్వగుణమును, విష్టభ్య = ఉపాధిగా చేసుకొని, 
స్వానామ్‌ = తన భక్తులగు, నః = మనలకు, మృడయన్‌ = సుఖమును కలి 
గించువాడై, ఆస్తే = ఉన్నాడో. 


సకలకారణుడు, పూర్ణుడు, వేదములచే ప్రతిపాదించబడువాడు, 
ధర్మమూర్తి అగు శ్రీహరి భగవానుడు రజోగుణ సంబంధము లేని సత్త్వగు 
ణమును ఉపాధిగా చేసుకొని, అచట తన భక్తులగు మనలకు సుఖమును 
కలిగిస్తూ ఆ వైకుంఠమునందు విరాజిల్లుచున్నాడు. 
యత్ర నైైగ్రేయసం నామ వనం కామదుమైర్దుమైః | 
సర్వర్తుత్రీభిర్విభ్రాజత్కైవల్యమివ మూర్తిమత్‌ || 16 
యత్ర = ఎక్కడనైతే, నై్యశేయసం నామ = నై్యశ్రేయసమని ప్రసిద్ధి 
గాంచిన, వనమ్‌ = వనము, సర్వ-బుతుశ్రీభిః = అన్ని బుతువుల శోభలు 


గల, కామదుమైొః = కోరికలనీడేర్చే, ద్రుమైః = వృక్షములతో, మూర్తిమత్‌ = 
రూపు దాల్చిన, కైవల్యం ఇవ = మోక్షము వలె, విభ్రాజత్‌ = ప్రకాశించునో. 


308 శ్రీమద్చాగవతము 


ఆ వైకుంఠమునందు నైైశ్రేయసమని ప్రసిద్ధిని గాంచిన ' వనము 
గలదు. అది అన్ని బుతువులకు సంబంధించిన వృక్షముల శోభతో ప్రకాశిం 
చుచుండును. కోరికలను వర్షించే ఆ వృక్షములతో ఆ వనము రూప్పు 
దాల్చిన మోక్షము వలె నొప్పారుచుండును. 


వైమానికాస్సలలనాశ్చరితాని యత్ర 

గాయంతి లోకశమలక్షపణాని భర్తుః ! 
అంతర్జలేునువికసన్మధుమాధవీనాం 

గంధేన ఖండితధియోప్యనిలం క్షిపంతః |] 17 


యత్ర = ఎక్కడనైతే, సలలనాః = భార్యలతో గూడిన, వైమానికాః 
= విమానములలో సంచరించే జనులు, అంతఃజలే = నీటి లోపల, అనువిక 
సత్‌-మధుమాధవీనామ్‌ = వికసించి ప్రసరించే తేనెలు గల మాధవీ (పూ 
వుల గురువింద) లతల, గంధేన = సుగంధముచే, ఖండితధియః అపి = 
విఘ్నము కలిగించబడిన బుద్ధి గలవారే అయిననూ, అనిలమ్‌ = ఆ గాలిని, 
క్షిపంతః = నిందించుచున్నవారై. భర్తుః = ప్రభువగు శ్రీహరియొక్క, లోకశ 
మలక్షపణాని = జనుల పాపములను పోగొట్టే, చరితాని = లీలలను, 
గాయంతి = గానము చేయుచున్నారో. ॥ 


ఆ వనములో సరస్సునందలి నీటి లోపల మకరందమును పర్షించే 
మాధవీ లతలు వికసించి తేనెలను ప్రసరింప జేయుచుండును. వాటి పరి 
మళము బుద్దియొక్క ఏకాగ్రతకు భంగము కలిగించే అవకాశము గలదు. 
అయిననూ, తవు భార్యలతో గూడి విమానములలో సంచరించే గంధ 
ర్వులు ఆ విధమగు బుద్ధిదాంచల్యమును విడనాడి, ఆ పరిమళమును 
మోసుకువచ్చే వాయువును నిందించుచుందురు. వారా విధముగా చేయు 
చూ, ప్రభువగు శ్రీహరియొక్క లీలలను గానము చేయుచుందురు. ఆ 
గాథలు జనుల హృదయములోని పాపములను నశింపజేయును. 


పారావతాన్యభృతసారస చక్రవాక- 
దాత్యూహహంసశుకతిత్తిరి బర్దిజాం యః | 
కోలాహలో విరమతేంచిరమాత్రముచ్చైః 


తృతీయ స్కంధము - అధ్యాయము 15 _ 309 





భృంగాధిపే హరికథామివ గాయమానే || 18 


పారావత-అన్యభృతసారస చ క్రవాకదాత్యూహహంస శుకతిత్తిరిబర్జి 
ణామ్‌ = పావురము కోకిల బెగ్గురుపక్షి భరతపక్షి హంస చిలుక తీతువు 
నెమలి అను పక్షులయొక్క, యః = ఏ, కోలాహలః = కోలాహలము గలదో 
అది, భృంగ-అధిపః = (శ్రేష్టమగు తుమ్మెద, హరికథాం ఇవ = హరికథను 
వలె, ఉచ్చైః = బిగ్గరగా, గాయమానే = గానము చేయుచుండగా, అచిరమా 
తమ్‌ = కొద్ది స్సేప్త మాత్రమే, విరమతే = ఆగిపోవుచున్నది. 


ఆ వనములో పావురము కోకిల ' బెగ్గురుపక్షి భరతపక్షి హంస 
చిలుక తీతువు నెమలి అనే.పక్షులు కోలాహలము చేయుచుండును. కాని, 
శ్రేష్టముగు. తుమ్మెద హరికథను. గానము చేయుచున్నదా యన్నట్లు 
రుంకారమును చేయుట ఆరంభించగానే, కనీసము కొద్దిసేపు ఆ పక్షుల 
కోలాహలము ఆగిపోవును. 


మందారకుందకురవోత్పలచంపకార్ణ- 
పున్నాగనాగబకులాంబుజపారిజాతాః | 
గంధేంర్చితే తులసికాభరణేన తస్యా 
యనం నస లల బహు మానయంతి | 119 


యస్మిన్‌ = ఏ వనమునందు, మందారకుందకురవ-ఉత్పలచంపక 
-అర్జ్హప్పున్నాగనాగవకుల-అంబుజపారిజాతాః = మందారము ముల్లె గోరింట 
కలువ సంపెంగ అర్జపుష్పము సురపొన్న నాగకేసరము పొగడ పద్మము 
పారిజాతము అనే, సుమనసః = పుష్పజాతులు, తులసిక-ఆభరణేన = 
తులసిని అలంకరించుకునే శ్రీహరిచే, తస్యాః= ఆ తులసియొక్కు గంధే = 
పరిమళము, అర్చితే = ఆదరించబడగా, తపః = తపస్సును, బహు = అధిక 
మని, మానయంతి = ఆదరించుచున్నవో.. 


శ్రీహరి తులసిని అలంకరించుకొనును. ఆయనకు దాని ప 
నందు ఆదరము మెండు.. వైకుంఠమునందలి ఆ వనములో ఉండే మందా 
రము, మళ్లె, గోరింట, కలువ, సంపెంగ, అర్జపుష్పము, సురపొన్ను నాగకే 


310 శ్రీమద్భాగవతము 
న ననా 


సరము, పొగడ, పద్మము, పారిజాతము అనే పుష్పజాతులు తులసి చేసు 
కున్న తపస్సును గొప్పగా కొనియాడుచుండును. 


యత్సంకులం హరిపదానతిమాత్రదృ ఫ్టైః 
వైదూర్యమారకత హేమమయొర్విమానైః | 
యేషాం బృహత్కటితటాస్ప్మితశోభిముఖ్యః 

కృష్ణాత్మనాం న రజ ఆదధురుత్సయాదై్యైః। 120 


యత్‌ = ఏ వైకుంఠము, హరిపద-ఆనతిమాత్రదృష్టైః = శ్రీహరి 
యొక్క పాదములకు చేయబడే నమస్కారముచే మాత్రమే చూడబడే, 
వైదూర్యమారకతహేమమయొః = వైడూర్యములు పచ్చలు మరియు బంగా 
రము అనువాటితో నిండియుండే, విమానైః = విమానములచే, సంకులమ్‌ = 
రద్దీగా నుండునో, బృహత్కటితటాః = విశాలమగు కటిభాగములు గల, 
స్మితశోభిముఖ్యః = చిరునవ్వుతో ప్రకాశించే ముఖములు గల స్త్రీలు,. 
యేషామ్‌ = ఏ, కృష్ణ-ఆత్మనామ్‌ = శ్రీహరియే మనస్సులయందు గల 
జనులకు, ఉత్సయ-ఆద్యైః = పరిహాసము మొదలగు వాటిచే, రజః = 
రజోగుణమునుండి పుట్టే కామవికారమును, న ఆదధుః= కలిగించలేరో. 


వైదూర్యములు పచ్చలు మరియు బంగారము ' అనువాటితో 
నిండియున్న విమానములతో ఆ వైకుంఠము రద్దీగా నుండును. కేవలము 
శ్రీహరియొక్క పాదములకు ప్రణమిల్లిన వారికి మాత్రమే వాటిని చూచే 
భాగ్యము కలుగును. ఆ విమానములలో అధిరోహించే జనుల హృదయ 
ములో శ్రీహరి సర్వదా నిలిచియుండును. కావుననే, విశాలమగు కటిభాగ 
ములు కలిగి చిరునవ్వుతో శోభిల్లే ముఖములు గల ప్త్రీలు కూడ పరిహా 
సము మొదలగు వాటిచే వారి మనస్సులలో రజోగుణమునుండి పుట్టే 
కామునికారములను కలిగించలేరు. " 


శ్రీ రూపిణీ కృ్షణయతీ చరణారవిందం _ 
లీలాంబుజేన హరిసద్మని ముక్తదోషా | 
సంలక్ష్యతే స్పటికకుడ్య ఉపేతహేమ్ని 


జవ స్కంధము - అధ్యాయము 15 పక్షే 





సమ్మార్దతీవ యదనుగ్రహణేంన్యయత్నః 1. 21 


రూపిణీ = సుందరియగు, = లక్ష్మీదేవి, సృటికకుడ్యే = స్ఫటిక 
మయములగు గోడలు గల, ఉపే హేమ్ని= జతగూడిన బంగారము గల, 
హరిసద్మని = శ్రీహరియొక్క కం ముుక్తదోషా = విడిచిపె 
ట్టబడిన చాంచల్యము అనే దోషము గలదై, చరణ-అరవిందమ్‌ = పద్మము 
వంటి పాదమును,' కృణయతీ = గణగణ (మైయించుచున్నదై. లీలా-అం 
బుజేన = విలాస కొరకైన పద్మముతో, సమ్మార్జతీవ = ఊడ్భుచున్నది వఠె 
నున్నది, యత్‌-అనుగ్రహణే = ఏ లక్ష్మీదేవియొక్క అనుగ్రహమును 
పొందుటయందు, అన్యయత్నః = ఇతరుల ప్రయత్నము గలదో. 


శ్రీహరియొక్క నివాసము బంగారముతో నిర్మించబడినది. దాని 
లోని గోడలు సృటికమయములు. సుందరియగు లక్ష్మీదేవి ఆ ప్రాసాదము 
నందు తన చాంచల్యదోషమును విడిచిపెట్టి (స్థిరముగా నున్నదై), కాలి 
నూపురముల మువ్వలు గణగణలాడుచుండగా ఇటునటు సంచరించుచుం 
డును. ఆమె చేతిలో విలాస కొరకై పద్మమును ధరించియుండును. అమె 
తిరుగుచున్నప్పుడు గోడలో ప్రతిబింబము పడి, ఆమె పద్మముతో నేలను 
ఊడ్చుచున్నదా యనిపించును. ఆమె అనుగ్రహము కొరకై జగత్తులోని 
ఇతరులు ప్రయత్నించుచుందురు. 


వాపీషు విదుమతటాస్వమలామృతాప్పు 
డ్రుష్యాన్వితా నిజవనే తులసీఖిరీశమ్‌ |! 
అభ్యరృతీ స్వలకమున్నసమీక్ష్య వక్త-. 
ముచ్చేషితం భగవతేత్యమతాంగ యచ్చీ౨: [122 


అంగ = ఓ దేవతలారా! యత్‌ = ఏ వైకుంఠమునందు, ప్రేష్యా-అ 
న్వితా = పరిచారికలతో కూడియున్ను శ్రీః = లక్ష్మీదేవి, నిజవనే = తన 
ఉద్యానమునందు, తులసీభిః = తులసీ దళములతో, ఈశమ్‌ = శ్రీహరిని, 
అభ్యర్చతీ = శ్రద్ధగా పూజించుచున్నదై. విద్రుమతట్లాసు = పగడముల 
గట్టులు గల, తమల -అమృత-అప్పు = స్వచ్చమైన అమృతమువంటి నీరు 
(అమృతమే నీరుగా) గల, వాపీషు = దిగుడు బావులయందు, స్వలకమ్‌ = 


312 శ్రీమద్చాగవతము 








అందమైన కేశములు గల, ఉత్‌-నసమ్‌ = ఎత్తెన ముక్కు గల, వక్త్రృమ్‌ = 
ముఖమును, ఈక్ష్య = చూచి, భగవతా = శ్ర్‌హం భగవానునిచే, ఉచ్చేషి 
తమ్‌ = చుంబించబడినది, ఇతి = అని, అనుత = తలచెనో. 


"ఓ ప్రియమైన దేవతలారా! ఆ వైకుంఠమునందు లక్ష్మీదేవి తన 
పరిచారికలతో గూడి తన ఉద్యానవనమునందు తులసీ దళములతో 
శ్రీహరి భగవానుని శ్రద్ధతో అర్చించుచుండెను. ఆ వనములో అమృతము 
వంటి నీరు (అమృతమే నీరుగా గల దిగుడు బావులు గలవు. వాటి గట్లు 
పగడములతో కూర్చబడి యుండెను. ఆమె అందమైన ముంగురులతో 
మరియు ఎత్తెన ముక్కుతో గూడియున్న తన ముఖమును ఆ నీటిలో 
చూచి, శ్రీ తనను చుంబించుటను స్మరించెను. 


యన్న వ్రజంత్యఘుభిదో రచనానువాదా- 
చృ్చృణ్య్వంతి యేిన్యవిషయాః కుకథా మతిఘ్నీః | 

యాస్తు శ్రుతా హతభ గైర్వుభిరాత్తసారాః 
. తాంస్తాన్‌ క్షిపంత్యశరణేషు తమస్సు హంత 1123 


యే = ఎవరైతే, అఘుభిదః = పాపములను పోనాడే శ్రీహరియొక్క, 
రచనా-అనువాదాత్‌ = సృష్టి అనే లీలయొక్క వర్ణనము కంటె అన్యవి 
షయాః = ఇతరములగు విషయములు గల, మతిఘ్నీః = బుద్దిని వినాశము . 
చేసే, కుకథాః = చెడు ప్రసంగములను, శృణ్వంతి = వినెదరో వారు. యత్‌ 
= ఏ వైకుంఠమును, న వ్రజంతి = పొందరో, హంత = అయ్యోఓ ఆత్తసారాః 
= తీసివేయబడిన సారము' గల, యాః తు =.ఏ ప్రసంగములైతే, పహతభ గః 
= నశించిన భాగ్యము గల, నృభిః = మానవులచే, శ్రుతాః = వినబడినవై 
తాన్‌ తాన్‌ = వారిని వారిని, అశరణేషు = రక్షించే వారు శని, తమస్సు = 
నరకములయందు, క్షిపంతి = పారవేయుచున్నవో. 


మందభాగ్యులగు జనులు పాపములను పోనాడే శ్రీహరియొక్క 
జగద్రచన మొదలగు లీలలను వినరు. వారు నిస్పారములగు ఇతరవిషయ 
ములతో కూడి బుద్ధిని వినాశము చేసే చెడు ప్రసంగములను వినుచుందు 


తృతీయ స్కంధము - అధ్యాయము 15 313 


రు. వారా వైకుంఠమును పొందలేరు. అయ్యో! ఆ ప్రసంగములు వారిని 
నరకములలోనికి త్రోసివేయును. అచట వారిని తన) ఉండరు. 


యేుుభ్యర్థితామపి పిచనో నృగతిం ప్రపన్నా 

- జ్ఞానం చ తత్త్వవిషయం సహధర్మ యత్ర | 

సొరాథతం భగవతో వితరంత్యముష్య , . 
సంమోహితా వితతయా బతమాయయా తే!” 24 


నః అపి = మాకు కూడ, క న? కోరబడే, య. = 
'మనుష్యజన్మను, యే = ఎవరైతే, ప్రపన్నాః చ = పొందినారో, యత్ర = 
మనుష్యజన్మయందు, సహధర్మ = ధర్మముతో' కూడిన, తత్త్వనిప మం 
యథార్థవస్తువునకు సంబంధించిన, జ్ఞానమ్‌ = జ్ఞానము గలదో, భగవతః = 
శ్రీహరి .భగవానుని, ఆరాధనమ్‌ = ఆరాధనను, "న వితరంతి = చేయరో, తే 
= వారు, అముష్య = ఈ భగవానుని, వితతయా = విసృతమగు, 
మాయయా = మాయచే, సంమోహితాః = మోహింప జేయబడుదురు. 
బత = అయ్యో! , 

మనుష్యజన్మలో . ధర్మమునాచరించుటకు, యథార్థవస్తువు అగు 
బహ్మయొక్క జ్ఞానమును' పొందుటకు అవకాశము గలదు... కావుననే, 
మేము (బ్రహ్మ మొదలగు దేవతలు కూడ దానిని 'కోరుచుందుము. కాని, 
అయ్యో! ఎవరైతే అట్టి మానవజన్మను పొందియు శ్రీహరి భగవానుని 
ఆరాధించరో, వారు ఆ భగవానుని విస్తృతమగు మాయచే మోహింప 
జేయబడుదురు. 


యచ్చ వ్రజంత్యనిమిషామృషభానువృత్త్యా 
_ _, దూరేయమా హ్యుపరి నస్ప్పృహణీయశీలాః | 
' భర్తుర్మిథస్సుయశసః కథనానురాగ- 
వైక్షబ్యబాష్పకలయా పులకీకృతాంగాః 11 25 


అనిమిషామ్‌ = దేవతలలో, బుషభ-అనువృత్తా్యా = (క్రేస్టుడగు 
శ్రీహరిని సర్వదా స్మరించుటచే, దూరేయమాః = యముడు దూరముగా 


34. శ్రీమద్భాగవతము 





నున్నవారు, నః = మాకు కూడ, ఉపరి = ఘైన, స్పృహణీయశీలాః = = కోరద 
గిన శీలము గలవారు, మిథః = వారిలో వారు, భర్తుః = ప్రభువగు శ్రీహరి 
యొక్క సుయశసనః = పవిత్రమగు క్రీర్తియొక్క, కథన-అనురాగవైక్షబ్యబా 
ష్పకలయా = కీర్తనమునందలి ప్రేమచే కలిగిన విహ్వలతచే కలిగే కన్నీటి 
తో, పులకీకృత-అంగాః = పులకాంకురములు గల అవయవములు గలవా 
రు, యత్‌ చ = ఏ వైకుంఠమును, వ్రజంతి = పొందుచున్నారో. 

భక్తులు దేవాధిదేవృడగు శ్రీహరిని సర్వదా స్మరిస్తూ మృత్యువును 
అధిగమించెదరు. వారు బ్రహ్మాది దేవతల కంటె కూడ ఉత్కృష్టమైనవారు. 
దేవతలు కూడ వారి శీలము వంటి శీలము తమకు ఉండవలెనని కోరుచుం 
దురు. వారిలో వారు శ్రీహరి ప్రభుని పవిత్రమగు కీర్తిని గానము చేసి దాని 
వలన ఉదయించిన డ్రేమచే మనస్సులో విహ్వలురై కన్నుల వెంబడి 
నీటిని గార్చుచూ శరీరమంతయు గగుర్పాటును పొందెదరు. అట్టి భక్తులు 
ఆ వైకుంఠమును పొందెదరు. 


తద్విశ్వగుర్వధికృతం భువనైకవంద్యం 
దివ్యం విచిత్రవిబుధాగ్య్యవిమానశోచిః | 
ఆఅపుః పరాం ముదమపూర్వముపేత్య 
యోగమాయాబలేన మునయస్తదథో వికుంఠమ్‌ || 26 


విశ్వగురు-అధికృతమ్‌ = జగత్తునకు తండ్రియగు శ్రీహరిచే అధి 
స్టించబడినది, భువన-ఏకవంద్యవ్‌ = భువనములలో ముఖ్యముగా నమ 
స్కరించబడునది, దివ్యమ్‌ = అప్రాకృతమైనది. విచిత్రవిబుధ-అగం్యవిమా 
నశోచిః = రంగు రంగుల దేవశ్రేషఘ్టుల విమానముల ప్రకాశము గలది, అపూ 
ర్వమ్‌ = ఇంతకు ముందు చూడబడనిది అగు, వికుంఠమ్‌ = వైకుంఠమును, 
మునయః = సనకాది మహర్షులు, యోగమాయాబలేన = యోగశక్తియొక్క 
ప్రభావముచే, ఉపేత్య = = చేరుకొని, అథో = తరువాత, పరామ్‌ = సర్వోత్కృ 
ష్టమగు, ముదమ్‌ = ఆనందమును, అప్పుః = పొందిరి. 


సకలభువనములలోని జనులచే నమస్కరించబడే అప్రాకృతనుగు 
వైకుంఠమునందు జగత్తునకు తండ్రియగు శ్రీహరి నివసించియుండును. 


తృతీయ స్కంధము = అధ్యాయము 15 3క్షేవ్‌ 


అచట దేవశ్రేషస్టుల రంగు రంగుల విమానములు ప్రకాశించుచుండును. 
సనకాది మహర్షులు ఇదివరలో వైకుంఠమును చూచియుండలేదు. వారు 
యోగశక్తియొక్క మహిమచే అక్కడకు చేరి మహానందమును పొందిరి. 


తస్మిన్నతీత్య మునయష్షడసజ్జ్ఞమానాః 
కక్షాస్సమానవయసావథ సప్తమాయామ్‌ | 

దేవావచక్షత గృహీతగదౌ పరార్ధ్య- 
కేయూరకుండలకిరిటవిటంకవేషా || వై 


తస్మిన్‌ = ఆ వైకుంఠమునందు, మునయః = సనకాది మహర్షులు, 
షట్‌ = ఆరు, కక్షాః = ప్రాకారద్వారములను, అతీత్య = దాటి, అసజ్జమానాః 
=. (వైకుంఠముయొక్క శోభను తిలకించుటలయందు) ఆసక్తిని చూపనివారై 
(అడ్డుకొనబడని వార్రైః అథ = తరువాత, సప్తమాయామ్‌ = ఏడవ ద్వారము 
నందు, సమానవయసౌ = సమానమగు వయస్సు గలవారు, గృహీతగదౌ 
= పట్టుకొనబడిన గదలు గలవారు, పరార్థ్య కేయూరకుండలకిరీటవిటంక 
వేష = మిక్కిలి విలువైన బాహుప్పురులు కుండలములు కిరీటములు అను 
ఆభరణములచే సుందరమైన వేషములు గలవారు అగు, దేవౌ= దేవతల, 
ను ఇద్దరినీ, అచక్షత = చూచిరి. 


ఆ సనకాది మహర్షులు ఆరు ప్రాకారద్వారములను దాటిరి. వారు 
శ్రీహరిని దర్శించవలెననే 'ఉత్కంఠచే వై వైకుంఠశోభను దర్శించుటలో ఆస 
కిని చూపకుండిరి. వారిని ఆరు ద్వారముల వద్ద ద్వారపాలకులు అడ్డుకొన 
లేదు. తరువాత వారు ఏడవ ద్వారము వద్ద గదలను పట్టుకొని పహరా 
కాయుచున్న ఇద్దరు దేవతలను చూచిరి. సమానమగు వయస్సు గల వారి 
ద్దరు మిక్కిలి విలువైన బాహుప్పురులు కుండలములు కిరీటములు అనే 
ఆభరణములను సుందరమగు వేషములను దాల్బియుండిరి. 


మత్తద్వి రేఫవనమాలికయా నివీతా 
విన్యస్తయాసితచతుష్టయబాహుమధ్యే | 
వక్త్రం భభువా కుటిలయా స్పుటనిర్గమూభ్యాం 


316 , శ్రీమద్బాగవతము 
రక్తేక్షణేన చ మనాగ్రభసం దధానా || 28 


అసితచతుష్టయబాహుముధ్యే = నీలవర్జము గల నాలుగు బాహు 
వుల మధ్యయందు, విన్యస్తయా = ఉంచబడిన, మత్తద్వి రేఫవన మాలికయా 
= మదించిన తుమ్మెదలు గల వనమాలచే, నివీతా = కంఠమునందు అలంక 
రించబడినవారు, కుటిలయా = వంకరగానున్ను. భువా = కనుబొమచే, 
స్పుటనిర్గమాభ్యామ్‌ = ఉబ్బియున్న ముక్కుపుటములచే, చ = మరియు, 
రక్త-ఈక్షణేన = ఎర్రని కన్నుతో, మనాక్‌ = కొంచెము, రభసమ్‌ = క్షోభను 
కలిగియున్న వక్త్రృమ్‌ = ముఖమును, దధానౌ = ధరించియున్నవారు (అగు 
ద్వారపాలకులనిద్దరిని వారు చూచిరి. 


అ ద్వారపాలకులిద్దరు మదించిన తుమ్మెదలను తన వద్దకు అక 
ర్షించుచున్న వనమాలను నీలవర్దము గల నాలుగు భుజముల మధ్యలో 
వచ్చునట్లుగా మెడలో ధరించిరి, ముడివడిన కనుబొమలతో, ఉబ్బియున్న 
ముక్కుప్పుటములతో, ఎర్రని కన్నులతో కూడియున్న వారి ముఖములలో 
కొంచెము చికాకు కనబడుచుండెను. 


ద్వా ర్యేతయోర్నివివిశుర్మి షతోరపృష్ట్వా 
పూర్వా యథా పురటవజకపాటికా యాః | 
సర్వత్ర తేవిషమయా మునయసృ్వ దృష్ట్యా 
యే సంచరంత్యవిహతా నిగతాభిశంకాః || 29 


ఏతయోః = వీరిద్దరు. మిషతోః = చూచుచుండగా, అపృష్ట్వా = 
అడుగకుండగా, యాః = ఏ, పూర్వాః = గడచిపోయిన, పురటవజకపాటికాః 
యథా = బంగారము పొదిగిన వజ్రపు ద్వారములు గలవో వాటిని వలె, తే 
= ఆ, మునయః = మహర్షులు, నివివిశుః = ప్రవేశించిరి, యే = మునులు, 
అవిహతాః = అడ్డు లేని వారై. అవిషముయా = తేడాలు లేని, స్వదృష్ట్యా = 
తమ చూపు కారణముగా, విగత-అభిశంకాః = తొలగిన శంక గలవారై, 
సర్వత్ర = అంతటా (అన్ని కాలములలో), సంచరంతి = సంచరించెదరో. 


ఆ ద్వారములన్నియు బంగారముతో చేసినవే. వాటియందు వజ 
ములు' పొదగబడి యుండెను. ఆ సనకాది మహర్షులు తమను చూచు 


_తృతీయ స్కంధము - అధ్యాయము 15 3౩క్ష7 


చున్న ఆ ఇద్దరు ద్వారపాలకులను లెక్కచేయకుండగా, నారి అనుమతి 
కొరకు ఎదురు చూడకుండగా ఆ ద్వారము లోపల ప్రవేశించిరి. వారు 
ముందటి ఆరు ద్వారములను కూడ అదే విధముగా దాటి వచ్చిరి. ఆ 
మహర్దులు సర్వత్ర 'సమదృష్టి గలవారు. వారు ఏ కాలమునందైననూ 
శంకను ఎరుగరు. వారిని ఎవ్వ రైననూ అడ్డుకొనరు. వారు అంతటా అదే 
విధముగా సంచరించుచుందురు. 


తాన్వీక్ష్య వాతరశనాంశ్చతురః కుమారాన్‌. 

వృద్ధాన్‌ దశార్థవయసో విదితాత్మతత్త్వాన్‌ ! 
వేశ్రేణ చాస్టలయతామతదర్హణాంస్తా 

తేజో విహస్య భగవత్ప్రుతికూలశీలా 1 30 


భగవత్‌-ప్రతికూలశీలా = శ్రీహరి భగవానునకు విరుద్దమగు 
స్వభావము గల, తౌ = వారిద్దరు, వాతరశనాన్‌ = వాయువు మాత్రమే వస్త్ర 
ముగా గలవారు (దిగంబరులు), వృద్ధాన్‌ = పెద్దవారే అయినా, దశ-అర్దవ 
యసః = అయిదు సంవత్సరముల వయస్సు “గలవారివలె కన్పట్టుచున్న 
వారు, విదిత- -ఆత్మతత్త్వాన్‌ = తఆలియబడిన ఆత్మతత్త్వము గలవారు, అత 
దర్హణాన్‌ = అట్లు అడ్డుకొనుటకు తగనివారు అగు, తాన్‌ = ఆ, చతురః న. 
నలుగురు, కువమూరాన్‌ = సనత్కుమారుడు మొదలగు మహర్షులను, వీక్ష్య 
= చూచి, తేజః = తేజస్సును, విహస్య = పరిహసించి, చ = మరియు, 
వేశ్రేణ = బెత్తముతో, అస్టలయతామ్‌ = అడ్డుకొనిరి. 


. ఆ సనకాది మహర్షులు నలుగురు దిగంబరులు. వారు పెద్దవారే 
అయినా అయిదు సంవత్సరముల బాలకులవలె కన్పట్టుచుండిరి. వారు 
ఆత్మతత్త్వమునెరింగిన వారు. వారిని అడ్డుకొనుట ద్వారపాలకులకు తగ. 
దు. కాని, ఆ ద్వారపాలకులిద్దరు శ్రీహరి భగవానునకు. విరుద్ధమైన 
స్వభావము గలవారగుటచే, ఆ మహర్షుల తేజస్సును పొగరుమోతుతన 
ముగా భావించి వారిని పరిహసించి, బెత్తముతో వారిని అడ్డగించిరి. 


తాభ్యాం మిషత్స్వనిమిషేషు నిషిధ్యమానాః 
స్వర్హత్తమా హ్యపి హరేః ప్రతిహారపాభ్యామ్‌ | 


౩318 శ్రీమద్చాగవతము 





ఊచుస్సుహృత్తమదిదృక్షితభంగ ఈషత్‌ 
కామానుజేన సహసా త ఉపప్హుతాక్షాః: !! 31 


తే = ఆ మహర్షులు, సు-అర్హత్రమాః అపి = పూజకు ఎంతయూ 
అర్హులే అయినప్పటికీ, అనిమిషేషు = దేవతలు, మిషత్సు = చూచుచుండ = 
గా హరేః = శ్రీహరియొక్క ప్రతిహారపాభ్యామ్‌ = ద్వారపాలకులగు, 
తాభ్యామ్‌ = వారిద్దరిచే, నిషిధ్యమావాః = అడ్డుకొనబడుచున్నవారై సుహృ 
త్తమదిదృక్షితభం గే= అతిశయించిన ప్రీతికి భాజనమగు శ్రీహరిని చూడా 
లనే కోరికకు భంగము కలుగగా, ఈషత్‌ = కొంచెము, కామ-అనుజేన = 
కామమును అంటిపెట్టుకొని ఉండే కోధముచే, సహసా = వెంటనే, ఉపప్హుత 
-అక్షాః = వ్యాపించబడిన కన్నులు గలవారై. ఊచుః = పలికిరి. 


ఆ మహర్షులు మర్యాదకు ఎంతయూ తగినవారు. కాని వైకుంఠ 
మునందలి ఇతరదేవతలు చూచుచుండగా, శ్రీహరియొక్క ద్వారమునకు 
కాపలా కాసే వారిద్దరు వారిని అడ్డుకొనినారు. తమకు అత్యంత ప్రీతిపాత్రు 
డగు భగవానుని దర్శించవలెననే ఆ మహర్షుల కోరికకు ఆ విధముగా 
భంగము కలిగెను. కామమును అంటిపెట్టుకొని ఉండే కోపము వారిలో 
కొద్దిగా ప్రవేశించెను. వారి కన్నులలో ఆ కోపము. వ్యాపించుచుండెను. 
వారు అప్పుడు ఇట్లు పలికిరి. 


మునయ ఊచుః | 
కో వామి హైత్య భగవత్పరిచర్యయాచ్చైః 
తద్దర్మిణాం నివసతాం విషమస్స్వభావః ! 
తస్మిన్‌ ప్రశాంతపురుషే గతవిగ్రహే వాం 
కో వాుంత్మవత్కుహకయోః పరిశంకనీయః 11 32 
ఉచ్చైః = ఉన్నతమగు, భగవత్‌-పరిచర్యయా = భగవానుని సేవ 
చే, ఏత్య = వచ్చి, ఇహ = ఇచట, నివసతామ్‌ = నివసించుచున్న తత్‌-ధ 
ర్మిజామ్‌ = ఆ భగవానుని ధర్మములు గల, వామ్‌ = మీకిద్దరికీ, విషమః = 
విరుద్ధమగు, స్వభావః = స్వభావము, కః = ఎట్టిది?, ప్రశాంతప్పురుశే = 
ప్రశాంతస్వభావము 'గల పూర్ణుడైన, గతవిగ్రహే = తొలగిన విరోధము గల, , 


తృతీయ స్కంధము - అధ్యాయము 15 39 





తస్మిన్‌ = ఆ భగవానునియందు, కుహకయోః = కుటిలమగు చిత్తము గల, 
వామ్‌ = మీకిద్దరికీ ఆత్మవత్‌ = తమ వలె, పరిశంకనీయః = శంకించ దగిన 
వాడు, కః వా = ఎవడు గలడు? 


మునులు ఇట్లు పలికిరి --- మీరు భగవానుని గొప్పగా ఆరాధించి 
ఇచటకు వచ్చి నివసించుచున్నారు. కావున, మీయందు ఆ భగవానుని 
ధర్మములుండదగును. భగవానుడు సమదర్శి. కాని మీరు దానికి విరుద్ధ 
మగు విషమస్వభావమును కలిగియున్నారు. ఇది మీకు ఎట్లు కలిగినది? 
పూర్ణుడగు ఆ భగవానుడు పరమశాంతస్వరూపుడు. ఆయనయందు కల 
హము లేనే లేదు. అట్టి స్థితిలో, శంకించదగిన వారు ఇచట ఎవరు గలరు? 
మీరిద్దరు కపటస్వభావము గలవారు. కావుననే, మీరు ఇతరులయందు 
దోషమును చూచి శంకించుచున్నారు. 


న హ్యంతరం భగవతీహ సమస్తకుక్షా- 
వాత్మానమాత్మని నభో నభసీవ ధీరాః | 
పశ్యంతి యత్ర యువయోస్సురలింగినోః కిం 
వ్యుత్చాదితం హ్యుదరభేది భయం యతోంస్య || 33 


ఇహ, = ఈ వైకుంఠమునందు, సమస్తకుక్షా = సకలవిశ్వము తన 
ఉదరమునం౦దు గల, ఆత్మని జ్‌ ఆత్మస్వరూపుడగు, యత్ర = ఏ, భగవతి = 
భగవానునియందు, ఆఅత్మానమ్‌ = ఆత్మను, నభసి = ఆకాశమునందు, నభః 
ఇవ'*= ఆకాశమును వలె, ధీరాః = జ్ఞానులు, అంతరమ్‌ = భేదమును, న 
పశ్యంతి హి = చూడరు గదా! సురలింగినోః = దేవతల వేషము గల, 
యువయోః = మీకిద్దరికి అన్య = ఈ పరమేశ్వరునకు, ఉదరభేది = దేహ 
మునకు హాని కలుగుననే (అల్పమైననూ భేదము గల), భయమ్‌ = భయ 
ము, యతః = ఏ కారణము వలన, వ్యుత్చాదితమ్‌ = అధికముగా శంకించ 
బడినదో అది, కిమ్‌ = ఏది? ల 


...... సకలవిశ్వము భగవానుని ఉదరమునందు గలదు. ఆయన సకల 
ప్రాణులలో ఆత్మరూపముగా నున్నాడు. జ్ఞానులు ఆ పరమేశ్వరుని ఆత్మ 
రూప్పునిగా దర్శించి, ఘటాకాశమును మహాకాశమునందు వలె, తమ జీవ 


320 " ॥ - శ్రీమద్భాగవతము 





భావమును ఆయనయందు విలీనము చేసెదరు. వారు తమ యథార్థస్వ 
రూపమునకు ఈశ్వరునకు మధ్యలో భేదమును చూడరు. మీరు ఈ వైకుం 
ఠములో దేవతల వేషములను దాల్చియున్నారు. ఇతరులెవరో వచ్చి అట్టి 
ఆ భగవానుని దేహమునకు హాని కలిగించెదరేమో యని మీరు శంకించి 
భయపడుచున్నారు. అల్పమైననూ భేదమును దర్శించినచో, భయము 
కలుగును. మీకు ఈ శంక ఎక్కడనుండి వచ్చినది? మీకీ భయము కలుగు 
టకు కారణమేమి? , 


. తద్వామముష్య పరమస్య వికుంఠభర్తుః ట్ట 

కర్తుం ప్రకృష్ణమిహ ధీమహి మందధీభ్యామ, | 
లోకానితో వ్రజతమంతరభావదృష్ట్యా 

పాపీయసస్త్రయ ఇమే రిపవోంస్య యత్ర 11 34 


తత్‌ = అందువలన, వికుంఠభర్తుః = వైకుంఠాధీపత్తి (సత్వగుణప్ర 
- ధానమగు బుద్ధికి అధీక్షకుడు) యగు, అముష్య = ఈ, పరమ 
హ్మయగు శ్రీహరికి చెందిన, మందధీభ్యామ్‌ = మందబుద్ది మ వామ్‌ = 
మీ కొరకు, ప్రకృష్ణమ్‌ = ఉన్నతిని, కర్తుమ్‌ = చేయుట కొరకై ఇహ=ఈ 
సమయములో, ధీమహి = భావించుచున్నాము, య భేద 
భావమును దర్శించుటచే, ఇతః = ఇక్కడనుండి, పాపీయసః = పాపభూయి 
ష్టమగు, లోకాన్‌ = లోకములను గురించి నల గురించి), వ్రజతమ్‌ = 
వెళ్లుడు, యత్ర = వీ లోకములయళదు, అస్య = ఈ జీవునకు, ఇమే = ఈ 
త్రయః = ముగ్గురు, రిపవః = శత్రువులు గలరో. 


వైకుంఠాధిపతియగు ఈ శ్రీహరి సత్త్వగుణప్రధానమగ్గు బుద్ధికి 
అధ్యక్షుడై ఆత్మ్టూపముగా వెలుగొందే పరబ్రహ్మ. కాని, మందబుద్ధులగు 
మీరు ఆయనకు భయమును శంకించుచున్నారు. కావున, మీకు "గొప్ప 
మంగళమును చేయవలెనని మేము ఈ సందర్భములో భావించుచున్నా 
ము. మీరు భేదదృష్టిని కలిగియున్న కారణముగా, ఈ వైకుంఠమును వదిలి 
పాపభూయిష్టమగు లోకములను (యోనుల్‌ను) పొందుడు. అచట జీవు 
లకు కామక్రోధలోభములనే ముగ్గురు శత్రువులు గలరు. 





తృతీయ స్కంధము - అధ్యాయము 15 321 


తేషామితీరితముభావవధార్య ఘోరం 
తం బ్రహ్మదండమనివారణమస్త్రంపూగ్రెః | 

సద్యో హరేరనుచరావురు బిభ్యతస్తత్‌- 
పాదగ్రహావపతతామతికాతరేణ || ల 


తేషామ్‌ = ఆ మహర్షుల, ఇతి = ఈ విధమగు, ఈరితమ్‌ = వచన 
రూపమగు, అస్త్రపూగైః = అస్త్రృముల సమూహముచే, అనివారణమ్‌ = 
నివారింప శక్యము కాని, తమ్‌ = ఆ, ఘోరమ్‌ = భయంకరముగు, బ్రహ్మ 
దండమ్‌ = బ్రాహ్మణశాపమును, అవధార్య = విని, ఉభౌ = వారిద్దరు, (బి 
భ్యతః = భయపడే), హరేః = శ్రీహరియొక్క, అనుచరౌ = సేవకులు, ఊరు 
= ,అధికముగా, బిభ్యతః = భయపడుచున్నవారై (భయపడిరి, సద్యః = 
వెనువెంటనే, అతికాతరేణ = అతిశయించినఃదైన్యముతో, తత్‌-పాదగ్రహౌ 
=వారి పాదములను పట్టుకున్నవారై. అపతతామ్‌ =నేలకమై బడిరి. 


ఆ మహర్షులు ఈ విధముగా పలికిరి. వారి వాక్కుల రూపములో 
'నున్న భయంకరమగు ఆ బ్రహ్మదండము (బ్రాహ్మజశాపము) ను ఎన్ని 
అస్త్రృములైననూ నివారించలేవు. 'బ్రఘ్మదండమునకు సాక్షాత్తు శ్రీహరి 
కూడ భయపడును. శ్రీహరియొక్క అనుచరులగు వారిద్దరు ఆ మహర్షుల 
శాపమును విని చాల భయపడిరి. వారు వెంటనే అతిశయించిన దైన్య 
ముతో నేలమై.బడి వారి పాదములను పట్టుకొనిరి. 


భూయాదమఘోని భగవద్భిరకారి దండో 
యో నా హరేత సురహే హేలనమప్యశేషమ్‌ | 
మా వోునుతాపకలయా భగవత్ప్యృతిఘ్నో 
మోహో భవేదిహతునా వ్రజతోరధోకధః 11 36 
అమఘోని = అపరాధియందు, భగవద్భిః = పూజ్యులగు మీచే, 
దండః = శిక్ష అకారి = వేయబడినది, భూయాత్‌ = అది అటులనే యగు 
గాకఓ యః = ఏ దండము, నౌ = మా ఇద్దరి, సురహేలనం అప్‌ = దేవత 
లగు మిమ్ములను పరిహసించుట వలన కలిగిన దోషమును కూడ, అశే 
షమ్‌ = పూర్తిగా, హరేత = పోగొట్టునో, తు =కాని, వః = మీయొక్క అను. 


322 శ్రీమద్భాగవతము 





తాపకలయా = ఇబ్బందియొక్క లేశముచేే అధః అధః = అధమయోనిలోని 
క్కి వ్రజతః = పోవుచున్న నా=మా ఇద్దరికి, ఇహ = ఈ అధవమయోనియం 
దు, భగవత్‌-స్కృతిఘ్నః = భగవంతుని స్మరణమునకు విఘాతము కలిగిం 
చే, మోహః = మోహము, మా భవేత్‌ = కలుగకుండు గాక! క 


అపరాధికి పూజ్యులగు మీరు శిక్షను విధించితిరి. అది అటులనే 
యగుగాక! మేము దేవతలమగు మిమ్ములను పరిహసించితిమి. మీరు 
విధించిన శిక్షను అనుభవించుట వలన ఆ దోషము పూర్తిగా దూరమగును. 
మేమిప్పుడు ఇక్కడనుండి అధమయోని లోనికి పోవృచున్నాము. మేము 
మీకు క్షేశమును కలిగించితిమి. ఆ పాపములో లేశమైననూ మాకు ఈ అధ 
మయోనిలో "భగవంతుని స్మరణమునకు విఘాతము కలిగించే మోహ 
మును ఈయగలదు. కాని, మాకు'అట్లు కారాదని కోరుచున్నాము. 


ఏవం తదైవ భగవానరవిందనాభః 
స్వానాం విబుధ్య సదతిక్రమమార్యహృద్యః | 
తస్మిన్‌ యయౌ పరమహంసమహామునీనా- 
మన్వేషణీయచరణా చలయన్‌ సహశ్రీః || 37 


ఏవమ్‌ = ఈ విధముగా, స్వానామ్‌ = తన సేవకుల, సత్‌-అతిక్ర 
మమ్‌ = మహాత్ములను అధిక్షేసించుటను, తదా ఏవ = అదే సమయము 
లో, విబుధ్య = తెలుసుకొని, ఆర్యహృద్యః = మహాత్ముల హృదయములో 
నివసించే, అరవిందనాభః = పద్మము నాభియందు గల, భగవాన్‌ = శ్రీహరి 
భగవానుడు, సహశ్రీః = లక్ష్మీదేవితో కూడినవాడై. పరమహంసమహామునీ 
నామ్‌ = పరమహంసలగు మహర్షులకు, అన్వేషణీయచరణౌ = ధ్యానించద, 
గిన పాదములను, చలయన్‌ = కదల్చుచున్నవాడై. తస్మిన్‌ = ఆ స్టానము 
నందు, యయా = వెళ్లాను. 


ఈ విధముగా తన సేవకులు మహాత్ములగు సనకాదుల విషయ 
ములో అపరాధమును చేసినారనే విషయమును పద్మనాభుడగు శ్రీహరి 
భగవానుడు అదే క్షణములో తెలుసుకొనెను. వెంటనే మహాత్ముల హృద 
యములలో నిలిచియుంతే ఆయన లక్ష్మీదేవితో గూడి అచటకు నడచి 


తృతీయ స్కంధము - అధ్యాయము 15 323 


వచ్చెను. పరమహంస (ఆత్మజ్ఞాని లగు మహర్షులు తవు ధ్యానములో 
ఆయన పాదములను అన్వేషించుచుందురు. - 


తం త్వాగతం ప్రతిహృతొపయికం స్వపుంభిః 
తేంచక్షతాక్షవిషయం స్వసమాధిభాగ్యమ్‌ |! 
హంసశ్రియోర్వ్యుజన యోశ్శివవాయులోల- 
| చ్భుభ్రాతపత్రశశి కేసరశీకరాంబుమ్‌ [1 3ఏి 


తే తు = ఆ మహర్షులైతే, ఆగతమ్‌ = వచ్చినట్టియు, స్వవుంభిః = 
తన సేవకులచే, ప్రతిహృత-బౌపయికమ్‌ = తీసుకువచ్చి సమర్పించబడిన 
పూజాసాధనములు గలిగినట్టియు, అక్షవిషయమ్‌ = కన్నేలకు గోచరమై 
నట్టియు, స్వసమాధిభాగ్యమ్‌్‌ = తమ సమాధియొక్క భాగ్యము అయి 
నట్టియు, హంసశ్రియోః = హంసల శోభ గల, వ్యజనయోః = రెండు వింజా 
మరలయొక్క, శివవాయులో లత్‌-శుభ్ర-ఆతపత్రశశికేసరశీకర-అంబుమ్‌ = 
మంగళకరమగు వాయువ్వుచే కదలాడే స్వచ్చమగు చంద్రునివంటి గొడుగు 
యొక్క వ్రేలాడే పూసలనుండి పడుచున్న నీటి బిందువులు గల, తమ్‌ = ఆ 
శ్రీహరిని, అచక్షత = చూచిరి. 


సేవకులు పూజాద్రవ్యములను వెంట గొనిరాగా శ్రీహరి అచటకు 
వచ్చి ఆ మహర్షులకు కనబడెను. వారు చేసిన సమాధియోగము రూప్పుకట్టి 
వారి ముందు నిలబడేను. ఆయనకు ఇరువైపులా రాజహంసలను బోలి 
యున్న' వింజామరలు వీచబడుచుండెను. ఆయన శిరస్సుమై చంద్రుని 
వలె ప్రకాశించే గొడుగు పట్టబడెను. వింజామరలనుండి వచ్చే మంగళకర 
మగు వాయువుచే ఆ గొడుగు కొనలనుండి వ్రేలాడే ముత్యాల సరాలు 
కదలి చంద్రుని వెన్నాలలనే అమృతకణములు ఆయనమై పడుచున్నవా 
యన్నట్లు భాసించెను.. 


కృత్స్న్నప్రసాదసుముఖం స్పృహణీయధామ 
స్నేహావలోకకలయా హ్చది సంస్పృశంతమ్‌ | 
శ్యామే పృథావురసి శోభితయా శ్రియా స్వ- 


324 శ్రీమద్భాగవతమ 





శ్చూడామణిం సుభగయంతమివాతృధిష్టమ్‌ |] 39 


కృత్స్నప్రసాదసుముఖమ్‌ = అందరినీ అనుగ్రహించుటయందు 
సుముఖముగా నున్నట్టియు, స్పృహణీయధామ = కోరదగిన గుణములకు 
నిలయమైనట్టియు,  స్నేహ-అవలోకకలయా = ప్రేమపూర్వకమైన 
చూప్పును ప్ర ప్రసరింపజేయుటిచే ప్ఫాది = హృదయమునందు, సంస్పృశం 
తమ్‌ = చక్కగా స్పృశించుచున్నట్టియు (ప్రవేశించుచున్నట్టియు), శ్యామే 
= నీలవర్జము గల, పృథా = విశాలమగు, ఉరసి = వక్షఃస్టలమునందు, శోభి 
తయా = శోభిల్లే, శ్రియా = లక్ష్మీదేవితో, స్వః-చూడామణిమ్‌ = స్వర్లోకము 
నకు చూడామణియగు, ఆత్మధిష్ట్యమ్‌ = తన స్టానముగు వైకుంఠమును, 
సుభగయంతం ఇవ = శోభిల్లజేయుచున్నవాని వలె ఉన్న శ్రీహరిని (వారు 
చూచిరి. 


కోరదగిన సద్దుణములకు నిలయమగు ఆ శ్రీహరి అక్కడనున్న 
మహర్షులను మాత్రమే గాక ద్వారపాలకులను కూడ అనుగ్రహించుటకు 
సుముఖుడై యుండెను. ఆయన (ఘ్రేమతో నిండిన తన చూపులను వారికై 
ప్రసరింప జేసి వారి హృదర్దుములను స్పృశించెన్లు; వారాయనను తమ 
హృదయములలో భానించుముండి వర్ణము గేల ఆయన విశాలమగు 
వక్షస్టలముకై లక్ష్మీ జేవీ శోభిల్లుచుండ్కళ్ల ఆమెతో ఆయన స్వర్లోకమునకు 
చూడామణివంటి తన ధామమగు వైకుంఠమును శోభిల్లబేయుచున్నాడా 
యన్నట్లు ఉండెను. 


పీత్రాంశుకే సృథునితంవిని విస్ఫురంత్యా 
కాంచ్యాలిభిర్విరమహూ వనమాలయా చ |! 
వల్గుప్రకోష్టవలయం వినతాసుతాంసే 
విన్యస్తహస్తమిత రేణ ధునానమబ్ద్బమ్‌ [| త్న 


పృథునితంబిని = విశాలమైన నితంబము ఆశ్రయముగా గల, పీత 
-అంశునే = పచ్చని వస్త్రముపఫై న్‌ విస్ఫురంత్యా = ప్రకాశించుచున్న 
కాంచ్యా = మొలనూలుచే, చ = మరియు, అలిభిః = తుమ్మెదలచే, విరు 
తయా = ధ్వనిని కలిగియున్న వననమాలయా = వనమాలచెే, వల్గుప్రకోష్టవ 


తృతీయ స్కంధము - అధ్యాయము 15 | “ 325 


లయమ్‌ = సుందరమగు ముంజేతులయందు కంకణములు గలిగినట్టియు, 
వినతాసుత-అంసే = వినతయొక్క పుత్రుడగు గరుత్మంతుని భుజముమై, 
విన్యస్తహస్తమ్‌ = ఉంచబడిన చేయి గలిగినట్టియు, ఇతరేణ = మరియొక 
"చేతితో, అబ్బమ్‌ = పద్మమును, ధునానమ్‌ = త్రిప్పుచున్న (శ్రీహరిని చూచి 
ర). 


శ్రీహరియొక్క  విశాలమగు నితంబమునందు పీతాంబరము, 
దానిమై మొలనూలు ప్రకాశించుచుండెను. ఆయన కంఠమునందలి వన 
మాల చుట్టూ తుమ్మెదలు చేరి రుంకారమును చేయుచుండెను. ఆయన 
ముంజేతులయందు కంకణములు సుందరముగా నుంజెను. ఆయన ఒక 
చేతిని వినతాకుమారుడగు గరుడునిమై వేసి మరియుక చేతితో పద్మ 
మును విలాసముగా త్రిప్పుచుండెను. 


విద్యుత్‌ క్షిపన్మకరకుండలమండనార్హ- 

గండస్థలోన్నసముఖం మణిషత్కిరీటమ్‌ . 
దోర్దండషండవివరే హరతా పరార్థ్య- 

హారేణ కంధరగతేన చ కౌస్తుఖేన || త్న 


విద్యుత్‌క్షిపత్‌-మకరకుండలమండన- అర్హగండస్థల-ఉన్నసమ్ము 
ఖమ్‌ = మెరుపును తిరస్కరించే మకరాకారములోనుండే కుండలముల 
అలంకారమునకు తగిన చెక్కిళ్లు మరియు ఎత్తైన ముక్కు గల ముఖము 
గలిగినట్టియు, మణిమత్‌-కిరీటమ్‌ = మణులు 'వాదిగిన కిరీటము గలిగినట్టి 
యు, దోర్దండషండవివరే = భుజదండముల సమూహమునకు మధ్యలో, ఇ 
హరతా = విహరించుచున్ను పరార్థ్యహా రేణ = చాల గొప్ప, హారముచే, చ = 
మరియు, కంధరగతేన = మెడనుండి వక్షఃస్టలమునకు వ్రేలాడుచున్న, 
కౌస్తుభేన = కౌస్తుభమాణిక్యముచే (ప్రకాశించుచున్న శ్రీహరిని చూచిరి), 


శ్రీహరియొక్క చెవులకు గల మకరాకారపు కుండలములు తము 
కాంతిచే మెరుపులను తల దన్నుచూ చెక్కిళ్లకు శోభను చేగూర్చుచుండె 
ను. ముఖము ఎత్తైన ముక్కుతో ప్రకాశించుచుండెను. ఆయన నుణులను 
పొదిగిన కిరీటమును దాల్చియేీండెను. నాలుగు భుజదండముల మధ్యలో 


326 . - శ్రీమద్భాగవతము 





చాల గొప్ప హారము విహరించుచుండెను. మెడనుండి త్రాటితో వ్రేలాడే 
కౌస్తుభమాణిక్యముతో వక్షస్థలము ప్రకాశించుచుండెను. 


అత్రోపసృష్టమితి చోత్సితమిందిరాయాః | 
స్వానాం ధియా విరచితం బహుసౌష్టవాఢ్యమ్‌ |! 
మహ్యం భవస్య భవతాం చ భజంతమం౦గం 
నేముర్నిరీక్ష్య న వితృప్తదృశో ముదా క్రై! 42 


ఇందిరాయాః = లక్ష్మీ దేవియొక్క, ఉత్స్మితమ్‌ = సౌందర్యగర్వ 
ము, అత్ర = ఈ భగవానుని విషయములో, ఉపసృష్టమ్‌ = తొలగిపోయిన 
ది, ఇతి = అని, స్వానామ్‌ = తన భక్తుల, ధియా = బుద్ధిచే, విరచితమ్‌ = 
భావన చేయబడినట్టియు, మహ్యమ్‌ = నా కొరకు, భవస్య = శివునికి చ = 
మరియు, భవతామ్‌ = మీకు, బహుసొష్టవ-ఆఢ్యమ్‌ = అతిశయించిన 
సౌందర్యముచే కూడియున్న అంగమ్‌ = రూపమును, భజంతమ్‌ = ప్రకటిం 
చుచున్న శ్రీహరిని, నిరీక్ష్య = చూచి, న వితృప్తదృశః = నిశేషముగా తృప్తిని 
' పొందని చూపులు గలవారై ముదా = ఆనందముతో, క్రై = శిరస్సులతో, 
నేముః = నమస్కరించిరి. య్‌ 

లక్ష్మీదేవికి తన సౌందర్యము విషయములో గల గర్వము భగవా . 
నుని యెదుట తొలగిపోయినదని ఆయన భక్తులు భావన చేయుచుందురు. 
నాకు, శివునకు, మీకు ఉపాసన కొరకై ఆయన అతిశయించిన సౌందర్య 
ముతో హూడిన రూపమును ప్రకటించినాడు. అట్టి శ్రీహరిని ఆ మహర్షులు 
చూచిరి. కాని, ఎంత చూచినా వారికి తనివి తీరలేదు. వారు తలలను వంచి 
ఆయనకు ఆనందముతో నమస్కరించిరి, 


తస్యారవిందనయనస్య పదారవింద- 
కింజల్కమిశ్రతులసీమకరందవాయు: | 
అంతర్గతస్ప్యవివరేణ చకార తేషాం 
సంక్షో భమక్షరజుషామసి చిత్తతన్యోః || 4 


తృతీయ స్కంధము - అధ్యాయము 15 327 


అరవిందనయనస్య = పద్మము వంటి కన్నులు గల, తస్య = ఆ 
శ్రీహరియొక్క, పద-అరవిందకింజల్కమిశ్రతులసీనుకరందవాయుః = 
పద్మములవంటి పాదముల కేసరములవంటి వైళ్లతో కలిసిన తులసి 
యొక్క మకరందముయొక్క వాయువు, స్వవివరేణ = ముక్కు పుటముల 
ద్వారా, అంతః-గతః = లోపల ప్రవేశించినదై, అక్షరజుషాం అపి = బ్రహ్మ 
నిష్ట గలవారే అయిననూ, తేషామ్‌ = వారియొక్క, చిత్తతన్వోః = నునస్సు 
నకు దేహమునకు, సంక్షో భమ్‌ = సంక్షో భమును, చకార = చేసెను 


పద్మములవంటి కన్నులు గల అ శ్రీహరియొక్క  "*దములు 
పద్మములను, కాలి వ్రేళ్లు ఆ పద్మముల కేసరములను పోలియంఎండెను. ఆ 
పాదపద్మముల నుకరందముతో కూడిన తులసీగంధజటును మోసుకొని 
వచ్చిన వాయువు ఆ మహర్షుల ముక్కు పుటవుల గుంగ లోపలికి ప్రవే 
శించెను. వారు బ్రహ్మనిష్ట గలవారే అయిననూ, అది వారి మనస్సులకు 
ఆనందాతిశయమును, దేహములకు రోమాంచమును కలిగించెను. 


తే వా అముష్య వదనాసితపద్మకోశ- 

ముద్వీక్ష్య సుందరతరాధరకుందహానమ్‌ | 
అబ్దాశిషః పునరవేక్ష్య తదీయమంఘఘి- 

ద్వంద్వం నఖారుణమణిశయణం నిదధ్యుః | 144 


తే వై= ఆ మహర్షులు, అముష్య = ఈ శ్రీహరియొక్క, సుందరత 
ర-అధరకుందహాసమ్‌ = మిక్కిలి అందమైన క్రింది పెదవియందలి మళ్లెల 
వంటి చిరునవ్వు గల, వనదన-అసితపద్మకోశమ్‌ = ముఖము అనే నల్లకలువ 
మొగ్గను, ఉద్వీక్ష్య వై = నిశ్చయముగా తలను మైకెత్తి చూచి, లబ్బ-ఆశిషః 
= పొందబడిన మనోరథము గలవారై పునః = మరల, తదీయమ్‌ = ఆయ 
నకు చెందిన, నఖ-అరుణమణిశయణమ్‌ = గోళ్లు అనే పద్మరాగమాణిక్య 
ములకు ఆశ్రయమైన, అంఘ్రిద్వంద్వమ్‌ = పాదముల జంటను, అవేక్ష్య = 
తలను క్రిందకు దించి చూచి, నిదధ్యుః= ధ్యానించిరి.. 


ఆ మహర్షులు శ్రీహరియొక్క మిక్కిలి అందమగు క్రింది పెదవిని, 
సే మల్లెలవంటి చిరునవ్వును, నల్లకలువ మొగ్గవంటి ముఖ 


328 శ్రీమద్భాగవతము 


మును తలలను కైకెత్తి చూచిరి. వారి మనోరథము ఈడేరెను. మరల, 
పద్మరాగమాణిక్యములవంటి గోళ్లను, వాటికి ఆశయమగు రెండు పాదము 
లను తలలను క్రిందికి దించి చూచిరి. తరువాత వారాయనను ధ్యానించిరి. 


పుంసాం గతిం మృగయతామిహ యోగమార్హిః 
ధ్యానాస్పదం బహు మతం నయసాభిరామమ్‌ | 
పౌంస్నం వపుర్దర ఎయానమనన్యసిద్దెః 
బెత్పత్తి కైస్పనుగృణన్‌ యుతమసష్టభోగైః 1 45 


ఇహ = ఈ లోకమునందు, యోగమార్గెః = యోగమార్గములచే, 
గతిమ్‌ = మోక్షమును, మృగయతామ్‌ = అన్వేషించే, పుంసామ్‌ = మానవ్ఫ 
లకు, ధ్యాన-ఆస్పదమ్‌ = ధ్యానమునకు విషయము అయినట్టియు, నయ 
న-అభిరామమ్‌ = కన్నులకు పండువ అయినట్టియు, బహుషుతమ్‌ = 
మిక్కిలి ఆదరింపబడునట్టియు, పౌొంస్నం వపుః = పురుషరూపమును, 
దర్శయానమ్‌ = చూపించుచున్న అనన్య సిద్ధః = ఇతరులయందు లభించ 
ని, బౌత్పత్తికైః = సహజసిద్దములగు, అస్టభో గః = అమ్టైశ్వర్యములచే, 
యుతమ్‌ = = కూడియున్న భగవానుని, సమగ్భణన్‌ = చక్కగా స్తుతించిరి. 


ఈ లోకములో మానవులు యోగమార్గముల ద్వారా మోక్షమును 
పొందగోరి కన్నులకు పండువయగు ఆ పురుషోత్తముని రూపమును అత్యా 
దరముతో ధ్యానించుచుందురు. శ్రీహరి అట్టి రూపమును ఆ మహార్జులపు 
దర్శనమిచ్చెను. ఇతరులలో కానరాని అణిమ మొదలగు అ స్టైశ్వర్యముల 
ఆయనలో సహజసిద్ధముగా నున్నవి. అట్టి భగవానుని ఆ మహర్షులు 
చక్కగా స్తుతించిరి. 


కుమారా ఊచుః | 
యోుంతర్జితో హృది గతోంపి దురాత్మనాం ప 
సోంద్యైవ నో నయనమూలమనంత రాద్ధః | 
య రే ర్రస్టవ కర్ణవివరేణ గుహాం గతోనః 
పేత్రానువర్ణితరహా భవదుద్భవేన |] 4 


తృతీయ స్కంధము - అధ్యాయము 15 ౩29 


అనంత = ఓ అనంతుడా[ యః = ఏ, త్వమ్‌ = నీవు, దురాత్మ 
నామ్‌ = దుష్టులకు, హృది = హృదయమునందు, గతః అపి = నిలిచియు 
న్ననూ, అంతర్జితః = దాగియుందువో, సః = అట్టి నీవు, అద్య ఏమతు 
ఈనాడు, నః = మాకు, నయనమూలమ్‌ = కన్నులకు గోచరమగుటను, 
రాద్దః = పొందితివి, య ర్డి ఏవ =వి కాలమునందైతే, భవత్‌- -ఉద్భవేన ఇ 
నీనుండి జన్మను పొందిన, నః = నూ, పిత్రా = తండ్రీగారిచే, అనువర్ణిత 
రహాః = వర్ణించబడిన రహస్యము గలవాడవైనావో (అదే కాలము€*ే), కర్ణి 
వరేణ = చెవుల రంధ్రముగుండా, గుహామ్‌ = హృదయగుహన' గతః = 
పొందితిని. 


కుమారులు ఇట్లు పలికిరి --- ఓ అనంతుడా! నీగ్శ దుష్టులకు 
హృదయమునందే భాసించుచున్ననూ దాగియుందు,). అట్టి నీవు 
ఈనాడు మా కన్నులకు కానవచ్చుచున్నావు. నుండి జన్మను పొందిన 
మా తండ్రిగారు ఏనాడు నీ స్వరూపముయొక్క రహస్యమును మాకు 
వర్షించి చెప్పినారో, ఆనాడే నీవు చెవి రంధ్రముల గుండా మా హృదయ 
(బుద్ధి గుహలో ప్రవేశించియున్నావు. 


తంత్వాం విదామ భగవన్‌ పరమాత్మతత్త్వం 

సత్త్వేన సంప్రతి రతిం రచయంతమేషామ్‌ | 
యత్తేనుతాపవిది తైర్చుఢభక్తియో గః 

ఉద్ద్ధంథయో హృది విదుర్మునయో విరాగాః।! 14 


భగవన్‌ = ఓ భగవానుడాఓ సత్త్వేన = శుద్దసత్తస్వరూపముచెే, 
సంప్రతి = ఇప్పుడు, ఏషామ్‌ = ఈ నీ భక్తులకు, రతిమ్‌ = ప్రీతిని, రచయం 
తమ్‌ = కలిగించుచున్ను త్వామ్‌ = నిన్ను తమ్‌ = ఆ, పరమ్‌ = ఉత్కృష్టమ 
గు, ఆత్మతత్త్వమ్‌ = ఆత్మస్వరూపముగా, విదామ = తెలియుచున్నాము, 
యత్‌ = ఏ పరమాత్మతత్త్వమును, ఉత్‌-గ్రంథయః = అజ్ఞానగ్రంథి (అహం 
కారము) లేని, విరాగాః = విరాగులగు, మునయః = మునులు, తే =నీ, 
అనుతాపవిదితైః = కృపచే. తలియబడే, దృఢభక్తియోగః = దృఢమగు భక్తి 
యోగముల ద్వారా, హృది = హృదయమునందు, విదుః = తెలియుదురో. 


330 శ్రీమద్భాగవతము 


ఓ భగవానుడా! నీవిప్పుడు నీ భక్తులమగు మా యెదుట నీ శుద్ధ 
సత్త్వప్రధానమగు సగుణరూపమును దర్శనమిచ్చి ప్రీతిని కలిగించినావు. 
ఈ సగుణరూపమే శాస్త్రప్రసిద్దమైన ఉత్కృష్టమగు ఆత్మతత్త్వమని మేము 
గుర్తించుచున్నాము. అహంకారము, రాగము లేని మననశీలురగు భక్తులు 
నీ అనుగ్రహముచే దృఢమగు భక్తియోగమును పొందినవారై ఆ ఆత్మత 
త్త్వమును తమ హృదయములో సాక్షాత్కరించుకొనుచున్నారు. 


నాత్యంతికం విగణయంత్యపి తే ప్రసాదం 
కింత్వన్యదర్చితభయం భువ ఉన్నయొస్తే | 

యేుంగ త్వదంఘిశరణా భవతః కథాయాః 
కీరన్యతీర్థయశసః కుశలా రసజ్ఞాః || 485 


అంగ = ఓ శహరీఓ తే = వారు, ప్రసాదమ్‌ స అనుగ్రహమైన, 
ఆత్యంతికం అపి = మోక్షమును కూడు న విగణణయంతి = లెక్క చేయరు, 
తే = నీ, భ్రువః = కనుబొమయొక్క, ఉన్నయొః = విరుప్పులచే, అర్పితభ 
యమ్‌ = కలిగించబడిన భయము గల, అన్యత్‌ = ఇంద్రపదవి మొదలగు 
ఇతరమును, న విగణణయంతి కిం తు = లెక్కచేయరని వేరుగా చెప్పవల 
యునా?, కుశలాః = నేర్పరులగు (వివేకము గలవారు), యే = ఎవరైతే,.. 
త్వత్‌-అంఘ్రిశరణాః = నీ పాదములే శరణుగా గలవారై, కీరన్యతీర్ణయశసః 
సా కీర్షించదగిన పవిత్రమగు కీర్తి గల, భవతః = నీయొక్క కథాయాః = గాథ 
యొక్క, రసజ్ఞాః = రసమునెరింగినవారో. 


ఓ శ్రీహరీ! నీ భక్తులు ధర్మాధర్మ (నిత్యానిత్య) వివేకము గల 
నేర్పరులు. వారు కేవలము నీ పాదములను మాత్రమే శరణు జొచ్చియుం 
దురు. క్షీర్తించదగిన పవిత్రమగు కీర్తి గల నీ గాథల రసము వారికి యెరుక 
యే. వారు నీ అనుగ్రహముచే లభించే మోక్షమునైననూ లెక్కచేయరు. నీ 
కనుబొమల విరుప్పులచే గడగడలాడే (కాలమునకు లోబడియుండే) ఇంద్రా 
దుల పదవులను వారు లెక్క చేయరని వేరుగా చెస్పవలయునా? 


కాముం భవస్ప్వవృజినైర్నిరయేషు నః స్తా- 
చ్చేతోఃలివద్యది ను తే పదయో రమేత | 


తృతీయ స్కంధము = అధ్యాయము 15 331 
వాచశ్చ నస్తులసివద్యది తేంటఘ్రిశోభాః 
పూర్యేత తే గుణగజైర్యది కర్ణరంధ్రః 1 49 


చేతః ను = మనమ్సైతే, అలివత్‌ = తుమ్మెద వలె, తే = నీ, 
పదయోః = పాదములయందు, రమేత యది = రమించే పక్షములో, నః = 
నూ వాచః = వాక్కులు, తులసివత్‌ = తులసి వఠె, తే=నీ, అంఘ్రిశోభాః 
యది = పాదములచే శోభను పొందే సక్ష్రములో, చ = మరియు, కర్టరంధ్రః 
= చెవి రంధ్రము, తే =నీ, గుణగణైః = గుణముల సమూహములచే, యది 
పూర్యేత = పూరింపబడే పక్షములో, నః = మాకు, స్వవృజివైః = మా పాప 
ములచే, నిరయేషు = నరకములయందు, భవః = పుట్టుక, కాముమ్‌ = యథే 
చృగా, స్తాత్‌ = కలుగుగాక! 


మా మనస్సులు తుమ్మెదల వతెనీ పాటు 
మాత్రమే రమించే పక్షములో, మా వాక్కులు తులసి వలె నీ పాదముల 
సంబంధముచే (వర్ణనలచే) శోభిల్లే పక్షములో, మా చెవుల రంధ్రములు ని 
గుణగణముల గానముచే పూరించబడే పక్షములో, మాకు మూ పాపముల 
నిమిత్తముగా యథేచ్చగా నరకములో జన్మ కలుగుగాక! అట్టి జన్మకు మా 
అభ్యంతరము లేదు. 


ప్రాదుశ్చకర్ణ యదిదం పురుహూత రూపం 
తేనేశ నిర్చృతిమవాపురలం దృశో నః | 
తస్మా ఇదం భగవతే నమ ఇద్విధేమ 
యోనాత్మనాం దురుదయో భగవాన్‌ ప్రతీతః 1] 50 


ఇతి శ్రీమద్బాగవతే మహాపురాణే తృతీయస్కంధే 
సంచదశో 5ధ్యాయః 1|| 


పురుహూత = విప్పులమగు కీర్తి గలవాడాఓ ఈశ = ఓ పరమేశ్వరా! 
యత్‌ = ఏ, ఇదమ్‌ = ఈ, రూపమ్‌ = రూపమును, ప్రాదుశ్చకర్ణ = ఆవిర్భ 
వింప జేసితివో, తేన = దానిచే, నః= మా, దృశః = కన్నులు, అలమ్‌ = అధి 
కముగా, నిర్వృతిమ్‌ = ఆనందమును, అవాప్పుః = పొందినవి, ఇత్‌ = ఈ విధ 


332 శ్రీమద్చాగవతము 


ముగా, ప్రతీతః = కానవచ్చుచున్నావు, తమ్మై = అట్టి భగవతే = భగవానుడ 
వగు నీ కొరకు, ఇదమ్‌ = ఈ, నమః = నమస్కారమును, విధేమ = చేయు 
చున్నాము, యః = ఏ, భగవాన్‌ = భగవానుడవగు నీవు, అనాత్మనామ్‌ = 
మనోజయము లేనివారికి, దురుదయః = తెలియ శక్యము కానివాడవో. 


విపులమగు కీర్తి గల ఓ పరమేశ్వరా! నీవు నీ ఈ రూపమును మా 
మయుదుట ఆవిర్భవింప జేసితివి. భగవానుడవగు నీవు ఈ విధముగా మా 
యదుట ప్రత్యక్షమైతివి. మా కన్నులు అతిశయించిన ఆనందమును 
పొందినవి. మనోజయము లేనివారు నిన్ను తెలియజాలరు. ఇదిగో ! చేతు 
లెత్తి నీకు నమస్కరించుచున్నాము. 


_ శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు 
పదునైదవ అధ్యాయము ముగిసినది (15). 


కచ చ చ 


అథ పషోడశోరధ్యాయః 
జయ విజయులు వైకుంఠమునుండి పతితులగుట 


బ్రహ్మోవాచ | 
ఇతి తద్భృణతాం తేషాం పు యోగధర్మిణామ్‌ | 
ప్రతినంద్య జగాదేదం వికుంఠనిలయో విభుః || క్షే 


బ్రహ్మా = బ్రహ్మగారు, ఉవాచ = పలికెను, ఇతి = ఈ విధముగా, 
గృణతామ్‌ = స్తుతించుచున్ను తేషామ్‌ = ఆ యోగధర్మిణామ్‌ = జ్ఞానమే 
ధర్మముగా గల మునీనామ్‌ = సనకాది మహర్షుల, తత్‌ = ఆ స్తోత్రమున్ను 
ప్రతినంద్య = అభినందించి, వికుంఠనిలయః = వైకుంఠాధిపతియగు, విభుః 
= శ్రీహరి విభుడు, ఇదమ్‌ = ఈ మాటను, జగాద = పలికెను. 

బ్రహ్మగారు ఇట్లు పలికిరి --- ఆత్మజ్ఞాననిష్టయే ధర్మముగా గల 
ఆ మహర్షులు చేసిన ఈ స్తోత్రమును వైకుంఠాధిపతియగు (శుద్ధమగు 
బుద్ధియందు ఆత్మరూసముగా ప్రకాశించే శ్రీహరి విభుడు అభినందించి, 
వారీతో ఇట్లు పలికెను. 


క్రీ భగవానువాచ |! 
ఏతొాతా పార్లదౌ మహ్యం జయో విజయ ఏవచ | 
కదర్ధీకృత్య క యద్యో బహ్వక్రాతామతిక్రమమ్‌ 11" గ 


తౌ = అట్టి, ఏతొౌ = ఈ, జయః = జయుడు, విజయః ఏవ చ = విజ 
యుడు అనువారలు, మహ్యమ్‌ = నా కొరకు, పార్షదౌ = అనుచరులు, వః = 
మీకు, బహు = అధికముగా, యత్‌ = ఏ, అతిక్రమమ్‌ = అపరాధమును, 
అక్రాతామ్‌ = చేసిరో దానిని, మామ్‌ = నన్ను కదర్థీకృత్య = అవమానించి 
(వేసిరి. 


334 శ్రీమద్భాగవతము 





మీ శాపమునకు గురిమయెన ఈ జయవిజయులనే వారిద్దరు నా 
అనుచరులు. వీరు మీ విషయములో పెద్ద అపరాధమును చేసినారు. అట్లు 
చేయుటలో, వారు నన్ను కూడ అవమానించినారు. 


యస్తేతయోర్ధృతో దండో భవద్భిర్మామనువతైః | 
స ఏవానుమతో5స్మాభిర్మునయో దేవహేలనాత్‌ || 3 


మునయః = ఓ మహర్షులారా! మామ్‌ = నన్ను అనువ్రతైః = 
భక్తితో ఆరాధించే, భవద్భిః = మీచేే, దేవహేలనాత్‌ = య. 
మిమ్ములను పరిహసించుట నిమిత్తముగా, ఏతయోః = వీరిద్దరికి యః 
ఏ, దండః = శిక్ష ధృతః = విధించబడినదో, సః ఏవ = అదియే, అస్మాభిః = 
మాచే, అనుముతః = అంగీకరించబడినది. 

ఓ మహర్షులారా! దేవతాస్వరూపులగు మిమ్ములను పరిహసిం 
చుట ద్వారా వీరు నన్ను కూడ పరిహసించినట్లే అయినది. నన్ను భక్తితో 
ఆరాధించే మీరు వీరిద్దరికి విధించిన శిక్షను నేను కూడ ఆమోదిస్తున్నాను. 


తద్వః ప్రసాదయామ్యద్య బ్రహ్మ దైవం పరంహిమే। 
తద్దీత్యాత్మకృతం మన్యే యత్స్వపుంభిరసత్కృతాః |! 4 


తత్‌ = అందువలన, అద్య = ఇప్పుడు, వః = మిమ్ములను, ప్రసాద 
యామి = ప్రసన్నులు కండని ప్రార్దించుచున్నాను, హి = వలయనగా, మే = 
నాకు, బ్రహ్మ = బ్రాహ్మణుడు, పరమ్‌ = సర్వాతిశాయియగు, దైవమ్‌ = దైవ 
ము, స్వపుంభిః = నా అనుచరులచే, అసత్‌-కృతాః యత్‌ = అవమానించబ 
డీరనేది యేది గలదో, తత్‌ = అది, ఆత్మకృతం హీ = నాచే చేయబడినదే, 
ఇతి = అని, మన్యే = తలంచుచున్నాను. 

కావున, నేనిప్పుడు మిమ్ములను ప్రసన్నులు కండని ప్రార్దించుచు 
న్నాను. ఏలయనగా, నాకు బ్రహ్మవేత్త పరమదైవము. నా అనుచరులు 


మిమ్ములను అవమానించినచో, అది నేను మిమ్ములను అవమానించినట్లే 
యగును, . 


యన్నామాని చ గృహ్హాతి లోకో భృత్యే కృతాగసి | 


తృతీయ స్కంధము - అధ్యాయము 16 33వ 





సోంసాధువాదస్తక్కీ ర్తిం హంతి కవ వ మయు 115 


లోకే = లోకమునందు, భృత్యే = సేవకుడు, కృత-ఆగసి = చేయబ 
డిన అపరాధము గలవాడు కాగా, యత్‌-నామాని = ఏ స్వామియొక్క పేర్ల 
ను, గృహ్ష్హాతి = స్వీకరించునో, సః = అట్టి అసాధువాదః = నిందావచనము] 
తత్‌-కీర్తిమ్‌ = వాని కీర్తిని ఆమయ:ః = వ్యాధి, త్వచం ఇన = చర్మమును 
వలె, హంతి = పాడుచేయును. 


లోకములో సేవకుడు అపరాధము చేసినప్పుడు జనులు వాని 
స్వామిని నిందించెదరు. దాని వలన ఆ స్వామి యొక్క కీర్తి చర్మరోగ 
ముచే చర్మము పాడైన విధముగా, చెడిపోవును. 


యస్యామృతామలయశఃశ్రవణావగాహః 
సద్యః పునాతి జగదా శ్వపచాద్వికుంఠః | 
సోోహం భవద్భ్శ్య ఉపలబ్దసుతీర్దకీర్తిః 
ఛింద్యాం స్వబాహుమపి వః ప్రతికూలవృత్తిమ్‌! |6 
యస్య = ఎవనియొక్క, అమృత-అవములయశఃశ్రవణ-అవగాహః = 
అమృతమువంటి స్వచ్భ మైన కీర్షియందు వినుటద్వారా మునుగుట, సద్యః 
= వెంటనే, ఆ శ్వపచాత్‌ = పరమకిరాతకుని వరకు, జగత్‌ = జగత్తును, 
పునాతి = సవిత్రము చేయునో, సః =-అట్టి, వికుంఠః = మొక్కవోని సామ 
ర్థ్యము గల, భవద్భ్శ్యః = మీనుండి. ఉపలబ్ధనుతీర్థకీర్తి: = పొందబడిన 
గొప్ప పవిత్రము చేసె కీర్తి గలు అహమ్‌ = నేను, వః = మీకు, ప్రతికూలవృ 
త్తివ్‌. = ప్రతికూలమగు వ్యాపారము గల, స్వబాహుం అపి = నా చేతినైన 
నూ, ఛింద్యామ్‌ = అగగొట్టెదను. ౯ 


ఈ లోకములో నా నిర్మలమైన. యశస్సు అనే అమృతవాహి 
నియందు శ్రవణము అనే మునకను వేయువాడు ఎవడైనా, పరమకిరాత 
కుడే అయినా, వెంటనే పవిత్రుడగును. అట్టి గొప్ప పాపనమగు కీర్తి నాకు 
మీవంటి మహాత్ముల వలననే లభించినది" మొక్కవోని సామర్థ్యము గల 
అట్టి నేను, మీకు ప్రతికూలముగా న్యవహరించినచో, నా చేతినైననూ తెగ 
గొటెదను. ్ట 


336 శ్రీమద్భాగవతము 





యత్సేవయా చరణపద్మపసవిత్రరేణుం 
సద్యః క్షతాఖిలమలం ప్రతిలబ్ధశీలమ్‌ | 
న శ్రీర్విరక్తమపి మాం విజహాతి యస్యాః 
ఫేక్షాలవార్డ ఇతరే నియమాన్‌ వహంతి || 7 


యత్‌-సేవయా =వి బ్రహ్మవేత్తల సేవచే, చరణపద్మపవిత్రరే 
ణుమ్‌ = పద్మములవంటి పాదముల పావనమగు ధూఖథిని కలిగియున్నట్టి 
యు, సద్యః = = వెనువెంటనే, క్రపిత-అభిలమలమ్‌ = నశింపజేయబడిన సక 
లదోషములు కలిగినట్టియు, ప్రతిలబ్ధశీలమ్‌ = పొందబడిన సచ్చీలము కలి 
గినట్టియు, విరక్తం అపి = విరాగినే అయిననూ, మామ్‌ =నన్ను శ్రీః=. 
లక్షీ క్ష్మీదేవి, న విజహాతి = విడిచిపెట్టుట లేదో, యస్యాః = ఏ లక్ష్మి యొక్క 
పేక్షాలవ-అర్జే = ఒక్క చూపు హ్‌ ప్రయోజనమునందు, ఇతరే = ఇతరు 
లు, నియమాన్‌ = నియమములను, వహంతి = పాటించుచున్నారో. 

బ్రహ్మవేత్తలగు మిమ్ములను సేవించుటచే మీ పాదపద్మముల 
ధూళి నన్ను పవిత్రునిగా చేసి, నాలోని సకలదోషములను పారద్రోలినది 
(బ్రహ్మవేత్తలగు మిమ్ములను సేవించుటచే నా పాదపద్మముల ధూళికి 
సేవించువారిని పవిత్రము చేసే మహిమ అబ్బినది; లేదా, బ్రహ్మవేత్తలగు 
మిమ్ములను సేవించినప్పుడు మీ పాదపద్మముల ధూళి సోకుటచే జగ 
త్తును పావనము చేసే శక్తి నాకు లభించినది). మైగా, మీ సేవ వలన నాకు 
సుందరమగు శీలము అబ్బినది. దాని ప్రభావము చేతనే, నేను విరక్తుడనే 
అయిననూ, లక్ష్మీదేవి నన్ను విడువకున్నది. ఆ లక్ష్మీ దేవియొక్క అనుగ్రహ 
ముతో కూడిన ఒక్క చూప్పు తముమై ప్రసరించుటకై ఇంద్రాదులు వ్రతనియ 
నుములను పాటిస్తూ, కష్టపడి తపస్సును చేయుచున్నారు. 

నాహం తథాద్మి యజమానహవిర్వితానే 
శ్చ్యోతద్దృతప్పుతమదన్‌ హుతభుజ్ముఖేన | 


యద్బాాహ్మణస్య ముఖతశ్చరతోఃంనుఘూసం 
తుష్టస్య మయ్యవహితైర్నిజకర్మ పాకైః [| 8 


అహమ్‌ = నేను వితానే = యజ్ఞమునందు, శ్చ్యోతద్‌-ఘృతప్పు 
తమ్‌ = కారుచున్న నేతితో నిండియున్న యజమానహవిః = యజ్ఞము 
చేయువాని హవిస్సును, హుతభుక్‌-ముభేన = అగ్ని అనే నోటితో, అదన్‌ = 
తినుచున్నవాడనై, తథా = ఆ విధముగా, న అద్మి = తినను, యత్‌ = ఏ విధ 
ముగానైతే, శ్చ్యోతద్‌-ఘృతప్లుతమ్‌ =.కారుచున్న నేతితో నిండిన, అనుఘా 
సమ్‌ = ప్రతిముద్దను, చరతః = భక్తించుచున్నట్టియు, మయి = నాయందు, 
అవహితైః = సమర్పించబడిన, నిజకర్మపాకైః = తన కర్మల ఫలములచే, 
తుష్టస్య = సంతుష్టుడైన, బ్రాహ్మణస్య = బ్రహ్మవేత్తయొక్క, ముఖతః = 
నోటిగుండా, అశ్నామి = తినుచున్నానో. 

యజ్ఞములో యజమానుడు కారుచున్న నేతితో నిండియున్న 
పరోడాశము మొదలగు హవిస్సును సమర్ప్చించినప్పుడు నేను దానిని 
అగ్ని అనే నోటితో భక్షించెదను. అంతేగాక తాను చేసిన కర్మల ఫలమును 
నాకు సమర్పించి సంతుష్టుడై యున్న బ్రహ్మవేత్త నేతితో నిండియున్న 
ప్రతి ముద్దను భక్షించుచుండగా, ఆయన నోటిద్వారా ఆ అన్నమును భక్షిం 
చేది కూడ నేనే. కాని, ఆ బ్రహ్మవేత్త నోటిగుండా భక్షించినంత తృప్తిగా 
నేను యజ్ఞములోని హవిస్సులను కూడ భక్షించుట లేదు. 


యేషాం బిభర్యహమఖండవికుంఠయోగ- 
మాయావిభూతిరమలాంఘ్రిరజః కిరీట్రైః || 
విప్రాంస్తు కో న విషహేత యదర్హణాంభః 
సద్యః పునాతి సహచంద్రలలామలోకాన్‌ స 


అఖండవికుంఠయోగమాయావిభూతిః = భేదము లేనిది. మొక్కవో 
నిది అగు యోగమాయయొక్క మహిమ గల, అహమ్‌ = నేను, కిరీటైః = 
కిరీటములచే, యేషామ్‌ = ఏ బ్రహ్మవేత్తలు అమల-అంఘ్రిరజః = పవిత్ర 
మగు పాదముల ధూళిని, బిభర్మి = ధరించెదనో అట్టి, విప్రాన్‌ తు = 
బ్రాహ్మణులనైతే, కః = ఎవ్వాడు, న విషహేత = సహించకుండును?, 
యత్‌-అర్హణ-అంభః = ఏ బ్రాహ్మణుల (ఏ నా) పొదోదకము, సహచంద్రల 


338 / శ్రీమద్భాగవతము 


లామలోకాన్‌ = చంద్రుడు శిరోభూషణముగా గల శివునితో సహా లోకముల 
ను, సద్యః = వెనువెంటనే, పునాతి = పవిత్రము చేయుచున్నదో. 


నా యోగమాయ అఖండమైనది. దానికి మొక్కవోని మహిమ గల 
దు. నా పొదోదకరూపమగు గంగ చంద్రుడు శిరోభూషణముగా గల శివు 
నితో సహా సమస్తలోకములను పవిత్రము చేయుచున్నది. అట్టి నేను కూడ 
బ్రహ్మవేత్తల 'పవిత్రమగు పాదధూళిని కిరీటముమై దాల్బెదను. వారి పాద 
ధూళి చంద్రశేఖరునితో సహా లోకములనన్నింటినీ పావనము చేయ దగి 
యున్నది. అట్టి బ్రాహ్మణులను ఎవడు సహించకుండును? 


యమే తనూర్ద్విజవరాన్‌ దుహతీర్మదీయా 
భూతాన్యలబ్ధశరణాని చ భేదబుద్ధ్యా | 
దక్ష్యంత్యఘక్షతదృశో హ్యహిమన్యవస్తాన్‌ 
గృధ్రా రుషా మమ కుషంత్యధిదండనేతుః [1110 


అఘక్షతదృశః = పాపముచే చెడగొట్టబడిన దృష్టి గల, అహిమ 
న్యవః = పాము కోపమువంటి కోసము గల, యే = ఎవరైతే, మే = నాయొ 
క్క, తనూః = శరీరములైన, ద్విజవరాన్‌ = బ్రాహ్మణగ్రేషస్టులను, మదీయాః 
= నాకు చెందిన, దుహతీః = పాలిచ్చే ఆవులను, చ = మరియు, అలబ్దశర 
ణాని = రక్షకుడు లభించని, భూతాని = ప్రాణులను, భేదబుద్ధ్యా = నాకంటె 
వేరు అనే బుద్దితో, ద్రక్ష్యంతి = చూచెదరో, తాన్‌ = వారిని, మమ =నాయొ 
క్క అధిదండీనేతుః = అధికారము ఈయబడి శిక్షను విధించే యముని, 
అహిమన్యవః = పాము కోపము వంటి కోపము గల, గృధ్రాః= గద్దల రూప 
ములోనుండే కింకరులు, రుషా = కోపముతో, కుషంతి = చీల్చెదరు. 


బ్రాహ్మణడ్రేష్టులు, గోవులు మరియు రక్షకుడు లేని ప్రాణులు నా 
శరీరములోని భాగములు. వారికి నాకు భేదము లేదు. కాని, కొందరు 
పాము వలె కోపిష్టుళై పాపకార్యములచే చెడగొట్టబడిన బుద్ది గలవారై, 
వారిని నాకంటె వేరుగా భావించెదరు. అట్టి వారిని శిక్షించే అధికారమును 
నేను యమునకు ఇచ్చినాను. కోపముతో బుసలు కొట్టే పాముల వంటి ఆ 
యముని కింకరులు కోపించి గ్రద్దల రూపములో వారినీ చీల్చివేసెదరు. 


తృతీయ స్కంధము ఆ అధ్యాయము గ 330 


యే బ్రాహ్మాణాన్మయి ధియా క్షిపతోుర్చయంతః 
తుష్యద్ధ్భృదస్పితసుధోక్షితపద్మవక్తాంః | 

వాణ్యానురాగకలయా5కంత్మజవద్భృణంతః 
సంబోధయంత్యహమివాహముపాహృత సై: 1111 


యే = ఎవరైతే, క్షిపతః = తిరస్కరించుచున్నవారే అయిననూ, 
బ్రాహ్మణాన్‌ = బ్రహ్మవేత్తలను, మయి = నాయందు, ధియా = బుద్దిచ్చే 
అర్భయంతః = పూజించుచున్నవారై. తుష్యత్‌-హృదః = సంతోషముతో 
నిండిన హృదయములు గలవారై, స్మితసుధా-ఉక్షితపద్మవక్తా9ః = చిరు 
'నవ్వు అనే అమృుతముతో తడుపబడిన ముఖపద్మములు గలవారై, అనురా 
గకలయా = గ్రేమచే మధురమైన, వాణ్యా = వాక్కుతో, అహం ఇవ = నేను 
వలె ఆత్మజవత్‌ =ప్పుత్రుడు వలె గృణంతః = స్తుతించుచున్నవారై సంబో 
ధయంతి = సంతోషపెట్టెదరో, తైః = వారిచే, అహమ్‌ = నేను, ఉపాహతః = 
పశము చేసుకొనబడుదును. 

బ్రహ్మవేత్తలు నిందించిననూ మానవులు నాయందు బుద్దిని 
నిలిపి, సంతోషముతో నిండిన హృదయము గలవారై, వారిని పూజించవఠె 
ను. మానవులు చిరునవ్వు అనే అమృతమును చిలికించే ముఖపద్మములు 
గలవారై గ్రేమతో మధురమైన వాక్కుతో వారిని స్తుతించవలెను. కోపిం 
చిన తండ్రితో యోగ్యుడగు కొడుకు వలె, ప్రియుడగు పుత్రునితో తండ్రి 
వలె, మానవుడు వారిని సంతోషపెట్టవలెను. నేను మీ విషయములో అటు 
లనే చేయుచున్నాను. అట్లు చేయు మానవులకు నేను పశుడనగుదును. 


తన్మే స్వభర్తురవసాయమలక్షమాణా 
యుష్మద్వ్యతిక్రమగతిం ప్రతిపద్య సద్యః 

భూయో మమాంతికమితాం తదనుగ్రహో మే 
యత్కల్పతామచిరతో భృతయోర్వివాసః 


1 12 


తత్‌ = అందువలన, స్వభర్తుః = తహముకు ప్రభువగు, మే =నాయొ 
క్క అవసాయమ్‌ = నిశ్చయమును, అలక్ర్ష్రమాణా = అతఆలియనివారై 
యుష్మద్‌-వ్యతిక్రమగతిమ్‌ = మీయందలి అపరాధమునకు ఫలమును, 


340 శ్రీమద్భాగవతము 
సద్యః = = వెనువెంటనే, ప్రతిపద్య = పొంది. భూయః = మరలు మమ =నా, 
అంతికమ్‌ = సమీపమును, ఇతామ్‌ = పొందెదరు గాక! తత్‌ = అదియే, మే 
= నా కొరకు (నాయొక్క) , అనుగ్రహః = అనుగ్రహము, యత్‌ = ఏదైతే, 
భృతయోః = ఈ ఇద్దరు సేవకుల, వివాసః = వియోగము, అచిరతః = 
తొందరగా, కల్పతామ్‌ = సమాప్తమగు గాక! 


కావున, వీరిద్దరు తము ప్రభువగు నా నిశృ్చయమును తెలియజాల 
క్క మీ విషయములో అపరాధమును చేసి," వెంటనే దాని ఫలమును 
పొందుచున్నారు. ఈ ఇద్దరు సేవకులకు నా వియోగము తొందరలో సమా 
ప్తమగునట్లు మీరు అనుగ్రహించుడు. వీరు మరల నన్ను చేరుకొనునట్లు 
మీరు నన్ను అనుగ్రహించుడు, వారు అట్లు నన్ను చేరునట్లు నేను వారిని 
అనుగ్రహించుచున్నాను. 


బ్రహ్మోవాచ | 

అథ తస్యోశతీం దేవీిమృషికుల్యాం సరస్వతీమ్‌ | 

నాస్వాద్య మన్యుదష్టానాం తేషామాత్మాప్యతృప్యత 1|| 13 

._ అథ = అప్పుడు, తస్య = ఆ శ్రీహరియొక్క ఉశతీమ్‌ = మిక్కిలి 
మధురమైనది, దేవీమ్‌ = పూజించదగినది, బుషికుల్యామ్‌ = మహర్షుల 
గణములకు హితమైనది అగు, సరన్వతీమ్‌ = వాక్కును, ఆస్వాద్య = అస్వా 
దించి, మన్యుదష్టానామ్‌ = కోపము అనే పాముచే కరవబడిన, తేషామ్‌ = 
వారి, ఆత్మా అపి = బుద్ధి కూడ, న అతృపష్యత = తృప్తిని చెందలేదు. 


బ్రహ్మ ఇట్లు పలికెను --- శ్రీహరి మిక్కిలి మధురమైన, సమ్మా 
నార్హ మైన, ఆ మహర్షులకు హితమును కలిగించే మాటలను పలికెను. 
వారి మనస్సులు కోసము అనే సర్పముచే కరువబడియున్ననూ, వారా 
మాటలను అమృతమును వలె ఆస్వాదించిరి. కాని, వారి బుద్దికి తృప్తి కలు 
గలేదు. (పరమపవిత్రమైనది, సాధుజనులకు ప్రీతికరమైనది అగు సరస్వతీ 
నదియొక్క తియ్యని జలమును ఎంత త్రాగిననూ, పాము కరిచిన వానికి 
దాహము తీరదు). 


సతీం వ్యాదాయ శృణ్వంతో లఘ్వీం గుర్వర్ధగహ్వరామ్‌ | 


తృతీయ స్కంధము - అధ్యాయము 16 341 
విగాహ్యాగాధగంభీరాం న విదుస్తచ్చిక్షీర్షితమ్‌ 11 క్షే 


సతీమ్‌ = శేషస్టమైన, లఘ్వీమ్‌ = అల్పమైన, గురు-అర్జగహ్వరామ్‌ 
= గొప్ప అర్ధముతో తెలియుటకు కష్టముగానున్న అగాధగంభీరామ్‌ = అతి 
శయించిన గాంభీర్యము గల వాక్కును, వ్యాదాయ = చెవులను రిక్కించి, 
శృణ్వంతః = వినుచున్నవారై. విగాహ్య = లోతుగా ఆలోచించి, తత్‌-చికీర్షి 
తమ్‌ =ఆ శ్రీహరి చేయగోరినదానిని, న విదుః= తెలియజాలకుండిరి. 


శ్రీహరి (శ్రేష్టమైన కొద్ది పలుకులను మాత్రమే పలికెను. కాని, వాటి 
గొప్ప అర్ధమును తెలియుట తేలిక కాదు. ఆ పలుకులలో అతిశయించిన 
గాంభీర్యము ఉండెను. ఆ మహర్షులు ఆ పలుకులను చెవులను రిక్కించి 
విని, వాటిని గురించి గాఢముగా ఆలోచించిరి. అయిననూ, వారికి భగవా 
నుడు ఏమి చేయదలచుకున్నాడో తెలియలేదు. 


తే యోగమాయయాం5రబ్దపారమేస్ట్యమహోదయమ్‌ | 
ప్రోచుః ప్రాంజలయో విప్రాః ప్రహృష్టాః క్షుఖితత్వచః |! 15 


యోగమాయయా = యోగమాయభఛే, ఆరబ్బపారమేష్ట్యమహా-ఉద 
యమ్‌ = ఆవిష్కరించబడిన పరమైశ్వర్యముయొక్క గొప్ప ఉత్కర్హ్ణ గల 
శ్రీహరిని ఉద్దేశించి, ప్రహృష్టాః = గొప్ప ఆనందమును పొందియున్ను క్షుభి 
తత్వచః = గగుర్చాటుతో కూడిన శరీరము గల, తే= ఆ, విప్రాః = మహర్షు 
లు, ప్రాంజలయః = చేతులను జోడించినవారై, ప్రోచుః = పలికిరి. 

శ్రీహరి యోగమాయచే తన పరమైశ్వర్యముయొక్క ఉత్కర్హను 
ప్రకటించినాడు. ఆయనను చూచుటచే ఆ మహర్షులకు పరమానందము 
కలిగి, వారి శరీరములు గగుర్చాటును పొందినవి. వారు చేతులను 
జోడించి ఆయనతో నిటనిరి. 


బుషయ ఊచుః |! 
న వయం భగవన్‌ విద్మస్తవ దేవ చికీర్ణితమ్‌ | 
కృతో మేఃునుగ్రహశ్చేతి యదధ్యక్షః ప్రభాషసే || 16 


3త2 శ్రీమద్చాగవతము 


భగవన్‌ = ఓ భగవానుడా!, దేవ = ఓ దేవా! తవ =నీ, చికీర్షితమ్‌ 
= చేయగోరుదానిని, వయవ్‌ం = మేము, న 'విద్మః = తెలియకున్నాము, 
యత్‌ = ఏలయనగా, మే =నా కొరకు, అనుగ్రహః = అనుగ్రహము, కృతః 
= చేయబడినది, ఇతి = అని, అధ్యక్షః = జగదధ్యక్షుడవగు నీవు, ప్రభాషసే 
= పలుకుచున్నావో. 

ఆ మహర్షులు ఇట్లు పలికిరి --- ఓ భగవానుడా! దేవా! నీవు జగ 
దధ్యక్షుడవై యుండియు, మీరు నన్ను అనుగ్రహించినారని మాతో పలుకు 
చున్నావు. మాకు నీవు, చేయదలచుకున్న కృత్యము (నీ అభిప్రాయము) 
తెలియకున్నది. 


బ్రహ్మణ్యస్య పరం దైవం బ్రాహ్మణాః కిలతేప్రభో! 
విప్రాణాం దేవదేవానాం భగవానాత్మ దైవతమ్‌ !| క్షే 


ప్రభో = ఓ ప్రభూ బహ్మణ్యస్య ఇ బ్రహ్మవేత్తలకు హితకరుడ 
వగు, తే = నీకు, బ్రాహ్మణాః = బ్రాహ్మణులు, పరం దైవం కిల = పరమదై 
వము గదా! విప్రాణామ్‌ = బ్రాహ్మణులకు, దేవదేవానామ్‌ = దేవాధిదేవు 
లగు బ్రహ్మాదులకు, భగవాన్‌ = భగవానుడవగు నీవు, ఆత్మ దైవతమ్‌ = 
ఆత్మవు మరియు ఆరాధ్యుడవు. " 

ఓ ప్రభూ! బ్రహ్మవేత్తలకు నీవు హితకారివి. వారిని నీవు పరమదై 
వముగా భావించుచున్నాన్ళ. కాని వాస్తవములో, బాహ్మణులకు, దేవాధిదే 
_ వులగు బ్రహ్మాదులకు కూడ నీవే ఆత్మవు, మరియు ఆరాధ్యుడవు. 


త్వత్తస్పనాతనో ధర్మో రక్ష్యతే తనుఖిస్తవ | 
ధర్మస్య పరమో గుహ్యో నిర్వికారో భవాన్మతః || 18 


సనాతనః = శాశ్వతమగు, ధర్మః = ధర్మము, త్వత్తః = నీనుండియే 
(ప్రవర్తిల్లుచున్నది), తవ = న్కీ తనుభిః = అవతారములచే, రక్ష్యతే = రక్షింప 
బడుచున్నది, ధర్మస్య = ధర్మముయొక్క, పరమః = ఫలరూపమగు, 
గుహ్యః = సర్వవేదముల సారమగు, నిర్వికారః = నిర్వికల్ప పరబ్రహ్మ, 
భవాన్‌ = నీవే అన్హి మతః = శాస్త్రములచే సిద్ధాంతము చేయబడినది. 


తృతీయ స్కంధము - అధ్యాయము 16 343 


సనాతన ధర్మము నీనుండియే ప్రవర్తిల్లుచున్నది. నీవే అవతరించి 
దానిని రక్షించుచున్నావు. ధర్మముయొక్క సర్వోత్కృష్టమగు ఫలము సర్వ 
వేదసారమగు పరబ్రహ్మ. అది నీవే యని శాస్త్రములు నిర్దారించినవి. 


తరంతి హ్యంజసా మృత్యుం నివృత్తా యదనుగ్రహాత్‌ | 
యోగినస్స భవాన్‌ కింస్విదనుగృ్గహ్యేత యత్పరైః |! 19 
నివృత్తాః = నివృత్తిధర్మమునందు నిష్ట గల, యోగినః = జ్ఞానులు, 
యత్‌-అనుగ్రహాత్‌ = ఎవని అనుగ్రహము వలన, అంజసా = తేలికగా, 
మృత్యువ్‌ = మృత్యువును, తరంతి = దాటెదరో, సః = అట్టి, భవాన్‌ = నీవు, 
సరైః = ఇతరులచే, అనుగృహ్యేత యత్‌ = అనుగ్రహింపబడ సలెననేది 
యేది గలదో అది, కింస్విత్‌ = ఎట్టి మాట? 
ఆత్మజ్ఞాననిష్టులగు మహాత్ములు నీ అనుగ్రహముచే జన్మమృ 
త్యుప్రవాహరూసమగు సంసారమును లరింల లలన అట్టి నిన్ను ఇతరులు 
ఎవరు అనుగ్రహించ గలరు? 


యం వై విభూతిరుపయాత్యనువేలమనైైః 
అర్ధార్థిఖిస్ప్వశిరసా ధృతపాదరేణుః | 
ధన్యార్పితాంఘ్రితులసీనవదామధామ్నో 
లోకం మధువ్రతపతేరివ కాముయానా |! 20 


అనై్వ్యైః = ఇతరులగు, అర్ధ- అర్జిభిః = ఐశ్వర్యము మొదలగు వాటిని 
కోరువారిచే, స్వశిరనా = తమ శరస్సుచే, ధృతపాదరేణుః = ధరించబడిన 
పాదధూళి గలిగినట్టియు, ధన్య- అర్పిత- అంఘ్రితులసీనవదామధామ్నః = 
ధన్యాత్ములచే సమర్పించబడిన 'పాదములయందలి తులసియొక్క కొత్త 
మాలయే స్లానముగా గల, మధువ్రతపతేః = గండు తుమ్మోదయొక్క, 
లోకమ్‌ = స్థానమగు పాదమును, కామయానా ఇవ = కోరుచునే యున్న 
విభూతిః = పక్ష క్ష్మీదేవి, అనువేలమ్‌ = సర్వకాలములయందు, యం వై = 
ఎవ్వానిని నిశ్చయముగా, ఉపయాతి = సేవించుచున్నదో. - 


344 . న. శ్రీమద్చాగవతము 





భక్తులు నీ పాదములయందు నవనవలాడే తులసి దళముల 
మాలను సమర్పించగా, గండు తుమ్మెద దానిచుట్టూ తిరుగాడుచుండును. 
అట్టి నీ పాదముల స్ట్పొానమును మాత్రమే కోరే లక్షీ క్ష్మీదేవి నిన్ను ఎల్లవేళలా 
సేవించుచుండును. “ఐశ్వర్యమును కోరే ఇతరులగు ఇంద్రాది దేవతలు ఆ 
దేవియొక్క పాదధూళిని తము శిరస్సుమై ధరించుచుందురు. 


యస్తాం వివిక్షచరిక్రైరనువర్తమానాం | 
నాత్యాద్రియత్పరమభాగవతప్రసంగః | 

స త్వం ద్విజానుపథపుణ్యరజః పునీతః 
శ్రీవత్సలక్ష్మ కిముగా భగభాజనస్త్వమ్‌ 1 21 


పరమభాగవతప్రసంగః = మహాభక్తులయందు గొప్ప గ్రేమ గల, 
యః = ఏ, త్వమ్‌ = నీవు, వివిక్తచరితైః = విశుద్దమగు పరిచర్యలచే, అనువర్త 
మానామ్‌ = సేవించుచున్ను తామ్‌ = ఆ ప్ర క్షీ దేవిని, న అతి-ఆద్రియత్‌ = 
అధికముగా ఆదరించలేదో, సః = అట్టి, త్వమ్‌ = నీవు, కిం ద్విజ-అనుపథ 
పుణ్యరజఃపునీతః = బ్రహ్మవేత్తల మార్గమునందు గల పవిత్రమగు ధూళిచే 
పవిత్రుడవగుచున్నావా యేమి?, శ్రీవత్సలక్ష్మ = శ్రీవత్సమనే చిహ్నము 
ను, కిం అగాః = ఆ కారణముగా పొందినావా యేమి?, భగభాజనః = ఐశ్వ 
ర్యమునకు పాత్రుడవైనావా యేమి? 


పరిశుద్దమగు పరిచర్యలతో సేవించే ఆ లక్ష్మీ దేవికంటె నీకు వుహా 
భక్తులయందు మాత్రమే ఆదరము మెండు. కావుననే, నీకు లక్ష్మీదేవికంటె 
అట్టి భాగవతోత్తములయందే ప్రీతి ఎక్కువ. బ్రహ్మవేత్తలు నడిచే దారిలోని 
ధూళిని ధరించి నీవు పవిత్రుడవైనావా యేమి? (కాదు. అట్టి పవిత్రతను 
పొంది నీవు వక్షఃస్థలమునందు లక్ష్మీ దేవిఫి ధరించుటకు, షడ్డుణసంపన్నుడ 
వగుటకు అర్హుడవైనావా యేమి? కానే కాదు. నీవు స్వయముగనే ఈ సర్వ 
మునకు అధీశ్వరుడవై యున్నావు. 


ధర్మస్య త్తే భగవతస్తింియుగ త్రిభివై మహః 
పద్భిశ్చరాచరమిదం ద్విజదేవతార్థమ్‌ | 
నూనం భృతం తదభిఘాతి రజస్తమశ్చ 


తృతీయ స్కంధము - అధ్యాయము 16 " 345 
సత్త్వేన నో వరదయా తనువానిరస్య [॥ 22 


త్రియుగ = మూడు యుగములయందు మాత్రమే కానవచ్చు 
వాడా! నః = మాకు, వరదయా = వరములనిచ్చే, సత్త్వేన = సత్త్యగుణప్ర 
ధానమగు, తనువా = శరీరముతో, తత్‌-అభిఘాతి = ధర్మముయొక్క పాద 
ములకు విఘాతమును కలిగించే, రజః = రజోగుణమును, చ = మరియు, 
తమః = తమోగుణమును, నిరస్య = పోనాడి (పోనాడుము), ధర్మస్య = 
ధర్మస్వరూపుడవగు, భగవతః = భగవానుడవగు, తే = నీ, మ్వైః = స్వీయ 
ములైన, త్రిభిః = మూడు, పద్భిః = పాదములచే, చర-అచరమ్‌ = స్థావర 
జంగమాత్మకమగు, ఇదమ్‌ = ఈ జగత్తు, ద్విజదేవతా-అర్ధమ్‌ = బ్రహ్మవే 
త్తలు మరియు దేవతల కొరకు, నూనమ్‌ = నిశ్చయముగా, భ న )తవ్‌) = 
పాలించబడినది. 


ఓ భగవానుడా! నీవు కృతత్రేతాద్వాపరములనే మూడు యుగము 
లలో మాత్రమే ప్రత్యక్షముగా దర్శనమిచ్చెదవు. తపస్సు, దయ, దానము 
అనునవి ధర్మస్వరూపుడవగు నీ పాదములు. నీవు స్థావరజంగమాత్మక 
మగు ఈ జగత్తును బ్రహ్మవేత్తలు మరియు దేవతల కొరకు పాలించుచు 
న్నావు. ధర్మముయొక్క ఆ మూడు పాదములకు విఘాతమును కలిగించే 
రజస్తమోగుణములను పోనాడి, నీవు తాల నీ మూర్తితో మాకు 
వరములనొసంగుము. 


నత్వం ద్విజోత్తమకులం యదిహాత్మగోపం 
గోప్తా వృషస్ప్వర్హణేన సనూన్ఫతేన | 
తర్హ్యేవ నంక్ష్యతి శివస్తవ దేవ పంథా 
లోకో5గ్రహీష్యుదృషభస్య హి తత్ప్రమాణమ్‌ || 23 
దేవ = ఓ దేవా! ఇహ = ఈ లోకమునందు, ఆత్మగోపమ్‌ = నీచే 
రక్షించబడే, ద్విజ-ఉత్తమకులమ్‌ = డ్రేస్టులగు బ్రాహ్మణుల సముదాయ 
మును, ససూనృతేన = ప్రియవాక్యముతో కూడిన, సు-అర్హణేన = చక్కని 
పూజచే, వృషః = శ్రేష్టుడవగు, త్వమ్‌ = నీవు, న గోప్తా = రక్షించనిచో, తర్హి 
ఏవ = అదే కాలమునందు, తవ =నీ, శివః = మంగళకరమగు, పంథాః = 


తతర శ్రీమద్భాగవతము 
మార్గము, నంక్ష్యతి = న హై = ఏలయనగా బుషభస్య = 
గ్రేస్టుడవగు నీ, యత్‌ = ఏ ఆచరణము గలదో, తత్‌ = దానిని, లోకః = లోక 
ము, ప్రమాణమ్‌ = ప్రమాణముగా, అగ్రహీష్యత్‌ = గ్రహించి యుండెడిది. 


ఓ దేవా! ఈ లోకములో నీవు బ్రాహ్మణులతో ప్రియముగా మాట 
లాడి, వారికి చక్కని సమ్మానమును చేయుచున్నావు. ఆ విధముగా నీవు 
మాత్రమే రక్షకుడుగా గల ఆ బ్రహ్మవేత్తల సమూహమును నీవు రక్షించని 
చో, నీచే ప్రవర్తిల్ల జేయబడిన మంగళకరమగు ధర్మమార్గము నశించును. 
ఏలయనగా, డ్రేష్టపురుషుడవగు నీవు దేనిని ఆచరిస్తే, లోకము దానిని 
ప్రమాణముగా స్వీకరించును. 


తత్తేంనభీష్టమివ సత్త్వనిధేర్విధిత్సోః 
క్లేనుం జనాయ నిజశక్తిఖిరుద్ధ్భృతారేః 1. 
నైతావతా త్య్యధిపతేర్చత విశ్వభర్తుః 
తేజః క్షతం త్వవనతస్య స తే వినోదః !| 24 


సత్త్వనిధేః = సత్త్వగుణమునకు నిధియైనట్టియు, జనాయ = మాన 
వుని కొరకు, క్షేమమ్‌ = మంగళమును, విధిత్పోః = కలిగించగోరునట్టియు, 
నిజశక్తిభిః = తన శక్తులచే, ఉద్ధ్భృత-అరేః = నశింపజేయబడిన శత్రువులు 
గల, తే =నీకు, తత్‌ = ఆ ధర్మమార్గము నశించుట, అనభీష్టం ఇవ = నిశ్చి 
తముగా సమ్మతము కాదు, ఏతావతా = ఇంత మాత్రముచే, త్రి-అధిపతేః = 
మూడు గుణములను తన వశములోనుంచుకొనునట్టియు, విశ్వభర్తుః = 
జగత్తును పాలించి పోషించునట్టియు, అవనతస్య = వినయమును కలిగి 
యున్న తే = నీయొక్క, తేజః = తేజస్సు, న క్షతమ్‌ = తగ్గిపోలేదు, సః = 
అది, వినోదః వా వినోదము. 


నీవు సత్త్వగుణనిధానమవు. నీవు మానవుల కల్యాణమును గోరి 
నీ శక్తిస్వరూపులగు రాజుల ద్వారా శత్రువులను నశింపజేసినావు. నీకు ఆ 
ధర్మమార్గము నశించుట సుతరాము సమ్మతము కాదు. మూడు గుణము 
అను వశములో నుంచుకొనే నీవు "జగత్తును పాలించి పోషించుచున్నావు. 


తృతీయ స్కంధము ఆ అధ్యాయము 16 | వ్రజ 


నీవు వినయమును చూపినంత మాత్రాన, అది నీ తేజస్సునకు భంగకారి 
కాదు. ఆ విధముగా వినయమును ్రదర్శించుట నీ లీల మాత్రమే. 


యం వానయోర్దమమధీశ భవాన్‌ విధత్తే 

వృత్తిం ను వా తదనుమన్మహి నిర్వ్యలీకమ్‌ | 
అస్మాసు వాయ ఉచితో ధ్రియతాం స దండో 

యేంనాగసౌ వయమయుంక్ష్మహి కిల్చిషేఐ 1125 


అధీశ = ఓ సర్వేశ్వరా అనయోః = వీరిద్దరికి, యమ్‌ = 
దమమ్‌ = శిక్షను గాని, వృత్తిం ను వా = అధికముగు జీవికను గాని, భవాన్‌ = 
నీవు, విధత్తే = విధించుచున్నావో, తత్‌ = దానిని, నిర్‌-వ్యలీకమ్‌ = కపటము 
లేకుండగా, అనుమన్మహి = అనుమోదించుచున్నాము, అస్మాసు వా = 
మాయందు కూడా, సః = అట్టి, దండః = శిక్ష ధ్రియతామ్‌ = విధింపబడు 
గాక$ యః = ఏది, ఉచితః = ఉచితమో, యే = ఏ, వయమ్‌ = మేము, అనా 
గసౌ = నిరపరాధులగు వీరిద్దరిని, కిల్చిషేణ = దుఃఖకారణమగు శాపము 
తో, అయుంక్ష్మహి = జతగూర్చితిమా. 

ఓ సర్వేశ్వరా! వీరిద్దరికీ నీవు ఏ శిక్షను విధించినా, లేదా వారికి 
అధికమగు ఉపహారమునిచ్చినా, .మేము దానిని కపటము లేకుండగా అను 
మోదించుచున్నాము. అంతే గాకు మాకు కూడ ఉచితవముగు దండమును 


విధించుము. అది కూడ మాకు స్వీకార్యమే. ఏలయనగా, మేము ఈ న 
రాధుల జీవితములలోనికి శాపమును ప్రవేశపెట్టితిమి. 


శ్రీభగవానువాచ |! 
_ ఏతా సురేతరగతిం ప్రతిపద్య సద్యః 
సంరంభసంభృతసమాధ్యనుబద్ధయోగా | 
భూయస్పకాశముపయాస్యత ఆశు యో వః . 
శాపో మమొవ నిమితస్తదవైత విప్రః! _ 26 
విప్రాః = ఓ మహర్షులారా! ఏతా = వీరిద్దరు, సద్యః = వెంటన్నే 
సుర-ఇతరగతిమ్‌ = రాక్షసజన్మను, ప్రతిపద్య = పొంది, సంరంభసంభృతస 


348 శ్రీమద్భాగవతము 
పతతాటనతమ్తాతముమపపపతవపపడనతాడత్తలతడున్తడాలతతట్త పటన తపా తయా లత ప నల్తలన్తాతతాలహాాడావల తా కాలతాడరా రానలరడక్రనానాడాలా వరననతా లాలు. 


మాధి-అనుబద్దయోగౌ = కోపావేశముచే వృద్ధి పొందే చిత్తైకాగ్రతచే 
దృఢము చేయబడిన యోగము (ఈశ్వరుని పొందే ఉపాయము) గలవారై, 
భూయః = మరల, ఆశు = తొందరలో, సకాశమ్‌ = నా సన్నిధిని ఉపయా 
స్యతః = చేరుకొనగలరు, వః = మీ, యః = ఏ), శాపః = శాపము గలదో అది. 
నుయా వీవ =నా చేతనే, నిమితః = కల్పించబడినది. తత్‌ = ఆ విషయము 
ను, అవైత = తలియుడు. + 


శ్రీభగవానుడు ఇట్లు పలికెను --- ఓ మహర్షులారా! వీరిద్దరు 
వెంటనే రాక్షసజన్మను పొంది నాయందు కోపొవేశమును కలిగియుందురు. 
అది వీరి మనస్సును నాయందు ఏకాగ్రము చేసి, యోగరూపముగా 
వర్ణిల్లును. వారు తొందరలోనే మరల నా సన్నిధికి చేరెదరు. మీరు నా 
(కేరణ చేతనే వీరికి శాపమును ఇచ్చితిరి. ఆ విషయమును గమనించుడు. 


బ్రహ్మోవాచ | 
అధ తే మునయో దృష్ట్వా నయనానందభాజనమ్‌ |! 
వైకుంఠం తదధిస్టానం వికుంఠం చ స్వయంప్రభమ్‌ [1॥ 27 


అథ = తరువాత, తే = ఆ, మునయః = మహర్షులు, నయన-ఆనం 
దభాజనమ్‌ = కన్నులలోని ఆనందమునకు పాత్రమగు, స్వయంప్రభమ్‌ = 
స్వయం ప్రకాశస్వరూప్పుడగు, వికుంఠమ్‌ = సర్వశక్తిమంతుడగు శ్రీహరిని, 
చ = మరియు, తత్‌-అధిస్టానమ్‌ = ఆయనయొక్క న్ఫి స్థానమగు, వైకుంఠమ్‌ = 
వైకుంఠమును, దృష్ట్వా = చూచి. 

తరువాత ఆ మహర్షులు కన్నులకు పండువయగు శ్రీహరిని 
దర్శించిరి. స్వయంప్రకాశస్వరూపుడగు ఆ శ్రీహరి మొక్కవోని సామ 
ర్థ్యము గలవాడు. ఆయన నివాసమగు వైకుంఠమును కూడ కన్నుల పండు 
వగా వారు చూచిరి. వైకుంఠము తనంత తానుగా ప్రకాశించే దివ్యస్థానము. 


భగవంతం పరిక్రమ్య ప్రణిపత్యానుమాన్య చ | 
ప్రతిజగ్ముః ప్రముదితాశ్శంసంతో వైష్ణవీం బ్రియమ్‌ || 28 


తృతీయ స్కంధము - అధ్యాయము 16 349 


భగవంతమ్‌ = శ్రీహరి భగవానుని, పరిక్రమ్య = ప్రదక్షిణము చేసి, 
ప్రణిపత్య = ప్రణమిల్లి, చ = మరియు, అనుమాన్య = అనుమతిని తీసుకొని, 
ప్రముదితాః = గొప్ప ఆనందమును పొందినవారై, వైష్ణవీమ్‌ = విష్ణువునకు 
సంబంధించిన, శ్రియమ్‌ = సంపద. (శోభ) ను, శంసంతః = వర్ణించుచున్న 
వారై ప్రతిజగ్ముః = తిరిగి వెల్సిరి. 


వారు శ్రీహరి భగవానునకు ప్రదక్షిణము చేసి, ప్రణమిల్లి ఆయన 
అనుమతిని పొంది, ఆయన సంపదను శోభను వర్షించుకుంటూ, మహానం 
దముతో తిరిగి వెళ్లిరి. 


భగవాననుగావాహ యాతం మా ఖైష్టమస్తు శమ్‌ | 
బ్రహ్మతేజస్సమర్దోంపి హంతుం నేచ్చే మతంతుమ।। 29 


భగవాన్‌ = శ్రీహరి భగవానుడు, అనుగౌ = ఆ ఇద్దరు అనుచరు 
లను ఉద్దేశించి, ఆహ = పలికెను, యాతమ్‌ = వెళ్లుడు, మా ఖైష్టమ్‌ = 
భయపడకుడు, శమ్‌ = మంగళము; అస్తు = కలుగుగాకఓ సమర్దః అపి = 
సమర్హుడనే అయిననూ, బ్రహ్మతేజః = బ్రహ్మతేజస్సును, హంతుమ్‌ = 
తోసిపుచ్చుటకు, న ఇచ్చే = నేను ఇష్టపడను, మే =నాకు, మతంతు = 
సమ్మతమేకూడా. 
శ్రీహరి భగవానుడు తన ఇద్దరు అనుచరులతో నిట్లు పలికెను: 
వెళ్తుడు. భయపడకుడు. మీకు మంగళము కలుగుగాక! బ్రాహ్మణశాప 


మును కాదని త్రోసిపుచ్చే సామర్ద్యము నాకున్ననూ, ఆ శాపము కూడనా 
అభిమతమే యగుటచే, నేను అబ్లు చేయనిచ్చగించుట లేదు. 


ఏతత్పు రైవ నిర్దిష్టం రమయా క్రుదయా యదా | 
పురాపవారితా ద్వారి విశంతీ మయ్యుపారతే .. 30 
యదా = ఏ సమయములోనైతే, పురా = పూర్వము, మయి = 


నేను, ఉపారతే = యోగ్రనిద్రలోనికి జారుకోగా, విశంతీ = (లక్ష్మీదేవి) 
లోపల ప్రవేశించుచున్నదై. ద్వారి = ద్వారమునందు, అపవారితా = అడ్డు 


| 


350 శ్రీమద్బాగవతము 


కొనబడినదో అప్పుడు, క్రుద్దయా = కోపమును పొందిన, రమయా = ఆ 
రమాదేవిచే, ఏతత్‌ = ఇది, నిర్దిష్టం ఏవ = నిర్దేశించబడియే యున్నది. 

పూర్వము ఒకసారి నేను యోగనిద్రలోనుండగా, మీరు లోపలకు 
వచ్చుచున్న లక్ష్మీదేవిని ద్వారము వద్ద అడ్డుకొనిరి. అపుడామె కోపించి 
మీకీ శాపమును నిర్దేశించినది. 


మయి సంరంభయోగేన నిస్తీర్య బ్రహ్మహేలనమ్‌ |. 
ప్రత్యేష్యతం నికాశం మే కాలేనాల్పీయసా పునః | _ 31 


మయి = నాయందలి, సంరంభయోగేన = కోధముయొక్క నిరం 
తరసంయోగముచే, బ్రహ్మహేలనమ్‌ = బ్రహ్మవేత్తలను తిరస్కరించిన 
పాపమును, నిస్తీర్య = తొలగించుకొని, అల్పీయసా = అల్పమగు, కాలేన = 
కాలముచ్చే, పునః = తిరిగి, మే = నా, నికాశమ్‌ = సమీపమును గురించి, 
ప్రతి-వష్యుతమ్‌ = తిరిగి రాగలరు. 


“మీరు నిరంతరముగా నాయందు క్రోధమును చేసి, బ్రహ్మవే 
త్తలను నిరాకరించిన పాపమును పోగొట్టుకొని, కొద్ది కాలములో మరలనా 
సన్నిధికి చేరుకొనగలరు. 


ద్వాఃస్థావాదిశ్య భగవాన్‌ విమాన శ్రేణిభూషణమ్‌ | 
సర్వాతిశయయా లక్షా్మ్యా జుష్టం స్వం ధిష్ట్రమావిశత్‌ 1132 


ద్వాఃస్థా = ద్వారపాలక్రులను, ఆదిశ్య = ఆదేశించి భగవాన్‌ = 

శ్రీహరి భగవానుడు, విమాన(్రేణిభూషణమ్‌ = విమానముల వరుసలే 

అలంకారముగా గలు సర్వ-అతిశయయా = సర్వోత్కృష్టమగు (సర్వాధిక 

_ సౌందర్యవతియగు), లక్షా్యా = సంపదతో (లక్ష్మీ దేవిచే, జుష్టమ్‌ = కూడి 

యున్న (సేవించబడే), స్వమ్‌ = తనదైన, ధిష్ట్యమ్‌ = స్థానమును, ఆవిశత్‌ = 
ప్రవేశించెను. - 


శ్రీహరి భగవానుడు ద్వారపాలకులనీ విధముగా ఆదేశించి తన 
స్థానమును ్రవేశించెను. విమానముల వరుసలతో శోభిల్లే ఆ స్థానము 


తృతీయ స్కంధము - అధ్యాయము 16 3వ్‌క్షే 





సర్వాతిశాయియగు సంపదతో నిండి. సర్వాధికసౌందర్యనిధానమగు లక్ష్మీ 
దేవిచే సేవింపబడుచున్నది. 


తొ తు గీర్వాణబుషభా దుస్తరాద్దరిలోకతః | 
హతథణ్రియౌ బ్రహ్మశాపాదభూతాం విగతస్మయౌ || 33 


తొ = ఆ, గీర్వాణబుషభా .తు = దేవతలలో డ్రేస్టులగు జయవిజ 
యులైతే, దుస్తరాత్‌ = తప్పించుకొనుటకు శక్యము కాని, బ్రహ్మశాపాత్‌ = 
బాహ్మణశాపము వలన, హరిలోకతః = వైకుంఠమునుండి (నందు, హత 
శ్రియౌ = నశింపజేయబడిన శోభ గలవారై విగతస్మయౌ = తొలగిన 
గర్వము గలవారు, అభూతామ్‌ = అయిరి. 


దేవతలలో ్రేషస్టులగు ఆ జయవిజయులైతే దాట శక్యము కాని 
బ్రాహ్మణశాపము వలన వైకుంఠములోనుండగానే తమ శోభను గోల్పోయి 
ర. వారు వైకుంఠమునుండి పతితులైరి. వారి గర్వము తొలగిపోయిను. ' 


తదా వికుంఠధిషణాత్తయోర్నిపతమాన యోః | 
హాహాకారో మహానాసీద్విమానాగ్య్యేషు పుత్రకాః || 34 
పుత్రకాః = ఓ దేవతలారా! తదా = అప్పుడు, వికుంఠధిషణాత్‌ = 
శ్రీహరి స్ట్థానమగు వైకుంఠమునుండి. తయోః = వారిద్దరు, నిపతమా 
నయోః = పతితులగుచుండగా, విమాన-అ గే్య్యషు జ శ్రేష్టమగు విమానము 
లయందు, మహాన్‌ = పెద్ద, హాహాకారః = హాహాకారము, ఆసీత్‌ = ఆయెను. 
ఓ దేవతలారా! అప్పుడు శ్రీహరియొక్క నివాసస్థానమునుండి 
వారిద్దరు పతితులగుచుండగా, (డేష్టమగు విమానములలో నివసించు 
జనులు పెద్దగా హాహాకారములను చేసిరి. 


తావేవ హ్యధునా ప్రాప్తా పార్షదప్రవరా హరేః | 
దితేర్ణఠరనిర్విష్టం కాశ్యపం తేజ ఉల్చ్బణమ్‌ !! 35 


తౌ = ఆ, హరేః = శ్రీహరియొక్క, పార్షదప్రవరౌ ఏవ = డ్రేషస్టులగు 
అనుచరులే, అధునా = ఇప్పుడు, దితేః = దితియొక్క, జఠరనిర్విష్టమ్‌ = 


3వ2 శ్రీమద్భాగవతము 





ఉదరమునందు ప్రవేశించియున్ను కాశ్యపమ్‌ = కశ్యప ప్రజాపతికి సంబం 
ధించిన, ఉల్బణమ్‌ = భయంకరమగు, తేజః = త ప్రాప్తాహి = 
పొందినారు. 

శ్రీహరియొక్క అనుయాయులలో శ్రేస్టులగు వారిద్దరు ఇప్పుడు 
దితియొక్క గర్భములోని భయంకరముగు కశ్యపుని తేజస్సును పొందిరి. 

. తయోరసురయోరద్య తేజసా యమయోర్ణివః |, 
ఆక్షిప్తం తేజ ఏతర్ణి భగవాంస్తద్విధిత్సతి | | 36 

తయోః = ఆ యముయోః = కవలలగు (యమునివంటి, అసు 
రయోః = ఇద్దరు రాక్షసులయొక్క, తేజసా = తేజస్సుచే, అద్య = ఇప్పుడు, 
వః =మీ, తేజః = తేజస్సు, ఆక్షిస్తం హి = తిరస్కరించబడినది, ఏతర్జి= ఈ 
సమయములో, భగవాన్‌ = శ్రీహరి భగవానుడు, తత్‌ = ఆ పరిస్టితిని, విధి 
తృతి = కలిగించ గోరుచున్నాడు. 


మృత్యువువంటి వారిద్దరు రాక్షసులు కవలలు. వారి తేజస్సే 
ఇప్పుడు మీ తేజస్సును తిరస్కరించి యున్నది. ఈ సమయములో , 
శ్రీహరి భగవానుడే ఈ పరిస్థితిని కలిగించ గోరుచున్నాడు. 


విశ్వస్య యః స్థతిలయోద్భవహేతురాద్యో 
యోగేశ్వ రైరపి దురత్యయయోగమాయః | 
క్షేమం విధాస్యతిననో భగవాంస్త్య్యధీశః 
తత్రాస్మదీయవిమృశేన కియానిహార్థః || 37 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే 
షోడశో 5ధ్యాయః |! 


యః = ఏ, ఆద్యః = ఆదికారణుడగు, త్రి-అధీశః = ముల్లోకములకు 
అధీశ్వరుడగు (త్రిగుణములను వశము చేసుకున్ను శ్రీహరి, విశ్వస్య = జగ 
త్తుయొక్క, స్టితిలయ- -ఉద్భవశే టాతుః = సృష్టిస్థితిలయములకు కారణనుగు 
చున్నాడో, యోగీశ్వరైః అస్‌ = యోగి్రేస్టులచే కూడు దురత్యయయోగ 


తృతీయ స్కంధము - అధ్యాయము 16 353 


మాయః = దాట శక్యము కాని యోగమాయ గల, సః= ఆః భగవాన్‌ = భగ 
వానుడు, నః = మనకు, క్షేమమ్‌ = క్షేమమును, విధాస్యతి = కలిగించగల 
డు, తత్ర = ఆ విషయము అట్లుండగా, ఇహ = ఈ విషయములో, అస్మదీ 
యవిమృశేన = మా విచారముచే, కియాన్‌ = ఎంతటి, అర్హః = ప్రయోజ 
నము గలదు? 


శ్రీహరి భగవానుడు ఈ జగత్తుయొక్క సృష్టిస్టితిలయములకు 
కారణమైన ఆది పురుషుడు. ఆయన సత్త్వరజస్తమోగుణములను తన వశ 
ములో నుంచుకున్న త్రిలోకాధిపతి. గ్రేష్టులగు యోగులైననూ ఆయన 
యోగమాయను తరించలేరు. అట్టి ఆ భగవానుడే మనలకు క్షేమమును 
కలిగించగలడు. దీని గురించి మనము చర్చించి ప్రయోజనమేమున్నది? 


శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో 
పదునారవ అధ్యాయము ముగిసినది (16. 


కచ చ స 


అథ సప్తదశోర్‌ధ్యాయః 
హిరణ్యాక్షుని దిగ్విజయము 


మైత్రేయ ఉవాచ |! 
నిశమ్యాత్మభువా గీతం కారణం శంకయోజ్ఞతా: | 
తతస్ప్సర్వే న్యవర్తంత త్రిదివాయ దివాకసః | || క్షే 


మైశత్రేయః = మైత్రేయ మహర్షి, ఉవాచ = పలికెను, ఆత్మభువా =, 
స్వయంభువుడగు బ్రహ్మగారిచ్చే గీతమ్‌ = వర్ణించబడిన, కారణమ్‌ = కారణ 
మును, నిశమ్య = విని, తతః = తరువాత, దివొకసః = దేవతలు, సర్వే = 
అందరు, శంకయా = సందేహముచే, ఉజ్ఞితాః = విడువబడినవారై త్రిది 
వాయ = = స్వర్గము కొరకు, న్యవర్తంత = మరలి వెలిరి. 


మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- స్వయంభువుడగు బ్రహ్మ 
గారు దేవతల తేజస్సు క్షీణించుటకు గల కారణమును ఈ నిధముగా 
వర్షించి చెప్పెను. దానిని విని దేవతలందరి సందేహములు తొలగిపోయె 
ను. అపుడు-వారు స్వర్గమునకు మరలి వెళ్లిరి. 
దితిస్తు భర్తురాదేశాదపత్యపరిశంకినీ | 
పూర్ణే వర్షశతే సాధ్వీ పుత్రా ప్రసుషువే యమౌ || 2 
సాధ్వీ = పతివ్రతయగు, దితిః తు = దితిమైతే, భర్తుః = భర్తయగు 
కశ్యపుని, ఆదేశాత్‌ = వచనమును బట్టి అపత్యపరిశంకినీ = తన సంతాన 


మునందు శంక గలదియొ, వర్షశతే = వంద సంవత్సరములు, పూర్ణే = పూర్తి 
కాగా యమౌ = కవలలగు, పుత్రా = పుత్రులను, ప్రసుషువే = కనెను. 


తృతీయ స్కంధము -, అధ్యాయము క్షే ఏ3దవ 


సాధ్వియగు దితి భర్త్హయగు కశ్యపుడు చెప్పిన దానిని బట్టి తనకు 
కలుగబోయే సంతానము లోకమునకు ముప్పు తెచ్చునని శంకించుచునే 
యుండెను. ఆమె వంద సంవత్సరముల పిదప కవల మగపిల్లలను కనెను. 


ఉత్పాతా బహవస్తత్ర నిపేతుర్ణాయమానయోః | 
దివి భువ్యంతరిక్షే చ లోకస్యోరుభయావహాః || 3 


జాయమానయోః = వారు పుట్టుచుండగా, తత్ర= ఆ సమయము 
లో, దివి = స్వర్గమునందు, అంతరిక్షే = అంతరిక్షమునందు, చ = మరియు, 
భువి = భూలోకమునందు, లోకస్య = లోకమునకు, ఉరుభయ-ఆవహాః = 
గొప్ప భయమును కలిగించే. బహవః = అనేకములైన, ఉత్పాతాః = చెడు 
శకునములు, తత్ర = అచట, నిపేతుః = ఉదృవించినవి. 


వారిద్దరు జన్మించుచుండగా ఆ సమయములో, స్వర్గమునందు 
అంతరిక్షములో మరియు భూమిమై జనులకు గొప్ప భయమును కలిగించే 
అనేకములగు ఉత్పాతములు ఆవిర్చవించినవి. 


_ సహాచలా భువశ్చేలుర్దిశస్పర్వాః ప్రజజ్వలుః | 
సోల్కాశ్చాశనయః మేత్తుః కేతవశ్చా ర్తిహేతవః |! త్న 


సహ-అచలాః = పర్వ్యతములతో కూడిన, భువః = భూఖండము 
లు, చేలుః = కంపించినవి, సర్వాః = అన్ని దిశః = దిక్కులు, ప్రజజ్వలుః = 
మండజొచ్చినవి, స-ఉల్కాః = నిప్పుతో గూడిన, అశనయః = పిడుగులు, 
కేత్రుః = పడినవి, చ = మరియు, ఆర్తిహేతవః = లోకపీడను కలిగించే, 
కేతవః = తోకచుక్కలు (కనబడినవమి. 


పర్వతములతో సహా భూఖండములు కంపించినవి. దిక్కులలో 
అగ్నిజ్వాలలు బయలు దేరినవి. ఉల్కలు, పిడుగులు పడినవి. లోకపీడను 
కలిగించే తోకచుక్కలు పొడిచినవి. 


వవా వాయుస్సుదుస్ప్పర్శః ఫూత్కారానీరయన్ముహుః | 
ఉన్మ్నూలయన్నగపతీన్వాత్యానీకో రజోధ్వజః [| . క్‌ 


356 శ్రీమద్భాగవతము 





సుదుస్ప్పర్శః = మిక్కిలి నొప్పిని కలిగించే స్పర్శ గలది, వాత్యా 
-అనీకః = సుడిగాలులే సేనగా గలది, రజః-ధ్వజః = దుమ్ము ధ్వజముగా 
గలది అగు వాయుః = వాయువు, ముహుః = మాటిమాటికీ, ఫూత్కారాన్‌ 
ఈరయన్‌ = ఊలలను పెట్టుచున్నదైః నగపతీన్‌ = పెద్ద వృక్షములను, 
ఉన్మూలయన్‌ = పెకిలించుచున్నదై. వవా = వీచెను. 


మిక్కిలి కఠినముగు స్పర్శగల వాయువు నిరంతరముగా ఊలలను 
పెట్టుచూ వీచెను. ఆ వాయువ్వనకు సుడులే సేన కాగా, ఎత్తుగా లేచిన 
దుమ్మే ధ్వజమాయెను. దాని ధాటికి పెద్ద పెద్ద వృక్షములు పెకిలించి 
వేయబడుచుండెను. 


ఉద్దసత్తడిదంభోదఘుటయా నష్టభాగణే | 
. వ్యోమ్ని ప్రవిష్రమసా న స్మ వ్యాదృశ్యతే పదమ్‌ | _ 6 
ఉత్‌-హసత్‌-తడిత్‌-అంభోదఘుటయా = పెద్దగా నవ్వుచున్న 
మెరుపులు గల మేఘముల గుంప్పుచే, నష్టభాగణే = కనబడని నక్షత్రగణ 
ములు గల, వ్యోమ్ని = ఆకాశమునందు, ప్రవిష్టతమసా = ప్రవేశించిన చీకటి 
చే, పదమ్‌ = స్థానము, న_వ్యాదృశ్యతే స్మ = లేశమైననూ కానరాలేదు. 


ఆకాశములో ఎత్తున మెరుపు తీగలు నవ్వుచున్నట్లు మరియుచుం 
డెను. మేఘముల గుంపు ఆకాశమును కప్పివేయగా చీకట్లు క్రమ్ముకొనెను. 
సూర్యుడు, చంద్రుడు మొదలగు జ్యోతిర్మండలములు గాని, నక్షత్రముల 
గుంపులు గాని కనబడలేదు. ఎక్కడైననూ ఏ వస్తువైననూ కానరాలేదు. 


చుక్రోశ విమనా వార్ధిరుదూర్మిః క్షుఖితోదరః | 
సోదపానాశ్చ సరితశ్చుక్షుభుశ్ళుష్కపంకజాః . // 


ఉత్‌- -ఊర్మిః = = ఎత్తైన తరంగములు గల, క్షుభిత-ఉదరః = కలిచివే 
యబడిన మధ్యభాగము “నల, వార్దిః = సముద్రము, విమనాః = వికలమ్రైన 
మనస్సు గలది వలె, చుక్రోశ = ఆక్రోశించెను, చ = మరియు, ఉదపానాః = 
త్రాగునీటిని సమకూర్చే జలాశయములు, సరితః = నదులు, శుష్కపం 
కజాః = ఎండిన పద్మములు గలవై, చుక్షుభుః = కల్లోలమును పొందినవి. 


తృతీయ స్కంధము - అధ్యాయము 17 357 


సముద్రము లోపల కలిచివేయబడి తరంగములు ఉప్పొంగెను. 
సముద్రము వికలమైన నునస్సు గలవాని వఠతె ఆక్రోశించెను. మంచినీటి 
సరస్సులు, నదులు కల్లోలితములయ్యును. వాటిలోని పద్మములు వాడిపో 
యును. , 


ముహుః పరిధయో5భూవన్‌ సరాహ్వోశ్శశిసూర్యయోః | 
నిర్ణాతా రథనిర్హా9దా వివరేభ్యః ప్రజజ్ఞిరే || 8 


సరాహ్యోః = రాహువుతో గూడియున్ను శశిసూర్యయోః = చంద్రు 
నకు సూర్యునకు, ముహుః = అనేకపర్యాయములు, పరిధయః = పరివేష 
ములు అభూవన్‌ = కలిగినవి, నిర్హాతాః = గర్జనలు, వివరేభ్యః జ పర్వతగు 
హలనుండి, రథనిర్హాందాః = రథము పరుగెత్తే ధ్వనివంటి ధ్వనులు, ప్రజ 
జ్ఞ్హరే = = బయలు చేరినవి. 


చంద్రగ్రహణములు, సూర్యగ్రహణములు కలిగినవి. సూర్యచం 
ద్రుల చుట్టూ నిరంతరముగా పరివేషములు (కాంతి గూడు కట్టుట) కలిగిన 
వి. మేఘములు లేకుండగనే గర్జనలు వినబడినవి. పర్వతగుహలనుండి 
రథము పరుగెత్తే ధ్వని వంటి ధ్వని బయలు దేరినది. 


అంతర్జాామేషు ముఖతో వమంత్యో వహ్నిముల్బణమ్‌ | 
సృగాలోలూకటంకారైః ప్రణేదురశివం శివాః || 0 


అంతః-గ్రామేషు = గ్రామముల మధ్యలో, ముఖతః = నోళ్లనుండి. 
ఉల్చ్బణమ్‌ = భయమును గొల్పే, వహ్నిమ్‌ = నిప్పును, వమంత్యః = గ్రక్కు 
చున్నవమై శివాః = ఆడు నక్కలు, సృగాల-ఉలూకటంకొారైః = మగ నక్కల 
యొక్క మరియు గుడ్డగూబలయొక్క ధ్వనులతో గూడి, అశివమ్‌ = అమం 
గళకరముగా, ప్రణేదుః = = భిగ్గరగా కూసినవి. 


గ్రామముల మధ్యలో ఆడు నక్కలు నిప్పును గ్రక్కుచూ అమంగ 
ళకరముగా బిగ్గరగా కూసినవి. మగనక్కలు, గుడ్డ్గగూబలు వాటికి తోడైనవి. 


సంగీతవద్రోదనవదున్నమయ్య శిరోధరామ్‌ | 


ఏ5ప శ్రీమద్భాగవతము 
వ్యముంచన్‌ వివిధా వాచో గ్రామసింహాస్తతస్తతః ! | 10 


తతః తతః = అక్కడక్కడ, గ్రామసింహాః = కుక్కలు, శిరోధరావ్‌ = 
మెడను, ఉన్నమయ్య = మై కెత్తి, సంగీతవత్‌ = సంగీతము వఠె రోదనవత్‌ 
= ఏడ్పు వలె, వివిధాః = అనేకములగు, వాచః = శబ్బములను, వ్యముంచన్‌ 
= విడిచిపెట్టినవి. 


అక్కడక్కడ కుక్కలు మెడలను కైకెత్తి అనేకవిధముల శబ్దము 
లను చేసినవి. వాటిలో కొన్ని ధ్వనులు సంగీతమును, మరికొన్ని ఏడ్పును 
పోలియుండెను. - 


ఖరాశ్చ కర్క తైః క్షత్తః ఖురై ర్నంతో ధరాతలమ్‌ | 
ఖార్కారరభసా మత్తాః పర్యధావన్‌ వరూథశః || “ శ 


క్తత్తః = ఓ విదురా!, ఖరాః చ = గాడిదలు కూడ, కర్క శైః = వాడి 
మొన, ఖురైః = డెక్కలతో, ధరాతలమ్‌ = భూతలమును, ఘ్నంతః = కొట్టు 
చున్నవై, ఖార్మారరభసాః = ఖరఖరశబ్బముతో హడావుడి చేయుచున్నవైై 
నుత్తాః = మదించినవై, వరూధథశః = ంప్పులుగా, పర్యధావన్‌ = ఇటునటు 
సరుగులెత్తినవి. 


ఓ నిదురా! మత్తెక్కిన గాడిదలు గుంపులుగా చేరి డెక్కలతో 
నేలను త్రవ్వుచూ ఖరఖర శబ్దమును చేయుచూ హడావుడిగా ఇటునటు 
పరుగులు తీసినవి, 


రుదంతో రాసభత్రస్తా నీడాదుదపతన్‌ ఖగాః 1 
ఘోషేంరణ్యే చ పశవశ్శకృన్మూత్రమకుర్వత || 12 
రాసభత్రస్తాః = గౌడిదలచే భయమును పొందిన, ఖగాః = పక్షులు, 
రుదంతః = = ఏడ్చుచున్నవై, నీడాత్‌ = గూటినుండి, ఉదపతన్‌ = ఎగిరి పడిన 
వి, ఘోషే = గొల్లపల్లెయందు, చ = మరియు, అరణ్యే = అరణ్యమునందు, 


పశవః = పశువులు, శకృత్‌ = పురీషమును, మూత్రమ్‌ = మూత్రమును, 
అకుర్వత = చేసినవి. 


తృతీయ స్కంధము - అధ్యాయము 17 359 





గాడిదల ఓండ్ర ధ్వనులకు భయపడి పక్షులు ఏడుస్తూ గూళ్ల 
నుండి ఎగిరి నేలగూలినవి. గొల్లపల్లెలయందు, అరణ్యములయందు పశు 
వులు భయముచే మలమూత్రములను విడిచి పెట్టుచుండెను. 


గావోత్రసన్నసృగ్జోహాస్తోయదాః పూయవర్షిణః 1 
వ్యరుదన్‌ దేవలిరగాని ద్రుమాః పేతుర్వినానిలయమ్‌ || 13 


అసృక్‌-దోహాః = పొదుగులనుండి రక్తమును స్రవించే, గావః = 
ఆవులు, అత్రసన్‌ = భయపడినవి, తోయదాః = మేఘములు, పూ ఎవర్షిణః 
= చీమును వర్షించినవి, దేవలింగాని = దేవతల ప్రతిమలు, వ్యర నన్‌ = విశే 
షముగా కన్నీటిని కార్చినవి, ద్రుమాః = చెట్లు, అనిలం ౫నా = గాలి లేకుం 
డగనే, పేతుః = నేల గూలినవి. 


ఆవులు బెదిరిపోతూ పొదుగులనుండి రక్తమును స్రవించినవి. 
_ మేఘములు చీమును వర్షించినవి. దేవతల ప్రతిమలు విశేషముగా కన్నీటిని 
కార్చినవి. చెట్లు గాలి లేకుండగనే నేల గూలినవి. 


గ్రహాన్‌ పుణ్యతమానన్యే భగణాంశ్చాపి దీపితాః | 
అతిచేరుర్వక్రగత్యా యుయుధుశ్చ పరస్పరమ్‌ 1 14 


పుణ్యతమాన్‌ = శుభకరమగు, గ్రహాన్‌ = గ్రహములను, చ = మరి 
యు, భగణాన్‌ అపి = నక్షత్రగణములను కూడ, దీపితాః = ప్రకాశించుచు 
న్న అన్యే = క్రూరగ్రహములు, వక్రగత్యా = వంకర మార్గముచే, అతిచేరుః 
=దాటి సంచరించినవి, చ= మరియు, పరస్పరమ్‌ = ఒకదానితో మరియొక 
టి, యుయుధుః = పోటీ పడినవి. . 


ప్రకాశించే క్రూరగ్రహములు శుభకరమగు గ్రహములను; మరియు 
నక్షత్రగణములను కూడ వక్రమార్గము గుండా దాటి సంచరించ జొచ్చినవి. 
అవి ఒకదానితో మరియొకటి పోటీ పడినవి. . 


దృష్టాన్యాంశ్చ మహోత్పాతానతత్తత్త్యవిదః ప్రజాః! _ 
బ్రహ్మపుత్రానృతే భీతా మేనిరే విశ్వసంప్లవమ్‌ [| కేక 


360 " . శ్రీమద్భాగవతము 





అన్యాన్‌ = ఇతరములగు, మహా- -ఉత్పాతాన్‌ చ = పెద్ద 
ఉత్పాతములను కూడ, దృష్ట్వా = చూచి, బ్రహ్మపుత్రాన్‌ బుతే = బ్రహ్మ 
గారి ప్లుత్రులగు సనకాది మహర్షులను మినహాయించి, అతత్త్వవిదః= వాటి 
రహస్యమునెరుంగని, ప్రజాః = జనులు, భీతాః = భయపడినవారై. విశ్వసం 
ప్లవమ్‌ = జగత్తునకు ప్రళయమును, మేనిరే తలపోసిరి. 


ఇంతే గాకు ఇతరములగు పెద్ద ఉత్పాతములు కూడ బయలు 
దేరినవి. వాటి రహస్యమునెరుంగని జనులు వాటిని చూచి భయపడి జగ 
త్తునకు ప్రళయము దాప్పురించినదని తలపోసిరి. బ్రహ్మపుత్రులగు సనకాది 
మహర్షులు మాత్రము సర్వము తెలిసినవారగుటచే భయపడలేదు. 


తావాదిదైత్యా సహసా వ్యజ్యమానాత్మపౌరుషా | 
వవృధాతేంశ్శసారేణ కాయేనాద్రిపతీ ఇవ 1|| 16 


తౌ = ఆ, ఆదిదైత్యా = దితియొక్క ప్రథమసంతానమగు రాక్షసులి 
ద్దరు, సహసా = వెంటనే, వ్యజ్యమాన-ఆత్మపౌరుషా = ప్రకటమగుచున్న 
స్వీయపరాక్రమము గలవారై. అశ్మసారేణ = ఇనుమువంటి దార్థ్యము గల, 
కాయేన = దేహముతో, అద్రిపతీ ఇవ = గొప్ప పర యం వలె వవృధాజే 


= సెరిగిరి. 


దితియొక్క ప్రథమసంతానమగు ఆ రాక్షసులిద్దరు వెంటనే తము 
. పరాక్రమమును ప్రకటించువారై ఇనుము వలె దృఢమైన దేహములు గల 
వారై పెద్ద పర్వతముల వలె పెరిగి పెద్దవారైరి. 
దివిస్పృశా హేమకిరీటకోటిభిః 
నిరుద్దకాష్థా స్ఫురదంగదాభుజా 1 
గాం కంపయంతే చరతైః పదే పదే - 
కట్యా సుకాంచ్యార్కమతీత్య తస్థతుః [| క్షే7 
హేమకిరీటకోటిభిః = బంగరు కిరీటముల కొనలతో, దివిస్పృశౌ = 


దలోకమును స్పృశించుచున్నవారై నిరుద్ధకాష్ట్రా = వ్యాపించబడిన 
దికి = స్కురత్‌-అంగదాభుజౌా = “ప్రకాశించే బాహుప్పురులు 


తృతీయ స్కంధము ఒ అధ్యాయము లా "౩61 


గల భుజములు గలవారై పదే పదే = ప్రతి అడుగునందు, చరజైః = పాద 
ములచే, గామ్‌ = భూమిని, కంపయంతౌ = కంపింస జేయుచున్నవారై 
సుకాంచ్యా = అందమైన మొలనూలు గల, కట్యా = నడుముతో, అర్శమ్‌2 = 
సూర్యుని, అతీత్య = అతిక్రమించి, తస్థతుః = నిలిచిరి. 


దిక్కులను వ్యాపించియున్న వారిద్దరి బంగరు కిరీటముల కొనలు 
ద్యులోకమును తాకుచుండెను, వారి భుజములయందు బాహుప్పురులు, 
నడుమునందు అందమైన మొలనూలు ప్రకాశించుచుండెను. వరు వేసే 
ప్రతి అడుగునకు భూమి కంపించుచుండెను. వారు సాతక్షా నటె అధిక 
ముగా 'ప్రకాశించుచుండిరి. 


యల తయోరకార్డీద్‌ 
యః ప్రాక్‌ స్వదేహాద్యమయూరజాయ ఎత | 
తంవై హిరణ్యకశిపుం విదుః ప్రజా 
యం తం హిరణ్యాక్షమసూత సాగ్రతః [1 18 


తయోః = వారిద్దరికి ప్రజాపతిః = కశ్యప ప్రజాపతి, నామ = పేరు 
ను, అకార్డీత్‌ = పెట్టెను యమయోః = కవల పిల్లలిద్దరిలో, యః = ఎవడైతే, 
స్వదేహాత్‌ = తన దేహమునుండి, ప్రాక్‌ = ముందుగా, అజాయత = పుట్జెనో, 
తం వై = వానిని, హిరణ్యకశిపుమ్‌ = హిరణ్యకశిపునిగా, యమ్‌ = ఎవనిని, 
సా = ఆమె, అగ్రతః = ముందుగా, అసూత = కనెనో, తమ్‌ = వానిని, హిర 
ణ్యాక్షమ్‌ = హిరణ్యాక్షునిగా, ప్రజాః = జనులు, విదుః = తెలియుచున్నారు. 


ఆ కవల పిల్లలిద్దరికీ కశ్యప ప్రజాపతి నామకరణము చేసెను. 
వారిలో ముందుగా ్రజాఫతిగారి దేహమునుండి పుట్టిన (జన్మక్రమములో 
రండవ వాడు) వానిని హిరణ్యకశిపుడనియు, ఎవనిని దితి ముందుగా 
కనెనో వానిని హిరణ్యాక్షుడనియు జనులు వ్యవహరించుచున్నారు. 


చక్రే హిరణ్యకశిపుర్జోర్భ్యాం బ్రహ్మవరేణ చ | 
వశే సపాలాన్‌ లోకాంస్తీంనకుతోమృత్యురుద్దతః || కేం 


362 శ్రీమద్భాగవతము 





దోర్భ్యామ్‌ = భుజములచే, ఉద్ధతః = గర్వించినవాడు, చ=మరి 
యు, బ్రహ్మవరేణ = బ్రహ్మగారి వరముచే, అకుతోమృత్యుః = దేనివలనై 
ననూ మరణము లేనివాడు అగు, హిరణ్యకశిపుః = హిరణ్యకశిపుడు, సపా 
లాన్‌ ='లోకపాలకులతో కూడిన, త్రీన్‌ = మూడు, లోకాన్‌ = లోకములను, 
వశే =తన వశమునందు, చక్రే = పెట్టుకొనెను. 


హిరణ్యకశిపుడు తన భుజబలముచే చాల గర్వించి, బ్రహ్మ. 
గారినుండి దేనివలనైననూ మరణము లేని విధముగా వరమును పొంది, 
లోకపాలకులతో సహా ముల్లోకములను తన వశములో నుంచుకొనెను. 


హిరణ్యాక్షోంనుజస్తస్య ప్రియః ప్రీతికృదన్వహమ్‌ |! 
గదాపాణిర్దివం యాతో యుయుత్పుర్మృగయన్‌ రణమ్‌ 1120 


తస్య = వానికి, ప్రియః = ప్రియమైన, అనుజః = తమ్ముడు, అన్వ 
హమ్‌ = నిత్యము, ప్రీతికృత్‌ = ప్రీతిని కలిగించువాడు అగు, హిరణ్యాక్షః = 
హిరణ్యాక్షుడు, యుయుత్సుః = యుద్ధమును చేయవలెననే కోరిక గలవా 
డై. గదాపాణిః = గదను చేతబట్టినవాడై. రణవ్‌ = యుద్ధమును, మృగయన్‌ 
= వెదుకుచున్నవాడై, దివమ్‌ = స్వర్గమును గూర్చి, యయాౌ = వెళ్లెను. 
వాని అనుంగు తమ్ముడగు హిరణ్యాక్షుడు నిత్యము అన్నగారికి 
' ప్రీతిని కలిగించెడివాడు. ఆతనికి యుద్దమునందు ప్రీతి మండు. ఆతడు 
గదను చేతబట్టి, యుద్ధమును చేసే అవకాశము కొరకు వెదుకుకుంటూ, 
స్వర్గమునకు వెళ్లెను. 
తం వీక్ష్య దుస్పహజవం రణత్కాంచననూపురమ్‌ | 
వైజయంత్యా ప్రజా జుష్టమంసన్యస్తమహాగదమ్‌ || 21 
మనోవీర్యవరోత్సి క్షమసృణ్యమకుతోభయమ్‌ | 
భీతా నిలిల్యిరే దేవాస్తార్‌క్ష్యత్రస్తాఇవాహయః || 22, 


'దుస్సహజవమ్‌ = సహింప శక్యము కాని వేగము గలవాడు, రణత్‌ 
-కాంచననూప్పురమ్‌ = ధ్వనించుచున్న బంగరు పెండెరము గలవాడు, వైజ 


తృతీయ స్కంధము - అధ్యాయము 17 363 


యంత్యా = విజయమును సూచించే, స్రజా = మాలతో, జుష్టమ్‌ = అలంక 
రించ బడినవాడు, అంసన్యస్తమహాగదమ్‌ = భుజమునందు ఉంచబడిన 
పెద్ద గద గలవాడు, మనోవీర్యవర-ఉత్సి కమ్‌ = మనోబలము శరీరబలము 
మరియు బ్రహ్మగారి వరము అనువాటిచే గర్వించి యున్నవాడు, అసృ 
ణ్యమ్‌ = నిరంకుశుడు, అకుతోభయమ్‌ = దేనివలనైననూ భయము లేని 
వాడు అగు హిరణ్యాక్షుని, వీక్ష్య = చూచి, దేవాః = దేవతలు, ఖీతాః = 
భయపడినవారైై. తార్‌క్ష్యత్రస్తాః = గరుత్మంతుని వలన భయపడిన, 
అహయః ఇవ = సర్పములు వలె, నిలిల్యిర= దాగియుండిరి. 


హిరణ్యాక్షుని వేగమును సహించుట చాల కష్టము. ఆతడు భుజ 
ముఫై పెద్ద గదను పెట్టుకొని నడుచుచుండగా కాలి బంగరు పెండెర 
ములు గణగణలాడుచుండెను. ఆతడు మెడలో విజయసూచకముగా 
పుష్పమాలను ధరించి యుండెను. ఆతడు మనోబలముచే, శరీరబలముచే 
మరియు బ్రహ్మగారి వరముచే గర్వించియుండెను. నిరంకుశుడగు ఆ హిర 
ణ్యాక్షునకు ఏదన్నా భయము లేదు. వానిని చూచి దేవతలు భయపడి, 
గరుత్మంతునకు భయపడిన పాముల వలి, దాగియుండిరి. 


స వై తిరోహితాన్‌ దృష్ట్వా మహసా స్వేన దైత్యరాట్‌ | 
సేంద్రాన్‌ దేవగణాన్‌ క్రీబానపశ్యన్‌ వ్యనదద్‌ భృశమ్‌ 1! 23 
సః = ఆ, దైత్యరాట్‌ = రాక్షసరాజు, క్షీబాన్‌ = గర్వితులైన, స-ఇం 
ద్రాన్‌ = ఇంద్రునితో గూడిన, దేవగణాన్‌ = దేవగణములను, అపశ్యన్‌ = కాన 
రానివాడైై స్వేన = తన, మహసా = తేజస్సుచే, తిరోహితాన్‌ = దాగిన వారి 
నిగా, దృష్ట్వా = గమనించి, భృశమ్‌ = అధికముగా, వ్యనదత్‌ = గర్జించెను. 
ఆ రాక్షసరాజునకు గర్వితులై యుండే ఇంద్రాది దేవతలు కానరా 


లేదు. వారు తన తేజస్సునకు జడిసి దాగియున్నారని ఆతనికి తెలిసిపోయె 
ను. అపుడాతడు బిగ్గరగా గర్జించెను. 


తతో నివృత్తః క్రీడిష్యన్‌ గంభీరం భీమనిస్వనమ్‌ ! 
విజగాహే మహాసత్తో వార్డిం మత్త ఇవ ద్విపః || 24 


364 | శ్రీమద్భాగవతము 





తతః = తరువాత, మహాసత్త్వః = మహాబలశాలియగు హిరణ్యాక్షు 
డు, నివృత్తః = వెనుదిరిగినవాడై, క్రీడిష్యన్‌ = క్రీడించబోవువాడై, మత్తః = 
మదించిన, ద్విపః ఇవ = ఏనుగు వలె భీమనిస్వనమ్‌ = భయంకరమగు 
శబ్దమును చేయుచున్న గంభీరమ్‌ = లోతైన వార్థిమ్‌ = సముద్రమును, 
విజగాహే = ప్రవేశించెను. 

తరువాత మహాబలశాలియగు ఆ హిరణ్యాక్షుడు స్వర్గమునుండి 
వెనుదిరిగెను. వానికి క్రీడించవలెనని బుద్ది పుట్టెను. అపుడాతడు భయంకర 
మగు ధ్వనిని చేయుచున్న అగాధమైన సముద్రము లోనికి మదించిన ఏను 
గువలె ప్రవేశించెను. 

తస్మిన్‌ ప్రవిష్టే వరుణస్య మైనికా 
యాదోగణాస్పన్నధియస్పసాధ్వసాః ! 
అహన్యమానా అపి తస్య వర్చసా 
ప్రధర్షితా దూరతరం ప్రదుద్రువుః || 25 
తస్మిన్‌ = ఆ హిరణ్యాక్షుడు, ప్రవిష్టే = ప్రవేశించగా, వరుణస్య = 
వరుణుని, సైనికాః = మైనికులగు, యాదోగణాః = జలజంతువుల సమూహ 
ములు, సన్నధియః = ఏమి చేయాలో తోచని బుద్ధి గలవై ససాధ్వసాః = 
భయముతో కూడినవై, అహన్యమానాః అపి = కొట్టబడక పోయిననూ, 
తస్య = వాని, వర్చసా = తేజస్సుచే, ప్రధర్షితాః = కంగారు పడిపోయినవై, 
దూరతరమ్‌ = చాల దూరము, ప్రదుద్రువుః = పారిపోయినవి. 

ఆ హిరణ్యాక్షుడు సముద్రములో స్రవేశించగానే, వరుణుని మైనికు 
లగు జలజంతువులు ఏమి చేయాలో తోచక చాల భయమును పొందినవి. 
ఆతడు వాటి జోలికి పోకున్ననూ, అవి ఆతని తేజస్సును తాళలేక పోయిన 
వి. అవి అప్పుడు గుంపులు గుంప్పులుగా చాల దూరము పారిపోయినవి. 


న వర్షపూగానుదధా మహాబలః 
చరన్మహోర్మీన్‌ శ్వసవేరితాన్ముహుః 
మౌర్వ్యాభిజఘ్నే గదయా విభావరీ- 


తృతీయ స్కంధము - అధ్యాయము 17 . 365 
మాసేదివాంస్తాత పురీం ప్రచేతసః || 26 


తాత = ఓ వత్సా! మహాబలః = మహాబలశాలియగు., సః = ఆ 
హిరణ్యాక్తుడు, వర్షపూగాన్‌ = అనేకసంవత్సరముల కాలము, ఉదధౌ = 
సముద్రమునందు, చరన్‌ = విహరించుచున్నవాడై:, శ్వసన-ఈరితాన్‌ = 
ఊపిరిచే లేవగొట్టబడిన, మహా-ఊర్మీన్‌ = పెద్ద తరంగములను, ముహుః = 
పలుమార్లు, మౌర్వ్య్యా = లోహనిర్మితమైన, గదయా = గదతో, అభిజఘ్నే = 
కొట్టెను, ప్రచేతసః = వరుణుని, పురీమ్‌ = నగరముగు, విభావరీమ్‌ = నిభావ 
రిని, 'ఆసేదివాన్‌ = చేరుకొనెను. 


ఓ వత్సా! మహాబలుడగు ఆ హిరణ్యాక్షుడు సముద్రమునందు 
తన ఊపిరిచే లేవగొట్టబడిన పెద్ద పెద్ద తరంగములను లోహమయముగు 
గదతో కొట్టుతూ అనేకసంవత్సరములు విహరించెను. తరువాత ఆతడు 
వరుణుని రాజధానియగు విభావరిని చేరుకొనాను. 


తత్రోసలభ్యాసురలోకపాలకం 
యాదోగణానామృషభం ప్రచేతసమ్‌ | 
స్మయన్‌ ప్రలబ్దుం ప్రణిపత్య నీిచవత్‌ 
జగాద మే దేహ్యధిరాజ సంయుగమ్‌ 11 27 


తత్ర = అచట, అసురలోకపాలకమ్‌ = రాక్షసలోకములను పాలించు 
నట్టియు, యాదోగణానామ్‌ = జలజంతువుల సమూహములకు, బుషభమ్‌ 
= ప్రభువు అయిన, ప్రచేతసమ్‌ = వరుణుని, ఉపలభ్య = కనుగొని, స్మయన్‌ 
= చిరునవ్వు నవ్వుతూ, ప్రలబ్దుమ్‌ = మోసగించుటక్తై నీచవత్‌ = అల్పుని 
వలె, ప్రణిపత్య = నమస్కరించి, జగాద = పలికెను, అధిరాజ = ఓ మహా 
రాజా మే =నా కొరకు, సంయుగమ్‌ = యుద్ధమును, దేహి = ఇమ్ము. 


హిరణ్యాక్షుడు అచట రాక్షసలోకము (పాతాళము) నకు అధీశ్వరు 
డు, జలజంతుసముదాయములకు ప్రభువు అగు వరుణుని కనుగొనెను. 
అపుడాతడు ఆయనను మోసగించుట కొరక్తై చిరునవ్వుతో అల్పుని వలె 
నటిస్తూ, ఆయనకు నమస్కరించి, ఇట్లు పలికెను: ఓ మహారాజా! నాకు 
యుద్ధమును చేసే అవకాశమును కల్పించుము. 


366 . శ్రీముదా గవతము 


త్వం లోకపాలోంధిపతిర్భహచ్చ్రవా 
వీర్యాపహో దుర్మదవీరమానినామ్‌ | 
విజిత్య లో కేంఖిలదైత్యదానవాన్‌ 
యద్రాజసూయేన పురాయజత్ప్రభో 11 28 


ప్రభో= ఓ ప్రభూ! త్వమ్‌ = నీవు, లోకపాలః = లోకపాలకుడవు, 
బృహత్‌-శ్రవాః = గొప్ప కీర్తి గల, అధిపతిః = ప్రభుడవు, దుర్శదవీరమాని 
నామ్‌" = పొగరుమోతుతనముచే తనను తాను వీరుడనని తలబోసే వారి, 
. వీర్య-అపహః = పరాక్రమమును అపహరించువాడవుః యత్‌ = ఏలయన 
గా పురా = పూర్వము, లోకే = లోకమునందలి, అఖిలదైత్యదానవాన్‌ = 
దైత్యులను దానవులను అందరినీ, విజిత్య = జయించి, రాజసూయేన = 
రాజసూయ యాగముచే, అయజత్‌ = ఈశ్వరుని ఆరాధించితివో. 


ఓ ప్రభూ! లోకపాలకుడవగు నీవు గొప్ప కీర్తి గల ప్రభుడవు. ఎవ 
రైతే పొగరుతో తామే గొప్ప వీరులమని తలపోయుదురో, నీవు వారి పరా 
క్రమమును అపహరించెదవు. పూర్వము నీవు లోకములోని దైత్యులను 
దానవులను జయించి, రాజసూయయాగమును చేసియుంటివి. 


స ఏవముత్సిక్తమదేన విద్విషా 
దృఢం ప్రలబ్దో భగవానపాం పతిః | 

రోషం సముత్తం శమయన్‌ స్వయా ధియా 
వ్యవోచదంగోపశమం గతా వయమ్‌ ![! 29 


ఏవమ్‌ = ఈ విధముగా, ఉత్ప్సిక్తమదేన = పెరిగిన పొగరు గల, 
విద్విషా = శత్రువగు ఆ హిరణ్యాక్షునిచే, దృఢమ్‌ = గట్టిగా, ప్రలబ్ధః = వేళా 
కోళము చేయబడిన, భగవాన్‌ = పూజ్యాడగు, అపాం పతిః = జలాధిపతి 
యగు వరుణుడు, సముళ్ళమ్‌ = మైకి ఉబుకుచున్ను రోషమ్‌ = కోపమును, 
స్వయా = తన ధియా = బుద్ధిచే, శమయన్‌ = చల్లార్చుకున్నవాడై, వ్యవో. 
చత్‌ = పలికెను, అంగ = ఓ రాక్షసరాజా! వయమ్‌ = మేము, ఉపశమమ్‌ = 
ఉపరతిని, గతాః = పొందియున్నాము. 


తృతీయ స్కంధము - అధ్యాయము 17 | 367 


ఈ విధముగా పొగరు పెరిగిన హిరణ్యాక్షుడు శత్రుబుద్ధితో జలాధి 
._పతియగు వరుణ భగవానుని గట్టిగా వేళాకోళము చేసెను. కాని, ఆయన 
మెకి ఉబుకుచున్న కోపమును తన బుద్ధిచే చల్లార్చ్భుకొని, ఇట్లు పలికెను: ఓ 
రాక్షసరాజా! మేము యుద్ధములనుండి విరమించుకున్నాము. 


పశ్యామి నాన్యం పురుషాత్పురాతనాత్‌ 

యస్సంయుగే త్వాం రణమార్గకోవిదమ్‌ | 
ఆరాధయిష్యత్యసురర్షభేహి తం 

మనస్వినో యం గృణతే భవాదృశాః || ౩0 


అసుర-బుషభ = ఓ రాక్షసగ్రేష్టా!ః పురాతనాత్‌ = సనాతనుడగు, 
ప్పరుషాక్‌ = ప్పురుషుడగు శ్రీహరి కంటె, అన్యష్‌ = మరియొకనిని, న 
పశ్యామి = కనజాలను, యః = ఎవడైతే, సంయుగే = యుద్దమునందు, రణ 
మార్గకోవిదమ్‌ = యుద్ధపద్ధతులలో దిట్టవగు, త్వామ్‌ = న్‌న్ను ఆరాధయి 
ష్యతి = సంతోషపెట్ట "గలడ్రో, తమ్‌ = "వానిని గూర్చి, ఇహి = వెళ్లుము, 
యమ్‌ = ఎవ్వానిని, 'భవాదృశాః = = నీవంటి, మనస్వినః = శూరులు, గృణతే 
= స్తుతించుచున్నారో. 


ఓ రాక్షస్రేస్టా! యుద్ధవిధానములో నిపుణుడవగు నిన్ను సంతోష 
పెట్ట గలవాడు సనాతన పురుషుడగు శ్రీహరి కంటె మరియొకడు లేడని 
నేను భావిస్తున్నాను.' కావున, నీవు ఆయన వద్దకు వెళ్లుము. నీవంటి 
శూరులు ఆయనను కొనియాడుచుందురు. " 

తం వీరమారాదభిపద్య విస్మయః 

శయిష్యసే వీరశయే శ్వభిర్వృుతః | 
యస్త్వద్విధానామసతాం ప్రశాంతయే 

రూపాణి ధత్తే సదనుగ్రహేచ్చయా || 31 


ఇతి శ్రీమద్బాగవతే మహాప్పురాణే తృతీయస్కంధే 
సప్తదశో 5ధ్యాయః || 


368 శ్రీమద్చాగవతము 


తమ్‌ = ఆ, వీరమ్‌ = వీరుని, ఆరాత్‌ = తొందరలోనే, అభిపద్య = 
పొంది, విస్మయః = తొలగిన గర్వము గలవాడమై వీరశయే = యుద్దభూమి 
యందు, శ్వభిః = కుక్కలచే, వృతః = చుట్టువారబడినవాడమై, శయిష్యసి = 
"నిద్రించగలవు, యః = ఎవడైతే, త్వత్‌-విధానామ్‌ = నీవంటి, అసతామ్‌ = 
దుష్టుల, ప్రశాంతయే = వినాశము కొరకు, సత్‌-అనుగ్రహ-ఇచ్చుయా = 
సత్పురుషులను అనుగ్రహించవలెననే. కోరికతో, రూపాణి = అవతారముల 
ను, ధత్తే = ధరించునో. 


ఆ' వీరుని నీవు తొందరలోనే చూడగలవు. అప్పుడు నీ గర్వము 
తొలగిపోవును. నీవు యుద్దభూమియందు నిద్రించుచుండగా, నీ చుట్టూ 
కుక్కలు తిరుగుచుండును. నీవంటి దుష్టులను నశింపజేసి, సత్పురుషుల 
ననుగ్రహించుట కొరకై ఆయన అవతారములను ధరించుచుండును. 


శ్రీమద్చాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు 
పదునేడవ అధ్యాయము ముగిసినది (17). 


జ లల ల 2 


అథ అష్టాదశోరధ్యాయః 
హిరణ్యాక్షునితో వరాహ భగవానుని యుద్దము 


మైత్రేయ ఉవాచ | 
తదేవమాకర్ణ్ష్య జలేశభాషితం 
మహామనాస్తద్విగణయ్య దుర్శదః ! 
హరేర్విదిత్వా గతిమంగ నారదాత్‌ 
రసాతలం నిర్వివిశే త్వరాన్వితః ! | క్షే. 


మైజత్రేయః = మైత్రేయ మహర్షి, ఉవాచ = పలికెను, అంగ = ఓ 
విదురా! ఏవమ్‌ = ఈ విధముగా, తత్‌ = ఆ, జల-ఈశభాషితమ్‌ = జలము 
లకు ప్రభువగు వరుణుని వచనమును, ఆకర్ష్య = విని, మహామనాః = హర్ష 
ముతో నిండిన మనస్సు గల, దుర్శదః = గర్వించియున్న హిరణ్యాక్షుడు, 
విగణణయ్య = (వరుణుని మాటను) త్రోసిపుచ్చి, నారదాత్‌ = నారదుని వల 

న, హరేః = శ్రీహరియొక్క, గతిమ్‌ = ఉన్న స్థలమును, విదిత్వా = తెలుసు 
కొని, త్వరా-అన్వితః = తొందరతో కూడినవాడై, రసాతలమ్‌ = రసాతలము 
ను, నిర్వివిశే = ప్రవేశించెను. 


మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఓ విదురా! జలాధిపతియగు 
వరుణుని ఈ వచనములను విని, గర్వించియున్న హిరణ్యాక్షునకు యుద్ధ 
మును చేసే పురుషుడు లభించినందులకు హృదయము హర్షముతో నిండి 
పోయెను. నీవా పురుషుని చేతిలో మరణించెదవని వరుణుడు చెప్పిన 
మాటను ఆతడు తోసిపుచ్చి, నారదుని వలన శ్రీహరి ఉన్న స్థానమును 
తెలుసుకొని, తొందరగా రసాతఅమును ప్రవేశించెను. 


దదర్శ తత్రాభిజితం ధరాధరం 


౩70 మద్భాగవతము 
పోన్నీయమానావనిమగ్రదంష్ట్రయా 
ముష్టంతమక్‌ష్ల్ణా స్వరుచో 5రుణశ్రియా 
జహాస చాహో వనగోచరో మృగః |! 2 


తత్ర = అచట, అభిజితమ్‌ = సర్వమును జయించునట్టియు, అగ్ర 
దంష్ట్రయా = కోరల అగ్రభాగముచే, ప్రోన్నీయమాన-అవనిమ్‌ = కైకి ఎత్త 
బడి తీసుకురాబడుతున్న భూమి గలిగినట్టియు, అరుణశ్రియా = ఎర్రని 
శోభతో కూడిన, అక్‌ప్లా = కన్నుతో, స్వరుచః = తన (హిరణ్యాక్షుని కాంతు 
లను, ముష్టంతమ్‌ = హరించుచున్ను ధరాధరమ్‌ = భూమిని మోయుచు 
న్న (పర్వతాకారుడైన) వరాహ భగవానుని, దదర్శ = చూచెను, చ =మరి 
యు, అహో =అరే!, వనగోచరః = అడవిలో కనబడే (నీటిలో సంచరించే), 
మృగః = పశువు, జహాస = నవ్వెను. 


అచట హిరణ్యాక్షుడు పర్వతాకారములోనున్న విశ్వవిజేతయగు 
వరాహ భగవానుని చూచెను. ఆయన తన కోరల కొనమై భూమిని ఎత్తి 
తీసుకువచ్చు చుండెను. ఎర్రని కన్నుల శోభతో ప్రకాశించే ఆ భగవానుని 
ముందు హిరణ్యాక్షుని తేజస్సు వెలవెల పోయెను. ఆతడు ఆయనను 
చూచి, అరే! ఇది అడవిలో కనబడే (నీటిలో సంచరించే పశువు! అని 
సలికి నవ్వెను. 


ఆమైనమేహ్యజ్ఞ మహీం విముంచనో 
రసౌకసాం విశ్వసృజేయమర్ప్చితా | 
న స్వస్తి యాస్యస్యనయా మమేక్షతః 
సురాధమాసాదితసూకరాకృతే || పె 
ఏనమ్‌ = ఈ భగవానుని గూర్చి, ఆహ = పలికెను, అజ్ఞ = ఓరీ 
మూర్థా! ఏహి = రమ్ము, మహీమ్‌ = భూమిని, విముంచ = విడిచిపెట్టుము, 
రసా-ఓకసామ్‌ = రసాతలనివాసులమగు, నః = మాకు, విశ్వసృజా = జగ 
త్తును సృష్టించిన బ్రహ్మగారిచే, ఇయమ్‌ = ఈ భూమి, అర్చితా = ఈయబ 
డినది, సుర-అధమ = దేవతలలో అధముడా!, ఆసాదితసూకర-ఆకృతే ణే 
స్వీకరించబడిన వరాహరూపము గలవాడాఓఏ మమ = నేను, ఈక్షతః = 


తృతీయ స్కంధము - అధ్యాయము 18 వో 


చూచుచుండగా, అనయా = ఈ భూమితో, స్వస్తి = మంగళమును, న 
యాస్యసి = పొందలేవు. 


ఆ హిరణ్యాక్షుడు వరాహ భగవానునితో నిట్లు పలికెను: ఓరీ 
మూర్థా! ఇటు రమ్ము. ఆ భూమిని విడిచిపెట్టుము. జగత్తును సృష్టించిన 
బ్రహ్మగారు రసాతలవాసులగు మాకు ఆ భూమిని ఇచ్చినాడు. నేను 
చూచుచుండగా నీవా భూమిని తీసుకొని సుఖమును పొందలేవు. వరాహ 
రూసమును దాల్చిన నీవు దేవతలలో అధముడవు. 


త్వం నస్పపత్రైరభవాయ కిం భృతో 
యో మాయయా హంత్యసురాన్‌ పరోక్షజిత్‌ | 
త్వాం యోగమాయాబలమల్పపౌరుషం 
సంస్థాప్య మూఢ ప్రమృజే సుహృచ్చుచః || 4 
మూఢ = ఓరీ మూర్థా! త్వమ్‌ = నీవు, సపత్షైః = శత్రువులచే, నః 
= మా, అభవాయ = వినాశము కొరకు, కిం భృతః = పోషించబడినావా 
యేమి?, పరోక్షజిత్‌ = ఎదురు సడకుండగా జయమును సంపాదించే, యః 
= ఏ నీవు, మాయయా = మాయచే, అసురాన్‌ = రాక్షసులను, హంతి = 
సంహరించెదవో, యోగమాయాబలమ్‌ = యోగమాయయే శక్తిగా గల, 
అల్పపౌరుషమ్‌ = అల్బముగు పౌరుషము గల, త్వామ్‌ = నిన్ను సంస్థాప్య 
= సంహరించి, సుహృత్‌-శుచః = మిత్రుల (బంధువుల) కన్నీటిని, ప్రమృజే 
= తుడిచెదను. 
ఓరీ మూర్జా! మౌ శత్రువులు మమ్ములను నశింప జేయుట కొరకై 
నిన్ను పెంచి పోషించినారా యేమి? నీవు ఎదురు పడకుండగా మాయతో 
రాక్షసులను సంహరించి విజయమును పొందుచున్నావు. యోగమాయయే 
నీ బలము. నీ పౌరుషము అల్పము. నిన్ను సంహరించి, నేను మిత్రుల 
(బంధువుల) కన్నీటిని తుడిచెదను. 


త్వయి సంస్టితే గదయా శీర్ణశీర్ష- 
ణ్యస్మద్భుజచ్యుతయా యే చ తుభ్యమ్‌ | 


372 శ్రీమద్చాగవతము 





బలిం హరంత్య్థ్భాషయో యే చ దేవాః 
స్వయం సర్వే న భవిష్యంత్యమూలాః || వ్‌ 


అస్మద్‌-భుజచ్యుతయా = మా భుజములచే విడిచిపెట్టబడిన, 
గదయా = గదచే, శీర్ణశీర్ణణి = పగులగొట్టబడిన తల గల, త్వయి = నీవు, 
సంస్టితే = మరణించగా, యే,= ఏ, బుషయః = మహర్షులు, తుభ్యమ్‌ =నీ 
కొరకు, బలిమ్‌ = ఉపహారమును, హరంతి = సమర్పించుచున్నారో, చ = 
మరియు, యే = ఏ, దేవాః = దేవతలు గలరో, సర్వే = వారందరు, 
అమూలాః = మూలము లేనివార్రై స్వయమ్‌ = తమంత తాముగా, న భవి 
ష్యంతి = = నశించెదరు. 


నేను నా భుజములతో విడిచిపెట్టబోయే ఈ గదచే నీ తల పగిలి, 
నీవు మరణించెదవు. అప్పుడు నీకు పూజలను చేసే మహర్షులు మరియు 
దేవతలు, తల్లి వేరు నశించిన చెట్టు వలె, తమంత తామే నశించెదరు. 


స తుద్యమానో:5రిదురుక్తతోమరరైః 
దంష్ల్రాాగ్రగాం గాముపలక్ష్య భీతామ్‌ | 

తోదం మృషన్నిరగాదంబుమధ్యాత్‌ . 
గ్రాహాహతస్పకరేణుర్యథేభః [| 6 


అరిదురుక్తతోమరైః = శత్రువుయొక్క తప్పు మాటలు అనే చిల్లకో 
లఅలచే, తుద్యమానః = పొడువబడుచున్ను సః = ఆ వరాహ భగవానుడు, 
దంష్ట్ర-అగ్రగామ్‌ = కోరల కొనయందు ఉన్నట్టియు, భీతామ్‌ = భయపడి 
ను గామ్‌ = భూదేవిని, ఉపలక్ష్య = చూచి, గ్రాహ-ఆహతః = మొసలిచే 
గాయపరచబడీన, సకరేణుః = ఆడు ఏనుగుతో కూడియున్ను ఇభః యథా. 
= మగ ఏనుగు వలె, తోదమ్‌ =ఆ నొప్పిని, మృషన్‌ = సహించుచున్నవాడై 
అంబుమధ్యాత్‌ = నీటి మధ్యనుండి, నిరగాత్‌ = బయటకు వచ్చెను. 

శత్రువు పలికిన పరుష వచనములు చిల్లకోల పోట్లవలె వరాహ 


భగవానునకు పీడను కలిగించినవి. ఆయన కోరల కొనలయందున్న 
భూదేవి భయపడుచుండెను. ఆమెను చూచి ఆయన ఆ నొప్పిని సహిస్తూ, 


తృతీయ స్కంధము - అధ్యాయము 18 373 


నీటిలో ఆడ ఏనుగుతో కలిసియుండి మొసలి కాటు తిన్న మగ. ఏనుగు 
వఠె, నీటి మధ్యనుండి బయటకు వచ్చెను. 


తం నిస్పరంతం సలిలాదనుదుతో 

హిరణ్య కేశో ద్విరదం యథా ర్వుషః | 
కరాలదంస్హ్రోంశనినిస్ప్వనో5బ్రవీత్‌ 

గతహ్రియాం కిం త్వసతాం విగర్జితమ్‌ !! 77 


సలిలాత్‌ = నీటినుండి, నిస్పరంతమ్‌ = బయటకు వచ్చుచున్ను 
తమ్‌ = ఆ వరాహ భగవానుని, రుషః = మొసలి, ద్విరదం యథా = ఏను 
గును వలె, అనుద్రుతః = వేగముగా అనుసరించువాడై. హిరణ్యకేశః = 
బంగరు రంగు జుట్టు గలిగినట్టియు, కరాలదంస్ట్రః = భయంకరముగు 
కోరలు గలిగినట్టియు, అశనినిస్స్వనః = పిడుగువంటి ధ్వనిని చేయు హిర 
ణ్యాక్షుడు, అబ్రవీత్‌ = పలికెను, గతహ్రియామ్‌ = పోయిన లజ్జ గల, అస 
తామ్‌ = దుష్టులకు, విగర్జితమ్‌ = నిందించదగినది. కిమ్‌ = ఏది గలదు? 


హిరణ్యాక్షుడు బంగరు రంగు జుట్టును, భయంకరమగు దంష్ట్ర 
లను కలిగియుండెను. వరాహ భగవానుడు నీటినుండి బయటకు వచ్చు 
చుండగా, ఆతడు పిడుగు వఠె ధ్వనిని చేయుచూ, మొసలి ఏనుగును 
వలె ఆయన వైపు వేగముగా పరుగెత్తి ఇట్లనెను: పారిపోవుట అనే నిందిం 
చదగిన పనిని సిగ్గు లేని దుష్టులు చేయకుందురా? 


స గాముదస్తాత్సలిలస్య గోచరే. 
విన్యస్య తస్యాముదధాత్స్వసత్త్వమ్‌ | 
అభిష్టుతో విశ్వసృజా ప్రసూనైః 
ఆపూర్యమాణో విబుధైః పశ్యతోంరేః || 8 
విశ్చుసృజా = జగత్క ర్తయగు బ్రహ్మగారిచే, అభిష్టుతః = స్తుతించ 
బడినవాడు, విబుథైః = దేవతలచే, ప్రసూనైః = పుష్పములచే. ఆపూర్య 
మాణః = ముంచెత్తబడుచున్నవాడు అగు, సః= ఆ వరాహ భగవానుడు, 
అరేః = శత్రువగు హిరణ్యాక్షుడు, పశ్యతః = చూచుచుండగా, సలిలస్య = 


374 . శ్రీమద్చాగవతము 





నీటికి, ఉదస్తాత్‌ = మైన, గోచరే = అనుకూలమగు స్థానమునందు, గామ్‌ = 
భూమిని, విన్యస్య = ఉంచి, తస్యామ్‌ = ఆ భూమియందు, స్వసత్త్వమ్‌ = 
తన శక్తిని అదధాత్‌ = నిక్షేపించెను. 


జగత్కర్త రయగు బ్రహ్మగారు వరాహ భగవానుని స్తుతించుచుండె 
ను. దేవతలాయనను పుష్పవృష్టితో ముంచెత్తుచుండిరి. తనకేసి చూచు 
చున్న శత్రువగు హిరణ్యాక్షుని ఆయన లెక్కచేయలేదు. అప్పుడాయన ఆ 
భూమిని నీటికి పైన అనుకూలమగు స్ట్థానమునందుంచి, దానియందు తన 
ఆధారశక్తిని నిక్షేపించెను. 


పరానుషక్తం తపనీయోసకల్పం 

మహాగదం కాంచనచిత్రదంశమ్‌ | 
మర్మ్శాణ్యభిక్‌ష్ణం ల దురుక్తైః 

ప్రచండమన్య్యుః ప్ర ప్రహసంస్తం బభాషే [| 0 


పర-అనుషక్తమ్‌ = తనను వెంబడించుచున్నట్టియు, తపనీయ-ఉ 
పకల్చ్పమ్‌ = బంగరు ఆభరణములు కలిగినట్టియు, మహాగదమ్‌ = పెద్ద గద 
కలిగినట్టియు, కాంచనచిత్రదంశమ్‌ = బంగారముతో చేసిన రంగు రంగుల 
కవచము కలిగినట్టియు, దురుక్తైః = పరుష వచనములతో, మరాణ = 
మర్మస్థానములను, అభీక్‌ష్టమ్‌ = = పలుమార్లు, ప్రతుదంతమ్‌ = పీడ్రన్లు కలి 
గించుచున్ను తమ్‌ =ఆ హిరణ్యాక్షుని ఉద్దేశించి, ప్రచండమన్యుః = మహా 
కోపము గల వరాహ భగవానుడు, ప్రహసన్‌ = బిగ్గరగా నవ్వుచున్నవాడై, 
బభాషే = పలికెను. 


హిరణ్యాక్షుడు బంగరు ఆభరణములను, రంగు రంగుల బంగరు 
కవచమును ధరించియుండెను. ఆతడు పెద్ద గదను చేతబట్టి, పలుమార్లు 
పరుష వచనములతో వరాహ భగవానుని హృదయమునకు పీడను కలిగిం 
చుచుండెను. ఆయన మహాకోపము గలవాడై, బిగ్గరగా నవ్వుతూ, వానిని 
ఉదేశించి ఇటు పలికెను. 


శ్రీభగవానువాచ 


తృతీయ స్కంధము - అధ్యాయము 18 వె7వ్‌ 


సత్యం వయం భో వనగోచరా మృగా 
యుష్మద్విధాన్మ్సృగయే గ్రామసింహాన్‌ | 

న మృత్యుపాతై ప్రతిముక్తస్య వీరా 
వికళ్టనం తవ గృహ్హంత్యభద్ర || 10 


భోః = ఓయీ! అభద్ర = దుష్టా! సత్యమ్‌ = నిజమే, వయమ్‌ = 
మేము, వనగోచరాః = అడవిలో కానవచ్చే (నీటిలో నివసించే), మృగాః = 
పశువృలమే, యుష్మద్‌-విధాన్‌ = నీవంటి, గ్రామసింహాన్‌ = కుక్కలను, . 
మృగయే = వెదుకుచుందును, మృత్యుపాతైః = నవృత్యువుయొక్క పౌశము 
లచే, ప్రతిముక్తస్య = బంధించబడియున్ను తవ = న్స్‌ వికత్హనమ్‌ = బడాయి 
కబుర్లను, వీరాః = వీరులు, న గృహ్హంతి = సరుకు చేయరు. 


శ్రీ వరాహ భగవానుడు ఇట్లు పలికెను --- ఓరీ దుష్టా! నిజమే. 
నేను అడవిలో తిరుగాడే (నీటిలో నివసించే) పశువునే. కాని, నీవంటి కుక్క 
అను. వెదికి పట్టుకొనుబటయే నా పని. మృత్యుపాశములచే కట్టివేయ 
బడియున్న నీ బడాయి కబుర్లను వీరులు సరుకు చేయరు. 


ఏతే వయం న్యాసహరా రసౌకసాం 

గతహియో గదయా 'ద్రావితాస్తే ! 
తిన్టామహేంథాపి కథంచిదాజా 

స్టేయం క్వ యామో బలినోత్పాద్య వైరమ్‌ 1 11 


ఏతే = ఈ, వయమ్‌ = మేము, రసా-ఓకసామ్‌ = రసాతలమునందు 
నివసించు వారల, న్యాసహరాః = సొత్తును అపహరించువారము, గత 
ప్రాయః = పోయిన సిగ్గు గలవారము, తే = నీ, గదయా = గదచే, ద్రావితాః 
= తరుమబడిన వారము, అథ అపి = అయినప్పటికీ, అజౌ = యుద్ధమునం 
దు, కథంచిత్‌ = ఏదో విధముగా, తిస్టామహే = నిలిచియున్నాము, 
స్టేయమ్‌ = నిలబడ వలసినదే, బలినా = బలవంతునితో, వైరమ్‌ = వైరము 
ను, ఉత్పాద్య = కలిగించుకొని, క్వ = ఎక్కడకు, యామః = వెళ్లైదము? 


376 శ్రీమద్భాగవతము 


మేము రసాతల వాసులగు మీకు ప్రజాపతి ఇచ్చిన భూమి అనే 
సొత్తును అపహరించే చోరులము. నీవు గదతో తరుముకొచ్చినా, మాకు 
సిగ్గు లేదు. కాని, ఏలాగో యుద్దరంగములో నిలిచియున్నాము. నిలబడక 
తప్పదు. బలశాలివగు నీతో వైరము పెట్టుకొని, ఎక్కడకు పోగలము? 


త్వం పద్రథానాం కిల యూథపాధిపో 
ఘటస్వ నోఃంస్వస్తయ ఆశ్వనూహః | 
సంస్థాప్య చాస్మాన్‌ ప్రమృజాశ్రు స్వకానాం . 
యస్వ్యాం ప్రతిజ్ఞాం నాతిపిపర్యసభ్యః [1112 
త్వమ్‌ = నీవు, పద్‌-రథానామ్‌ = పాదచారులగు యుద్ధవీరుల, 
యూథప-అధిసః కిల = సేనానాయకులకు అధిపతిని గదా! అనూహః = 
శంక లేనివాడవై ఆశు = వెంటనే, నః = మాయొక్క అస్వస్తయే = అనిష్ట 
మును కలిగించుట కొరకై ఘటస్వ = ప్రయత్నించుము, అస్మాన్‌ = మమ్ము 
లను, సంస్పాప్య = సంహరించి, స్వకానామ్‌ = నీ వారల, అశ్రు = కన్నీటిని, 
ప్రమృజ చ = తుడిచివేయుము, యః = ఎవడైతే, స్వామ్‌ = తన, ప్రతిజ్ఞోమ్‌ 
= ప్రతిజ్ఞను, న అతిపిపర్తి = చక్కగా పూర్తి చేయడో వాడు, అసభ్యః = 
సభ్యుడు కాడు. 
పాదచారులగు వీరుల నాయకులకు నీవు అధినాయకుడవు గదా! 
వెంటనే శంకను విడనాడి మాకు అనిష్టమును కలిగించే ప్రయత్నమును 
చేయుము. మమ్ములను సంహరించి, నీ వారల కన్నీటిని తుడువుము. ప్రతి 
జ్ఞను చేసి దానిని పూర్తి చేయని వానికి పెద్ద మనుష్యుల మధ్య కూర్చునే 
అధికారము ఉండదు. 
మైత్రేయ ఉవాచ | . 
సోంధిక్షిప్తో భగవతా ప్రలబ్బశ్చ రుషా భృశమ్‌ | 
ఆజహారోల్బణం క్రోధం క్రీడ్యమానో 3హిరాడివ || క్షే 
సః = ఆ హిరణ్యాక్షుడు, భగవతా = వరాహ భగవానునిచే, అధి 
క్తిస్తః = అధిక్షేపించ, బడినవాడై. రుషా = కోపముచ్చే భృశమ్‌ = మిక్కిలి, 


తృతీయ స్కంధము - అధ్యాయము 18 377 


ప్రలబ్ధః చ = పరిహాసము చేయబడినవాడై, మ. ఆటలాడించబడే. 
అహిరాట్‌ ఇవ = నాగరాజు వల ఉల్బణమ్‌ = భయంకరమగు, క్రోధమ్‌ = 
కోపమును, ఆజహార = తెచ్చుకొనెను. 


మైత్రేయుడు ఇట్లు పలికెను --- వరాహ భగవానుడు హిరణ్యా 
కుని ఉద్దేశించి మహాకోపముతో ఈ విధముగా ఎత్తి పొడుప్పు మాటలను 
పలికి, వేళాకోళము కూడా చేసెను. అప్పుడాతడు అల్లరి చేయబడిన నాగ 
రాజు వలె తనలో భయంకరమనుగు కోపమును నింపుకొనెను. 


సృజన్నమర్షితశ్య్వాసాన్మ్నన్యుప్రచలితేంద్రియః ! 
ఆసాద్య తరసా దైత్యో గదయాభ్యహనద్దరిమ్‌ ! | క్షత 


దైత్యః = ఆ రాక్షసుడు, అమర్షితః = కోపించినవాడై: శ్వాసాన్‌ = 
నిట్టార్పులను, సృజన్‌ = విడిచిపెట్టుచున్నవాడై. మన్యుప్రచలిత-ఇం 
ద్రియః = కోపముచే క్షోభింపజేయబడిన ఇంద్రియములు గలవాడై. తరసా 
= వేగముతో, హరిమ్‌ = వరాహ భగవానుని, ఆసాద్య = సమీపించి గదయా 
= గదతో, అభ్యహనత్‌ = గట్టిగా కొట్టెను. 


ఆ రాక్షసుడు కోపముతో నిట్టూర్పులను విడుచుచుండెను. ఆతని 
ఇంద్రియములు కోపముచే క్షోభింప జేయబడెను. ఆతడు వేగముగా 
వరాహ భగవానుని సమీపించి, ఆయనను గదతో గట్టిగా కొట్టెను. 


భగవాంస్తు గదావేగం విసృష్టం రిపుణోరసి | 
అవంచయత్తిరశ్చీనో యహోగారూఢ ఇవాంతకమ్‌ |! కే5్‌ 


భగవాన్‌ తు = వరాహ భగవానుడైతే, రిపుణా = శత్రువగు హిర 
ణ్యాక్షునిచే, ఉరసి = వక్షఃస్టలమునందు, విస సృష్టమ్‌ = ప్రయోగించబడిన. 
గదావేగమ్‌ = గదయొక్క వేగమును, తిరశ్చీనః = ప్రక్కకు తిరిగినవాడై. 
యోగ-ఆరూఢః = యోగసిద్ధుడగు పురుషుడు, అంతకం ఇవ = మృత్యు 
వును వలె, అవంచయత్‌ = తప్పించుకొనెను. 


శత్రువగు హిరణ్యాక్షుడు వరాహ భగవానుని వక్షఃస్థ్టలమునందు 
వేగముగా గదతో కొట్టబోయెను. కాని, ఆయన ప్రక్కకు తిరిగి: యోగసిద్ధు 


378 శ్రీమద్భాగవతము 





డగు పురుషుడు మృత్యువును తప్పించుకునే విధముగా, ఆ దెబ్బను 
తప్పించుకొనెను. 


పునర్గదాం స్వామాదాయ భ్రామయంతమభఖీక్‌ష్టశః | 
అభ్యధావద్దరిః క్రుద్ధస్సంరంభాద్దష్టదచ్చదమ్‌ . 16 


పునః = మరల, స్వామ్‌ = తన, గదామ్‌ = గదను, ఆదాయ = తీసు 
కొని, అభిక్‌ష్టశః = పలుమార్లు, భ్రామయంతమ్‌ = త్రిస్పుచున్నట్టియు, 
సంరంభాత్‌ = కోపము వలన, దష్టదచ్చదమ్‌ = కొరకబడిన సెదవి గల 
హిరణ్యాక్షుని, హర్గిః = వరాహ భగవానుడు, క్రుద్ధః = కోపించినవాడై, అభ్య 
ధావత్‌ = మీదక్షుఉరికెను. 


హిరణ్యాక్షుడు కోపముతో పెదవిని కొరుకుతూ, గదను మరల 
తీసుకొని గిర గిర త్రిప్పుచుండెను. అప్పుడు వరాహ భగవానుడు కోపించి 
వాని మీదకు ఉరికెను. 


తతశ్చ గదయారాతిం దక్షిణస్యాం భ్రువి ప్రభుః | 
ఆజఘ్నేస తు తాం సౌమ్య గదయా కోవిదో 5హనత్‌ || 17 


సౌమ్య = సౌమ్యస్వభావము గల ఓ విదురా[! తతః = తరువాత, 
ప్రభుః = వరాహ భగవానుడు, గదయా = గదతో, అరాతిమ్‌ = శత్రువును, 
దక్షిణస్యామ్‌ = కుడి, భ్రువి = కనుబొమయందు, ఆజ క్స్స్నే= సాగదీసి కొట్టె 
ను, కోవిదః = నిప్పుణుడగు, సఃతు = 'ఖ్లాడ్రైత్తే తామ్‌ = ఆ గదను, అహనక్‌ 
= కొట్టెను. 


వరాహ భగవానుడు శత్రువును కుడి కనుబొమకై గదతో సాగదీసి 
కొట్టబోగా, నేర్చరియగు ఆ హిరణ్యాక్షుడు తన గదతో దానిని అడ్డుకొనెను. 
ఏవం గదాభ్యాం గుర్వీభ్యాం హర్యక్షో హరిరేవచ | 
జిగీషయా సుసంరబ్ధావన్యోన్యమభిజఘ్నతుః || 18 
ఏవమ్‌ = ఈ విధముగా, హర్యక్షః = పచ్చని కన్నులు గల హిర' 
ణ్యాక్షుడు, హరిః ఏవ చ = వరాహ భగవానుడు కూడ, జిగీషయా = జయిం 


తృతీయ స్కంధము - అధ్యాయము 18 3/79 





చవలెననే కోరికచే, సుసంరబ్ధా = గొప్ప క్రోధము గలవారై, గుర్వీభ్యామ్‌ = 
బరువైన, గడాభ్యామ్‌ = గదలతో, అన్యోన్యమ్‌ = ఒకరినొకరు, అభిజఘ్నతుః 
జు కొట్టుకొనిరి. 


ఈ విధముగా హిరణ్యాక్షుడు, వరాహ భగవానుడు గొప్ప 
కోధము గలవారై ఒకరినొకరు జయించవలెననే కోరికతో బరువైన గదలతో 
ఒకరినొకరు కొట్టుకొనిరి. 


తయోస్పృృధోస్తిగ్మగదాహతాంగయోః 
క్షతాస్రవఘ్రాణవివృద్ధమన్వోః | 
విచిత్రమార్గాంశ్చరతోర్జిగీషయా 
వ్యభాదిలాయామివ శుష్మిజోర్చృధః 1119, 


స్పృధోః = స్పర్ధ కలిగినట్టియు, తిగ్మగదా-ఆహత-అంగయో:ః = 
పదునైన ధారలు గల గదలచే కొట్టబడిన దేహములు గలిగినట్టియు, క్షత- 
ఆస్రవఘ్రాణవివృద్దమన్వోః = గాయములనుండి కారే రక్తమును ఆఘ్రాణిం 
చుటచే విశేషముగా సెరిగిన కోసము గలిగినట్టియు, ఇలాయామ్‌ = భూమి 
విషయములో, జిగీషయా = జయించవలెననే కోరికతో, విచిత్రమార్గాన్‌ = 
రకరకముల గదాప్రయోగపద్దతులను, చరతోః = చేయుచున్న తయోః = 
వారిద్దరికి, ఇలాయామ్‌ = ఆవు విషయములో, శుష్మిణోః ఇవ = ఆబోతు 
లకు వలె, మృధః = యుద్ధము, వ్యభాత్‌ = ప్రకాశించెను. 


వారిద్దరు ఒకరినొకరు మించాలనే పట్టుదలతో యుద్దమును 
చేయుచుండిరి. గదల పదునైన ధారలు తగిలి వారి శరీరములనుండి 
రక్తము ప్రసరించుచుండెను. ఆ రక్తగంధమునాఘ్రూణించగా, వారి కోపము 
ఇబ్బడి ముబ్బడిగా పెరిగెను. వారు భూమి కొరకై ఒకరినొకరు జయించవ 
అననే కోరికతో రకరకముల పద్దతులలో గదలను ప్రయోగించుచుండిరి. 
ఆవు కొరకై పోట్లాడే రెండు ఆబోతుల వలె వారు ప్రకాశించిరి. . 


దైత్యస్య యజ్ఞావయవస్య మాయా- 
గృహీతవారాహతనోర్మహాత్మనః | 


380 శ్రీమద్భాగవతము 





కౌరవ్య మహ్యాం ద్విషతోర్విమర్దనం 
దిదృక్షురాగాదృషిభిర్వృతస్ప్వరాట్‌ [| 20 


కౌరవ్య = కురువంశీయుడవగు ఓ విదురా! మహ్యామ్‌ = భూమి 
విషయములో, ద్విషతోః = వైరమును బూనియున్ను దైత్యస్య = రాక్షసు 
డగు హిరణ్యాక్షునియొక్క యజ్ఞ-అవయవస్య = యజ్ఞములే అవయవము 
లుగా గలిగినట్టియు. మాయాగృహీతవారాహతనోః = మాయాశక్తిచే స్వీక 
రించబడిన వరాహ రూపము గలిగినట్టియు, మహాత్మనః = పరబ్రహ్మస్వ 
రూప్పుడగు శ్రీహరియొక్క విమర్దనమ్‌ = యుద్ధమును, దిదృక్లుః = చూడ 
గోరువాడై, స్వరాట్‌ = స్వయంప్రకాశ స్వరూపుడగు బ్రహ్మగారు బుషిభిః 
= మహర్డులతో, వృతః = చుట్టువారబడియున్నవాడై, ఆగాత్‌ = విచ్చేసెను. 

ఓ విదురా! యజ్ఞములే అవయవములుగా గలవాడు, మాయాశ 
క్తిచే వరాహ రూపమును దాల్చినవాడు, పరబ్రహ్మ స్వరూపుడు. అగు 
శ్రీహరి భూమి "నిమిత్తమై హిరణ్యాక్షునితో యుద్ధము చేయుచుండెను. 
దానిని చూచుటకై బ్రహ్మగారు మహర్షులతో కూడి విచ్చేసెను. 


ఆసన్నశాండీరమపేతసాధ్వసం 
కృతప్రతీకారమహార్యవిక్రమమ్‌ | 

విలక్ష్య దైత్యం భగవాన్‌ సహస్రణీః 
జగాద నారాయణమాదిసూకరమ్‌ |! | 2 


ఆసన్నశాండీరమ్‌ = పొందబడిన ఉత్సాహము గలిగినట్టియు, 
అపేతసాధ్వసమ్‌ = తొలగిన భయము కలిగినట్టియు, కృతప్రతీకారమ్‌ = 
చేయబడిన ప్రతీకారము కలిగినట్టియు, అహార్యవిక్రమమ్‌ = తగ్గించ 
శక్యము కాని పరాక్రమము గల, దైత్యమ్‌ = ఆ రాక్షసుని, విలక్ష $ = చూచి, 
సహస్రణీః = వేలాది మహర్షులకు నాయకుడైన, భగవాన్‌ ' = పూజ్యుడగు 
బ్రహ్మగారు, ఆదిసూకరమ్‌ = అదివరాహమూర్తియగు, నారాయణమ్‌ = 
నారాయణుని గూర్చి, జగాద = పలికెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 18 381 


ఆ హిరణ్యాక్షుడు గొప్ప ఉత్సాహముతో నిరర్భ్వయనుగా దెబ్బకు 
దెబ్బ తీయుచూ పోరుచుండెను. వాని పరాక్రమములో తగ్గుదల కానవ 
చ్చుట లేదు. వేలాది మహర్షులను వెంట బెట్టుకొని వచ్చియున్న పూజ్యు 
డగు బ్రహ్మగారు అఆ విషయమును గమనించి, ఆదివరాహరూసములో 
నున్న నారాయణునితో నిట్లనెను. 


బ్రహ్మోవాచ | 
ఏష తే దేవ దేవానానుంఘిమూలముపేయుషాామ్‌ ! 
విప్రాణాం సౌరభేయీణాం భూతానామస్యనాగసామ్‌ 1! 22 


ఆగస్కృదృయకృద్దుష్కృదస్మద్రాద్ధవరో5సురః | 
అన్వేషన్నప్రతిరథో లోకానటతి కంటకః |! 23 


దేవ = ఓ దేవా! తే =నీ, అంఘ్రిమూలమ్‌ = పాదమూలమును, 
ఉపేయుషామ్‌ = శరణు. జొచ్చిన, దేవానామ్‌ = దేవతలకు, నిప్రాణామ్‌ = 
బ్రాహ్మణులకు, సౌరభేయీణామ్‌ = గోవులకు, అనాగసామ్‌ = నిరపరాధుల 
గు, భూతానాం అపి = ప్రాణులకు కూడ, అస్మద్‌-రాద్ధవరః = మాచే ఈయ ; 
బడిన వరములు గల, ఏషః = ఈ, అసురః = రాక్షసుడు, ఆగస్కృత్‌ = అప. 
రాధమును (హానిని చేయువాడు, భయకృత్‌ = భయమును కలిగించువా 
డు, దుష్కృత్‌ = దుఃఖమును కలిగించువాడు, అప్రతిరథః = తనకు సాటి 
లేని వీడు, కంటకః = లోకకంటకుడై, అన్వేషన్‌ = వీరులను వెదుకుచున్నవా 
డై, లోకాన్‌. = లోకములను అటతి = సంచరించుచున్నాడు. 


ఓ దేవా! నేను ఈ రాక్షసునకు వరములనిచ్చి యుంటిని. వీడు నీ 
పాదమూలమును శరణు జొచ్చిన దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు 
మరియు నిరపరాధులగు ప్రాణులకు హానిని, భయమును, దుఃఖమును కలి 
గించుచున్నాడు. లోకకంటకుడగు వీనికి నాటి లేరు. వీడు యుద్ధమును 
చేయుటకై వీరులను వెదుకుతూ లోకములను సంచరించుచున్నాడు. 


మైనం మాయావినం దృష్తం నిరంకుశమసత్తమమ్‌ 
ఆక్రీడ బాలవద్దేవ యథా5:5శీవిషముత్సితమ్‌ ! | 24 


382 శ్రీమద్భాగవతము 





దేవ = ఓ దేవా! మాయావినమ్‌ .= మాయావియైనట్టియు, దృష్తమ్‌ 
= గర్వించియున్నట్టియు, నిరంకుశమ్‌ = నియంత్రించువారు లేనట్టియు, 
అసత్తమమ్‌ = మిక్కిలి దుష్టుడైన, ఏనమ్‌ = వీనిని, బాలవత్‌ = బాలుని వలె, 
ఉల్దితమ్‌ = పడగ విప్పిన, ఆశీవిషం యథా = పామును వలె, మా ఆక్రీడ = 
ఆటలాడకుము. 


ఓ దేవా! వీడు మాయావి, గర్విష్టి, పరమదుష్టుడు. వీనిని నియం 
త్రించువారు లేరు. చిన్న పిల్లవాడు పడగ విప్పిన పాముతో ఆడినట్లుగా, 
నీవు వీనితో ఆటలాడవద్దు. 


న యావదేవ వర్దేత స్వాం వేలాం ప్రాప్య దారుణః | 
స్వాం దేవ మాయామాస్టాయ తావజ్జ్ఞహ్యఘమచ్యుత !| 25 


దేవ = ఓ దేవాః! అచ్యుత = వినాశము లేనివాడా[ఓ దారుణః = 
భయంకరుడగు వీడు, యావత్‌ = ఎంతలో, స్వామ్‌ = తన, వేలామ్‌ =కాల' 
మును, ప్రాష్య =పొంది, న వర్ధేత మ వర్ణిల్లకుండునో, తావత్‌ ఏవ = అంత 
లోప్పులోనే. స్వామ్‌ = నీ మాయామ్‌ = మాయను ఆస్థాయ = ప్రకటించి, 
అఘుమ్‌ = పాపిని, జహి = సంహరించుము. 


ఓ అచ్యుత దేవా! భయంకరుడగు ఈ రాక్షసునకు బలమును వర్ధి 
ల్లజేసే కాలము వచ్చే లోపులోనే, నీవు నీ మాయాశక్తిని ఆవిష్కరింపజేసి, 
ఈ పాపిని సంహరించుము. 


ఏషా ఘోరతమా సంధ్యా లోకచ్చంబట్కరీ ప్రభో! 
ఉపసర్పతి సర్వాత్మన్‌ సురాణాం జయమావహ || 26 
ప్రభో = ఓ ప్రభూ! సర్వ-ఆత్మన్‌ = సర్వమునకు ఆత్మయైన 
వాడా! లోక-ఛంబట్‌-కరీ = లోకములకు వినాశమును. కలిగించే, ఘోర 
తమా = మిక్కిలి భయంకరమగు, ఏషా = ఈ, సంధ్యా = సంధ్యాకాలము, 
ఉపసర్పతి = సమీపించుచున్నది, సురాణామ్‌ = దేవతలకు, జయమ్‌ = విజ 
యమును, ఆవహ = కలిగించుము. 


అథ ఏకోనవింశోశధ్యాయః 
హిరణ్యాక్షుని వరాహ భగవానుడు సంహరించుట 


మైత్రేయ ఉవాచ | 
అవధార్య విరించస్య నిర్వ్యలీకామృతం వచః ! 
ప్రహస్య మేమగర్భేణ తదపాంగేన సోోగ్రహీత్‌ || క్షే 


మైశత్రేయః = మైత్రేయ మహర్షి ఉవాచ = పలికెను, విరించస్య = 
బ్రహ్మయొక్క నిర్వ్యలీక-అమృతమ్‌ = కపటము లేని అమృతము వంటి, 
వచః = వచనమును, అవధార్య = విని, సః = ఆ వరాహ భగవానుడు, 
ప్రహస్య = నవ్వి, ట్రేమగర్భేణ = ధ్రేమ నిండిన, అపాంగేన = కటాక్షముతో, 
తత్‌ = ఆ మాటను, అగ్రహీత్‌ = స్వీకరించెను. 

మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- బ్రహ్మ నిష్కపటభావముతో 
పలికిన అమృతము వంటి ఆ వచనమును వరాహ భగవానుడు విని నవ్వె 
ను. ఆయన బ్రహ్మశేసీ గ్రేమ నిండిన కటాక్షముతో చూచి ఆ వచనమును 
స్వీకరించెను. 


తతస్ప్సపత్నం ముఖతశ్చరంతముకుతోభయమ్‌ | 
జఘానోత్పత్య గదయా హన్తావసురమక్షజః || లై 


తతః = తరువాత, అక్షజః = బ్రహ్మగారి ఘ్రాణేంద్రియమునుండి 
పుట్టిన వరాహ భగవానుడు, ఉత్పత్య = ఎగిరి, అకుతోభయమ్‌ = దేనివలనై 
ననూ భయము లేనివాడు, ముఖతః = ఎదురుగా, చరంతమ్‌ = తిరుగుచు 
న్నవాడు, సపత్నమ్‌ = శత్రువు అగు, అసురమ్‌ = హిరణ్యాక్షుని, గదయా = 
గదతో, హనా = దౌడయందు, జఘాన = కొట్టెను. 


ల! . . _శ్రీమద్బాగవతము 


డు. నీవు యుద్దములో పరాక్రమించి వీనిని సంహరించి, లోకములకు సుఖ 
మును కలిగించుము. 
శ్రీమద్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు 
పదునెనిమిదప అధ్యాయము ముగిసినది (18). 


ఉన 


తృతీయ స్కంధము - అధ్యాయము 18 383 





సర్వమునకు ఆత్మయగు ఓ ప్రభూ! లోకములకు వినాశమును 
కలిగించే ఈ సంధ్యాకాలము సమీపించుచున్నది. ఆ లోపులోనే దేవతలకు 
విజయమును చేకూర్చుము. 


అధునైషోంభిజిన్నాము యోగో మౌహూర్తికో హ్యగాత్‌ | 
శివాయ నస్త్వం సుహృదామాశు నిస్తర దుస్తరయమ్‌ || _ 27 
ఏషః = ఈ, అభిజిత్‌ నామ = అభిజిత్‌ అని ప్రసిద్దిని గాంచిన, 
మౌహూర్తికః = రెండు ఘడియల, యోగః = యోగము, అధునా = ఇప్పు 
డు, అగాత్‌ హి = వెల్లిపోయినది, సుహృదామ్‌ = మిత్రులమగు, నః = మా, 
శివాయ = మంగళము కొరకు, త్వమ్‌ = నీవు, ఆశు = వెంటనే, దుస్తరమ్‌ = 
జయింప శక్యము కాని వీనిని, నిస్తర = సంహరించుము. 


రండు ఘడియల ఈ అభిజిద్యోగము ఇంచుమించు పూర్తి కావ 


చ్చినది. కావున, ఇప్పుడు నీవు నీ భక్తులముగు మాకు సుఖమును కలిగిం 
చుటక్షై ఇతరులు జయించ లేని వీనిని వెంటనే సంహరించుము. 


దిష్ట్యా త్వాం విహితం మృత్యుమయమాసాదితస్ప్వయమ్‌ | 
విక్రమ్యైనం మృధే హత్వా లోకానాధేహి శర్మ్శణి || 26 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంభే 
అష్టాదశో 5ధ్యాయః || 


మృత్యుకుం మృత్యువుగా, విహితమ్‌ = విధించబడిన, త్వామ్‌ =, 
నిన్ను అయమ్‌ = వీడు, దిష్ట్యా = దైవయోగముచ్చే స్వయమ్‌, = తనంత 
తానుగా, ఆసాదితః = సమీపించినాడు. మృధే = యుద్ధమునందు, విక్రమ్య 
= సరాక్రమించి, ఏనమ్‌ = వీనిని, హత్వా = సంహరించ, లోకాన్‌ = లోకము 
లను, శర్మణి = సుఖమునందు, ఆధేహి = =స్థాపించుము. 


వీడు నీ చేతిలో మరణించునని నీ చేతనే ఇదివరలో విధించబడిన 
ది. తనకు మృత్యువు అగు అట్టి నీ వద్దకు వీడు తనంత తానుగా వచ్చినా 


386 శ్రీమద్భాగవతము 





దేనివలనైననూ భయపడని హిరణ్యాక్షుడు బ్రహ్మగారి ఘ్రాణేంద్రి 
యమునుండి పుట్టిన వరాహ భగవానుని యెదుటనే తిరుగుతూ యుద్ద 
మును చేయుచుండెను. అప్పుడాయన కైకి యెగిరి శత్రువగు ఆ రాక్షసుని 
గదతో దౌడపై కొట్టెను. 


సా హతా తేన గదయా విహతా భగవత్కరాత్‌ |! 
విఘూర్ణితాపతదద్రేజే తదద్భుతమివాభవత్‌ 1|| " 3 


"సా =ఆ గదు తేన = వానిచే గదయా = గదతో, విహతా = కొట్టబడి 
నదై. విఘూర్దితా = అధికముగా తిరుగుచున్నదై, భగవత్‌-కరాత్‌ = వరాహ: 
భగవానుని చేతినుండి, అపతత్‌ = క్రింద పడెను, రేజే = ప్రకాశించెను, తత్‌ 
= అది, అద్భుతం ఇవ = ఆశ్చర్యము వలె, అభవత్‌ = ఆయెను. 


హిరణ్యాక్షుడు ఆ గదను తన గదతో కొట్టగా, అది గిరగిర తిరిగి 
వరాహ భగవానుని చేతినుండి క్రింద బడి ప్రకాశించెను. అట్లు క్రింద పడుట 
అక్కడనున్న వారందరికి ఆశ్చర్యమును కలిగించెను. 


స తదా లబ్బతీర్దోోపి న బబాధే నిరాయుధమ్‌ | 
మానయన్‌ స మృథే ధర్మం విష్వక్సేనం ప్రకోపయన్‌ || 4 
సః = ఆ రాక్షసుడు, తదా = అప్పుడు, లబ్బతీర్టః అపి = పొందబ 
డిన అవకాశము గలవాడే అయిననూ, మృధే = యుద్ధమునందు, ధర్మమ్‌ 
= ధర్మమును, మానయన్‌ = పాలించువాడై. నిరాయుధమ్‌ = ఆయుధము 
లేని, విష్వక్సేనమ్‌ = వరాహ భగవానుని, ప్రకోపయన్‌ = అధికముగా కోప 
మును కలిగించువాడై, న బబాధే = కొట్టలేదు. ' 


ఆ రాక్షస్తునకు అప్పుడు వరాహ భగవానుని దెబ్బ తీసే అవకా 
శము అభించినది. కాని, వాడు యుద్ధధర్మమును పాటిస్తూ, నిరాయుధు 
డగు ఆయనను కొట్టలేదు. ఆయనకు చాల కోసము కలిగను. 


గదాయామపవిద్ధాయాం హాహాకారే వినిర్గతే | 
మానయామాస తద్దర్మం సునాభం చాస్మరద్విభుః 11. 


తృతీయ స్కంధము - అధ్యాయము 19 387 


గదాయామ్‌ = గద, అపవిద్ధాయామ్‌ = జారిపోగా, హాహాకారే = 
హాహాకారము, నినిర్గతే = బయల్వెడలగా, విభుః = వరాహ భగవానుడు, 
తత్‌-ధర్మమ్‌ = వాని ధర్మమును, మానయామాస = ప్రశంసించెను, చ = 
మరియు, సునాభమ్‌ = సుదర్శన చక్రమును, అస్మరత్‌ = స్మరించెను. 


వరాహ భగవానుని చేతినుండి గద జారిపోగానే, దేవతలు హాహా 
కారములను చేసిరి. ఆయన హిరణ్యాక్షుని ధర్మబుద్దిని ప్రశంసించి, సుద 
రన చక్రమును స్మరించెను. 


తం వ్యగ్రచక్రం దితిపుత్రాధమేన 
స్వపార్ణదముఖ్యేన విషజ్జమానమ్‌ ! 
చిత్రా వాచోంతద్విదాం ఖేచరాజాం 
తత్ర స్మాసన్‌ స్వస్తి తేకముం జహీతి || 6 


వ్యగ్రచక్రమ్‌ = కంగారు పడుచున్న చక్రము గలిగినట్టియు, స్వపా 
ర్షదముఖ్యేన = తన అనుయాయులలో ప్రముఖుడగు, దితిపుత్ర-అధమేన 
= దితిప్తుత్రుడు అధముడు అయిన హిరణ్యాక్షునితో, విషజ్జ్ఞమానమ్‌ = క్రీడిం 
చుచున్న తమ్‌ = ఆ వరాహ భగవానుని ఉద్దేశించి, తత్ర = ఆ సమయము 
నందు, అతద్విదామ్‌ = ఆయన ప్రభావము తెలియని, వఫోచరాణావ్‌్‌ = ఆకా 
శమునందున్న దేవతలయొక్క, తే = నీ కొరకు, స్వస్తి = మంగలమగు 
'గాక[ అముమ్‌ = వీనిని, జహి = సంహరించుము, ఇతి = అనే, చిత్రాః = 
అనేకరకముల, వాచః = వాక్కులు, ఆసన్‌ స్మ = బయలు దేరినవి. 


హిరణ్యాక్షుని వధించుటకు చక్రము కంగారు పడుచుండెను. కాని, 
వరాహ భగవానుడు తన అనుయాయులలో ప్రముఖుడు, అధముడు అగు 
ఆ రాక్షసునితో యుద్ధక్రీడను చేయుచుండెను. అప్పుడు ఆకాశములోనుండి 
యుద్ధమును చూచుచున్న దేవతలు ఆయన మహిమనెరుంగని వారై 
ఆయనతో, నీకు మంగళమగు గాక! వీనిని వెంటనే సంహరించుము, అని 
అనేకరకములుగా పలుకుచుండిరి. 


స తం నిశామ్యాత్తరథాంగమగ్రతో 


388 శ్రీమద్భాగవతము 
వ్యవస్టితం పద్మపలాశలోచనమ్‌ । 
విలోక్య చామర్హపరిప్లుతేంద్రియో 
రుషా స్వదంతచ్చదమాదశచ్చ్యసన్‌ [| 77 


సః = ఆ హిరణ్యాక్షుడు, ఆత్తరథాంగమ్‌ = స్వీకరించబడిన చక్రము 

గల, తమ్‌ = ఆ వరాహ భగవానుని, నిశామ్య = చూచి, చ = మరియు, అ 

గ్రతః = ఎదుట, వ్యవస్టితమ్‌ = నిలిచియున్న ఆయనను, పద్మపలాశలోచ 

నమ్‌ = పద్మపత్రములవంటి కన్నులు గలవానిగా, విలోక్య = గమనించి, 

అమర్హపరిప్తత-ఇంద్రియః = కోపముచే వ్యాపించబడిన ఇంద్రియములు 

' గలవాడై, రుషా = కోపముతో, శ్వసన్‌ = నిట్టూర్పులను విడుచుచున్నవాడై 
స్వదంతచ్చదమ్‌ = తన పెదవిని, ఆదశత్‌ = అంతటా కొరుకు కొనెను. 


పద్మపత్రములవలె ప్రసన్నమైన కన్నులు గల వరాహ భగవా 
నుడు చక్రమును చేతబట్టి హిరణ్యాక్షుని యెదుట నిలబడెను. ఆయనను 
ఆ నిధముగా చూడగానే, వాని మనస్సు ఇంద్రియములు కోపముతో నిండి 
పోయెను. ఆతడు కోపముతో నిట్టూర్చులను విడుస్తూ తన పెదవిని గట్టిగా 
కొరుకు కొనెను. 


కరాలదంష్ట్రశృ క్షుర్భ్యాం సంచక్షాణో దహన్నివ 
అభిప్పుత్య స్వగదయా హతో 5సీత్యాహనద్ధరిమ్‌ [| 8 
కరాలదంష్ట్రః = భయంకరమగు కోరలు గల హిరణ్యాక్షుడు, చక్షు 
ర్భ్యామ్‌ = కన్నులతో, దహన్‌ ఇవ = దహించుచున్నాడా యన్నట్లు, సంచ 
క్షాణః = చూచుచున్నవాడై, హతః అసి = సంహరించ బడితివి, ఇతి = అని, 
అభిప్తుత్య = ఎగిరి, స్వగదయా = తన గదతో, హరిమ్‌ = వరాహ భగవాను 
ని, ఆహనత్‌ వం కొట్టెను. న " 


భయంకరమగు కోరలు గల హిరణ్యాక్షుడు కన్నులతో దహించు 
చున్నాడా యన్నట్లు చూస్తూ, ఇదిగో! ఈ దెబ్బతో నీ పని అఖరు, అని 
పలుకుతూ యొగిరి, తన గదతో వరాహ భగవానుని కొట్టెను. 


పదా సవ్యేన తాం సాధో భగవాన్‌ యజ్జసూకరః | 


తృతీయ స్కంధము - అధ్యాయము 19 స శ 339 
లీలయా మిషతశ్శత్రోః ప్రాహరద్వాతరంహసమ్‌ || 9 


సాధ్గో = ఓ మహాత్మా విదురా!, యజ్ఞసూకరః జు యజ్ఞవరాహరూపి 
యగు, భగవాన్‌ = శ్రీహరి భగవానుడు, సవ్యేన = ఎడమ, పదా = కాలితో, 
వాతరంహసమ్‌ = వాయువేగము గల, తామ్‌ = ఆ గదను, లీలయా = 
లీలగా, శత్రోః = శత్రువగు హిరణ్యాక్షుడు, మిషతః = చూచుచుండగా, 
ప్రాహరత్‌ = నేలగూల్చెను. 

ఓ మహాత్మా! విదురా! యజ్ఞ వరాహ భగవానుడు వాయువేగము 


గల ఆ గదను శత్రువగు హిరణ్యాక్షుడు చూచుచుండగనే, తన యుడము 
కాలితో అవలీలగా నేల గూల్చెను. 





ఆహ చాయుధమాధత్ప్స్వ ఘటస్వ త్వం జిగిషసి | 
ఇత్యుక్తస్స తదా భూయస్తాడయన్‌ వ్యనదద్భృశమ్‌ || 10 


చ = మరియు, ,ఆహ = పలికెను, ఆయుధమ్‌ = ఆయుధమును, 
ఆధత్స్వ = తీసుకొనుము,' ఘటస్వ = ప్రయత్నించుము, త్వమ్‌ = నీవు, జిగీ 
షసి = జయించ గోరుచున్నావు, ఇతి = ఈ విధముగా, ఉక్తః = పలుకబడిన, 
సః = ఆ హిరణ్యాక్షుడు, తదా = అప్పుడు, భూయః = మరల, తాడయన్‌ = 
కొట్టుచున్నవాడైః భృశమ్‌ = బిగ్గరగా, వ్యనదత్‌ = గర్జించెను. 

నీవు జయించ గోరుచున్నావ్లు గనుక ఆయుధమును తీసుకొని 


ప్రయత్నించుము, అని వరాహ భగవానుడు వానితో పలికెను. అప్పుడాతడు 
మరల ఆయనను కొడుతూ భీకరముగా గర్జించెను. 


తాం స ఆపతతీం వీక్ష్య భగవాన్‌ సమవస్టితః | 
జగ్రాహ లీలయా ప్రాప్తాం గరుత్మానివ పేన్నగీమ్‌ 111 


సః = ఆ, భగవాన్‌ = వరాహ భగవానుడు, ఆపతతీమ్‌ = మీదకు 
వచ్చుచున్న తామ్‌ = ఆ గదను, వీక్ష్య = చూచి, సమవస్థితః = చక్కగా నిల 
బడీనవాడై, ప్రాప్తామ్‌ = దగ్గరకు వచ్చిన గదను, గరుత్మాన్‌ = గరుడుడు, 
పన్నగీం ఇవ' = పామును వలె, లీలయా = లీలచే, జగ్రాహ = పట్టుకొనెను. 


390 శ్రీమద్భాగవతము 

అ వరాహ భగవానుడు తన మీదకు వచ్చుచున్న గదను చూచి, 
అటులనే నిలబడెను. అది దగ్గరకు రాగానే ఆయన దానిని అవలీలగా, 
గరుత్మంతుడు పామును వఠె, పట్టుకొనెను. 


స్వపౌరుషే ప్రతిహతే హతమానో మహాసురః | 
నైచ్చద్గదాం దీయమానాం హరిణా విగతప్రభః |! కేం 


విగతప్రభః = తొలగిన కాంతిగల, మహాసురః = ఆ నముహారాక్షసుడు, 
స్వపౌరుషే = తన పౌరుషము, ప్రతిహతే = విఫలము కాగా, హతమానః = 
దెబ్బ తిన్న అభిమానము గలవాడై, హరిణా = వరాహ భగవానునిచే, దీయ 
మానామ్‌ = ఈయబడుచున్ను గదామ్‌ = గదను, న ఐచ్చత్‌ = ఇష్టపడలేదు: 


తన పరాక్రమము ఈ విధముగా విఫలము కాగా, ఆ మహారాక్ష 
సుని అభిమానము దెబ్బ తిని, వాని ముఖములో కాంతి క్షీణించెను. 
వరాహ భగవానుడు ఇచ్చిన గదను తీసుకొనుటకు ఆతడు ఇష్టపడలేదు. 


జగ్రాహ త్రిశిఖం శూలం జ్వలజ్యలనలోలుపమ్‌ | 
యజ్ఞాయ ధృతరూపాయ విప్రాయాభిచరన్‌ యథా || 13 


ధృతరూపాయ = రూపు దాల్చిన, యజ్ఞాయ = యజ్ఞము కొరకు, 
జ్వలత్‌-జ్వలనలోలుపమ్‌ = మండే అగ్నివలె ముందుకు ఉరుకుచున్ను 
తిశిఖమ్‌ = మూడు కొనలు' గల, శూలమ్‌ = శూలమును, విప్రాయ = 
బాహ్మణుని కొరకు, అభిచరన్‌ యథా = అభిచారమును ప్రయోగించువాని 
వలె జగ్రాహ = స్వీకరించెను. 

బ్రాహ్మణుని సంహరించుటకై దుష్టుడు అభిచార కర్మకు పూను 
కున్న విధముగా, ఆ హిరణ్యాక్షుడు యజ్ఞస్వరూపుడగు వరాహ భగవా 
నుని సంహరించుటకై మూడు కొనల శూలమును పట్టుకొనెను. దాని 
కొనలు మండే అగ్ని వలె ముందుకు ఉరుకుచున్నవా యన్నట్లు ఉండెను. 


తదోజసా దైత్యమహాభటార్చితం 
__ చకాసదంతఃఖ ఉదీర్లదీధితి | 


తృతీయ స్కంధము - అధ్యాయము 19 ఏ9శ్షే 


చనశ్రేణ చిచ్చేద నిశాతనేమినా 
హరిర్యథా తార్‌క్ష్యపతత్తంముజ్షితమ్‌ 11 సేద 





ఓజసా = బలముచే, దైత్యమహాభట-అర్పితమ్‌ = రాక్షసులలో 
మహావీరుడగు హిరణ్యాక్షునిచే ప్రయోగించబడినట్టియు, అంతఃఖే = ఆకాశ 
మధ్యమునందు, చకాసత్‌ = ప్రకాశించుచున్నట్టియు, ఉదీర్దదీధితి = బయ 
ల్వెడలుచున్న కాంతులు గల, తత్‌ = ఆ శూలమును, హరిః = వరాహా భగ 
వానుడు, నిశాతనేమినా = వాడి అంచు గల, చదవ్రణ = చక్రముచే, =జ్లీతమ్‌ 
= జారవిడువబడిన, తార్‌క్ష్యపతత్త్రమ్‌ = గరుత్మంతుని రెక్క: , హరిః 
యథా = ఇంద్రుడు వలె, చిచ్చేద = ముక్కలుగా 'చేసెను 


రాక్షసులలో మహావీరుడగు హిరణ్యాక్షుడు ఆః*శమిధ్యములో 
కాంతులను గ్రక్కుతూ ప్రకాశించే శూలమును బ౨ముగా టయోగించెను. 
గరుత్మంతుడు విడిచిపెట్టిన రక్కను ఇంద్రుడు కొట్టిన విధముగా, వరాహ 
భగవానుడు వాడి అంచు గల తన చక్రముతో దానిని ముక్కలుగా చేసెను. 


వృక్షే స్వశూలే బహుధారిణా 

హరేః ప్రత్యేత్య విస్తీర్ణమురో త | 
ప్రవృద్ధరోషస్స కఠోరముష్టినా. 

నదన్‌ ప్ర ప్రహృత్యాంతరధీయతాసురః [| కేవ్‌ 


హరేః = వరాహ భగవానుని యొక్క అరిణా = చక్రముచే, 
స్వశూలే = తన శూలము, బహుధా = ముక్కలు ముక్కలుగా, వృక్షే 
ఛేదించబడగా, ప్రవృద్ధరోషః = పెరిగిన కోసము గల, సః = ఆ, అసురః = 
రాక్షసుడు, ప్రత్యేత్య = ఎదురుగా వచ్చి, నదన్‌ = గర్జిస్తున్నవాడై, విస్తేర్ణమ్‌ 
విశాలమైన, విభూతిమ్‌ = లక్షీ దేవికి నివాసమగు, ఉరః = వక్షఃస్థలమును, 
కఠోరముష్టినా = కఠినమగు పిడికిలితో, ప్రహృత్య = కొట్టి, అంతరధీయత = = 
అంతర్జానమాయెను. 


వరాహ భగవానుని చక్రము తన శ్తూలమును ముక్కలు ముక్క 
లుగా ఛేదించగా, ఆ రాక్షసునకు కోపము పెరిగెను. అపుడాతడు ఆయనకు 


392 వ శ్రీమద్భాగవతము 


ఎదురుగా వచ్చి, లక్ష్మీదేవికి ఆశ్రయమగు ఆయనయొక్క విశాల వక్షఃస్థల 
మును కఠినమగు తన పిడికిలితో కొట్టి గర్జించి మాయమయ్యును. 


తేనేళ్ళవమూాహతః క్షత్తర్భ్శగవానాదిసూకరః | 
నాకంపత మనాక్‌ క్వాపి ప్రజా హత ఇవద్విపః [1 16 


క్షత్తః = ఓ విదురా! ఆదిసూకరః భగవాన్‌ = ఆదివరాహ భగవాను 
డు, తేన = వానిచే, ఇత్దమ్‌ = ఈ విధముగా, ఆహతః = కొట్టబడినవాడై, 
స్రజూ = పుష్పమాలచే, హతః = కొట్టబడిన, ద్విపః ఇవ = ఏనుగు వలె, 
క్వాపి = దేహములో ఏ భాగమునందైననూ, మనాక్‌ = కొంచెమైననూ, న 
అకంపత = చలించలేదు. 


ఓ విదురా! ఆదివరాహ భగవానుని ఆతడీ విధముగా కొట్టగా 
ఆయన, పూలమాలచే కొట్టబడిన ఏనుగు వఠె, దేహములో ఏభాగమునం 
దైననూ కొంచెమైననూ చలించలేదు, 


అథోరుధాసృజన్మాయాం యోగమాయేశ్వరే హరా | 
యాం విలోక్య ప్రజాస్త్రస్తా మేనిరే ర5స్యోపసంయమమ్‌ !| 17 


అథ = తరువాత, యోగమాయా-ఈశ్వరే = యోగమాయకు అధీ 
శ్వరుడగు, హరౌ = వరాహ భగవానునియందు, ఉరుధా = అనేక ప్రకార 
ములుగా, మాయామ్‌ = మాయను, అసృజత్‌ = ప్రయోగించెను, యామ్‌ = 
దేనిని, విలోక్య = చూచి, త్రస్తాః = భయపడిన, ప్రజాః = జనులు, అస్య = 
ఈ జగత్తునకు, ఉపసంయముమ్‌ = ప్రళభయమున్సు మేనిరే = భావించిరో. 


తరువాత 'ఆతడు యోగమాయకు అధీశ్వరుడగు వరాహ భగవా .. 
నునిమై అనేక రకముల మాయను ప్రయోగించెను. వాని మాయను చూచి 
భయపడిన జనులు జగత్తునకు ప్రళయము రాబోవుచున్నదని భావించిరి. 


ప్రవవుర్వాయవశ్చండాస్తమః పాంసనమైరయన్‌ | 
దిగ్బ్యో నిపేతుర్గావాణః క్షేపళైప్రహితాఇవ || కఫ 


తృతీయ స్కంధము - అధ్యాయము 19 ౩3౦93 


చండాః = ప్రచండమగు, వాయవః = గాలులు, ప్రవవుః = గట్టిగా 
వీచినవి, పాంసవమ్‌ = ధూళిచే చేయబడిన, తమః = చీకటిని, ఐరయన్‌ = 
కలిగించినవి, దిగ్గ్యః = దిక్కులనుండి, క్లేపణైః =క్షిపణులచే, ప్రహితాః ఇవ 
= ప్రయోగించబడినవా యన్నట్లు, గ్రావాణః = రాళ్లు, నిపేతుః న. 


ప్రచండమగు గాలులు వీచి దుమ్మును రేగగొట్టగా, చీకట్లు అలు 
ముకొనెను. క్షిపణులు ప్రయోగించుచున్నవా .యన్నట్లు దిక్కు*నుండి 
రాళ్లు పడినవి. 


ద్యార్నష్టభగణాభ్రామ్రైస్స్పవిద్యుత్‌స్తన యిత్నుఖిః | 
వర్షద్చిః పూయ కేశాసృగ్విణ్య్మూత్రాస్టీని చాసకత్‌ . కేం 


ద్యౌః = ఆకాశము, సవిద్యుత్‌-స్తనయిత్నుభిః = వెంరుపులతో ఉరు 
ములతో కూడినట్టియు, చ = మరియు, అసకృత్‌ = మాటిమాటికీ, పూయకే 
శ-అసృగ్‌- విట్‌-మూత్ర- -అస్టీని = చీము జుట్టు రక్తము మలము మూత్రము 
మరియు ఎముకలను, వర్షద్భిః = వర్షించే, అభ్ర-ఓమైః = మేఘముల 
గుంప్పులచే, నష్టభగణా = కనబడని నక్షత్రగణములు గలది. 


ఆకాశము మెరుప్పులు ఉరుములతో గూడిన మేఘముల గుంపు 
లతో నిండి నక్షత్రగణములు కానరాకుండా పోయెను. ఆ మేఘములు 
మాటిమాటికీ చీము, జుట్టు, రక్తము, మలము, మూత్రము, ఎముకలు అను 
వాటిని వర్ణించెను. 


గిరయః ప్రత్యదృశ్యంత నానాయుధముచోనఘ |! 
దిగ్యాససో యాతుధాన్యశ్శూలిన్యో ముక్తమూర్జజాః || 20 


అనఘ = ఓ మహాత్మా! గిరయః = సర్వతములు, నానా-ఆయుధ 
ముచః = వివిధములగు ఆయుధములను విడిచిపెట్టుచున్నవిగా, ప్రత్యదృ 
శ్యంత = కానబడెను, దిగ్‌-వాససః = దిగంబరులగు, యాతుధాన్యః = రాక్ష 
సప్త్రీలు, శూలిన్యః = శూలము గలవారై ముక్తమూర్ధజాః = జుట్టును విర 
బోసుకొనియున్నవారు (కనబడిరి. 


394 _ శ్రీమద్చ్బాగవతమ: 





ఓ మహాత్మా! పర్వతములు వివిధములగు ఆయుధములను 
ప్రయోగించుచుండెను. రాక్షసస్త్రీలు దిగంబరలై శూలములను పట్టుకొని 
జుట్టు విరబోసుకొని కనబడీరి. 


బహుభిర్యక్షరక్షో భిః పత్త్యశ్వరథకుంజరైః ! 
ఆతతాయిభిరుత్చృన్లా హింస్రా వాచో 5తివైశసాః || 21 


పత్తి-అశ్వరథకుంజరైః = పదాతులు గుర్రములు రథములు ఏను 
గులు వాటిని ఎక్కియున్న సఫెనికులతో కూడిన, అతతాయిభిః = హింసాస్వ 
భావము గలు బహుఖిః = అనేకులగు, యక్షరక్షో భిః = యక్షులచే మరియు 
రాక్షసులచే, ఉత్సృష్టాః = ప్రయోగించబడిన, అతివైశసాః = మిక్కిలి ఉగ్రమ 
గు, హింస్రాః = క్రూరమగు, వాచః = పలుకులు (వినబడెను). 


పదాతులు, గుర్రములు, రథములు, ఏనుగులు, వాటిమీద ఉన్న 
ఫైనికులు, హింసా స్వభావము గల అనేకులగు యక్షులు, రాక్షసులు. 
మిక్కిలి ఉగ్రమైన క్రూరమగు పలుకులను పలుకుచున్నట్లు వినవచ్చెను. 


ప్రాదుష్కృతానాం మాయానామాసురీజాం వినాశయత్‌ | 
సుదర్శనాస్త్రం భగవాన్‌ ప్రాయుంక్త దయితం త్రిపాత్‌ || 22 


త్రిపాత్‌ = మూడు పాదములు గల యజ్ఞము (ధర్మము) స్వరూప 
ముగా గల, భగవాన్‌ = వరాహ భగవానుడు, ప్రాదుష్కృతానామ్‌ = = అవిర్భ 
వింప జేయబడిను ఆసురీణామ్‌ = రాక్షసులకు సంబంధించిన, మాయా 
నామ్‌ = మాయలకు, వినాశయత్‌ = వినాశము చేయుట కొరకై దయితమ్‌ 
= తనకు ప్రియమైన సుదర్శన-అస్త్రమ్‌ = కల ప్రాయుంక్త్ష 
= ప్రయోగించెను. 


మూడు పాదములు గల ధర్మమే శ్రీహరియొక్క స్వరూపము. 
మూడు సవనములు గల యజ్ఞమే వరాహ భగవానుని స్వరూపము. 
ఆయన హిరణ్యాక్షునిచే ఆవిర్భవింప జేయబడిన రాక్తసమాయలను. 
నశింప జేయుటకై తనకు ఇష్టమైన సుదర్శనచక్రమును ప్రయోగించెను. ్ట 


తదా దితేస్సమభవత్సహసా హృది వేపథుః 


తృతీయ స్కంధము - అధ్యాయము 19 ౩95. 
స్మరంత్యా భర్తురాదేశం స్తనాచ్చానృక్‌ ప్రసుస్రువే | .23 


తదా = అప్పుడు, భర్తుః = భర్తయగు కశ్యప ప్రజాపతియొక్క, 
ఆఅదేశమ్‌ = ఉపదేశమును, స్మరంత్యాః = = స్మరించుచున్ను దితేః = దితికి, 
సహసా = వెంటనే, హృది = హృదయమునందు, వేపథుః =వణుకు, సమభ 
వత్‌ = పుట్టెను, చ = మరియు, స్తనాత్‌ = స్తనమునుండి, అసృక్‌ = రక్తము, 
ప్రసుస్రువే = అధికముగా ప్రసరించెను. 


అప్పుడు భర్త చెప్పిన విషయములు గుర్తుకు వచ్చిన దితికి 
హృదయములో వణుకు పుట్టి, స్తనములనుండి రక్తము స్రవించెను. 


వినష్టాసు స్వమాయాసు భూయశ్చావ్రజ్య కేశవమ్‌ | 
రుషోపగూహమానో 5ముం దదృశే 5వస్టితం బహిః 1! 24 


స్వమాయాసు = తన మాయలు, వినష్టాసు = పూర్తిగా నశించగా, 
భూయః = మరల, ఆవ్రజ్య = ఎదురుగా వచ్చి, రుషా =కోసముతో, కేశవమ్‌ 
= వరాహ భగవానుని, ఉపగూహమానః = కౌగిటిలో నలిపివేయుచున్నవా 
డై. బహిః = తన కౌగిటికి బయట, అవస్టితమ్‌ = నిలిచియున్న అముమ్‌ = 
ఈయనను, దదృశే = చూచెను. 


హిరణ్యాక్షుని మాయలు పూర్తిగా అంతర్థానమయ్యెను. అపుడా 
తడు కోపముతో వరాహ భగవానునకు ఎదురుగొ వచ్చి ఆయనను కౌగి 
టిలో బిగించి నొక్కివేయుటకు ప్రయత్నించెను. కాని, ఆయన వాని కౌగిటికి 
బయటనే నిలిచియుండుటను ఆతడు కనుగొనెను. 


తం ముష్టిభిర్వినిఘ్నంతం వజసారైరధోక్షజః | 
కరేణ కర్ణమూలే5హన్‌ యథా త్వాష్ట్రం మరుత్పతిః || 25 


వజసారైః = వజమువలె కఠినమైన, ముష్టిభిః ఇ పిడ్రికిళ్లతో, విని 
ఘ్నంతమ్‌ = గట్టిగా కొట్టుచున్ను తమ్‌ = ఆ హిరణ్యాక్షుని, అధోక్షజః = 
వరాహ భగవానుడు, మరుత్పతిః జు మరుద్గణముఅకు ప్రభువగు ఇంద్రుడు 
త్వాష్ట్రం యథా = వృత్రుని వలె, కరేణ = చేతితో, కర్ణమూలే = చెంపకు 
మెన, అహన్‌ = కొట్టెను. 


396 శ్రీమద్భాగవతము 





హిరణ్యాక్షుడు వజమువలె కఠినమైన ప్పిడికిలితో వరాహ భగవా 
నుని గట్టిగా కొట్టుచుండగా, ఇంద్రుడు వృత్రుని వలె ఆయన వానిని 
చెంపకు మైభాగమునందు చేతితో కొట్టెను. 


స ఆహతో విశ్వజితా హ్యవజ్ఞయా 

పరిభ్రమద్గాత్ర ఉదస్తలోచనః | 
విశీర్ణబాహ్వం[ఘశిరోరుహో 5పతత్‌ 

యథా నగేంద్రో లులితో నభస్వతా || 26 


విశ్వజితా = విశ్వవిజేతయగు వరాహ భగవానునిచే, అవజ్ఞయా = 
ఉపేక్షా భావముతో, ఆహతః = కొట్టబడినః సః = ఆ హిరణ్యాక్షుడు, పరిభ్ర 
నుత్‌-గాత్రః = గిరగిర తిరుగుచున్న శరీరము గలవాడై, ఉదస్తలోచనః = 
బయల్వెడలిన కన్నులు గలవాడై. విశీర్ణబాహు- అంధఘ్ర్‌శిరోరుహః = శిథిల 
మైన చేతులు కాళ్లు మరియు చెల్లాచెదరైన జుట్టు గలవాడై. నభస్వతా = 
వాయువుచే, లులితః = సెకిలించి వేయబడిన, నగ-ఇంద్రః యథా = గొప్ప 
చెట్టు వలె, అపతత్‌ = పడెను. 

విశ్వవిజేతయగు వరాహ భగవానుడు హిరణ్యాక్షుని కేవలము 
ఉపేక్షా భావముతో మాత్రమే కొట్టెను: గట్టిగా కొట్టనే లేదు. వాని శరీరము . 
గిరగిర తిరుగజొచ్చెను; కన్నులు బయళల్వెడలెను. వాని చేతులు కాళ్లు శిథి 
లమయ్యెను; జుట్టు చెల్లాబెదరై, తుఫాను గాలిచే పెకిలించి వేయబడిన' 
చెట్టువలె, వాడు క్రింద పడెను. 


క్షితి శయానం తమకుంఠవర్చసం 
కరాలదంస్ట్రం పరిదష్టదచ్భదమ్‌ [. 
అజాదయో వీక్ష్య శశంసురాగతా 
అహో ఇమాం కోను లభేత సంస్థితిమ్‌ [1127 
క్షితో = భూమిమై, శయానమ్‌ = పరున్నట్టియు, అకుంఠవర్చసమ్‌ 
= ఎదురులేని తేజస్సు గలిగినట్టియు, కరాలదంష్ట్రమ్‌ = భయంకరముగు 
కోరలు గలిగినట్టియు, పరిదష్టదచ్చదమ్‌ = కొరికివేయబడిన పెదవి గల.. 


తృతీయ స్కంధము - అధ్యాయము 19 397 


తమ్‌ = ఆ హిరణ్యాక్షుని; ఆగతాః = వచ్చియున్ను అజ-ఆదయః = బ్రహ్మ 
మొదలగువారు, వీక్ష్య = చూచి, అహో= ఆశ్చర్యముఓ ఇమామ్‌ = ఇట్టి, 
సంస్థితిమ్‌ = మరణమును, కః ను = ఎవ్వాడు, లభేత =పొందును? అని, 
శశంసుః = కొనియాడిరి. 


ఎదురు లేని తేజస్సు గల ఆ హిరణ్యాక్షుడు భూమికై పడియుం 
డెను. వాని కోరలు భీతిని గొల్పుచుండెను. వాని పెదవి కోపముచే కొరికి 
వేయబడి యుండెను. అచటకు విచ్చేసిన బ్రహ్మాదులు వానిని చూచి, ఇట్లు 
కొనియాడిరి: ఆశ్చర్యము! ఇట్టి మరణము ఎట్టి వానికి దొరుకును? 


యం యోగినో యోగసమాధినా రహో 
ధ్యాయంతి లింగాదసతో ముముక్షయా |! 
తమ్యైష దైత్యబుషభః పదా హతో 
ముఖం ప్రపశ్యంస్తనుముత్ససర్ద హ || 28 
యమ్‌ = ఎవనిని, యోగినః = యోగులు, అసతః = మిథ్యాభూత 
మగు, లింగాత్‌ = లింగశరీరమునుండి, ముముక్షయా = విముక్తిని పొందవ 
అెననే కోరికతో, రహః. = ఏకాంతమునందు యోగసమాధినా = మనోని 
గ్రహముచే సంపన్నమైన సమాధిచే, ధ్యాయంతి = ధ్యానము చేయుదురో, 
తస్య ఇ= అట్టి భగవానుని, పదా = పాదముచే, హతః = కొట్టబడినవాడై, ఏషః 
= ఈ దైత్య-బుషభః = రాక్షసగ్రేస్టుడు, ముఖమ్‌ = ముఖమును, ప్రపశ్యన్‌ 
= చూచువాడైై తనుమ్‌ = దేహమును, ఉత్ససర్జ హ = విడిచిపెట్టెను గదా! 
యోగులు లింగశరీరమునుండి విముక్తిని కోరువారై మనస్సును 
నిగ్రహించి, ఏకాగ్రమగు. చిత్తముతో భగవానుని ధ్యానించెదరు. అట్టి భగవా 
నుడు కాలితో తన్నగా, ఈ రాక్షస శ్రేష్టుడు ఆయన ముఖమును చూస్తూ 
ప్రాణములను విడిచిపెట్టెను. 


ఏతాతా పార్లదావస్య శాపాద్యాతావసద్ధతిమ్‌ | 
పునః కతిపమొః స్దానం ప్రపత్స్యేతే హ జన్మభిః | 209 


398 శ్రీమద్భ్చాగవతము 


తౌ = ఆ, ఏతౌ = ఈ అన్య = ఈ భగవానుని, పార్లదౌ = అనుయా 
యులు, శాపాత్‌ = శాపము వలన, అసద్‌-గతిమ్‌ = పాప (అసుర) జన్మను, 
యాతౌ = పొందినారు, కతిపమయైః = కొన్ని జన్మభిః = జన్మలచే, పునః = 
మరల, స్థానమ్‌ = వైకుంఠస్థానమును, ప్రపత్స్యేతే హ = పొందగలరు. 

ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులిద్దరు పూర్వములో విష్ణుపార్షదు 
లుగా నుండిన జయవిజయులే. వారు సనకాది మహర్షుల శాపము వలన 
ఈ రాక్షసజన్మను పొందినారు. ఇట్టి కొన్ని జన్మల తరువాత, వారు మరల 
తమ స్టానమును పొందగలరు. 


దేవా ఊచుః ! 
నమో నమస్తే 5ఖిలయజ్ఞతంతవే 
స్పితా గృహీతామలసత్త్యమూర్తయే | 
దిష్ట్యా హతోకయం జగతామరుంతుదః 
త్వత్పాదభక్త్యా వయమీశ నిర్వృతాః || 30 


అభిలయజ్జతంతవే = యజ్ఞములనన్నింటినీ ప్రవర్తిల్ల జేయునట్టి 
యు, స్టితౌ = జగద్రక్షణ విషయములో, గృహీత-అమలసత్త్యమూర్తయే = 
స్వీకరించబడిన రజస్తమోగుణముల ప్రవేశము లేని సత్త్వమయమగు అవ 
తారములు గల, తే =నీ కొరకు, నమః నమః = అనేక నమస్కారములు, 
జగతామ్‌ = లోకములకు, అరుంతుదః = మర్మములను భేదించే, అయమ్‌ 
= ఈతడు, దిష్ట్యా = దైవవశముచే హతః = సంహరించ బడినాడు, ఈశ = 
ఓ ఈశ్వరా! త్వత్‌-పాదభక్త్యా = నీ పాదములయందలి భక్తిచే, వయమ్‌ = 
మేము, నిర్వృతాః = సుఖమును పొందినవారము.. 


దేవతలు ఇట్లు పలికిరి --- ఓ ఈశ్వరా! యజ్ఞములనన్నింటినీ 
ప్రవర్తిల్ల జేయువాడవు నీవే. నీవు జగద్రక్షణ కొరకై రజస్తమోగుణముల 
దోషము లేని సత్త్వమయమగు అవతారములను దాల్బెదవు. నీకు అనేక 
నమస్కారములు. లోకములకు పీడను కలిగించే ఈతడు దైవవశముచే 
సంహరించ బడినాడు. మేము నీ పాదములయందు భక్తిని చేసి సుఖమును 
పొందినాము. 


తృతీయ స్కంధము - అధ్యాయము 19 399 


మైత్రేయ ఉవాచ |! 
ఏవం హిరణ్యాక్షమసహ్య విక్రమం 
స్త సాదయిత్వా హరిరాదిసూకరః |! 
జగాను లోకం స్వమఖండితోత్సవం 
సమీడితః పుష్కరవిష్టరాదిభిః |! 31 


ఏవమ్‌ = ఈ విధముగా, ఆదిసూకరః = ఆదివరాహరూప్పుడగు, సః 
= ఆ, హరిః = శ్రీహరి, అసహ్యవిక్రమమ్‌ = సహింప శక్యము కాని పరాక్ర 
మము గల, హిరణ్యాక్షమ్‌ = హిరణ్యాక్షుని సాదయిత్వా = సంహరించి, 
పుష్కరవిష్టర-ఆదిభిః = కమలాసనుడగు బ్రహ్మ మొదలగు వారిచే, సమీ 
డితః = చక్కగా స్తుతించబడినవాడై, అఖండిత-ఉత్సవమ్‌ = నిరంతరమగు 
ఉత్సవము గల, స్వమ్‌ = తనదైన, లోకమ్‌ = వైకుంఠ లోకమును గురించి, 


మైత్రేయుడిట్లు పలికెను --- ఈ విధముగా ఆదివరాహరూపి 
యగు ఆ శ్రీహరి సహింప శక్యము కాని పరాక్రమము గల హిరణ్యాక్షుని 
సంహరించెను. కమలాసనుడగు బ్రహ్మ మొదలగు వారు ఆయనను 
చక్కగా స్తుతించిరి. అపుడాయన నిత్యకల్యాణముగానుండే తన వైకుంఠలో 
కమునకు వెళ్లెను. 


మయా యథానూక్తమవాది తే హరేః 
కృతావతారస్య సుమిత్ర చేష్టితమ్‌ | 
యథా హిరణ్యాక్ష ఉదారవిక్రమో 
నుహామృధే క్రీడనవన్నిరాకృతః || 32 


సుమిత్ర = ఓ మంచి మిత్రుడా! ఉదారవిక్రమః = గొప్ప పరాక్ర 
మము గల, హిరణ్యాక్షః = హిరణ్యాక్షుడు, మహామృధే జ గొప్ప యుద్ధము 
నందు, క్రీడనవత్‌ = ఆటబొమ్మ వలె, యథా = ఏ విధముగా, నిరాకృతః = 
నశింప జేయబడినాడో, మయా =నాచే, తే =నీ కొరకు, కృత-అవతారస్య 
నా స్వీకరించబడిన వరాహావతారము గలు హరేః = శ్రీహరియొక్క చేష్టి 


400 గ్ల శ్రీమద్భాగవతము 





తమ్‌ = లీల, యథా-అను-ఉక్తమ్‌ = గురువుచే బోధించబడినదానిని అతిక్ర 
మించకుండగా, అవాది = చెప్పబడినది. | 

ఓ విదురా! నీవు మంచి మిత్రుడవు. గొప్ప పరాక్రమము గల హిర 
ణ్యాక్షుని వరాహ ధూపమును దాల్చిన శ్రీహరి గొప్ప యుద్ధములో అటబొ 
మ్మను వలె ఆడించి సంహరించెను. భగవానుని ఆ లీలను నేను మా గురు 
వులు చెప్పిన దానిని అతిక్రమించకుండగా నీకు వర్ణించి చెప్పితిని. 


సూత ఉవాచ | 
ఇతి కౌషారవాఖ్యాతామాశ్రుత్య భగవత్కథామ్‌ |! 
క్షత్తాాంనందం పరం లేభే మహాభాగవతో ద్విజ! | 33 


ద్విజ = ఓ శౌనక మహర్షీ! ఇతి = ఈ విధముగా, కౌషారవ-ఆఖ్యా 
తామ్‌ = మైత్రేయ మహర్షిచే చెప్పబడిన, భగవత్‌-కథామ్‌ = భగవానుని 
గాథను, ఆశ్రుత్య =విని మహాభాగవతః = గొప్ప భగవద్భక్తుడగు, క్షత్తా = 
విదురుడు, పరమ్‌ = గొప్ప, ఆనందమ్‌ = ఆనందమును, లెభే = పొందెను. 


సూతుడిట్లు పలికెను --- ఓ శౌనక మహర్షీ! ఈ విధముగా 
మైత్రేయ మహర్షి భగవానుని గాథను వర్ణించి చెప్పగా, గొప్ప భగవదృక్తు 
డగు విదురుడు విని గొప్ప ఆనందమును పొందెను. . 


అన్యేషాం పుణ్యశ్లోకానాముద్దామయశసాం సతామ్‌ |! . 
- ఉపశ్రుత్య భవేన్మోదః శ్రీవత్సాంకస్య కిం పునః || వశ 


పుణ్యశ్లోకానామ్‌ = పవిత్రమగు కీర్తి గల, ఉద్దామయశసామ్‌ = 
అంతటా వ్యాపించిన క్రీర్తిగల, అన్యేషామ్‌ = ఇతరులగు, సతామ్‌ = మహా 
త్ముల (గాథను), ఉపశ్రుత్య = విని, మోదః = ఆనందము, భవేత్‌ = కలుగు 
ను, శ్రీవత్సాంకస్య జు శ్రీవత్సము చిహ్నముగా గల శ్రీహరి గాథను గురిం 
చి, కిం పునః = చెప్పునదేమున్నది ఇ 

అంతటా వ్యాపించిన సవిత్రమగు. కీర్తి గల ఇతర మహాత్ముల 


గాథను విన్నప్పుడే అనందము కలుగుచున్నచో, శ్రీవత్సము చిహ్నముగా 
గల శ్రీహరి గాథ ఆనందమును కలిగించునని. వేరుగా చెప్పవలెనా? 


తృతీయ స్కంధము ఆ అధ్యాయము కేం ల. 





యో గజేంద్రం రుషగ్రస్తం ధ్యాయంతం చరణాంబుజమ్‌ | 
క్రోశంతీనాం కరేణూనాం కృచ్చ్రుతో 5మోచయద్దుతమ్‌ ! 135 


యః = ఏ శ్రీహరి, రుషగ్రస్తమ్‌ = మొసలిచే పట్టుకొనబడినదై, 
కరేణూనామ్‌ = ఆడు ఏనుగులు, క్రోశంతీనామ్‌ = ఆక్రోశించుచుండగా, చర 
ణ-అంబుజమ్‌ = పాదపద్మమును, ధ్యాయంతమ్‌ = ధ్యానించుచున్ను గజ- 
ఇంద్రమ్‌ = గొప్ప ఏనుగును, ద్రుతమ్‌ = వెంటనే, కృచ్చతః = ఆపదనుం 
డి, అమోచయత్‌ = విడిపించెనో. 

గజేంద్రుని మొసలి పట్టుకున్నప్పుడు ఆడు ఏనుగులు ఆక్రోశించు 
చుండెను. అపుడా గజేంద్రుడు శ్రీహరి పాదపద్మములను ధ్యానించెను. 
వెంటనే శ్రీహరి ఆ ఏనుగును ఆపదనుండి విడిపించెను. 


తం సుఖారాధ్యమృజుభిరనన్యశర జైర్న్యుబిః | 
కృతజ్ఞః కోన సేవేత దురారాధ్యమసాధుభిః 1] 36 
బుజుఖిః = బుజుస్వభావము గల, అనన్యశరణైః = శ్రీహరి తక్క 
మరియొక రక్షకుని యెరుగని, నృభిః = మానవులచే, సుఖ-ఆరాధ్యమ్‌ = 
తేలికగా ఆరాధించబడునట్టియు, అసాధుభిః = దుష్టులచే. దురారాధ్యమ్‌ = 
ఆరాధింస శక్యము కాని, తమ్‌ =ఆ శ్రీహరిని, కృతజ్ఞః = కృతజ్ఞుడగు, కః = 
ఎవ్వాడు, న సేవేత = సేవించకుండును? 
నిష్కపటులై ఏకాంతభక్తితో శరణు జొచ్చు మానవులకు శ్రీహరిని 
ఆరాధించుట చాల సరళమైన పని. కాని, దుష్టులకు ఆయనను ఆరాధించి 


ప్రసన్నుని చేసుకొనుట అసంభవము. మానవుని భాగ్యమంతయు ఆయన 
చలువయే అని గుర్తించిన వ్యక్తి ఎవడు ఆయనను సేవించకుండును? 


యోవై హిరణ్యాక్షవధం మహాద్భుతం 
విక్రీడితం కారణసూకరాత్మనః | 
శృణోతి గాయత్యనుమోదతే 50జసా 
విముచ్యతే బ్రహ్మవధాదపి ద్విజాః [! ౩7 


402 - శ్రీమద్భాగవతము 
వనన నమన నాలా 


ద్విజాః = ఓ మహర్షులారాఓ యః వై = ఎవడైతే, కారణసూకర-ఆ 
త్మనః = బక విశిష్టకారణముచే వరాహ రూపమును దాల్చిన శ్రీహరి 
యొక్క హిరణ్యాక్షవధమ్‌ = హిరణ్యాక్షుని సంహారము అనే, మహా-అ 
ద్భుతమ్‌ = గొప్ప ఆశ్చర్యమును కలిగించే, విక్రీడితమ్‌ = లీలను, శృణోతి 
= వినునో, గాయతి = కీర్తించునో, అనుమోదతే = అనుమోదించునో వాడు, 
అంజసా = యథార్థముగా, బ్రహ్మవధాత్‌ అపి = బ్రహ్మహత్యా దోషము 
నుండి కూడ, విముచ్యతే = = విముక్తిని పొందును. న . 


ఓ మహర్షులారా! శ్రీహరి జగద్రక్షణము కొరక్షై వరాహ రూప 
మును దాల్చి హిరణ్యాక్షుని వధించుట అనే గొప్ప ఆశ్చర్యకరముగు 
లీలను ప్రకటించెను. దీనిని ఎవడైతే వినునో, క్తీర్షించునో, అనుమోదించి 
ప్రోత్సహించునో, వాడు యథార్థముగా బ్రహ్మహత్యాపాపమునుండి కూడ 
విముక్తుడగును. 


ఏతన్మహాపుణ్యమలం పవిత్రం 

ధన్యం యశస్యం పదమాయురాశిషామ్‌ ] 
ప్రాణేంద్రియాణాం యుధి శార్యవర్థనం 

నారాయణో:ంతే గతిరంగ శృణ్వతామ్‌ 1] 38 


ఇతి శ్రీమద్బాగవతే మహాపురాణే తృతీయస్కంధే 
ఏకోనవింశో కధ్యాయః న... 


అంగ = ఓ విదురా!, మహాపుణ్యమ్‌ = గొప్ప మ 
అలమ్‌ = అతిశయించిన, పవిత్రమ్‌ = పావనము, ధన్యమ్‌ = సంపదలనిచ్చు 
నది, యశస్యమ్‌ = కీర్తిని కలిగించునది, ఆయురాశిషామ్‌ = ఆయుర్దాయ 
మునకు మనోరథములకు, సదమ్‌ = స్టానము, యుధి = = యుద్దమునందు, 
ప్రాణ-ఇంద్రియాజణామ్‌ = ప్రాణమునకు ఇంద్రియములకు, శార్యవర్ధనమ్‌ . = 
పరాక్రమమును వర్దిల్లజేయునది అగు, ఏతత్‌ = ఈ గాథను, శృణ్వతామ్‌ = 
వినువారలకు, ఫంచ మరణించిన పిదపు నారాయణః = నారాయణుడు, 
గతిః = ఫలము. 


తృతీయ స్కంధము - అధ్యాయము 19 403 


గొప్ప పుణ్యమునిచ్చే ఈ గాథ వినువారిని అతిశయించి పవిత్రు 
లను జేసి, ధనమును కీర్తిని ఆయుర్జాయమును మరియు మనోరథములను 
సంపాదించి పెట్టును. ఈ గాథను విన్నవారికి ఇది యుద్ధములో ప్రాణమున 
కు, ఇంద్రియములకు పరాక్రమమును వర్దిల్ల జేయును. దీనిని విన్నవారు 
మరణించిన పిదప నారాయణుని పొందెదరు. 
శ్రీమద్భాగవత మహాప్పురాణములోని మూడవ స్కంధములో 
పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది (19). 


కచ చ 


అథ వింశోశధ్యాయ: 
బ్రహ్మగారి సృష్టిని వర్ణించుట 


శౌనక ఉవాచ |! 
మహీం ప్రతిస్ట్థామధ్యస్య సౌతే స్వాయంభువో నునుః | 
_కాన్యన్వతిష్టద్దారాణి మార్గాయావరజన్మనామ్‌ ! | శ 


శౌనక = శౌనక మహర్షి ఉవాచ = పలికెను, సౌతే = రోమహర్షణ 
పుత్రుడవగు ఓ సూతా, స్వాయంభువః మనుః = స్వాయంభువ మనువు, 
ప్రతిష్టామ్‌ = ప్రాణులకు ఆధారమైన, మహీమ్‌ = భూమిని, అధ్యస్య = 
పొంది, అవరజన్మనామ్‌ = తరువాత జన్మగల జీవులు మార్గాయ = 
ఉత్పత్తిక్షై కాని = ఏ, ద్వారాణి = ఉపాయములను, అన్వతిష్టత్‌ = చేసెను? 


శౌనక మహర్షి ఇట్లు పలికెను -- ఓ సూత మహర్షీ! స్వాయంభువ 
నునువు సకలప్రాణులకు ఆధారమగు భూమిని పొంది, తరువాతి కాల 
ములో ప్పట్టబోయే ప్రాణుల సృష్టి కొరకు ఏ ఉపాయముల ననుష్టించెను? 


క్షత్తా మహాభాగవతః కృష్ణ స్యైకాంతికస్పుహృత్‌ ! 
యస్తత్యాజాగ్రజం కష్టే సాపత్యమఘువానితి |] 2 
మహాభాగవతః = గొప్ప భగవదృక్తుడగు, క్షత్తా = విదురుడు, 
కృష్ణస్య = శ్రీకృష్ణునకు, ఐకాంతికః = పరమదధ్రేమపాత్రుడగు, సుహృత్‌ = 
మిత్రుడు, యః = ఏ విదురుడు, కృష్ణే = శ్రీకృష్ణుని విషయములో, అఘ 
వాన్‌ = తప్పును చేసినవాడు, ఇతి = అనే కారణముచే, స-అపత్యమ్‌ = 
పుత్రులతో కూడిన, అగ్రజమ్‌ = అన్నగారిని, తత్యాజ = విడిచిపెట్టెనో, 


గొప్ప భగవద్భక్తుడగు విదురుడు శ్రీకృష్ణుని పరమగ్రేమకు 
పాత్రుడగు మిత్రుడు. శ్రీకృష్ణుని విషయములో అపరాధమును చేసిన 


తృతీయ స్కంధము - అధ్యాయము 20 తీవ్‌ 


దుర్యోధనాదులను, వారిని సమర్దించిన అన్నగారగు ధృతరాష్ట్రుని ఆయన 
విడిచిపెట్టి వెళ్లిపోయెను. 


ద్వైపాయనాదనవరో మహిత్వే తస్య దేహజః | 
సర్వాత్మనా శ్రితః కృష్ణం తత్పరాంశ్చాప్యనువ్రతః || క 


మహిత్వే.= గొప్పదనమునందు, ద్వైపాయనాత్‌ = వ్యాసమహర్షి 
కంటె, అనవరః = తక్కువ కానివాడు, తస్య = ఆయనకు, దేహజః = పుత్రు 
డు, సర్వ-ఆత్మనా = అన్ని విధములుగా, కృష్ణమ్‌ = శ్రీకృష్ణుని, గ్రితః = 
ఆశయించినవాడు, తత్‌-పరాన్‌ చ అపి= ఆ శ్రీకృష్ణుని భక్తులను కూడ, 
అనువ్రతః = సేవించువాడు. 


ద్వైపాయన మహర్షి పుత్రుడగు విదురుడు గొప్పదనములో ఆయ 


నకు తీసిపోవువాడు కాదు. ఆయన సర్వప్రకారములుగా శ్రీకృష్ణుని శరణు 
జొచ్చి, ఆయన భక్తులను సేవించెడివాడు. 


కిమన్వపృచృన్మైత్రేయం విరజాస్తీర్థసేవయా | 
ఉపగమ్యు కుశావర్త ఆసీనం తత్త్యవిత్తమమ్‌ || డే 


తీర్ధసేవయా = పుణ్యతీర్ధములను సేవించుటచే, విరజాః = తొల 

గిన దోషములు గల విదురుడు, కుశావర్తే = హరిద్వారమునందు, ఆసీనమ్‌ 

= కూర్చునియున్ను తత్త్వవిత్తమమ్‌ = "తత్త్యవేత్తలలో శేష్టుడగు, మైత్రే 

యమ్‌ = మైత్రేయ మహర్షిని, ఉపగమ్య = సమీపించి, కిమ్‌'= ఏమి; అన్వ 
పృచృత్‌ = ప్రశ్నించెను? 


పుణ్యతీర్థములను సేవించుట వలన నశించిన వోషములు గల 
విదురుడు హరిద్యారములోనున్న తత్త్యవేత్తలలో గ్రేస్టుడగు మైత్రేయ 
మహర్షిని సమీపించి ఏమి ప్రశ్నించెను? 


తయోస్సంవదతోస్సూత ప్రవృత్తా హ్యమలాః కథాః | 
ఆపో గాంగా ఇవాఘఘ్నీర్హరేః పాదాంబుజాశ్రయాః 1 5 


406 శ్రీమద్భాగవతము 
తానా టోలు నాటాటాలాలలాడడంాడు స్తా క్తాలపానాాటడాాంలడాలల లారా చ్టాాఅడరాలా జలస్తాలాడు 


సూత = ఓ సూత మహర్షీ! తయోః = వారిద్దరు, సంవదతోః! = 
సంభాషించుచుండగా, హరేః = శ్రీహరియొక్క, పాద-అంబుజ- వా 
= పాదపద్మములు ఆశ్రయముగా గల, అమలొః = సు. గాంగాః 
గంగానదికి సంబంధించిన, ఆపః ఇన = జలములు వలె, అఘఫ్నుః = = పాప 
ములను నశింపజేసే, కథాః = గాథలు, ప్రవృత్తాః హి = నిశ్చయముగా 
ప్రసంగమునకు వచ్చియుండును. 


ఓ సూతా! వారిద్దరు నిశ్చయముగా శ్రీహరి పాదపద్మములకు 
సంబంధించిన పవిత్రమగు గాథలను ప్రస్తావించియుందురు. ఆ గాథలు 
శ్రీహరి పాదపద్మములనుండి పుట్టిన గంగాజలముల వలె పాపములను 
కడిగివేయును. 


తా నః క్రీర్ణయ భద్రం తే కీర్తన్యోదారకర్మణః | . 
రసజ్ఞః కో ను తృప్యేత హరిలీలామృతం పిబన్‌ !! 6 
కీర్తన్య-ఉదారకర్శ్మణః = కీర్తించదగిన గొప్ప లీలలు గల శ్రీహరి 
యొక్క తాః = ఆ గాథలను, నః = మా కొరకు, కీర్ణయ = కీర్తించుము, తే = 
నీ కొరకు, భద్రమ్‌ = మంగళమగు గాక రసజ్ఞః = రసము తెలిసినవాడు, 
కః = ఎవడు, హరిలీలా-అమృతమ్‌ = శ్రీహరియొక్క లీలలు అనే అమృత 
మును, పిబన్‌ = త్రాగుచున్నవాడై, తృప్యేత ను = తృప్తిని చెందును? 
కీరించదగిన గొప్ప లీలలు గల శ్రీహరియొక్క ఆ "గాథలను 
మాకు వినిపించుము. నీకు మంగళమగు గాక! రసజ్ఞ్జుడెవడు శ్రీహరి 
- యొక్క లీలలు అనే అమృతమును త్రావుతూ తృప్తిని చెందును? 


ఏవముగ్రశ్రవాః పృష్ణ బుషిభిర్నైమిషాయనైః | 
భగవత్యర్పితాధ్యాత్మస్తానాహ శూయతామితి || "7 
నైమిష-అయనైః = నైమిషారణ్యము నివాసముగా గలు బుషిఖిః = 


మహర్షులచే, ఏవమ్‌ = ఈ విధముగా, పృష్టః = ప్రశ్నించబడిన, ఉగ్రశ్రవాః = 
సూత మహర్షి, భగవతి = భగవానునియందు, అర్పిత-అధ్యాత్మః = సమ 


తృతీయ స్కంధము - అధ్యాయము 20 వం 








ర్పించబడిన మనస్సు గలవాడై, తాన్‌ = వారిని ఉద్దేశించి. శూయతామ్‌ = 
వినబడుగాక!, ఇతి = అని, ఆహ = పలికెను. 


నైమిషారణ్యవాసులగు మహర్షులు ఈ విధముగా ప్రశ్నించగా, 
సూత మహర్షి తన మనస్సును భగవానునిమై నిలిపి, వినుడు అని వారితో 
ఇట్లు పలికెను. 


సూత ఉవాచ |! 
హరేర్చతక్రోడతనోస్వ్రమాయయా 
నిశమ్య గోరుద్దరణం రసాతలాత్‌ | 
లీలాం హిరణ్యాక్ష్రమవజ్ఞయా హతం 
సంజాతహరో మునిమాహ భారతః || 8 


స్వమాయయా = = తన మాయాశక్తిచే, ధృతక్రోడతనోః = ధరించబ 
డిన వరాహరూపము గల, హరేః = = శ్రీహరియొక్క, రసాతలాత్‌ = పాతాళ 
మునుండి, గోః = భూమియొక్క ఉద్ధరణమ్‌ = మైకి తీయుట, హిరణ్యా 
క్షమ్‌ = హిరణ్యాక్షుని, అవజ్ఞయా = తేలికగా, హతష్‌ = చంపబడుట అనే, 
లీలామ్‌ = లీలను, నిశమ్య = విని భారతః = భరతవంశీయుడగు విదురు 
డు, సంజాతహర్షః = కలిగిన హర్షము గలవాడై, మునిమ్‌ = మైత్రేయ మహ 
ర్లిని ఉద్దేశించి. ఆహ =పలికెను. . 


సూత మహర్షి ఇట్లు పలికెను --- శ్రీహరి తన .మాయాశక్షిచే వరా 
హరూపమును దాల్చి, భూమిని పాతాళమునుండి పైకి తీఫి, హిరణ్యాక్షుని 
అవలీలగా సంహరించెను. ఈ లీలను విని భరతవంశీయుడగు విదురుడు 
హర్షించి, మైత్రేయ మహర్షితో నిట్లనెను. 
విదుర ఉవాచ | 
ప్రజాపతిపతిస్సృష్ట్వా ప్రజాసర్గే ప్రజాపతీన్‌ | 
కిమారభత మే బ్రహ్మన్‌ ప్రబూహ్యవ్య క్షమార్గవిత్‌ [| ౦ 
బ్రహ్మన్‌ = ఓ మహర్షీ! ప్రజాపతిపతిః = ప్రజాపతులకు ప్రభువగు 
బ్రహ్మగారు, ప్రజాసర్గే = ప్రజల సృష్టియందు, ప్రజాపతీన్‌ = ప్రజాపతుల 


409 శ్రీమద్భాగవతము. 





ను, సృష్ట్వా = సృష్టించి, కిమ్‌ = దేనిని ఆరభత = ఆరంభించెను?, అవ్యక్త 
మార్గవిత్‌ = పరోక్షవిషయములను (భగవద్విషయములను) కూడ యొరిం 
గిన నీవు, మే =నా కొరకు, ప్రబూహీ = చెప్పుము. 

విదురుడు ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! తలు తండ్రి 
యగు బ్రహ్మగారు ప్రజల సృష్టిలో భాగముగా ప్రజాపతులను సృష్టించి, 
తరువాత దేనిని ఆరంభించెను? నీవు భగవద్విషయములను, పరోక్ష విష 
యములను కూడ తెలిసినవాడవు. నాకీ విషయమును చెప్పుము. 


యే మరీచ్యాదయో విప్రా యస్తు స్వాయంభువో మనుః | 
తేవై బ్రహ్మణ ఇదేశాత్మథమేతదభావయన్‌ || క్ష 
మరీచి-ఆదయః = మరీచి మొదలగు, విప్రాః = మహర్షులు, యే = 
ఎవరు గలరో, స్వాయంభువః మనుః తు = స్వాయంభువ మనువైతేే యః 
= ఎవడు గలడో, తే = వారు, బ్రహ్మణః = బ్రహ్మగారి. ఆదేశాత్‌ = ఆదేశము 
వలన, ఏతత్‌ = ఈ జగత్తును, కథమ్‌ = ఏ విధముగా, అభావయన్‌ = 
సృష్టించిరి? 
మరీచి మొదలగు మహర్షులు, స్వాయంభువ మనువు బ్రహ్మగారి 
ఆదేశముచే ఈ జగత్తును ఏ విధముగా సృష్టించిరి? 


సద్వితీయాః కిమసృజన్‌ స్వతంత్రా ఉత కర్మసు | 
ఆహోస్విత్సంహతాస్పర్వ ఇదంస్మ సమకల్పయన్‌ 11 11 
సద్వితీయాః = భార్యలతో కూడినవారై, కిం అసృజన్‌ = సృష్టిం 
చిరా?, ఉత = లేక్క కర్మసు = సృష్టికార్యములయందు, స్వతంత్రాః = భార్య 
యొక్క అపేక్ష లేనివారా?, ఆహోస్విత్‌ = లేక సర్వే= అందరు, సంహతాః 
= కలిసినవార్రై ఇదమ్‌ = ఈ జగత్తును, సమకల్పయన్‌ స్మ = సృష్టించిరా? 
వారు భార్యలతో కూడి ఈ జగత్తును సృష్టించిరా? లేకు స్వతంత్ర 
ముగనే సృష్టించిరా? లేకు అందరు కలిసి సృష్టించిరా? 


మైత్రేయ ఉవాచ | 


తృతీయ స్కంధము - అధ్యాయము 20 409 


దైవేన దుర్వితర్క్యేణ పరేణానిమిషేణచ | 
, జాతక్షో భాదృగవతో మహానాసీద్దుణత్రయాత్‌ [1] శే2 


దుర్వితర్క్యేణ = ఊహింప శక్యము కాని, దైవేన = జీవుల అదృష్ట 
ముచే, పరేణ = ప్రకృతికి అధ్యక్షుడైన పురుషునిచే, చ = మరియు, అనిమి 
షేణ = కాలముచే, భగవతః = భగవానుని, జాతక్షోభాత్‌ = ఉత్పన్నమైన 
వైషమ్యుము గల, గుణత్రయాత్‌ = త్రిగుణాత్మకమగు ప్రకృతినుండి, మహాన్‌ 
= మహత్తత్త్వము, ఆసీత్‌ = ప్రకటమయ్యును. 


జీవుల కర్మగతిని ఊహించుట శక్యము కాదు. ఆ కర్మగతి, ప్రకృ 
తికి అధ్యక్షుడగు పురుషుడు, కాలము అనే మూడు హేతువులచే భగవా 
నుని త్రిగుణాత్మికయగు మాయాశక్తియందు. వైషమ్యుము కలిగి మహత్త 
త్త్వము ప్రకటనముయ్యెను. 


రజఃప్రధానాన్మహతస్తిలింగో దైవచోదితాత్‌ | 
జాతస్ససర్జ భూతాదిర్వియదాదీని పంచశః || 13 


దైవచోదితాత్‌ = దైవముచే మేరేసించబడిన, రజఃప్రధానాత్‌ = రజో 
గుణము ప్రధానముగా గల, మహతః = మహత్తునుండి, త్రిలింగః = మూడు 
గుణములు గలు భూతాదిః = అహంకారము, జాతః = ప్రకటవముయ్యెను, 
వియత్‌-అదీని = ఆకాశము మొదలగు వాటిని, సంచశః = తన్మాత్రలు 
మహాభూతములు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మరియు అధి 
స్టాన దేవతలు అనువాటిని అయిదింటి చొప్పున, ససర్ద= సృష్టించెను. 


భగవానుని _ (్రేరణచే రజోగుణప్రధానమగు మహత్తునుండి 
సాత్త్విక రాజస తామస భేదముచే అహంకారము పుట్టెను. అదియే పంచ 
భూతములకు కారణము. దానినుండి అయిదు తన్మాత్రలు, అయిదు స్థూల 
భూతములు, అయిదు జ్ఞానేంద్రియములు, అయిదు కర్మేంద్రియములు, . 
అయిదైదు అధిష్టాన దేవతలు ప్రకటమయ్యెను. 


తాని చైక్రైకశస్ప్రష్టుమసమర్హాని భౌతికమ్‌ | 
సంహత్య దైవయోగేన మైమమండమవాసృజన్‌ [1 14 


410 | బ్‌ శ్రీమద్భాగవతము 


తాని చ = అవి ఏక-ఏకశః = ఒక్కటొక్కటిగా, భొతికవ్‌ = జగత్తు 
ను, స్రస్టుమ్‌ = సృష్టించుటకు, అసమర్హాని = సమర్ధములు కానివై, దైవయో 
గేన = భగవంతుని శక్తిచే సంహత్య = ఒకదానితో నొకటి కలిసి, క్రైమమ్‌ = 
తేజోమయమగు, అండమ్‌ = అండమును, అవాసృజన్‌ = సృష్టించినవి. 


అవి విడివిడిగా బ్రహ్మాండమును సృష్టించలేక పోయినవి. అవి భగ 
వంతుని శక్తిచే ఒకదానితో మరియొకటి కలిసి తేజోముయమగు అండమును 
సృష్టించినవి. 


సోంశయిష్టాబ్టిసలిలే ఆండకోశో నిరాత్మకః | 
సాగ్రం వై 'వర్షసాహ హస్రమన్వవాత్సీత్తమీశ్వరః || కేక్‌ 


సః = ఆ ఆండకోశః = బ్రహ్మాండము, నిరాత్మకః = అచేతనమై, 
. అబ్దిసలిలే = ప్రళశ్రయసముద్రజలమునందు, సాగ్రమ్‌ = కొద్ది ఆధిక్యము గల 
(నిండా), వర్షసాహస్రమ్‌ = వేయి సంవత్సరములు, అశయిష్ట = పడియుం 
డెను, తమ్‌ = దానిని, ఈశ్వరః = ఈశ్వరుడు, అన్వవాత్సీత్‌ = ప్రవేశించెను. 


ఆ బ్రహ్మాండము ప్రళభయసముద్రజలములలో సుమారు (నిండా) 
వేయి సంవత్సరములు నిశ్చేతనముగా పడియుండెను. అప్పుడు దాని 
యందు భగవానుడు ప్రవేశించెను. 


తస్య నాభేరభూత్పద్మం సహస్రార్కోరుదీధితి | 
సర్వజీవనికాయౌకో యత్ర స్వయమభూత్స్యరాట్‌ || 16 


తస్య = ఆ భగవానుని, నాభేః = నాభినుండి, సహస్ర-అర్క-ఉరుదీ 
ధితి = వేయి సూర్యుల అధికమగు కాంతి గల, సర్వజీవనికాయ-ఓకః= సక 
లప్రాణిసమూహములకు నివాసస్థానమగు, పద్మమ్‌ = పద్మము, అభూత్‌ = 
పుట్టెను, యత్ర = దేనియందైతే, స్వయమ్‌ = సాక్షాత్తుగా, వ్వ బ్రహ్మ 
గౌరు అభూత్‌ = =పుట్టెనో. 


ఆ భగవానుని నాభినుండి వేయి సూర్యులతో సమానమైన గొప్ప 
కాంతి గల పద్మము పట్టెను. సకలప్రాణివర్గములకు నివాసస్థానమదియే. 
దానియందు సాక్షాత్తుగా బ్రహ్మగారు ప్పుట్టిరి, 


తృతీయ స్కంధము - అధ్యాయము 20. త్షే్షే 





_సోనువిష్టో భగవతా యశ్మేతే సలిలాశయే | 
_లోకసంస్టాం యథాపూర్వం నిర్మమే సంస్తయా స్వయా 1117 
భగవతా = నారాయణునిచే, అనువిష్టః = అధిష్టించబడిన (ప్రవేశిం 
చబడిన), సః = ఆ బ్రహ్మ, స్వయా = తన, సంస్టయా = నామరూపాత్మక 
మగు వ్యవస్థచే, యథాపూర్వమ్‌ = 'పూర్వకల్పమునందు వలెనే, లోకసం 
“స్లామ్‌ = లోకముల రచనను, నిర్మమే = నిర్మించెను, యః = ఏ నారాయణు 
వ సలిల-ఆశయే = ప్రళ్రయసముద్రమునందు, శేతే = నిద్రించునో. 


. ప్రళయజలములలో శయనించే నారాయణుడు ప్రవేశించి ్రేరే 
పించగా, బ్రహ్మగారు పూర్వకల్పములో తనచేతనే నిర్దారించబడిన నామ 
రూపాత్మకపుగు వ్యవస్థకు అనురూపముగా లోకములను నిర్మించెను. 


ససర్ద్ణద్భ్బాయయావిద్యాం పంచపర్వాణమగ్రతః | 
తామిస్రమంధతామిస్రం తమో మోహో మహాతమః || 18 
అ(గ్రతః = ముందుగా, ఛాయయా = నీడ (అజ్ఞానము) చే, తామి 
స్రమ్‌ = తామిస్రము, అంధతామిస్రమ్‌ = అంధతామిస్రము, తమః = తమ 
స్సు, మోహః = మోహము, మహాతమః = మహాతమస్సు అనే, పంచపర్వా 
ణమ్‌ = అయిదు విభాగములు గల, అవిద్యామ్‌ = అవిద్యను, ససర్జ = 
సృష్టించెను. 
ఆయన ముందుగా నీడ (అజ్ఞానము) నుండి తామిస్రము, అంధ 
తామిస్రము, తమస్సు, మోహము, మహాతమస్సు అనే అయిదు విభాగ 
ములు గల అవిద్యను సృష్టించెను. 
. విససర్జాత్మనః కాయం నాభినందంస్తమోమయమ్‌ |! 
'జగృహుర్యక్షరక్షాంసి రాత్రిం క్షుతట్‌సముదృవామ్‌ | 19 
తమోమయమ్‌ = తమస్సు (అజ్ఞానము) ప్రధానముగా గల, 


ఆత్మనః = తన) కాయమ్‌ = దేహమును, న అభినందన్‌ = సంతోషము లేని 
వాడై, విససర్జ = విడిచిపెట్టెను, క్షుత్‌-తృట్‌-సముదృవామ్‌ = ఆకలి దప్పికల 


412 శ్రీమద్భాగవతము 





పుట్టుక గల, రాత్రిమ్‌ = రాత్రిరూపమగు ఆ దేహమును, యక్షరక్షాంసి = 
యక్షులు రాక్షసులు, జగృహు: = తీసుకున్నవి. 

తమస్సు (అజ్ఞానము) ప్రధానముగా గల ఆ దేహము ఆయనకు 
నచ్చకు దానిని విడిచిపెట్టెను. అదియే రాత్రి ఆయెను. ఆకలి దప్పికలు 
దానినుండియే పుట్టెను. దానిని యక్షులు, రాక్షసులు స్వీకరించిరి. 


క్షుతడ్భ్యాముపసృష్టాస్తే తం జగ్గుమభిదుద్రువుః | 
మా రక్షణైనం జక్షధ్వమిత్యూచుః క్షుత్తృడర్ణితాః || 20 


క్షుత్‌-తృడ్భ్యామ్‌ = ఆకలి దప్పికలచే. ఉపసృష్టాః = కష్టమునకు 
గురి చేయబడిన, తే= ఆ యక్షరాక్షసులు, తమ్‌ = ఆ బ్రహ్మగారిని, జగ్గుమ్‌ 
= తినుటకు, అభిదుద్రువుః = ఆయన వైపునకు పరుగెత్తిరి, క్షుత్‌-తృట్‌-అ 
ర్దితాః = ఆకలిదప్పికలచే పీడింపబడిన ఆ యక్షరాక్షసులు, ఏనమ్‌ = ఈయ 
నను, మా రక్షత = రక్షించకుడు, జక్షధ్వమ్‌ = తినుడు, ఇతి = అని, ఊచుః = 
పలికిరి. " " 


ఆ యక్షరాక్షసులు ఆకలి దప్పికల బాధకు తాళలేక ఆ బ్రహ్మగా 
రిని తినుటకై ఆయన వైపునకు పరుగు తీసిరి. ఈయనను రక్షించనక్కర 
లేదు; ఈయనను తినివేయుడు, అని వారు పలికిరి. కావుననే, వారు రాక్ష 
సులు (రక్షించని వారు), యక్షులు (తినివేయువారు) అయిరి. 


దేవస్తానాహ సంవిగ్నో మా మాం జక్షత రక్షత | 1 
అహో మే యక్షరక్షాంసి ప్రజా యూయం బభూవిథ | 21 


.. దేవః = బ్రహ్మ, సంవిగ్నః = భయపడినవాడై, తాన్‌ = వారిని ఉద్దే 
శించి ఆహ = పలికెను, అహో యక్షరక్షాంసి = అరే యక్షరాక్షసులారా!, 
మామ్‌ = నన్ను మా జక్షత = తినకుడు, రక్షత = రక్షించుడు, యూయమ్‌ = 
మీరు, మే =నా, ప్రజాః = సంతానము, బభూవిథ = అగుచున్నారు. " 


బ్రహ్మగారు భయపడి వారితో నిట్లనెను: అరే యక్షరాక్షసులారా! 
మీరు నా సరితానము. నన్ను తినివేయకుడు; నన్ను రక్షించుడు. 
దేవతాః ప్రభయా యా యా దీవ్యన్‌ ప్రముఖతోంసృజత్‌ | 


తృతీయ స్కంధము - అధ్యాయము 20 413 
తే అహార్డుర్దేవయంతో విసృష్టాం తాం ప్రభామహః || 22 
ప్రభయా = తన సాత్త్విక ప్రకాశముచే, దీవ్యన్‌ = విరాజిల్లుచున్న 
బ్రహ్మగారు, యాః యాః = ఏయే, దేవతాః = దేవతలను, ప్రముఖతః = 
ప్రధానముగా, అసృజత్‌ = సృష్టించెనో, తే = వారు, దేవయంతః = క్రీడించు 
చున్నవారై, తామ్‌ = ఆ, విసృష్టామ్‌ = బ్రహ్మచే విడిచిపెట్టబడిన, అహః = 
పగలు రూపముగల, ప్రభామ్‌ = ప్రకాశమును, అహార్డుః = స్వీకరించిరి. 
బ్రహ్మగారు తన సాత్త్వికప్రకాశముచే విరాజిల్లుతూ దేవతలను 


సృష్టించెను. బ్రహ్మగారిచే విడిచిపెట్టబడిన ఆ ప్రకాశము పగలు ఆయెను. 
ఆ దేవతలు క్రీడిస్తూ ఆ పగలు రూపములోని ప్రకాశమును స్వీకరించిరి. 


దేవోందేవాన్‌ జఘనతస్పృజతి స్మాతిలోలుపాన్‌ | 
త ఏనం లోలుపతయా మెథునాయాభిశే స్పీద్రిరే || 23 


దేవః = బ్రహ్మగారు, జఘనతః = నడుము భాగమునుండి, అతిలో 
లుపాన్‌ = మిక్కిలి భోగలాలసులగు, అదేవాన్‌ = అసురులను, సృజతి స్మ 
= సృష్టించెను, తే = వారు, లోలుపతయా = భోగలంపటత్వముచే, ఏనమ్‌ 
= ఈ బ్రహ్మను, వై మైథునాయ = భోగము కొరకు, అభిపేదిరే = సమీపించిరి. 


బ్రహ్మగారు .నడుము భాగమునుండి మిక్కిలి భోగలాలసులగు 
అసురులను సృష్టించెను. వారు భోగలంపటులగుటచే భోగము కొరకై 
బ్రహ్మగారి దగ్గరకు వెల్సిరి. 


తతో హసన్‌ స భగవానసు రైర్నిరపత్రమైః | 
అన్వీయమానస్తరసా క్రుద్దో భీతః పరాపతత్‌ || 24 
తతః = తరువాత, సః= ఆ, భగవాన్‌ = బ్రహ్మ భగవానుడు, హసన్‌ 
= నవ్వుచున్నవాడై: నిరపత్రమైః = సిగ్గు లేని, అసురైః = అసురులచే, తరసా 
= వేగముగా, అన్వీయమానః = తరుమబడుచున్నవాడై. క్రుద్ధః = కోపించిన 
వాడై, భీతః = భయపడినవాడై, పరాపతత్‌ = పారిపోయెను. 


తత శ్రీమద్భాగవతము 





తరువాత ఆ బ్రహ్మ భగవానుడు ముందుగా వారిని చూచి నవ్వు 
కొనెను. కాని, వారు సిగ్గు లేకుండగా ఆయనను తరుముకొచ్చిరి. ఆప్పుడా 
యన కోపించి, భయపడి పారిపోయును. 


స ఉపవ్రజ్య వరదం ప్రపన్నార్తిహరం హరిమ్‌ |! 
అనుగ్రహాయ భక్తానామనురూపొత్మదర్శనమ్‌ |! 25 


సః = ఆ బ్రహ్మ, వరదమ్‌ = వరములనిచ్చునట్టియు, ప్రపన్న-ఆర్తి 
హరమ్‌ = శరణు జొచ్చినవారి ఇడుముల బాపే, భక్తానామ్‌ = భక్తులు అను 
గ్రహాయ = అనుగ్రహము కొరకై అనురూప-ఆత్మదర్శనమ్‌ = అనురూప 
ముగా తనను ప్రకటించే, హరిమ్‌ =హరిని, ఉపవ్రజ్య = సమీపించి. 

శ్రీహరి శరణాగతులకు వరములనిచ్చి, ఇడుములను బాపే దైవ 


ము. ఆయన భక్తులననుగ్రహించుట కొరకై వారి భావనకు తగ్గ రూపములో 
ప్రకటమగును. ఆ బ్రహ్మగారు అట్టి శ్రీహరి వద్దకు వెళ్లి ప్రార్ధించెను. 


పాహి మాం పరమాత్మంస్తే ప్రేషణేనాసృజం ప్రజాః | 
తా ఇమా యభితుం పాపా ఉపాక్రామంతి మాం ప్రభో 11 26 


పరమాత్మన్‌ = ఓ పరమాత్మా! మామ్‌ = నన్ను పాహి = రక్షించు 
ము, తే నీ, ప్రేషణేన = ప్రేరణచే, ప్రజాః = ప్రాణులను, అసృజమ్‌ = సృష్టిం 
చితిని, ప్రభో = ఓ ప్రభూ! తాః = ఆ, పాపాః = పాప్పులగు, ఇమాః = వీరు, 
మామ్‌ = నన్ను యభ్సితుమ్‌ = భోగించుటకు, ఉపాక్రామంతి = తరుముకొ 
చ్చుచున్నారు. 

ఓ పరమాత్మా! నీ ప్రేరణచే నేను, ప్రాణులను సృష్టించితిని. 
ప్రభూ! కాని నాచేతనే సృష్టించబడిన పాప్పులగు వీరు నన్ను భోగించుటకు 
తరుముకొచ్చుచున్నారు. నన్ను కాపాడుము. 


త్వమేకః కిల లోకానాం క్లిష్టానాం క్లేశనాశన:ః 1 
త్వమేకః క్లేశదస్తే స్తేవామనాసన్నపదాం తవ || 27 


తృతీయ స్కంధము - అధ్యాయము 20 - 415 





క్లిష్టానామ్‌ = కష్టములలోనున్ను లోకానామ్‌ = ప్రాణుల, క్లేశనాశనః 
= క్షేశములను పోగొట్టువాడవు, త్వమ్‌ = నీవు, ఏకః కిల = ఒక్కడివే గదా! 
తవ =నీ, అనాసన్నపదామ్‌ = ఆశ్రయించబడని పాదములు గల, తేషామ్‌ = 
వారికి, క్లేశదః = కష్టములను ఇచ్చువాడవు, త్వమ్‌ = నీవు, ఏకః = ఒక్కడివే. 

కష్టములలోనున్న వారి కష్టములను పోగొట్టువాడవు నీవు ఒక్కడి 
వే. నీ పాధములను ఆశ్రయించని ప్రాణులకు వారి కర్మలకనురూపముగా 
దుఃఖమును కలిగించువాడవు నీవు ఒక్కడివే. 


సోంవధార్యాస్య కార్పణ్యం వివిక్తాధ్యాత్మదర్శనః | 
విముంచాత్మతనుం ఘోరామిత్యు కో విముమోచ హ || 28 


వివిక్త-అధ్యాత్మదర్శనః = సుస్పష్టమైన ఇతరుల హృదయముల 
జ్ఞానము గల, సః = ఆ శ్రీహరి, అస్య = ఈ బ్రహ్మగారి, కార్పణ్యమ్‌ = 
దైన్యమును, అవధార్య = నిశ్చయముగా చూచి, ఘోరామ్‌ = మలినమైన, 
ఆత్మతనుమ్‌ = నీ దేహమును, విముంచ = విడిచిపెట్టుము, ఇతి = అని, 
ఉక్తః = చెప్పబడినవాడై, విముమోచ హ = విడిచిపెట్టెను. 


శ్రీహరికి ఇతరుల మనస్సు. కరతలామలకము. ఆయనకు బ్రహ్మ 
గారి దైన్యము స్పష్టముగా తెలిసెను. కామముచే కలుషితమైన ఈ దేహ 
మును విడువుము అని ఆయన చెప్పగా, బ్రహ్మ అటులనే చేసెను. 


తాం కృణచ్చరణాంభోజాం మదవిహ్యలలోచనామ్‌ | 


కాంచీకలాపవిలసద్దుకూలచ్చన్నరోధసమ్‌ .! | 29 
అన్యోన్య శేష యోత్తుంగనిరంతరపయోధరామ్‌ | 
సునాసాం సుద్విజాం స్నిగ్గహాసలీలావలోకనామ్‌ [1] ౩0 


గూహంతీం వ్రీడయా 55త్మానం నీలాలకవరూథినీమ్‌ | 
ఉపలభ్యాసురా ధర్మ సర్వే సమ్ముముహుః స్ప్రియమ్‌ [| 31 
ధర్మ విదురాః క్వృణత్‌-చరణ-అంభోజామ్‌ = కాలి అందెలతో 


ధ్వనించుచున్న పద్మములవంటి పాదములు గలది, మదవిహ్వలలోచ 
నామ్‌ = మత్తుతో చంచలముగానున్న కన్నులు గలది, కాంచీకలాపవిలసత్‌- 


416 శ్రీమద్చాగవతము 





దుకూలచ్చన్నరోధసమ్‌ = మొలనూలు సరములతో ప్రకాశించే చీరచే కప్ప 
బడియున్న నడుము గలది, అన్యోన్యశ్లేషయా = ఒకదానితో మరియొకటి 
ఒత్తుకొనుటచే, ఉత్తుంగనిరంతరసయోధరామ్‌ = ఎత్తెన అంతరము లేని 
స్తనములు గలది, సునాసామ్‌ = చక్కని ముక్కు గలది, సుద్విజామ్‌ = 
చక్కని పలు వరుసలు గలది, స్నిగ్ధహాసలీలా-అవలోకనామ్‌ = ప్రేమతో 
నిండిన చిరునవ్వుతో కూడిన విలాసయుక్తమగు చూప్పులు గలది, వ్రీడయా 
= సిగ్గుచే, ఆత్మానమ్‌ = తనను, గూహంతీమ్‌ = కప్పుకొనుచున్నది, నీల-అ 
లకవరూథినీమ్‌ = నల్లని దట్టనైన కురులు గలది అగు, తామ్‌ = ఆ, 
స్ప్రియమ్‌ = స్త్రీని, ఉపలభ్య = చూచి, సర్వే = అందరు, అసురాః = అసురు 
లు సంముముహుః = పూర్తిగా మోహమును పొందిరి. 


ఓ విదురా! బ్రహ్మగారు విడిచిన దేహము ఒక స్త్రీమూర్తి ఆయె 
ను. మత్తుతో నిండిన చంచలమగు కన్నులు గల అమె పద్మములవంటి 
పాదములతో నడుచుచుండగా, కాలి అందెలు గణగణలాడుచుండెను. 
ఆమె నడుము చుట్టూ చీరను కట్టి దానిని ప్రకాశించే మొలనూలు సరము 
లతో అలంకరించెను. ఒకదానితో మరియొకటి ఒత్తుకొని ఎత్తెన అంతరము 
లేని స్తనములు గల ఆమె (ప్రేమతో నిండిన చిరునవ్వుతో వీలాసగా చూచు 
చుండెను. చక్కని ముక్కు మంచి పలు వరుసలు గల ఆమె సిగ్గు వలన 
చీర చెరగుతో తనను తాను కప్పుకొనుచుండెను. దట్టని నల్లని కురులు గల 
ఆమెను చూచి అసురులందరు పూర్తిగా మోహమును పొందిరి. 


అహో రూపమహో ధైర్యమహో అస్యా నవం వయః | 
మధ్యే కామయమానానామకామేవ విసర్పతి [| ౩2 


. అహో రూపమ్‌ = ఆహా! ఏమి రూపము! అహో థైర్యమ్‌ = 
ఆశ్చర్యమును కలిగించే ధైర్యము! అస్యాః = ఈమెయొక్క, నవమ్‌ = 
నూతనమైన, వయః = వయస్సు, అహో = ఆశ్చర్యమును కలిగించుచు 
న్నది* కామయమానానామ్‌ = కామించే వారి మధ్యలో, అకామా ఇవ = 
కామన లేనిదాని వలె, విసర్పతి = సంచరించుచున్నది. 


తృతీయ స్కంధము - అధ్యాయము 20 తగ 


ఏమి ఈమె రూపము! అహో! ఏమి ధైర్యము! ఆహా! ఈమెది 
అద్బుతమైన యౌవనము! కామించే.మన మధ్యలో ఈమె కామన లేని 
దానివలె సంచరించుచున్నది. 


వితర్మయంతో' బహుధా తాం సంధ్యాం ప్రమదాకృతిమ్‌ | 
అభిసంభావ్య విశంభాత్పర్యపృచ్చన్‌ కుమేధసః [1 ౩33 


ప్రమదా-అకృతిమ్‌ = స్త్రీరూపమును కలిగియున్న తామ్‌ = ఆ, 
సంధ్యామ్‌ న సంధ్యాకాలమును గురించి, బహుధా = పలు విధములుగా, 
వితర్మయంతః = ఊహలను చేయుచున్నవారై. కుమేధసః = దుష్టబుద్ధి గల 
ఆ అసురులు, అభిసంభావ్య = మర్యాదను చేసి, విశంభాత్‌ = చనువుతో, 
పర్యపృచ్చన్‌ = ప్రశ్నించిరి. 

సంధ్యాకాలమే ఆ విధముగా ప్త్రీరూపమును దాల్బియుండెను. 
దుష్టబుద్ది గల ఆ అసురులు అమెను. గురించి సలు రకముల ఊహలను 
చేసిరి. వారామెను చక్కగా మర్యాద చేసి, చనువుతో ఇట్లు ప్రశ్నించిరి. 


కాసి కన్యాసి రంభోరు కో వార్దస్తేత్ర భామిని | 
రూపద్రవిణపణ్యేన దుర్చగాన్నో విబాధసే || 34 
రంభోరు = ఓ సుందరీ! కా అసి = నీవు ఎవరివి?, కస్య అసి = 
ఎవరి దానవు?, అత్ర = ఇచట, తే = నీకు, అర్హః = ప్రయోజనము, కః వా = 
ఏమి గలదు? భామిని = ఓ భామామణీ! రూపద్రవిణపణ్యేన = రూపము 
అనే అమూల్యమగు వస్తువుతో, దుర్భగాన్‌ = అభాగ్యులమగు, నః = 
మమ్ములను, విబాధసే = అధికముగా పీడించుచున్నావు. 


ఓ సుందరీ! నీవు ఎవరివి? ఎవరి దానవు? ఇక్కడ నీకు పని 
యేమి? ఓ భామామణీ! నీవు నీ రూపము అనే అమూల్యమగు వస్తువుతో 
అభాగ్యులమగు మమ్ములను విశేషముగా బాధించుచున్నావు. 


యా వా కాచిత్త్వృమబలే దిష్ట్యా సందర్శనం తవ | 
ఉత్సునోషీక్షమాణానాం కందుకక్రీడయా మనః !| 35 


418 - - శ్రీమద్భాగవతము 





అబలే = ఓ అబలా! త్వమ్‌ = నీవు, యా వా కాచిత్‌ = ఎపరివి 
అయిననూ, దిష్ట్యా = భాగ్యముచే, తవ = నీ సందర్శనమ్‌ = దర్శనము 
కలిగినది, ఈక్షమాణానామ్‌ = చూచువారల, మనః = మనస్సును, కందుక 
క్రీడయా = బంతి ఆటతో, ఉత్సునోషి = కలిచి వేయుచున్నావు. 


ఓ అబలా! నీవు ఎవరివి అయిననూ అగుగాక! మాకు నీ దర్శ 
నము భాగ్యముచే కలిగినది. నీవు బంతిని ఆడుతూ నిన్ను చూస్తూ ఉన్న 
మా మనస్సులను కలిచి వేయుచున్నావు. 


నైకత్ర తే జయతి శాలిని పాదపద్మం 

ఘ్నంత్యా ముహుః కరతలేన పతత్పతంగమ్‌ | 
మధ్యం విషీదతి బృహత్‌స్తనభారభీతం 

శాంతేవ దృష్టిరమలా సుశిఖాసమూహః 1|| 36 


శాలిని = ఓ సుందరీ!, పతత్‌-పతంగమ్‌ = మైకి ఎగురుచున్న బంతి 
ని, ముహుః = మాటిమాటికీ, కరతలేన = అరచేతితో, ఘ్నంత్యా = కొట్టుచు 
న్న తే =నీ, పాదపద్మమ్‌ = పద్మమువంటి పాదము, ఏకత్ర = ఒక చోట, న 
జయతీ = ఉండుట లేదు, బృహత్‌-స్తనభారఖీతమ్‌ = పెద్ద స్తనముల 
బరువు వలన భయపడిన, మధ్యమ్‌ = నడుము, విషీదతి = కష్టపడుచున్న 
ది, అమలా = స్వచ్భమగు, దృష్టిః = చూపు, శాంతా ఇవ = సాలసినట్లుగా 
నున్నది, సుశిఖాసమూహః = అందమైన కేశపాశము. 

ఓ సుందరీ! మైకి ఎగురుచున్న బంతిని నీవు అరచేతితో కొట్టుచుం ' 
డగా నీ పద్మములవంటి పాదములు ఒకచోట నిలబడుట లేదు. విశాల 
మగు స్తనముల భారము వలన నీ కృశించియున్న నడుము భయపడుచు 
న్నదా యన్నట్లు ఉన్నది. స్వచ్భ్చమగు నీ దృష్టి సాలసినట్లు కానవచ్చుచు 
న్నది. నీ.కేశపాశము అందముగా నున్నది. 


ఇతి సాయంతనీం సంధ్యామసురాః ప్రమదాయతీమ్‌ | 
ప్రలోభయంతీం జగ్భృహుర్మత్వా మూఢధియః స్త్రియమ్‌ [|| 37. 


తృతీయ స్కంధము - అధ్యాయము 20 శక9 





ఇతి = ఈ విధముగా, ప్రమదాయతీమ్‌ = యువతి వల ఆచరించు 
చున్నట్టియు, ప్రలోభయంతీమ్‌ = ప్రలోభపెట్టుచున్న సాయంతనీమ్‌ = 
సాయంకాలపు, సంధ్యామ్‌ = సంధ్యను, మూఢధియః = మోహమును 
పొందిన బుద్ది గల, అసుఠాః = అసురులు, స్త్రియమ్‌ = ప్ప్రంగా, మత్వా = 
తలపోసి, జగ్భహుః = పట్టుకొనిరి, 

సాయంకాల సంధ్య ఆ విధమగు రూపమును దాల్చి, వారిని 
ప్రలోభపెట్టెను. ఆమె వాస్తవముగా యువతియని భావించి మోహితులైన 
అసురులు ఆమెను పట్టుకొనిరి. 


ప్రహస్య భావగంభీరం జిఘ్రంత్యాత్మానమాత్మనా | 
కాంత్యా ససర్జ భగవాన్‌ గంధర్వాప్పరసాం గణాన్‌ |] 38 


భగవాన్‌ = బ్రహ్మ భగవానుడు, భావగంభీరమ్‌ = గంభీరమగు 
భావము కలుగునట్లుగా, ప్రహస్య = నవ్వి, ఆత్మనా = తనచే, ఆత్మానమ్‌ = 
తనను, జిఘ్రంత్యా = ఆస్వాదించుచున్న కాంత్యా = సౌందర్యముతో, 
గంధర్వ-అప్పరసామ్‌ జ గంధర్వుల మరియు అప్సరసల, గణాన్‌ = గణ 
ములను, ససర్జ = సృష్టించెను. ? 

బ్రహ్మ భగవానుడు గంభీరమగు భావము కలుగునట్లుగా నవ్వి, 
సౌందర్యముతో ప్రకాశించే తన మూర్తితో గంధర్వులు మరియు అప్పరసల 
గణములను సృష్టించెను. ఆయన మూర్తి తన సౌందర్యమును తానే ఆస్వా 
దించుచున్నదా యన్నట్లుండెను. 


విససర్జ తనుం తాం వై జ్యోత్స్నాం కాంతిమతీం ప్రియామ్‌ 1 | 
త ఏవ చాదదుః ప్రీత్యా విశ్వావసుపురోగమాః | | పం 


కాంతిమతీమ్‌ = సొందర్యముతో కూడియున్ను తనుం వై = శరీర 
మును, విససర్జ = విడిచిపెట్టెను, జ్యోత్స్న్నామ్‌ = వెన్నెల రూపములోనున్ను 
తామ్‌ = ఆ శరీరమును; విశ్వావసుపురోగమాః = విశ్వావసువు మొదలగు, 
తే ఏవ = ఆ గంధర్వులే, ప్రీత్యా = ప్రీతితో, ఆదదుః చ =స్వీకరించిరి. 


420 శ్రీమద్భాగవతము 





బ్రహ్మగారు సౌందర్యముతో కూడిన ఆ శరీరమును కూడ విడిచి 
పెట్టెను. అదియే వెన్నెల ఆయెను. దానిని విశ్వావసువు మొదలగు- గంధ 
ర్వులు ప్రీతితో స్వీకరించిరి. 


సృష్ట్వా భూతపిశాచాంశ్చ భగవానాత్మతంద్రిణా ! 
దిగ్వాససో ముక్తకేశాన్‌ వీక్ష్య చామీలయద్ద్భృశౌ || ఉష 


భగవాన్‌ = బ్రహ్మ భగవానుడు, ఆత్మతంద్రిణా = తన సోమరితన 
ముచ్చే భూతపిశాచాన్‌ = భూతములను పిశాచములను, సృష్ట్వా = సృష్టిం 
చి, దిగ్వాససః = దిగంబరులు, ముక్తకేశాన్‌ = విరబోసుకున్న జుట్టు గల. 
వారు అగు వాటిని, వీక్ష్య = చూచి, దృశౌ = కన్నులను, అమీలయత్‌ = 
మూసుకొనెను. 


బ్రహ్మ భగవానుడు తన మందత్వమునుండి భూతపిశాచములను 
సృష్టించెను. అవి దిగంబరముగా జుట్టు విరబోసుకొనియుండగా చూచి, 
ఆయన కళ్లను మూసుకొనెను. - 


జగృహుస్తద్విసృష్టాం తాం జృంభణాఖ్యాం తనుం ప్రభోః! 
నిద్రామింద్రియవిక్ష్లేదో యథా భూతేషు దృశ్యతే | 
యేనోచ్చిష్టాన్‌ ధర్ణయంతి తమున్మాదం ప్రచక్షతే || డే 


ప్రభోః = జగత్ప్రభువగు బ్రహ్మగారి. తత్‌-విసృష్టామ్‌ = ఆయనచే 
విడిచిపెట్టబడిన, జృంభణ-ఆఖ్యామ్‌ = ఆవులింత అనే, తామ్‌ = ఆ, 
తనుమ్‌ = శరీరమును, జగృహుః = స్వీకరించిరిి యథా = ఏ విధముగానై . 
తే భూతేషు = ప్రాణులయందు, ఇంద్రియవిక్షేదః = ఇంద్రియములు నివశ 
మగుట, దృశ్యతే = కానబడునో దానిని, నిద్రామ్‌ = నిద్రయని, యేన = దేని 
చే, ఉచ్చిష్టాన్‌ = అపవిత్రులను, ధర్ణయంతి = మోహపెట్టుచున్నవో, తమ్‌ = 
దానిని, ఉన్మాదమ్‌ = ఉన్మాదమనియు, ప్రచక్షతే = చేస్పుచున్నారు. 

జగత్ప్రభువగు బ్రహ్మగారు అవులింతను విడిచిపెట్టెను. ఆ ఆవు 


లింత అనే శరీరమును భూతములు పిశాచములు గ్రహించినవి. అదియే 
ప్రాణులలో ఇంద్రియములు వివశమయ్యే నిద్రారూపముగా ప్రకటమగుచు 


తృతీయ స్కంధము - అధ్యాయము 20 421 


న్నది. జనులు అపవిత్రుళై యున్నప్పుడు భూతాదులు వారిని ఆవేశించి 
మోహితులను చేయును. దానికి ఉన్మాదమని పేరు. అది కూడ బ్రహ్మ 
గారు విడిచిపెట్టిన మందత్వరూపమగు శరీరముయొక్క ధర్మమే. 


ఊర్జస్వంతం మన్యమాన ఆత్మానం భగవానజః | 
సాధ్యాన్‌ గణాన్‌ పితృగణాన్‌ పరో క్షేణాసృజత్పంభుః 1] 42 


భగవాన్‌ = పూజ్యుడగు, అజః = బ్రహ్మగారు, ఆత్మానమ్‌ = తన 
ను, ఊర్జస్వంతమ్‌ = బలవంతునిగా, మన్యమానః = తలపోయువాడై, 
సాధ్యాన్‌ గణాన్‌ = సాధ్యగణములను, పితృగణాన్‌ = పితృదేవతల గణము 
లను, పరోక్షేణ = కానరాని తన రూపముచే, అసృజత్‌ = సృష్టించెను. 
పూజ్యుడగు బ్రహ్మ తాను బలవంతుడనని భావన' చేసి తన అదృ 
శ్యరూపము ద్వారా సాధ్యగణములను, పితృగణములను సృష్టించెను. 
త ఆత్మసర్గం తం కాయం పితరః ప్రతిపేదిరే | 
సాధ్యేభ్యశ్చ పితృభ్యశ్చ కవయో యద్వితన్వతే [| త 
తే = ఆ, పితరః = పితృదేవతలు, కర ఫర్ద వక తమను సృష్టించి 
న, తమ్‌ = ఆ, కాయమ్‌ = శరీరమును, ప్రతిపేదిరే = పొందిరి, యత్‌ = 
దేనిని ఉద్దేశించి. కవయః = విద్వాంసులు, సాధ్యేభ్యః = సాధ్యుల కొరకు, 
చ = మరియు, పితృభ్యః చ = పితృదేవతల కొరకు కూడ, వితన్వతే = 
శ్రాద్ధాదికమును సమర్ప్చించుచున్నారో. 
ఆ పితృదేవతలు తమకు జన్మనిచ్చిన ఆ అదృశ్యరూపమును 


స్వీకరించిరి. విద్వాంసులు దానిని నిమిత్తముగా చేసుకొనియే, సాధ్యులకు 
పితృదేవతలకు వ హవ్యకవ్యములను సమర్చించెదరు. 


సిద్దాన్‌ విద్యాధరాంత్షైవ తిరోధానేన సోంసృజత్‌ | 
తేభ్యోదదాత్తమాత్మానమంతర్జానాఖ్యమద్భుతమ్‌ 11 44 


సః = ఆ బ్రహ్మగారు, తిరోధానేన = అంతర్థానశక్తిచే, సిద్ధాన్‌ = 
సిద్దులను, విద్యాధరాన్‌ చ ఏవ = విద్యాధరులను "కూడ, అసృజత్‌ = 


422 శ్రీమద్భాగవతము 





సృష్టించెను, అద్భుతమ్‌ = అద్భుతమగు, అంతర్జాన- -ఆఖ్యమ్‌ = అంతర్ధాన 
మనబడే, తమ్‌ = అ. ఆత్మానమ్‌ = శరీరమును, తేభ్యః = = వారి కొరకు, అద 
దాత్‌ = ఇచ్చెను. 


ఆ బ్రహ్మగారు తన అంతర్జానశక్తిచే సిద్ధులను, విద్యాధరులను 
సృష్టించి, అద్భుతనుగు ఆ అంతర్జానశక్తిని వారికి ఇచ్చెను. 


స కిన్నరాన్‌ కింపురుషాన్‌ ప్రత్యాత్మ్యేనాసృజత్ప్రభుః | 
మానయన్నాత్మనాంంత్మానమాత్మాభాసం విలోకయన్‌ !| 45 


సః = ఆ ప్రభుః= బ్రహ్మగారు. ఆత్మాభాసమ్‌ = తన ప్రతిబింబము 
ను, విలోకయన్‌ = చూచుచున్నవాడై. ఆత్మనా = తనచే, అత్మానమ్‌ = తన 
ను, మానయన్‌ = కొనియాడుకొనుచున్నవాడై, ప్రత్యాత్మ్యేన = ఆ ప్రతిబిం 
బముచే, కిన్నరాన్‌ = కిన్నరులను, కింపురుషాన్‌ = కింపురుషులను. అసృ 
జత్‌ = సృష్టించెను. 


జగత్ప్రభువగు ఆ బ్రహ్మ తన ప్రతిబింబమును చూచి, దానిని 
తానే మెచ్చుకొని, దానిచే కిన్నరులను, కింపురుషులను సృష్టించెను. 


తేత్రు తజ్జగృహూ రూపం త్యక్తం యత్పరమేష్టినా | 
మిథునీభూయ గాయంతస్తమేవోషసి కర్మభిః . ఉగ 


పరమేష్టినా = బ్రహ్మగారిచే, త్యక్తమ్‌ = విడిచిపెట్టబడిన, యత్‌ = 
ఏ, రూపమ్‌ = రూపము గలదో, తత్‌ తు = దానినైతే, తే = వారు, జగృహుః 
= స్వీకరించిరి, ఉషసి = ప్రాతకాలమునందు, మిథునీభూయ = స్త్రీపురు 
షులు కలిసి, కర్మభిః = కర్మలచ్చే తం ఏవ = ఆయనను ఉద్దేశించియే, 
గాయంతః = గానము చేయుచున్నవారు. 


బ్రహ్మగారు విడిచిపెట్టిన ఆ ప్రతిబింబరూపమును కిన్నర కింపురు 
షులు స్య్వీకరించిరి. కావుననే, వారు ప్రాతఃకాలమునందు స్త్రీపురుషుల 
జంటలుగా ఏర్పడి, బ్రహ్మగారి చేష్టలను గానము చేయుచుందురు. 


దేహేన వె భోగవతా శయానో బహుచింతయా | 


తృతీయ స్కంధము - అధ్యాయము 20 శ2ప 
సర్దేకనుపచితే కోధాదుత్పసర్ద హ తద్వపుః [1] డ్శే 


జు సృష్టి, అనుపచితే = వృద్ధిని పొందనిదై యుండగా, బహు 
పలువిధముల 'చింతచే, భోగవతా = కాళ్లను చాచిన, దేహేన 

= దేహముచే, వ జా పరున్నవాడై. మా న పము వలన, తత్‌ = 
ఆ, వప్పుః = దేహమును, ఉత్ప్ససర్జ హ = విడిచిపె 


సృష్టి విసారమును చెందని కారణముగా పలువిధ ఘములుగా 
చింతిస్తూ బ్రహ్మగారు కాళ్లను చాచుకొని పరుండెను. ఇంతలో, 3ఇయనకు 
కోపము వచ్చి ఆ దేహమును విడిచిపెట్టెనట. 


యుహీయంతాముతః కేశా అహయసే స్తుంగ ణ్ఞిరే | 
సర్బాః-ప్రసర్పతః కూరా నాగా భోగోరుకంధరా [| జ్ర 


అంగ = ఓ విదురా!, అముతః = ఈ దేహమునుండి, యే = ఏ, 
కేశా? = కేశములు, అహీయంత = జారినవో, తే = అవి. అహయః = పాము 
"లుగా, జజ్ఞిరే= పుట్టినవి, ప్రసర్పతః = కాళ్లను చేతులను చాపుతూ కదులు 
చున్న దేహమునుండి, క్రూరాః = క్రూరస్వభావముగల, సర్పాః = సర్పము 
లు, భోగ-ఉరుకంధరాః = పడగచే విస్తరించిన మెడలు గల, నాగాః = నాగ 
ములు, జజ్జిరే = పుట్టినవి. 

ఓ విదురా! ఆ దేహమునుండి కేశములు జారిపడి పాములు ప్పట్టె 
ను. కాళ్లను చేతులను చాపుతూ కదులుచున్న దేహమునుండి క్రూరస్వభా 
వము గల విషసర్పములు, పడగచే విస్తరించిన మెడలు గల త్రాచుపా 
ములు పుట్టెను. 

స ఆత్మానం మన్యమానః కృతకృత్యమివాత్మభూః 
తదా మనూన్‌ ససరాంతే మనసా లోకభావనాన్‌ |! శం 
ఆత్మభూః = స్వయంభువుడగు, సః = ఆ బ్రహ్మగారు, ఆత్మానమ్‌ 


= తనను, కృతకృత్యం ఇవ = కృతార్డుని వలె మన్యమానః = తలపోయుచు 
న్నవాడై, తదా = అప్పుడు, అంతే = అంతమునందు, మనసా = మునస్సు 


424 శ్రీ శ్రమద్చాగవతము 








చే, లోకభావనాన్‌ = పు. వర్దిల్లజేసే (లోకములను పాలించే), 
మనూన్‌ = మనువులను, ససర్జ = సృష్టించెను. 


స్వయంభువుడగు బ్రహ్మగారు తాను కృతార్ధుడనైనానని తలపో 
సి, అప్పుడు ఆఖరున మనస్సుతో ప్రాణులను పర్ధిల్లజేసి లోకములను 
పాలించే మనువులను సృష్టించెను. 


తేభ్యస్పోంత్యసృజత్స్వీయం వ్లురం పురుషమాత్మవాన్‌ 1. |. 
తాన్‌ దృష్ట్వా యే పురా సృష్టాః ప్రశశంసుః ప్రజాపతిమ్‌ | 150 


ఆత్మవాన్‌ = బుద్దిశక్తిప్రధానుడగు, సః = ఆ బ్రహ్మ, తేభ్యః = ఆ 
మనువుల కొరకు, స్వీయమ్‌ = తన, పురుషమ్‌ = పురుషాకారపు, పురమ్‌ = 
దేహమును, అత్యసృజత్‌ ఇ విడిచిపెట్టెను. పురా = మనువులకు ముందు, 
సృష్టాః = సృష్టించబడినవారు, యే =ఎవరు గలరో వారు, తాన్‌ = ఆ మను 
వులను = దృష్ట్వా = చూచి, ప్రజాపతిమ్‌ = బ్రహ్మగారిని, ప్రశశంసుః = కొని 
యాడిరి. 

బుద్ధిశక్తిప్రధానుడగు బ్రహ్మ పురుషాకారములోనున్న తన దేహ 
మును మనువులకు విడిచిపెట్టెను. మనువులకంటె ముందే సృష్టించబడిన 
దేనతలు మొదలగు వారు మనువ్లులను చూచి బ్రహ్మగారిని కొనియాడిరి. 


అహో ఏతజ్జగత్స్రష్టస్సుకృతం బత తే కృతమ్‌ |” 
ప్రతిష్టితాః క్రియా యసి స్మిన్‌ సాకమన్నముదామహే వ్‌ 


జగత్‌-స్రష్టః = జగత్తును సృష్టించిన ఓ బ్రహ్మా! తే = నీ, ఏతత్‌ = 
ఈ, కృతమ్‌ = చేయబడిన సృష్టి, -సుకృతమ్‌ = బాగుగా చేయబడినది, 
అహో బత .= చాల బాగున్నది! యస్మిన్‌ = 'దేనియందు, క్రియాః = 
యజ్ఞాది కర్మలు, ప్రతిష్టితాః = ఆశ్రయించి ఉన్నవో, సాకమ్‌ = దీని సాహా 
య్యముతో, అన్నమ్‌ = హవిర్భాగమును, అదామహే = భక్షించెదము. 


జగత్తును సృష్టించిన ఓ బ్రహ్మా! నీవు చేసిన ఈ సృష్టి చాల బాగు 
న్నది! దీనిని ఆశ్రయించి యజ్ఞాది కర్మలు ఉన్నవి. వాటి వలన మేము హవి. 
ర్బాగములను భోగించెదము, 


తృతీయ స్కంధము - అధ్యాయము 20 425 


_ తపసా విద్యయా యుక్షో యోగేన సుసమాథ్గినా | 
బుషీనృషిర్చృషీకేశస్స్పసర్దాభిమతాః ప్రజాః 11 52 
హృషీకేశః = ఇంద్రియములను జయించిన, బుషిః = మొట్టమొ 
దటి బుషియగు బ్రహ్మ తపసా = తపస్సు (జ్ఞానము) చే, విద్యయా = 
ఉపాసనచే, సుసమాధినా = చక్కని చిత్తైకాగ్రత గల్క యోగేన = యోగము 
చే, యుక్తః = కూడినవాడై, క్‌. 1 = ప్రియమైన, ప్రజాః = సంభానమ 
గు, బుషీన్‌ = మహర్షులను, ససర్జ = సృష్టించెను. 
ఇంద్రియ విజేత, మొదటి బుషి అగు బ్రహ్మగారు తపన, జ్ఞాన 
ము, ఉపాసన, చిత్తైకాగ్రతతో కూడిన యోగము అనువాబితో ౪ డీనవాడై 
తనకు ప్రియమైన “సంతానమగు మహర్షులను సృష్టించెను. 
తేభ్యశ్రై కైకశస్ప్వన్య దేహస్యాంశమదా వజః | 
యత్తత్సమాధియోగర్జి తపోవిద్యావిరక్తిమత్‌ || 53 
ఇతి శ్రీమద్భాగవతే మహాప్పురాణే తృతీయస్కంధే 
వింశోుధ్యాయః || 


అజః = బ్రహ్మగారు, తేభ్యః = వారి కొరకు, స్వస్య = తన, దేహస్య 
= శరీరముయొక్క, తత్‌ = ఆ, అంశమ్‌ = భాగమును, ఏక-ఏకశః = ఒక్కటొ 
క్కటిగాః అదాత్‌ = ఇచ్చెను యత్‌ = ఏదైతే, సమాధియోగ-బుద్ధితపః-వి 
ద్యావిరక్తిమత్‌ = సమాధితో కూడిన యోగము అణిమాది సిద్ధులు తపస్సు 
(జ్ఞానము) ఉపాసన మరియు వైరాగ్యములను కలిగియున్నదో. 

బ్రహ్మ సమాధియోగమును, అణిమాది సిద్ధులను, తపస్సును, 
ఉపాసనను, వైరాగ్యమును, జ్ఞానమును ఆ ఉపాధితో కలిగియుండెను. 
ఆయన ఆ ఉపాధియొక్క ఒక్కొక్క అంశమును ఆ మహర్షులకు ఇచ్చెను. 


శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో 
ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20). 


కచ చ న 


అథ ఏకవింశోరధ్యాయః 
కర్టమునకు భగవానుడు వరమునిచ్చుట 


విదుర ఉవాచ |! 
స్వాయంభువస్య చ మనోర్వంశః సరమసమ్మతః | 
కథ్యతాం భగవన్‌ యత్ర మైథునేనైధిరే ప్రజాః [1 క్ష 


విదురః = విదురుడు, ఉవాచ = పలికెను, భగవన్‌ = ఓ పూజ్యా! 
స్వాయంభువస్య మనోః = స్వాయంభువ మనువుయొక్క, పరమసమ్మతః 
= మహాత్ములచే ఆదరించబడే, వంశః = వంశము, కథ్యతామ్‌ = చెప్పబడు 
గాకట యత్ర = ఏ వంశమునందు, ప్రజాః = ప్రజలు, మైథునేన = స్త్రీపురుష 
సంయోగముచే, ఏధిరే = వర్ధిల్లిరో. 


విదురుడిట్లు పలికెను --- ఓ పూజ్యా! స్వాయంభువ వంశమును 
మహాత్ములు కూడ ఆదరించెదరు. స్త్రీపురుష సంయోగరూపముగా ఆ 
వంశము పెరిగి పెద్దది ఆయెను. ఆ వంశమును గురించి చెప్పుము. 


ప్రియవ్రతోత్తానపాదౌ సుతా స్వాయంభువస్య వై | 
యథాధర్మ్శం జుగుపతుస్పష్తద్వీపవతీం మహీమ్‌ ! | 2 


స్వాయంభువస్య = స్వాయంభువ మనువుయొక్క సుతౌ = 
కుమారులగు, ప్రియవ్రత-ఉత్తానపాదా వై = ప్రసిద్ధిని గాంచిన ప్రియవ్ర 
తుడు ఉత్తానపాదుడు, సప్తద్వీపవతీమ్‌ = ఏడు ఖండములు గల, మహీమ్‌ 
= భూమిని, యథాధర్మమ్‌ = ధర్మమునతిక్రమించకుండగా, జుగుపతుః = 
పాలించిరి. + 


తృతీయ స్కంధము - అధ్యాయము 21. డై 





స్వాయంభువ మనువుయొక్క కుమారులగు ప్రియవ్రత-ఉత్తాన 
పాదులు ఏడు ఖండములతో కూడియున్న ఈ భూమండలమును ధర్మము 
నతిక్రమించకుండగా పాలించిరి గదా! 


తస్య వై దుహితా బ్రహ్మన్‌ దేవహూతీతి విశ్రుతా |! 
పత్నీ ప్రజాపతేరుక్తా కర్ణ్షమస్య త్వయానఘ || తె 
బ్రహ్మన్‌ = ఓ మహర్షీ[ అనఘ = ఓ పుణ్యాత్మా! దేవహూతీ = 
దేవహూతి, ఇతి = అని, విశ్రుతా = ప్రసిద్ధిని గాంచిన, తస్య = ఆ స్వాయం 
భువ మనువుయొక్క, దుహితా = కుమార్తె. కర్టముస్య ప్రజాపతేః = కర్ణము 
ప్రజాపతియొక్క, సత్నీ= 'భార్యయని, త్వయా =నీచే, ఉక్తా వై = చెప్పబడి 
నది గదా! 


ఓ మహర్షీ! నీవు గొప్ప పుణ్యాత్ముడవు. స్వాయంభువ మనువు 
యొక్క కుమార్తె దేవహూతియని ప్రసిద్దిని గాంచినది. ఆమె కర్దమ ప్రజాప 
తియొక్క భార్యయని నీవు చెప్పితివి. 


తస్యాం స వై మహాయోగీ యుక్తాయాం యోగలక్ష జః |! 
ససర్జ కతిధా వీర్యం తన్మే శుశ్రూషవే వద || శే 


మహాయోగీ = గొప్ప యోగియగు, సః వై = ఆ కర్దముడు, యోగ 
లక్ష ణైః = యోగలక్షణములతో, యుక్తాయామ్‌ = గా తస్యామ్‌ = ఆమె 
యందు, కతిధా = ఎన్ని విధములుగా, వీర్యమ్‌ = వీర్యమును, ససర్జ = 
సృష్టించెను?, శుశ్రూషవే = వినగోరుచున్ను మే = నా కొరకు, తత్‌ = ఆ 
విషయమును, వద = చెప్పుము. 


ఆ కర్దమ ప్రజాపతి గొప్ప యోగి. ఆయన భార్యయగు దేవహూతి 
యందు యమము మొదలగు యోగలక్షణములు గలవు. వారిద్దరకి స సంతా 
నము ఎందరు? నేనీ విషయమును వినగోరుచున్నాను. చెప్పుడు. 


రుచిర్యో భగవాన్‌ బ్రహ్మన్‌ దక్షోవా బ్రహ్మణస్సుతః | 
యథా ససర్జ భూతాని లబ్బ్వా భార్యాం చ మానవీమ్‌ | 5 


423 శ్రీమద్భాగవతము 





బ్రహ్మన్‌ = ఓ మహర్షీ! భగవాన్‌ = పూజ్యుడగు, యః = ఏ, రుచి; 
=రుచి గలడో, బ్రహ్మణః = బ్రహ్మగారి, సుతః = కుమారుడగు, దక్షః వా = 
దక్షుడు కూడ, మానవీమ్‌ = మనువుయొక్క కుమార్తెను, భార్యామ్‌ = భార్య- 
నుగా, లబ్ధ్వా = పొంది, భూతాని = ప్రాణులను, యథా-= ఏ విధముగా, 
ససర్జ = సృష్టంచెనో. 

ఓ మహర్షీ! పూజ్యుడగు రుచి ప్రజాపతి, బ్రహ్మపుత్రుడగు దక్షుడు 
కూడ మనువుయొక్క కుమార్తెలను భార్యలుగా పొంది, ప్రాణులను సృష్టిం 
చిన విధానమును గురించి చెప్పుము. 


మైత్రేయ ఉవాచ |! 
ప్రజాస్పృతజేతి భగవాన్‌ కర్ణమో బ్రహ్మణోదితః | 
సరస్వత్యాం తపస్తేపే సహస్రాజాం సమా, దశ || 6 
ప్రజాః = ప్రజలను, సృ = సృష్టించుము, ఇతి = అని, బ్రహ్మణా = 
బ్రహ్మగారిచే, ఉదితః = చెప్పబడిన, భగవాన్‌ = పూజ్యుడగు, కర్ణమః = కర్ణ 
ముడు, సహస్రాణాం దశ = పదివేలు, సమాః = సంవత్సరముల కాలము, 
సరస్వత్యామ్‌ = సరస్వతీ నదీతీరమునందు, తపః = తపస్సును, తేపే = 
చేసెను. 
ప్రజలను సృష్టించుమని బ్రహ్మగారు పూజ్యుడగు కర్టమునకు 
చెప్పగా, ఆయన పదివేల సంవత్సరములు సరస్వతీ నదీతీరమునందు 
తపస్సును చేసెను. 
తతస్సమాధియుక్తేన క్రియాయోగేన కర్టమః | 
సమాపేదే హరిం భక్త్యా ప్రపన్నవరదాశుషమ్‌ || 77 
...... తతః = ఆ తపస్స్ఫునందు, కర్షమః = కర్ణముడు, సమాధియుక్తేన = 
చిత్తైకాగ్రతతో కూడిన, క్రియాయోగేన = పూజా విధానముచే, ప్రపన్నవర 


దాశుషమ్‌ = శరణాగతులకు వరములనొసగే, హరిమ్‌ = శ్రీహరిని) భక్త్యా = 
భక్తితో, సమాపేదే = ఆరాధించెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 21 ఉ2ం 





ఆ తపస్సులో కర్షముడు చిత్తెకాగ్రముతో గూడిన పూజావిధానము 
ద్వారా శరణాగతులకు వరములనొసగే శ్రీహరిని భక్తితో ఆరాధించెను. 


తావత్ప్రసన్నో భగవాన్‌ పుష్కరాక్షః కృతే యుగే ! 
దర్శయామాస తం క్షత్తశ్శాబ్దం బ్రహ్మ దధద్వపుః [! రి 
క్షత్తః = ఓ విదురా!, తావత్‌ = అంతవరకు, పుష్కర-అక్షః = పద్మ 
ములవంటి కన్నులు గల, భగవాన్‌ = శ్రీహరి భగవానుడు, ప్రసన్నః = ప్రస 
న్నుడైై కృతే యుగే = కృతయుగమునందు, శాబ్దమ్‌ = వేదప్రతిపాద్య మైన, 
బ్రహ్మ = పరబ్రహ్మ యేది గలదో తన్మయమైన, వపుః = శరీరమును, 
దధత్‌ = ధరించువాడై, తమ్‌ = ఆ కర్షముని గురించి, దర్శృయామాస = 
తనను ప్రకటించెను. 
ఓ విదురా! పుండరీకాక్షుడగు శ్రీహరి భగవానుడు అప్పటికి ప్రస 
న్నుడై కృతయుగారంభమునందు వేదప్రతిపాద్యమగు సచ్చిదానందరూప 
మును దాల్చి ఆ కర్ణమునకు దర్శనమిచ్చెను. 


స తం విరజమర్కాభం సితపద్మోత్పలస్రజమ్‌ | 
స్నెగ్దనీలాలకవ్రాతవక్తాాబ్దం విరజోంంబరమ్‌ || 0" 


కిరీటినం కుండలినం శంఖచక్రగదాధరమ్‌ |! 
జ్వేతోత్పలక్రీడనకం మనస్పృర్భస్మితేక్షణమ్‌ || 10 


విన్యస్త్రచరణాంభోజమంసదేశే గరుత్మతః | 
" దృష్వ్వా వ్రవస్టితం వక్షఃశియం కౌస్తుభకంధరమ్‌ ! | శ 


- సః = ఆ కర్ణముడు, విరజమ్‌ = నిర్మలుడు, అర్క-ఆభమ్‌ = 
సూర్యుని బోలిన కాంతి గలవాడు, సితపద్మ-ఉత్పలస్రజమ్‌ = తెల్లని పద్మ 
ముల మరియు కలువల మాల గలవాడు, స్నిగ్ధనీల-అలకవ్రాతవక్తాబ్దమ్‌ 
= దట్టని నల్లని కేశముల సమూహము గల పద్మమువంటి ముఖము గలవా 
డు, విరజః-అంబరమ్‌ = స్వచ్చమగు వస్త్రము గలవాడు, కిరీటినమ్‌ = కిరీ 
టము గలవాడు, కుండలినమ్‌ = కుండలములు గలవాడు, శంఖచక్రగదాధ 


430 శ్రీమద్భాగవతము 





రమ్‌ = శంఖమును చక్రమును గదను ధరించినవాడు, శ్వేత-ఉత్పలక్రీడన 
కమ్‌ = తెల్ల కలువ ఆట వస్తువుగా గలవాడు, మనః-స్పర్శస్మిత-ఈక్షణమ్‌ 
= మనస్సునకు ఆనందమును కలిగించే చిరునవ్వు చూపులు గలవాడు, 
గరుత్మతః = గరుత్మంతుని, అంసదేశే = భుజస్టానమునందు, విన్యస్త్రచరణ 
-అంభోజమ్‌ = ఉంచబడిన పద్మమువంటి పాదములు గలవాడు, ఖే= ఆకా 
శమునందు ఉన్నవాడు, వక్షఃశ్రియమ్‌ = వక్షఃస్థలమునందు లక్ష్మీదేవి గలవా 
డు, కౌస్తుభకంధరమ్‌ = మెడలో కౌస్తుభ మాణిక్యము గలవాడు అగు, తమ్‌ 
= ఆ శ్రీహరిని, సః = ఆ కరముడు, దృషాఇ = చూచి. " 


సూర్యుని వలె నిర్మలముగా ప్రకాశించుచున్న శ్రీహరిని ఆ కర్ణ 
ముడు చూచెను. ఆయన తెల్లని పద్మములు మరియు కలువల మాలను 
ధరించియుండెను. ఆయన ముఖపద్మము దట్టని నల్లని కేశసముదాయ 
ముతో, కిరీటముతో, కుండలములతో ప్రకాశించెను. స్వచ్భమగు వస్త్ర 
మును దాల్చిన శ్రీహరి శంఖమును, చక్రమును, గదను, విలాస కొరకై 
తెల్లని కలునను పట్టుకొనియుండెను. ఆయన చూప్పలు, చిరునవ్వు మన 
స్ఫ్సునకు, ఆనందమును కలిగించుచుండెను. ఆయన ఆకాశములో గరు 
త్మంతుని భుజములపై పద్మములవంటి పాదములను ఆన్ని యుండెను. 
ఆయన మెడలో కౌస్తుభమాణిక్యము, వక్షఃస్థలముమై లక్ష్మీదేవి ప్రకాశించిరి. 


జాతహర్షోోపతన్మూర్థ్నా క్షితౌ లబ్బమనోరథః | 
గీర్చిస్త్రభ్యగృణాత్ప్రీతిస్వభావాత్నా కృతాంజలిః || 12 


లబ్ధమనోరథః = పొందబడిన కోరిక గలవాడు, జాతహర్షః = కలిగిన 
ఆనందము గలవాడు, ప్రీతిస్వభావ- ఆత్మా = పేవయే స్వభావముగా గల 
హృదయము గలవాడై, మూర్ధ్నా = శిరస్సుతో, క్షితౌ = నేలమై, అభ్యపతత్‌ 
= శ్రీహరికి ఎదురుగా పడెను, కృత-అంజలిః = చేతులను జోడించినవాడై, 
గీర్భిః తు = వచనములతోనైతే, అభ్యగృణాత్‌ = స్తుతించెను. 


కర్ణముని మనోరథము సఫలమగుటచే ఆతనికి హర్షము కలిగెను. 
ఆయనది పేను స్వభావముగా గల హృదయము. ఆయన నేలపై 
శ్రీహరికి సాష్టాంగ నమస్కారమును చేసి, చేతులను జోడించి స్తుతించెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 21 త్ర 





బుషిరువాచ |! 
జుష్టం బతాద్యాఖిలసత్త్వరాశేః 
సాంసిధ్యమక్‌ష్టోస్తవ దర్శనాన్నః | 
యద్దర్శనం జన్మభిరీడ్య సద్భిః 
ఆశాసతే యోగినో రూఢయోగాః [| క్షే 


ఈడ్య = కొనియాడ దగినవాడా!: బత = అహా! అఖిలసత్త్వరాశేః 
= సంపూర్ణమగు సత్త్వగుణమునకు ఆశ్రయమగు, తవ = నీ, దర్శనాత్‌ = 
దర్శనము వలన, నః = మౌ, అక్‌ష్లోః = కన్నులకు, సాంసిధ్యమ్‌ = సఫలత, 
జుష్టమ్‌ = పొందబడినది, యద్‌- -దర్శనమ్‌ = వనీ దర్శనమును, సద్భిః = 
పుణ్యము అధికముగా గల, జన్మభిః = జన్మలచే, రూఢయోగాః = దృఢ 
మైన జ్ఞానము గల, యోగినః = భక్తులు, ఆశాసతే = ప్రార్ధించుచున్నారో. 


కొనియాడదగిన ఓ శ్రీహరీ! ఆహా! సంపూర్ణ సత్త్వగుణ నిధినమ 
వగు నీ దర్శనము వలన నా కన్నులు సఫలమైనవి. భక్తులు అనేకజన్మ 
లలో గొప్ప పుణ్యమును చేసుకొని, దాని ప్రభావముచే దృఢమగు జ్ఞాన 
మును పొంది నిన్ను దర్శించుటకు ప్రార్థనలను చేయుచున్నారు. 


యేమాయయా తే హతమేధసస్త్వత్‌- 
పాదారవిందం భవసింధుపోతమ్‌ |! 
ఉపాసతే కామలవాయ తేషాం 
రాసీశ కామాన్నిరయేంపి యే స్యుః || క్షే( 
ఈశ = ఓ ఈశ్వరా! యే = ఎవరైతే, తే = నీ మాయయా = 
మాయచే, హతమేధసః = నశింపజేయబడిన బుద్ధిగలవారై. భవసింధుపో 
తమ్‌ = సంసారసముద్రమునకు నొావయగు, త్వత్‌- -పాద-అరవిందమ్‌ =నీ 
పాదపద్మమును, కానులవాయ = కానమునల లేశము కొరకు, ఉపాసతే = 
ఆరాధించుచున్నారో, తేషామ్‌ = వారికి, కామాన్‌ = కామనలను, రాసి = 
ఇచ్చుచున్నావు, యే = ఏ కామనలు, నిరయే అపి = నరకమునందు కూడ, 
స్యుః= ఉండునో. 


432 శ్రీమద్భాగవతము 





ఓ ఈశ్వరా! నీ మాయచే నశింప జేయబడిన బుద్ధి గల జనులు 
సంసారసముద్రమును దాటించే నావవంటి నీ పాదపద్మములను అల్పము 
అగు కామనల కొరకై ఆరాధించెదరు. నీవు వారికి ఆ కామనలను వ. 
దవ. ఇంద్రియసుఖము నరకములో కూడ లభించును. 


తథా స చాహం పరివోడుకామః 

సమానశీలాం గృహమేధధేనుమ్‌ | 
ఉపేయివాన్మూలమశేషమూలం 

దురాశయః కాముదుఘాంఘిపస్య [| కేన్‌ 


సః = అట్టి దురాశయః = కలుషితమగు చిత్తము గల, అహం చ = 
నేను కూడ, తథా = అట్టివాడనే, సమానశీలామ్‌ = సమానమగు, స్వభావము 
గలు గృహమేధధేనుమ్‌ = గృహాశ్రమమునందు కామధేనువువంటి భార్య 
ను, పరివోఢుకాముః = వివాహమాడాలనే కోరిక గలవాడనై, కామదుఘు-అం 
ఘీపస్య = భక్తుల కోరికలను ఈడేర్చే కల్పవృక్షము అగు నీ, అశేషమూ 
లమ్‌ = పురుషార్ధములన్నింటికీ మూలమగు, మూలమ్‌ = పాదమూలము 
_ను ఉపేయివాన్‌ = శరణు పొందినాను. 

నేను కూడ అట్టి కలుషితమైన చిత్తము గలవాడనే. గృహాశ్రమము 
నకు గృహిణి కామధేనువు. నేను నా స్వభావమువకు అనురూపమగు 
యువతిని వివాహమాడ గోరుచున్నాను. నీవు భక్తుల కోరికలను తీర్చే 


కల్పవృక్షమవ్చు. పురుషార్థములన్నింటికీ మూలమగు నీ పాదమూలమును 
నేను శరణు వేడుచున్నాను. 


ప్రజాపతేస్తే వచసాధీశ తంత్యా 
లోకః కిలాయం కామహతో5నుబద్దః | 
అహం చ లోకానుగతో వహామి . 
' బలించ శుక్షానిమిషాయ తుభ్యమ్‌ [| 16 
' అధీశ = ఓ సర్వేశ్వరా! శుక్ల = పరిశుద్దుడా! ప్రజాపతేః = ప్రజ 
లను పాలించే, తే = నీ, వచసా = ఉపదేశము అనే, తంత్యా = త్రాటిచే, 


తృతీయ స్కంధము - అధ్యాయము 21 433 


కామహతః = కోరికలచే హతుడైను అయమ్‌ = ఈ, లోకః = మానవుడు, 
అనుబద్ధః కిల = కట్టివేయబడినాడు గదాఓ లోక-అనుగతః = లోకముననుస 
రించే, అహం చ = నేను కూడా, అనిమిషాయ = కాలస్వరూపుడవగు, 
తుభ్యమ్‌ = నీ కొరకు, బలిమ్‌ = పూజను, వహామి = సమర్పించుచున్నాను. 


ఓ సర్వేశ్వరా! నీవు పరిశుద్ధుడవు. ప్రజలను పాలించే నీవు 
వేదము అనే ఉపదేశమును మానవులకు అందించినావు..కామనలచే హతు 
లైన మానవలోకము కర్మశాస్త్రము అనే త్రాటిచే కట్టివేయబడి యున్నది. 
నేను కూడ అదే లోకముననుసరిస్తూ, కాలస్వరూపుడవగు నిన్ను పూజాది 
కముతో ఆరాధించుచున్నాను. . | 


లోకాంశ్చ లోకానుగతాన్‌ పశూంశ్చ 
హిత్వా ్రీతాస్తేచరణాతపత్రమ్‌ | 

పరస్పరం త్వద్దుణవాదసీధు- 
పీయూషనిర్వాపితదేహధర్మాః || క్ష 


లోకాన్‌ = జనులను, లోక-అనుగతాన్‌ = వారిని అనుసరించే, 
పశూన్‌ చ = అజ్ఞానులను కూడ, హిత్వా = విడిచిపెట్టి, పరస్పరమ్‌ = ఒకరి 
తోనొకరు, త్వద్‌-గుణవాదసీధుపీయూష నిర్యాషితదేహధర్మాః = గుణముల 
కీర్తనము అనే మత్తెన అమృతముచే నిర్వహించబడిన దేహధర్మములు 
గల భక్తులు, తే = సే, చరణ-ఆతపత్రమ్‌ = పాదములు అనే గొడుగును, 
శితాః = ఆశ్రయించినారు. 

నీ భక్తులు భోగపరాయణులగు జనులను, వారి అనుయాయు 
లను దూరముగా పెట్టి తనులో తాము నీ గుణములను గానము చేయు 
చుందురు. ఆ గానముయొక్క మత్తెక్కించే మధురివులో వారు దేహధర్మ 
ములగు ఆకలిదప్పికలను విస్మరించెదరు. వారు నీ పాదములు అనే ఛత్ర 
ఛాయను ఆశ్రయించెదరు. 


న తేంజరాక్షభమిరాయునేషాం 
త్రయోదశారం టత్రిశతం షష్టిపర్వ | 


434 _శ్రీమద్భాగవతము 


షణ్నేమ్యనంతచ్చది యత్తింణాభి 
కరాలస్రోతో జగదాచ్చిద్య ధావత్‌ 1! 18 


_అజర-అక్షభ్రమిః = పరబ్రహ్మ అనే ఇరుసునందు తిరిగేది, త్రయో 
దశ-అరమ్‌ = పదమూడు ఆకులు గలది, త్రిశతం షష్టిపర్వ = మూడు 
వందల అరవై కణుపులు గలిది, షట్‌-నేమి = ఆరు కమ్మీలు కలది, అనంత 
చృది = లెక్క లేనన్ని పత్రములు గలది. త్రిణాభి = మూడు నడిమి 
తూములు గలది, కరాలస్రోతః = తీవ్రమగు వేగము గలది అగు, తే =నీ, 
యత్‌ = కాలచక్రము గలదో అది, జగత్‌ = జగత్తును, ఆచ్చిద్య = లాగుకొని, 
ధావత్‌ = పరుగెత్తుచున్నదై. ఏషామ్‌ = ఈ నీ భక్తులు ఆయుః = ఆయుర్హా 
యమును, న = అట్లు చేయుట లేదు. 


సంవత్సరము అనే నీ కాలచక్రము పరబ్రహ్మ అనే ఇరుసునందు 
తిరుగుచుండును. దానికి అధికమాసముతో కలుపుకొని పదమూడు ఆకులు 
గలవు. బుతువులు అనే ఆరు కమ్మీలు గల ఆ చక్రముమై లెక్కలేనన్ని 
పత్రములు (గొకనులు, నిముషములు) చెక్కబడియున్నవి. నాలుగు మాస 
ముల కాలఖండములే మూడు నడిమి తూములుగా గల ఈ చక్రము తీవ్ర 
మగు వేగముతో పరుగెత్తుతూ జగత్తును తనతో వినాశము వైపునకు లాగు 
కొని పోవుచున్నది. కాని, అదినీ భక్తుల, ఆయుర్ద్జాయమును మాత్రము 
వ్యర్థము చేయలేకున్నది. 


ఏక్షస్స్వయం సజ్ఞుగతస్పిసృక్షయా5 
ద్వితియయాం5త్మన్నధి యోగమాయయా | 

సృజస్యదః పాసి సి పునర్ధంసిష్యనే సి  . 
'యథోర్దనాభిర్భగపన్‌ స్వశక్తిభిః || కేం 


భగవన్‌ = ఓ భగవానుడా!, స్వయమ్‌ = స్వయముగా, ఏకః సన్‌ = 
ఒక్కడే ఉన్నవాడవై, జగతః = జగత్తుయొక్క సిసృక్షయా = సృష్టిని చేయ 
వలెననే కోరికతో, అద్వితీయయా = నీకంటె వేరుగా లేని, ఆత్మన్‌ = నీయం 
దే, అధియోగమాయయా = అధిస్టానము గల యోగమాయచే, స్వశక్తిభిః = 
తన శక్తులచే, ఊర్జనాభిః యధా = సాలె పురుగు వలె, అదః = ఈ జగత్తును, 


తృతీయ స్కంధము - అధ్యాయము 21 435 





సృజసి = సృష్టి ౦చుచున్నావు, పాసి = పాలించుచున్నావు, పునః = మరల, 


అదీ టీ 


గ్రసిష్యుసే = ఉపసంహరించ గలవు. 


ఓ భగవానుడా! సృష్టికి పూర్వము నీవు హన గలవు. నీకు 
సృష్టిని చేయవలెననే కోరిక కలిగెను. నీవే అధిస్టానముగా గల యోగ 
నూయ నీకంటె వేరుగా లేదు. సత్త్యరజస్తమోగుణములనే . శక్తులను కలిగి 
యున్న ఆ యోగమాయ ద్వారా నీవు, సాలెప్పురుగు తననుండియే 
గూడును ప్రకటించే విధముగా, ఈ జగత్తును నీసుండియే సృష్టించి. పాలిం 
చుచున్నావు. మరల దానిని ప్రళయములో నీ లోనికే ఉపసంహరించెదవృ. 


నైతదృతాధీశ పదం తవేప్పితం 

యన్మాయయా నస్తనుషే భూతసూక్ష్మమ్‌ | 
అనుగ్రహాయాస్త్వపి యర్హి మాయయా 

లసత్తులస్యా తనువా విలక్షితః 11 20 


అధీశ = ఓ సర్వేశ్వరా! ఏతత్‌ = ఈ భూతసూక్ష్మమ్‌ = శబ్దరూపర 
సస్పర్శగంధాత్మకమగు, పదమ్‌ = భోగ్యము, తవ = నీకు, న ఈప్పితమ్‌ = 
సమ్మతమైనది కాదు, యత్‌ = దేనిని మాయయా = మాయాశక్తిచే నః = 
మా కొరకు, తనుషే = విస్తరింప జేయుచున్నావో, బత = ఆహాఓ అపి = 
అయినప్పటికీ, అనుగ్రహాయ = మోక్షరూపమగు అనుగ్రహము కొరకు, 
అస్తు = అగుగాక! యర్ష్హి = ఏలయనగా, మాయయా = మాయచే లసత్‌- 
తులస్యా = ప్రకాశించే తులసి మాల గల, తనువా = శరీరముతో, విలక్షితః 
= చూడబడినావో. . 

ఓ సర్వేశ్వరా! ఆహా! నీవు మాయచే శబ్బరూపరసస్పర్శగంధాత్మ 
కమగు భోగ్యజాతమును విస్తరింప జేసినావు. దానిని మాకు వరముగా 
నిచ్చుట నీకు సమ్మతము కాదు. అయినప్పటికీ అది అంతతో గత్వా నాకు 
మోక్షరూపమగు నీ అనుగ్రహమునకే దారి తీయుగాక! ఏలయనగా, 
“మాయచే పరిచ్చిన్నునిగా కన్పట్టే నీ తులసీమాలావిభూషితమైన రూప 
మును నేను కంటిని. ఠ 


436 . శ్రీమద్చాగవతము 





తం త్వానుభూత్యోపరతక్రియార్థం 1 

న్వమాయయా వర్తితలోకతంత్రమ్‌ ! 
నమామ్యభీిక్‌ష్టం నమనీయపొద- 

సరోజమల్పీయసి కామవర్షమ్‌ |! ర్మ 


అనుభూత్యా = ఆత్మజ్ఞానముచే, ఉపరతక్రియా-అర్హమ్‌ = విరమిం 
చబడిన కర్మఫలము గలిగినట్టియు, స్వమాయయా = తన "మాయాశక్తిచే, 
వర్తితలోకతంత్రమ్‌ = = నడిపించబడే లోకన్యవహారము గలిగినట్టియు, నమనీ 
యపాదసరోజమ్‌ = నమస్కరించదగిన పాదపద్మములు కలిగినట్టియు, 
అల్పీయసి = అల్బ్పమగు ఆరాధన (భక్తుని యందు కూడ, కామవర్షమ్‌ = 
కోరికలను వర్షించే, తమ్‌ = అట్టి, త్వా = నిన్ను అభీక్‌ష్టమ్‌ = పలుమార్లు, 
నమామి = = నమస్కరించుచున్నాను. 


నీవు నిష్క్రియ షరబ్రహ్మస్వరూపుడవు. నీకు కర్మలయందు 
గాని, వాటి ఫలములయందు గాని అపేక్ష లేదు. అయిననూ, నీవు నీ 
మాయాశక్షిచే లోకవ్యపహారమును నడిపించుచున్నావు. ని పాదపద్మ 
ములు నమస్కరించ దగినవి. నీవు అల్పుడగు నావంటి భక్తుడు చేసే. చిన్న 
ఆరాధనకైననూ కోరికలను వర్షించెదవు. అట్టి నీకు పలుమార్లు నమస్కరిం 
చుచున్నాను. | 


బుషిరువాచ |! 
ఇత్యవ్యలీకం ప్రణుతోంబ్ద్బనాభస్తమాబభాషే వచసామృతేన |! 
సుపర్జపక్షో పరి రోచమానః శ్రేమస్మితోద్వీక్షణవిభ్రమద్చూ9?. ! 122 
ఇతి = ఈ విధముగా, అవ్యలీకమ్‌ = నిష్కపటముగా, ప్రణుతః = 
స్తుతించబడినవాడై, సుపర్జపక్ష-ఉపరి = గరుత్మంతుని రెక్కలమై, రోచ 
మానః = ప్రకాశించుచున్నట్టియు, ప్రేమస్మిత-ఉద్వీక్షణవిభ్రమద్‌-భ్రూః = 
(హేమతో నిండిన చిరునవ్వుతో తలను మైకెత్తి చూచుటచే కదలాడుచున్న 
కనుబొమలు గల, అబ్బనాభః = పద్మనాభుడు, అమృతేన = అమృతరూసమ 
గు, వచసా = వాక్కుతో, తమ్‌ = ఆయనను గురించి, ఆఅబభాషే = పలికెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 21 47 


మైత్రేయుడు ఇట్లు పలికెను --- ఈ విధముగా కర్దముడు నిష్కప 
టముగా గరుత్మంతుని రెక్కలపై ప్రకాశించుచున్న పద్మనాభుని స్తుతించె 
ను. ఆయన ్రేమతో చిరునవ్వు నవ్వి తలను మైకెత్తి కనుబొమలను కదు 
పుతూ కర్షముని చూచి, అమృతమువంటి వాక్కుతో ఇట్లు పలికెను. 


శ్రీభగవానువాచ |! 
విదిత్వా తవ చైత్యం మే పురైవ సమయోజి తత్‌ | 
యదర్హమాత్మనియమైస్త్వ మైవాహం సమర్చితః || 23 


తవ =నీ, చైత్యమ్‌ = మనస్సులోని అభిప్రాయమును, విదిత్వా = 
తెలుసుకొని, పురా ఏవ = పూర్వమే, మే = నాచే, తత్‌ = అది, సమయోజి = 
చక్కగా ఏర్పాటు చేయబడినది, యత్‌-అర్ధమ్‌ = దేని కొరకైతే, త్వయా = 
నీచే ఆత్మనియమైః = = మనోనియమములచే, అహమ్‌ = నేను, సమర్చితః 
ఏవ = నిశ్చయముగా ఆరాధించబడితినో. 


శ్రీ భగవానుడు ఇట్లు పలికెను --- నీ మనస్సులోని అభిప్రా 
యము నాకు తెలియును. దేని కొరకైతే నీవు శమదమాది మనోనియమ 
ములతో నన్ను నిశ్చయముగా ఆరాధించితివో, దాని ఏర్పాటును నేను 
పూర్వమే చక్కగా చేసియున్నాను. 


న వై జాతు మృమైవ స్యాత్ప్వ్రృజాధ్యక్ష మదర్హణమ్‌ |! 
భవద్విధేష్వతితరాం మయి సంగృభితాత్మనామ్‌ | _ 24 


ప్రజా-అధ్యక్ష = ఓ ప్రజాపతీ! మయి = నాయందు, సంగృభిత-ఆ 
త్మనామ్‌ = ఏకాగ్రము చేయబడిన మనస్సులు గలవారి, నుత్‌-అర్హణమ్‌ = 
నా పూజు జాతు = ఏ కాలమునందైననూ, మృషా = వ్యర్ధ్థముఃన వై స్యాత్‌ 
ఏవ = కానే కాదు, భవత్‌-విధేషు = నీ వంటివారి విషయములో, అతిత 
రామ్‌ = అసలే కాదు. 


ఓ ప్రజాపతీ! మనస్సును నాపై ఏకాగ్రము చేసి నన్ను పూజించే 
భక్తుల ఆ పూజ ఎన్నటికీ వ్యర్ధము కానే కాదు. నీవంటి వారి పాల 
అసలే వ్యర్థము కాదు. 


438 శ్రీమద్భాగవతము 





ప్రజాపతిసుతస్పమాట్‌ మనుర్విఖ్యాతమంగలః | 
బ్రహ్మావర్తం యోంధివసన్‌ శాస్తి సప్తార్దవాం మహీమ్‌ 1|| 25 


యః = ఏ, ప్రజాపతిసుతః = బ్రహ్మగారి పుత్రుడు, సమ్రాట్‌ = చక్ర 
వర్తి అగు, మనుః = మనువు, బ్రహ్మావర్తమ్‌ = బ్రహ్మావర్తమును, అధివసన్‌ = 
నివాసముగా చేసుకున్నవాడై, సప్తార్ణవామ్‌ = ఏడు సముద్రములు గల, 
మహీమ్‌ = భూమిని, శాస్తి = పాలించుచున్నాడో ఆయన, విఖ్యాతమంగలః 
= ప్రసిద్ధమైన మంగళాచరణము గలవాడు. 
_-బ్రహ్మగారి వుత్రుడగు స్వాయంభువ మనువు చక్రవర్తి మై బ్రహ్మ 
వర్తమును రాజధానిగా చేసుకొని ఏడు సముద్రములతో గూడిన భూమిని 
శాసించుచున్నాడు. ఆయన సదాచారము లోకములో ప్రసిద్ధము. 


స చేహ విప్ర రాజర్జిర్మహిష్యా శతరూసయా |! 
ఆయాస్యతి దిదృక్షున్తాం సరశ్యో ధర్మకోవిదః [| 26 


విప్ర = ఓ మహర్షీ! రాజర్షిః = రాజర్డి, ధర్మకోవిదః = ధర్మములో 
నిష్షాతుడు అగు, సః = ఆ మనువు, మహిష్యా = భార్యయగు, శతరూ 
పయా = శతరూపతో గూడి, త్వామ్‌ = నిను దిద్భక్తుః = చూడగోరువాడై, 
పరశ్వః = ఎల్లుండి, ఇహ = ఇచటకు, ఆయాస్యతి = రాగలడు. 


ఓ మహర్షీ! ధర్మజ్ఞుడు, రాజర్షియగు అ మనువు భార్యయగు శత 
రూపతో గూడి నిన్న చూడగోరి ఇచటకు ఎల్లుండి రాగలడు. 


ఆత్మజామసితాపాంగీం వయశ్శీలగుణాన్వితామ్‌ | 
మృగయంతీం సతిం దాస్యత్యనురూపాయ తే ప్రభో! 27 


ప్రభో = ఓ ప్రజాపతీ!, అసిత-అపాంగీమ్‌ = నల్లని కన్నులు గలది. 
వయః-శీలగుణ-అన్వితామ్‌ = వయస్సు శీలము గుణములతో కూడినది, 
పతిమ్‌ = భర్తను, మృగయంతీమ్‌ = కోరుచున్నది అగు, ఆత్మజామ్‌ = 
కుమార్తెను, అనురూపాయ = యోగ్యుడవగు, తే= నీ కొరకు, దాస్యతి 
ఈయగలడు. 


తృతీయ స్కంధము - అధ్యాయము 21 4309 


ఆయన కుమార్తె నల్లని కన్నులు గల చిన్నది. ఆమె శీలము, గుణ 
ములు గొప్పవి. ఆమా యుక్తవయస్కురాలు. నును చక్రవర్తి అట్టి తన 
కుమూర్తను నీకు ఇచ్చి వివాహము చేయగలడు. 


సమాహితం తే హృదయం యత్రేమాన్‌ పరివత్సరాన్‌! , 
సా త్వాం బ్రహ్మన్నృపవధూః కామమాశు భజిష్యతి || 28 


బ్రహ్మన్‌ = ఓ మహర్షీ, ఇమాన్‌ = ఈ, పరివత్పరాన్‌ = అనేకసంవ 
త్సరముల కాలము, తే = నీ, హృదయమ్‌ = హృదయము, యత్ర = ఏ 
భార్యయందు, సమాహితమ్‌ = స్థిరముగా నిలిచియుండెనో, సా = అట్టి, 
'నృపవధూః = రాజకన్య, త్వామ్‌ = నిన్ను ఆశు = తొందరలో, కామమ్‌ = 
యథేచ్చగా, భజిష్యతి = సేవించగలదు. 


ఓ మహర్షీ! గడచిన చాల సంవత్సరములనుండి భార్యను పొంద 
వలెననే ఆకాంక్ష నీ హృదయములో స్థిరముగా నుండెను. అట్టి రాజకన్య 
తొందరలోనే నీకు భార్యమై నిన్ను యథేచ్చగా సేవించగలదు. 


యా త ఆత్మభృతం వీర్యం నవధా ప్రసవిష్యతి | 
- వీర్యే త్వదీయే.బుషయ ఆధాస్యంత్యంజసాంంత్మనః || 29 
యా =ఐవి రాజకన్య తే =నీ, ఆత్మభృతమ్‌ = తనయందు స్థాపించ 
బడిన, వీర్యమ్‌ = వీర్యమును, నవధా = తొమ్మిది రూసములుగా, ప్రసవి 
ష్యతి = జన్మనీయగలదో, త్వదీయే = నీకు సంబంధించిన, వీర్యే = సంతాన 
మునందు, అంజసా = సాక్షాత్తుగా బుషయః = మహర్షులు, ఆత్మనః = 
తమను తాము, ఆధాస్యంతి = జన్మను ఈయగలరు. 


ఆ రాజకన్యయందు నీవు తొమ్మిదిమంది కుమార్తెలను కనగలవు. 
వారు సాక్షాత్తుగా మహర్షులకు భార్యలై వారి వలన సంతానమును బడయ 
గలరు. 


త్వంచ సమ్యగనుషన్టాయ నిదేశం మ ఉశత్తమః | 
మయి తీరకృతాశేషక్రియార్జ్లో మాం ప్రపత్స్యసే || 3౩0 


440 + శ్రీమద్భాగవతము 





ఉశత్తమః = శుద్దమగు అంతఃకరణము గల, త్వంచ = నీవు 
కూడా, మే = నా, నిదేశమ్‌ = ఆదేశమును, సమ్యక్‌ = చక్కగా, అనుష్టాయ 
= అనుష్టించి, మయి = నాయందు, తీర్ధీకృత-అ శేష క్రియా-అర్థః = సమ 
ర్పించబడిన సకలములగు కర్మలు మరియు వాటి ఫలములు 'గలవాడవై, 
మామ్‌ =నన్ను, ప్ర ప్రపత్స్యసే = పొందగలవు. 


శుద్దమగు అంతఃకరణము గల నీవు కూడా నా ఆదేశమును 
చక్కగా అనుష్టించి, సకలకర్మలను వాటి ఫలములతో సహా నాకు సమ 
ర్చించి, నన్ను పొందగలవు. 


కృత్వా దయాం చ జీవేషు దత్త్వా చాభయమాత్మవాన్‌ |! 
మయ్యాత్మానం సహ జగద్ద్రక్ష్యస్యాత్మని చాపి మామ్‌ 1131 
"ఆత్మవాన్‌ = జితేంద్రియుడవగు నీవు, జీవేషు = ప్రాణులయందు, 
దయామ్‌ = దయను, కృత్వా = చేసి, అభయమ్‌ = అభయమును, దత్త్వా = 
ఇచ్చి, మయి = నాయందు, ఆత్మానమ్‌ = తనను, జగత్‌ = జగత్తును సహ 
= కలిపి, ద్రక్ష్యసి = చూడగలవు, చ = మరియు, మాం అపి = నన్ను కూడు, 
ఆత్మని = = నీయందు (చూడగలవు). - 


నీవు ఇంద్రియములను జయించి, ప్రాణులయందు దయను 
చూప్పతూ, సకలప్రాణులకు అభయమునిచ్చే సన్న్యాసాశ్రమమును స్వీక. 
రించెదవు. తనతో సహా ఈ జగత్తు అంతా పరమేశ్వరునియందే నిలిచియు 
న్నదనే జ్ఞానము నీకు కలుగగలదు. ఇంతేగాకు నన్ను సర్వమును, ఆత్మ 
యందు, అనగా ఆత్మరూపముగా దర్శించగలవు. 


సహాహం స్వాంశకలయా త్వద్వీర్యేణ మహామునే | 
తవ క్షేత్రే దేవహూత్యాం ప్రణేష్యే తత్త్వసంహితామ్‌ 1! 32 
మహామునే = ఓ మహర్షీ, అహమ్‌ = నేను, స్వ-అంశకలయా 


సహ =నా అంశకళతో, త్వద్‌-వీర్యేణ = నీ సంతానముతో బాటు, తవ =నీ, 
క్షేత్రే జ భార్యయగు, దేవహూత్యామ్‌ = దేవహూతియందు (అవతరించి), 


తృతీయ స్కంధము - అధ్యాయము 21 ఉడక 


తత్త్వసంహితామ్‌ = తత్త్యముల స్వరూపమును వివరించే సాంఖ్యశాస్త్రము 
న్ను ప్రణేష్యే = బోధించగలను. 


ఓ మహర్షీ! నేను నీ భార్యయగు దేవహూతియందు ఇతరసంతాన 
ముతో బాటు నా అంశకళతో అవతరించి, తత్త్వముల స్వరూపమును 
వివరించే సాంఖ్యశాస్త్రమును బోధించగలను. 


మైత్రేయ ఉవాచ | 
ఏవం తమనుభాష్యాథ భగవాన్‌ ప్రత్యగక్షజః | 
జగావము బిందుసరసస్పరస్వత్యా పరిగ్రితాత్‌ || 33 


ప్రత్యక్‌-అక్షజః = ఇంద్రియములు అంతర్ముఖనములైనప్పుడు తెలి 
యబడే, భగవాన్‌ = శ్రీహరి భగవానుడు, ఏవమ్‌ = ఈ విధముగా, తమ్‌ = 
ఆ కర్షముని గురించి, అనుభాష్య = సంభాషించి, అథ = తరువాత సర 
స్వత్యా = సరస్వతీనదిచే, పరిశ్రితాత్‌ = చుట్టువారబడియున్నృ బిందుసరసః 
= బిందుసరస్సునుండి, జగామ = వెళ్లెను. 


- ఇంద్రియములు అంతర్ముఖములైనప్పుడు మాత్రమే శ్రీహరి 
దర్శనమిచ్చును, ఆ భగవానుడీ విధముగా కర్ణమునితో సంభాషించి, తరు 
వాత సరస్వతీ నదిచే చుట్టువారబడియున్న ఆ బిందుసరస్సు వద్దనుండి 
తన లోకమునకు వెళ్లెను. 


నిరీక్షతస్తస్య యయావ శేషసిద్ధేశ్వరాభిష్టుతసిద్ధమార్గః | 
ఆకర్ణయన్‌ పత్రరథేంద్రప క్రైరుచ్చారితం స్తోమముదీర్ణసామ 1! 34 


తస్య = ఆ కర్దముడు, నిరీక్షతః = చూచుచుండగా, అశేషసిద్ద- ఈ 
శ్వర-అభిష్టుతసి ద్ధమార్గః = సిద్ధపురుషులలో శ్రేష్టులగు వారందరిచే కొని 
యాడబడే సిద్దమార్గము గల శ్రీహరి, పత్రరథ- ఇంద్రపక్రైః = పక్షిరాజగు, 
గరుత్మంతుని 'రెక్కలచే, ఉదీర్ణసామ = ప్రకటము చేయబడిన సామవేద 
మంత్రమును, ఉచ్చారితమ్‌ = ఉచ్చరించబడిన, స్తోమమ్‌ = బుగ్వేద 
మంత్రసముదాయమును, ఆకర్ణయన్‌ = వింటున్నవాడై. యయౌ = వెళ్లెను. 


శరై శ్రీమద్భాగవతము 





శ్రీహరిని పొందే మార్గము (వైకుంఠ మార్గము, జ్ఞానమార్గము) ను 
సిద్ధపురుషులు అన్వేషించుచుందురు. గొప్ప సిద్దులందరు ఆ మార్గమును 
కొనియాడుచుందురు. అట్టి శ్రీహరి, కర్టముడు చూచుచుండగనే, గరుత్మం 
తుని రెక్కలనుండి వెలువడే పామగానమును ఆయనచే ఉచ్చరించబడిన 
బుగ్వేదమంత్రములను వింటూ, తన లోకమునకు వెళ్లెను. 


అథ సంప్రస్టితే శుళ్లే కర్టమా భగవానృషిః | 
ఆస్తే స్మ బిందుసరసి తం కాలం ప్రతిపాలయన్‌ 1! _ 35 
అథ = తరువాత, శుక్లే = శ్రీహరి, సంప్రస్టితే = తన లోకమునకు 
వెళ్లగా. భగవాన్‌ = పూజ్యుడగు, బుషిః = కర్మమ మహర్షి ' తమ్‌ = ఆ, 
కాలమ్‌ = కాలమును, క వేచి చూచుచున్నవాడై. బిందున 
రసి = బిందుసరస్సునందు, ఆస్తే స్మ = ఉండెను. 


శ్రీహరి తన లోకమునకు వెళ్లిన తరువాత పూజ్యుడగు కర్ణమ 
మహర్షి మనుచక్రవర్తి రాకను ్రతీక్షిస్తూ బిందుసరస్సుయొక్క తీరమునం 
దలి తన ఆశ్రమమునందు ఉండెను. 
మనుస్ప్యృందనమాస్తాయ శాతకొంభపరిచ్చదమ్‌ 1. 
ఆరోప్య స్వాం దుహితరం సభార్యః పర్యటన్మహీమ్‌ 11 36 
మనుః = మను చక్రవర్తి, శాతకౌంభపరిచ్చదమ్‌ = బంగరు అలంకా 
రములు గల, స్యందనమ్‌ = రథమును, ఆస్థాయ = అధిష్టించి, స్వామ్‌ = 
తన, దుహితరమ్‌ = కుమార్తెను, ఆరోప్య = ఎక్కించి, సభార్యః = భార్యతో 
కూడినవాడై, మహీమ్‌ = భూమిని, పర్యటన్‌ ఇ సర్యటించుచున్నవాడై. 
మను చక్రవర్తి తన భార్య కుమార్తె వెంట రాగా, బంగరు అలంకా 
రములతో కూడియున్న రథమునెక్కి భూమిని పర్యటించుచుండెను. 


తస్మిన్‌ సుధన్వన్నహని భగవాన్‌ యత్సమాదిశత్‌ | 
ఉపాయాదాశ్రమపదం మునేశ్శాంతవ్రతస్య తత్‌ || _ ౩3 


తృతీయ స్కంధము - అధ్యాయము 21 443 


సుధన్వన్‌ = ఓ విదురా!, శాంతవ్రతస్య = పరిసమాప్తి చెందిన వ్రత 
నిష్ట గల, మునేః = కర్ణము మహర్షియొక్క, తత్‌ = ఆ, ఆశ్రమపదమ్‌ = ఆశ్ర 
మస్థానమును, తస్మిన్‌ = ఆ అహని = దినమునందు, ఉపాయాత్‌ = చేరు 
కొనెను, యత్‌ = ఏ దినమును, భగవాన్‌ = శ్రీహరి భగవానుడు, సమాదిశత్‌ 
= నిర్దేశించెనో. 


ఓ విదురా! కర్ణము మహర్షి. తపోవ్రతమును పూర్తి చేసుకొని విశ్రాం 
తిగా నుండెను. శ్రీహరి భగవానుడు నిర్దేశించిన నాటికే మను చక్రవర్తి ఆ 
ఆశ్రమస్థానమునకు చేరుకొనెను. 


యస్మిన్‌ భగవతో నేత్రాన్న్యపతన్నశ్రుబిందవః | 
కృపయా సంపరీతస్య ప్రపన్నేర్పితయా భృశమ్‌ || 38 


ప్రపన్నే= శరణు పొందిన భక్తునియందు, భృశమ్‌ = అధికముగా, 
అర్పితయా = చేయబడిన, కృపయా = దయచే, సంపరీతస్య = పూర్తిగా 
మ. భగవతః = శ్రీహరి భగవానుని, నేత్రాత్‌ = కంటినుం 

యస్మిన్‌ = ఏ ఆశ్రమస్థానమునందు, అశ్రుబిందవః = కన్నిటి బిందువు 
లు, న్యపతన్‌ = జారి పడినవో. 


తనను శరణు పొందిన కర్టముని చూడగానే శ్రీహరి భగవానుని 
హృదయము అతిశయించిన దయతో నిండిపోయెను. ఆయన కన్నుల 
నుండి నీటి బిందువులు జారి ఆ ఆశ్రమస్థానమునందు పడినవి. 


తద్వై బిందుసరో నామ సరస్వత్యా పరివ్లుతమ్‌ | 
పుణ్యం శివామృతజలం మహర్షిగణసేవితమ్‌ ||. _. 39 


సరస్వత్యా = సరస్వతీ నదిచే, పరిప్పుతమ్‌ = చుట్టువారబడియున్న 
ది, పుణ్యమ్‌ = పవిత్రమైనది, శివ-అమృతజలమ్‌ = మంగళకరపుగు అమృ 
తమువంటి నీరు గలది, మహర్షిగణసేవితమ్‌ = మహర్షుల గణములచే 
సేవించబడునది అగు, తత్‌ = ఆ "ఆశ్రమము, బిందుసరః నామ వై= బిందు 
సరస్సు అను హేరుతో ప్రసిద్దిని గాంచినది. 


ఉడత స్ట శ్రీమద్భాగవతము 





కావుననే, ఆ స్థానమునకు బిందుసరస్సు అనే కేరు ప్రసిద్దిని 
గాంచినది. పవిత్రమగు ఆ సరస్సు సరస్వతీనదిచే చుట్టువారబడి యున్న 
ది. దానిలోని శుభకరమగు జలము అమృతము వలె నుండును. మహర్షుల 
గణములు ఆ సరస్సును సేవించుచుండును. 


పుణ్యద్రుమలతాజాలైః కూజత్పుణ్యమృగద్వి జైః !. 
సర్వర్తుఫలపుష్పాఢ్యం వనరాజిశియాన్వితమ్‌ 1] త్మ) 


పుణ్యద్రుమలతాజాలైః = పవిత్రములగు చెట్లతో లతల గుంప్పుల' 
- తో, కూజత్‌-పుణ్యమృగద్వి జైః = కూయుచున్న పవిత్రమగు మృగములతో 
పక్షులతో, వనరాజిశ్రియా = అడవి చెట్ల పంక్తుల శోభతో, అన్వితమ్‌ = కూడి 
యున్నది, సర్వ-బుతుఫలపుష్ప-ఆథ్యమ్‌ = అన్ని బుతువుల పండ్లతో 
పుష్పములతో సమృద్ధముగా నున్నది. 

పవిత్రములగు చెట్లు, తీగల గుంపులతో నిండియున్న ఆ ఆశ్రమ 
ములో పవిత్రములగు మృగములు, పక్షులు ధ్వనులను చేయుచున్నవి. 
అది తమంత తాముగా ప్పుట్టి పెరిగిన చెట్ల వరుసలతో శోభిల్లుచుండెను. 
అన్ని బుతువులకు చెందిన పువ్వులు, పండ్లు అచట సమృద్ధిగా నుండెను. 


మత్తద్విజగజైర్లుష్టం మత్తభ్రమరవిభ్రమమ్‌ | 
మత్తబర్దినటాటోపమాహ్వ్యయన్మత్తకోకిలమ్‌ || 41 


మత్తద్విజగలైః =మత్తెక్కిన పక్షుల గుంప్పులతో, ఘుష్టమ్‌ = కిలకిల 
లాడుచున్నది, మత్తభ్రమరవిభ్రమమ్‌ = మదించిన తుమ్మెదల విలాసలు 
గలది, మత్తబర్హినట-ఆటోపమ్‌ = మదించిన నెమళ్ల నాట్యపు హడావుడి గల , 
ది, ఆహ్వయత్‌-మత్తకోకిలమ్‌ = ఆహ్వానించుచున్న కోకిలలు గలది. 


మదించిన తుమ్మెదల విలాసలు గల ఆ ఆశ్రమము నుత్తెక్కిన 
పక్షుల గుంపులతో కిలకిలలాడుచుండెను. 'అచట నెమళ్లు హడావుడిగా 
నాట్యములను చేయుచుండగా, కోకిలలు తమ, కూతలతో జనులను ఆహ్వా 
నించుచుండెను. . 


కదంబచంపకాశోకకరంజబకులాసనెః | 


తృతీయ స్కంధము - అధ్యాయము 21 445 
కుందమందారకుట జైశ్చూతపోతైరలంకృతమ్‌ || డై 


కదంబచంపక-అశోకకరంజబకుల-అసనైః = కడిమి సంపెగ అశో 
కము పులిగోరు పొగడ వేగి చెట్లతో, కుందమందారకుటజైః = నుల్లె మందా 
రము కొడిసె అనువాటితో, చూతపోత్రైః = పిల్ల మామిడిచెట్లతో, అలంకృ 
'తమ్‌ = అలంకరించి బడినది. 


కడిమి, సంపెగ, అశోకము, పొగడ, వేగి, కొడిసె, లేత మామిడి 
అనే చెట్లతో, మల్లె మందారము అనే మొక్కలతో ఆ ఆశ్రమము శోభిల్లెను. 


కారండవైః ప్లవైర్హం పైః కుర రైర్దలకుక్కుటైః | 
సారమైశ్చక్రవాకైశ్చ చకో రైర్వల్లు కూజితమ్‌ || 43 


కారండవైః = కన్నెలేళ్లచే, ప్లవైః = బాతులచే, హంమైః = హంసల 
చే, కురరైః = పెన్నడ పులుగులచే, జలకుక్కుటైః = నీటి కోళ్లచే, సారమైః = 
బెగ్గురు పక్షులచే, చక్రవాకైః= జక్కవ పిట్టలచే, చ = మరియు, చకోరైః = 
వెన్నెల ప్పలుగులచే, వల్గు = మనోహరముగా, కూజితమ్‌ = కూయబడినది. 


కన్నెలేళ్లు, బాతులు, హంసలు, పెన్నడ పలుగులు, నీటి కోళ్లు, 
బెగ్గురు పక్షులు, జక్కవ పిట్టలు, వెన్నెల పులుగులు అచట మనోహరముగా 
కూయుచుండెను. 


తథైవ హరిణైః క్రోడైశ్య్వావిదదయకుంజరైః | 
గోపుచ్చైర్హరిభిర్మ రైర్నకులైర్నాభిభిర్చృతమ్‌ [| “దర్మ 
తథా ఏవ = అదే విధముగా, హరిళైః = ఇర్రిలతో, క్రోడైః = అడవి 
పందులతో, శ్వావిద్‌-గవయకుంజరైః = ఏదుపందులతో గురుపోతులతో 
ఏనుగులతో, గోపువైః = కొండముచ్చులతో, హరిభిః = సింహములతో, 
మర్కైః = కోతులతో, నకులైః = ముంగిసలతో, నాభిభిః = కస్తూరీ మృగము 
లతో, వృతమ్‌ = కూడినది. 


446 శ్రీమద్భాగవతము 

అదే విధముగా అచట ఇర్రిలు, అడవి సందులు, ఏదు సందులు, 
గురుపోతులు, వఏినుగులు,; కొండముచ్చులు, సింహములు, కోతులు, 
"ముంగిసలు, కస్తూరి మృగములు గలవు. . 


ప్రవిశ్య తత్తీర్ధవరమాదిరాజస్పహాత్మజః | 
దదర్శ మునిమాసీనం తస్మిన్‌ హుతహుతాశనమ్‌ || 45, 
ఆదిరాజః = ఆదిరాజగు మనువు, సహ-ఆత్మజః = కుమార్తెతో 
గూడినవాడై, తత్‌ = ఆ, తీర్ణవరమ్‌ = గొప్ప పుణ్యక్షేత్రమును, ప్రవిశ్య = 
ప్రవేశించి, తస్మిన్‌ = ఆ ఆశ్రమమునందు, హుతహుతాశనమ్‌ = వ్రేల్బబడిన 
అగ్నులు గల, ఆసీనమ్‌ = కూర్చునియున్న మునిమ్‌ = మహర్షిని, దదర్శ 
= చూచెను. 
ఆదిరాజగు మనువు కుమార్తెతో కలిసి అ గొప్ప పుణ్య క్షేత్రమును 
చేరి ఆశ్రమమునకు వెళ్లాను. అచట అగ్నులను వ్రల్చి విశ్రాంతిగా కూర్చుని 
యున్న కర్ణమ మహర్షిని ఆయన చూచెను. 


విద్యోతమానం వపుషా తపస్యుగ్రయుజా చిరమ్‌ | 
నాతిక్షామం భగవతస్ప్విగ్జాపాంగావలోకనాత్‌ 1. 
తద్వ్యాహృతామృతకలాపీయూషశ్రవణేన చ || 46 


చిరమ్‌ = చిరకాలము, తపసి = తపస్సునందు, ఉగ్రయుజా = తీవ్ర 
మగు సంబంధము గల, వపుషా = శరీరముతో, విద్యోతమానమ్‌ = ప్రకాశిం 
చుచున్నట్టియు, భగవతః = శ్రీహరి భగవానుని, స్నిగ్ధా-అపాంగ-అవలోక 
నాత్‌ = ట్రేమతో నిండిన కడకంటి చూపు వలన, చ = మరియు, తద్‌-వ్యా 
హృత-అమృతకలాపీయూషశ్రవణేన = ఆ శ్రీహరియొక్క పలుకులనే 
అనృుతమయుడగు చంద్రుని కళామయమగు అమృతముయొక్క వినుట 
చే, న-అతిక్షామమ్‌ = మిక్కిలి కృశించి లేని (కర్ణముని చూచెను). 


చిరకాలము తపస్సును చేయుటచే కర్ణముని శరీరము ప్రకాశించు 
చుండెను. శ్రీహరి భగవానుడు ఆయనను ్రేమతో నిండిన కటాక్షముతో 


తృతీయ స్కంధము - అధ్యాయము 21, 447 


చూచెను. మైగా, ఆయన శ్రీహరియొక్క అమృతమువనలె మధురమైన 
పలుకులను వినియుండెను. కావుననే, ఆయన మరీ చిక్కినట్లుగా లేడు. 


ప్రాంశుం పద్మపలాశాక్షం జటిలం చీరవాససమ్‌ |! 
ఉపసంసృత్య మలినం యథార్హణమసంస్కృతమ్‌ 1! ద 
ప్రాంశుమ్‌ = పొడవైనవాడు, పద్మపలాశ-అక్షమ్‌ = పద్మపత్రముల 
వంటి కన్నులు గలవాడు, జటిలమ్‌ = జటాధారి, చీరవాససమ్‌ = నారబట్ట 
లను ధరించినవాడు, అసంస్కృతమ్‌ = సాన పెట్టబడని, మలినమ్‌ = మలిన 
ముగా నున్న అర్హణం యథా = గొప్ప రత్నమువలె నున్న మహర్షిని, ఉప 
సంసృత్య = దగ్గరకు వెళ్లి (చూచెను). 
కర్ణముడు పొడవైనవాడు. ఆయన కన్నులు పద్మపత్రములను 
బోలియుండెను.' జటాధారియగు ఆయన నారబట్టలను ధరించెను. ఆయన 


సానపెట్టబడని కారణముగా ్రకాశించని గొప్ప రత్నము వలె నుండెను. 
మనువు దగ్గరకు వెళ్లి ఆయనను దర్శించెను. 


- అథధోటజముపాయాతం నృదేవం ప్రణతం పురః |! 
సపర్యయా పర్యగృహ్హాత్ప్రతినంద్యానురూపయా 11. 48 

అథ = తరువాత, ఉటజమ్‌ = పర్ణశాలను గురించి, ఉపాయాతమ్‌ 
= వచ్చినట్టియు, పురః = ఎదుట, ప్రణతమ్‌ = నమస్కరించిన, నృదేవమ్‌ = 
మహారాజును, ప్రతినంద్య = అభినందించి, అనురూపయా = తగిన, సప 
ర్యయా = సపర్యచే, పర్యగృహ్హాత్‌ = సత్కరించెను, 

అపుడు కర్ణముడు తన పర్ణశాలకు వచ్చి నమస్కరించి ఎదుట నిల 
బడిన మహారాజును అభినందించి తగిన విధముగా సపర్యను అందించి 
సత్కరించెను. 


గృహీతార్హ్ణణమాసీనం సంయతం ప్రీణయన్మునిః | 
స్మరన్‌ భగవదాదేశమిత్యాహ శ్లక్‌ష్ణయా గిరా || 49 


448 శ్రీమద్చాగవతము. 
వానా. 


గృహీత-అర్హణమ్‌ జ్‌ స్వీకరించబడిన పూజ గలిగినట్టియు, ఆసీ 
నమ్‌ = కూర్చున్నట్టియు, సంయతమ్‌ = శ్రద్ధగా వినుచున్న మహారాజున్సు 
పేణయన్‌ = సంతోషపెట్టుచున్నవాడై, మునిః = కర్ణము మహర్షి, భగవత్‌-ఆ 
దేశమ్‌ = భగవానుని ఆదేశమును, స్మరన్‌ = స్మరించుచున్నవాడై, 
శ్లకష్టయా = మధురమగు, గిరా = వాక్కుతో, ఇతి = ఈ విధముగా, ఆహ = 
పలికెను. . 

మను చక్రవర్తి సత్కారమును స్వీకరించి కూర్చుండి శ్రద్ధగా అల 
కించుచుండెను. కర్టమ మహర్షి భగవానుని ఆదేశమును గుర్తు చేసుకొని 
మధురమగు వచనములతో నిట్లు పలికెను. ' ఆయన మాటలను విని మను 
మహారాజు సంతోషించెను. 2 


నూనం చంక్రమణం దేవ సతాం సంరక్షణాయ తే | 
వధాయ చాసతాం యస్త్వం హరేశ్ళక్తిర్హి పాలినీ.!। క్‌0 


దేవ = ప్రభూ! తే = నీ, సంక్రమణమ్‌ = సంచారము, నూనమ్‌ = 
నిశ్చయముగా, సతామ్‌ =-సత్పురుషుల, సంరక్షణాయ = సంరక్షణము 
కొరకు, చ = మరియు, అనతామ్‌ = దుష్టుల, వధాయ = వధ కొరకు, యః 
= ఏ, త్వమ్‌ = నీవు, హరేః = శ్రీహరియొక్క, పాలినీ = పాలించే, శక్తిః హి = 
శక్తివి అయి ఉన్నావో. 

ఓ ప్రభూ! శ్రీహరియొక్క పాలన శక్తి నీ రూపములో నున్నది. నీ 
ఈ సంచారము వలన దుష్టులు శిక్షింపబడి, సత్పురుషులకు రక్షణ లభిం 
చును. ఇది నిశ్చయము. 


యోఃర్కేంద్వగ్నీం ద్ర్వాయూనాం యమధర్మ ప్రచేతసామ్‌ | 
రూపాణి స్థాన ఆధత్సే తమ్మై శుక్షాయ తేనమః || 51 
యః = ఏ నీవు, అర్క-ఇందు-అగ్ని-ఇంద్రవాయూనామ్‌ = 


సూర్యుడు చంద్రుడు అగ్ని ఇంద్రుడు వాయువుల, యమధర్మ్శప్రచేతసామ్‌ 
= యముడు ధర్ముడు వరుణుల, రూపాణి = రూపములను, ఆధత్సే దా 


తృతీయ స్కంధము - అధ్యాయము 21 తశ౦ 





ధరించుచున్నావో, స్థ స్టానే = ఇది యుక్తమే గదా, తమ్మై = అట్టి, శుక్షాయ = 
విష్టుస్వరూపుడవగు తే =నీ కొరకు, నమః = నమస్కారము. 


సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇంద్రుడు, వాయువు, యముడు, 
ధర్ముడు మరియు వరుణుడు అనే దేవతల రూపములను నీవు ధరించుచు 
న్నాను. నీవు విశుద్ధ విష్ణు స్వరూపుడవు. నీకు నమస్కారము. 


న యదా రథమాస్టాయ జైత్రం మణిగణార్చితమ్‌ | 
విస్పూర్దచ్చండకోదండో రథేన త్రాసయన్నఘాన్‌ | 52 


స్వ హపైన్యచరణక్షుణ్ణం వేపయన్మండలం భువః |! 
వికర్షన్‌ బృహతీం సేనాం పర్యటస్యంశుమానివ || 5 


తదైవ సేతవస్పర్వే వర్ణాశ్రమనిబంధనాః ! 
భగవద్రచితా రాజన్‌ భిద్యేరన్‌ బత దస్యుభిః . వ్‌డ | 


రాజన్‌ =ఓ మహారాజా! యదా = ఏనాడైతే, జైత్రమ్‌ = జయముని! 

చ్చే, మణిగణ-అర్పితమ్‌ = మణుల సమూహములు పొదిగిన, రథమ్‌ = 
రథమును, ఆస్థాయ = అధిష్టించి, విస్పూర్దత్‌-చండకోదండః = ధ్వనించు 
చున్న భయంకరముగు ధనస్సు గలవాడవై, రథేన = రథముచే, అఘాన్‌ = 
దుష్టులను, త్రాసయన్‌ = భయపెట్టుచున్నవాడవై, స్వ మైన్యచరణక్షుణ్ణమ్‌ = 
నీ మైనికుల పాదములచే నలుగకొట్టబడిన, భువః మండలమ్‌ = భూమండ 
లమును, వేపసయన్‌ = కంపింపజేయుచున్నవాడవై. బృహతీమ్‌ = 
సేనామ్‌ = సేనను, వికర్షన్‌ = నడిపించువాడవై, అంశుమాన్‌ ఇవ = 
సూర్యుని వలె న పర్యటసి = పర్యటించవో, తదా ఏవ = అప్పుడే, వర్ణ-ఆ 
శ్రమనిబంధనాః = వర్ణాశ్రమముల నిర్వహణ గలు భగవత్‌-రచితాః = భగవా 
సువచే ఏర్పాటు చేయబడిన, సర్వే = అన్ని సేతవః = ధర్మమర్యాదలు, 
దస్యుభిః = దుష్టులచే, భిద్యేరన్‌ బత = భేదించబడును సుమా! 

. ఓ రాజా! నీవు మణుల గణములు పొదిగిన జయప్రదమగు రథ ' 


మునెక్కి, ధ్వనించే భయంకరముగు ధనస్సును ధరించి కదిలినప్పుడు, నీ 
రథమును చూచినంత మాత్రాన పాపులు ఛభయపడెదరు. నీవు సూర్యుని 


450 , శ్రీమద్బాగవతము 





వల మెద్ద “సన్‌ను నడిపిస్తూ సాగినప్పుడు, నీ ఫైనికుల పాదముల తొక్కి 
డికి భూమండలము కంపించును. నీవీ విధముగా పర్యటించనినాడు, 
వెంటనే వర్ధాశ్రమనిర్వహణకు ఆలంబనమైన భగవన్నిర్మితములగు ధర్మ 
మర్యాదలు అన్నియు దుష్టులబే చెల్లాచెదరు చేయబడును సుమా! 


అధర్మ్శ్మశ్చ సమేధేత లోలుఘైర్వ్యంకుశైర్నృభిః ! . 
శయానే త్వయి లోకోకయం దస్యుగ్రస్తో వినంక్ష్యతి |] 55 


త్వయి = నీవు, శయానే = ప్రమత్తుడవై యున్నచో, లోలుమైః = 
భోగలాలసులగు, వ్యంకుతైః = అడ్డు అప్పు లేని నృభిః = మానవులచ్చే 
అధర్మః = అధర్మము, సమేధేత = వర్ధిల్లును, అయమ్‌ = ఈ, లోకః = లోక 
ము, దస్యుగ్రస్తః = దుష్టులచే అక్రమించబడినదై, వినంక్ష్యతి = -వినాశమును 
పొందగలదు. 


నీవు ప్రమత్తుడవైనచో, భోగలాలసులగు జనులకు అడ్డు అప్పు 


ఉండదు. వారి కారణముగా అధర్మము వర్ధిల్లును. దుష్టులగు ప్రములకె కబ 
లించి వేయబడి ఈ లోకము నశించును. 


అధథాసి సృచ్చే త్వాం వీర యదర్దం త్వమిహాగతః | 
తద్వ్యయం నిర్వ్య్యలీకేన ప్రతిపద్యామశే టా హృదా |] వ్‌గ్ర 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే 
ఏకవింశో5ధ్యాయః || 


వీర = ఓ వీరుడా! అథ అపి = తయ మలిక్‌, త్వామ్‌ = నిన్ను, 
సృచ్చే = అడుగుచున్నాను, త్వమ్‌ = నీవు, ఇహ = ఇచటకు, యదర్ధమ్‌ = 
దేని కొరకు, ఆగతః = వచ్చినావో, తత్‌ = దానిని, వయమ్‌ = మేము, 'నిర్వ్య 
లీకేన = కపటము లేని, హృదా = హృదయముతో, ప్రతిపద్యామహే = 
అంగీకరించెదము. 


తృతీయ స్కంధము - అధ్యాయము 21 తీవ 


ఓ వీరా! అయినప్పటికీ, నేను నిన్ను అడుగుచున్నాను. నీవు ఇచ 
టకు వచ్చిన ప్రయోజనమును నేను నిష్కపటమగు హృదయముతో స్వీక 
రించెదను. 

శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో 
ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది (21). 


క న 


అథ ద్వావింశోశధ్యాయః 
దేవహూతి కర్టముల' వివాహము 





మైత్రేయ ఉవాచ |! 
ఏవమావిష్కృతాశేషగుణకర్మోదయో మునిమ్‌ | 
సవీడ ఇవతం సమాడుపారతమువాచ హ[|1| క్ష 


మైత్రేయః = మైశ్రేయుడు, ఉవాచ = పలికెను, ఏవమ్‌ = ఈ విధ 
ముగా, ఆవిష్కృత-అశేషగుణకర్మ-ఉదయః = వర్ణించబడిన సకల గుణ్న 
ముల మరియు కర్మల గొప్పదనము గల, సమ్రాట్‌= మను చక్రవర్తి, ఉపా 
రతమ్‌ = విరమించిన, తమ్‌ = ఆ, మునిమ్‌ = మహర్షిని గురించి, సవ్రీడః 
ఇవ = సిగ్గుతో కూడినవాడు వల, ఉవాచ హ = పలికెనట. 


॥ మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- కర్టను మహర్షి ఈ విధముగా 
మను చక్రవర్తియొక్క సకల గుణముల మరియు కర్మల ఉత్కర్షను వర్షించి 
విరమించెను. అప్పుడా, మనువు సిగ్గు పడుతున్నట్లుగా ఆయనతో నిట్లనెను. 


మనురువాచ | 

“బహ్మాసృజత్స్వముఖతో యుష్మానాత్మపరీప్పయా |! 

ఛందోమయస్తపోవిద్యాయోగయుక్తానలంపటాన్‌ 1 ' 2 

చఛందోమయ:ః = వేదస్వరూపుడగు, బ్రహ్మా = బ్రహ్మగారు, ఆత్మప 

రీప్పయా = తన వేదవిగ్రహమును పరిరక్షించాలనే కోరికతో, స్వముఖతః = 
తన ముఖమునుండి, తపోవిద్యాయోగయుక్తాన్‌ = తపస్సు విద్య మరియు 
యోగములతో కూడిన, అలంపటాన్‌ = భోగాసక్తి లేని, యుష్మాన్‌ = మిమ్ము 
లను, అసృజత్‌ = సృష్టించెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 22 శద 


చేదమూర్తియగు బ్రహ్మగారు తన వేదవిగ్రహమును లోకములో 
ప్రవర్తిల్లజేయాలనే కోరికతో, తపస్సు విద్య మరియు యోగములతో 
కూడిన మిమ్ములను తన ముఖమునుండి సృష్టించెను. మీకు భోగముల 
యందు ఆసక్తి లేదు. 


తత్తాణాయాసృజచ్చాస్మాన్టోస్స్పహస్రాత్సహస్రపాత్‌ | 
హృదయం తస్య హి బ్రహ్మ క్షత్రమంగం ప్రచక్షతే | 3 


తత్‌-త్రాణాయ = ఆ. బ్రాహ్మణులను రక్షించుట కొరకై సహస్ర 
పాత్‌ = అనంతముగు పాదములు గల ఆ విరాట్‌ పురుషుడు, దోః-సహస్రాత్‌ 
= అనంతములగు భుజములనుండి, అస్మాన్‌ = మమ్ములను, అసృజత్‌ = 
సృష్టించెను, బ్రహ్మ = బ్రాహ్మణుడు, తస్య = ఆ విరాట్‌ పురుషుని, హృద 
యమ్‌ = హృదయమనియు, క్షత్రమ్‌ = క్షత్రియుడు, అంగమ్‌ = భుజమని 
యు, ప్రచక్షతే హీ = చెప్పుచున్నారు గదా! 


అనంతములగు పాదములు గల విరాట్‌ పురుషుడు బ్రాహ్మణు 
లను రక్షించుట కొరకై తన అనంతములగు భుజములనుండి క్షత్రియులను 
సృష్టించెను. ఆ విరాట్‌ పురుషునకు బ్రాహ్మణుడు హృదయమనియు, 
క్షత్రియుడు భుజమనియు మహర్షులు చెప్పుచున్నారు గదా! 


అతో హ్యన్యోన్యమాత్మానం బ్రహ్మ క్షత్రం చ రక్షతః | 
రక్షతి స్మావ్యయో దేవస్ప యస్పదసదాత్మకః . లీ 
అతః.హి = ఇందువలననే, బ్రహ్మ = బ్రాహ్మణుడు, చ = మరియు, 
క్షత్రమ్‌ = క్షత్రియుడు, ఆత్మానమ్‌ = తనను, అన్యోన్యం చ = ఒకరిని 
మరియొకరు కూడ, రక్షతః = రక్షించెదరు, సః= ఆ, అవ్యయః = వినాశము 
లేని, దేవః = పరమేశ్వరుడు, రక్షతి స్మ = రక్షించుచున్నాడు, యః = ఎవడై 
తే, సత్‌-అసత్‌-ఆత్మకః = కార్యకారణరూప్పుడో. 
కావుననే బ్రాహ్మణుడు క్షత్రియుడు తనను తాను రక్షించుకొను 


టయే గాక, ఒకరిని మరియొకరు కూడ రక్షించెదరు. వాస్తవములో అవినా 
శి కార్యకారణరూప్పుడు అగు ఆ శ్రీహరియే అందరినీ రక్షించుచున్నాడు. 


4వ ల్ల శ్రీమద్భాగవతమ:; 





తవ సందర్శనాదేవ ఛిన్నా మే సర్వసంశయాః | 
యత్స్వ్వయం భగవాన్‌ ప్రీత్యా ధర్మమాహ రిరక్షిషోః [| 5 


తవ = నీ, సందర్శనాత్‌ ఏవ = దర్శనమాత్రము వలన, మే =నా, 
సర్వసంశయాః = అన్ని సందేహములు, ఛిన్నాః = తొలగిపోయినవి, యత్‌ 
= ఏలయనగా, భగవాన్‌ = పూజ్యుడవగు నీవు, స్వయమ్‌ = స్వయముగా, 
రిరక్తిషోః = ప్రజలను రక్షించగోరే నాకు, ధర్మమ్‌ = ధర్మమును, ఆహ = 
చెప్పితివో. " 

నిన్ను చూచినంతనే నా సందేహములన్నియు తొలగిపోయినవి. 
ఏలయనగా, ప్రజలను రక్షించగోరే నాకు పూజ్యుడవగు నీవు స్వయముగా 
రాజధర్మములను వర్షించి చెప్పితివి. 


దిష్ట్యా మే భగవాన్‌ దృష్టో దుర్దర్శో యోకృతాత్మనామ్‌ | 
దిష్ట్యా పాదరజస్స్పృష్టం శీర్‌ష్ణా మే భవతశ్శివమ్‌ || 6 


యః = ఏ నీవు, అకృత-ఆత్మనామ్‌ = వశము చేసుకొనబడని 
మనస్సు గలవారికి, దుర్దర్శః = చూడ శక్యము కానివాడవో, భగవాన్‌ = 
పూజ్యుడవగు అట్టి నీవు, దిష్ట్యా = దైవవశముచే, మే = నాకు, దృష్టః = కన 
బడితివి, దిష్ట్యా = దైవవశముచే, మే = నా, శీర్‌ష్టా = శిరస్సుచే, భవతః = నీ, 
శివమ్‌ = మంగళకరమగు, పాదరజః = పాదముల ధూళి, .స్పృష్టమ్‌ = 
స్పృశించబడినది. 


మనోజయము లేనివారికి నీవు కానరావు. దైవవశముచే నీవు నాకు 


= కనబడితివి. నేను దైవవశముచే పూజ్యుడవగు నీ మంగళకరవగు పాదధూ 
ఖిని తలకై దాల్చితిని. 


దిష్ట్యా తృ్వయానుశిష్టోహం కృతశ్చానుగ్రహో మహాన్‌ | 
అపావృతైః కర్ణరం దైంర్లుష్ణా దిష్ట్యోశతీర్గిరః || 7 
దిష్ట్యా = దైవవశముచే, అహమ్‌ = నేను, త్వయా = నీచే, అనుశిష్టః 


= బోధించబడితినిి చ = మరియు, మహాన్‌ = గొప్పు అనుగ్రహః = అనుగ్ర 
హము, కృతః = చేయబడినది, దిష్ట్యా = దైవవశముచే, అపావృతైః = తెరువ 


తృతీయ స్కంధము - అధ్యాయము 22 ॥ 455 


బడిన, కర్ణరంధై9ః = చెని రంధ్రములచే, ఉశతీః = మనోహరములగు, గిరః 
= వచనములు, జుష్టాః = సేవించబడినవి. 

దైవవశముచే నీవు గొప్ప అనుగ్రహమును చూపి నాకు ధర్మ 
మును ఉపదేశించితివి. నేను దైవవశముచే చెవులను అప్పజెప్పి నీ మనో 
హరములగు మాటలను వింటిని. - 


స భవాన్‌ దుహితృస్నేహపరిక్షిపాత్మనో మమ | 
శ్రోతుమర్హసి దీనస్య శ్రావితం కృపయా మునే || 8 
మునే = ఓ మహర్షీ, సః = అట్టి, భవాన్‌ = నీవు, దుహిత స్నేహప 
రిక్లిష్ణ్ట-ఆత్మనః = కుమార్తెయందలి ్రేమచే"వ్యాకులవై* మ'-స్సు గల, 
దీనస్య = దీనుడనగు, మమ = నా, శ్రావితమ్‌ = విన్నపమున * కృపయా = 
దయతో, శ్రోతుమ్‌ = వినుటకు, అర్హసి = తగుదువు. 


ఓ మహర్షీ! అట్టి నీవు దీనుడనగు నా విన్నపమును దయతో వినద 
గుదువు. కుమార్తెయందలి ([్రేమచే నా మనస్సు వ్యాకులమై యున్నది. 
ప్రియవ్రతోత్తానపదోస్ప్వ సేయం దుహితా మమ | 
అన్విచ్చతి పతిం యుక్తం వయశ్శీలగుణాదిభిః [| 0 
'ప్రియవ్రత-ఉత్తానపదోః = ప్రియవ్రత ఉత్తానపాదుల, స్వసా = చెల్లె 
లు, మమ = నా; దుహితా = కుమార్తె అగు, ఇయమ్‌ = ఈమె, వయః-శీల 
గుణ-ఆదిభిః = వయస్సు శీలము గుణములు మొదలగు వాటిచే, యుక్తమ్‌ 
= యోగ్యుడగు, పతిమ్‌ = భర్తను, అన్విచ్చతి = పొంద గోరుచున్నది. 


ఈమె నా కుమార్తె) ప్రియనవ్రత ఉత్తానపాదులకు సోదరి. ఈమె, 
వయస్సు శీలము గుణములు మొదలగు వాటిలో తనకు తగిన భర్తను 
పొందగోరుచున్నది. 


యదా తు భవతశ్శీలశ్రుతరూపవయోగుణాన్‌ | 
అశృణోన్నారదాదేషా త్వయ్యాసీతృృతనిశ్చయా 1110 


456 శ్రీమద్భాగవతము 





ఏషా = ఈమె, యదా = ఏ కాలములోనైతే, భవతః = నీ, శీలశుత 
రూసవయోగుణాన్‌ = శీలము విద్య రూపము వయస్సు గుణము అనువా 
టిని గురించి, నారదాత్‌ = నారదుని వలన, అశృణోత్‌ = విన్నదో అప్పటి 
నుండియు, త్వయి తు = నీయందైతే, కృతనిశ్చయా = చేయబడిన నిశ్చ 
యము గలది. 


నీ శీలము విద్య రూపము వయస్సు గుణములను గురించి ఈమె 
నారదుని వద్ద విన్నప్పటినుండియు, నిన్నే భర్తగా పొందాలనే వ 
మును చేసుకున్నది. | 


తత్ప్రతీచ్చ ద్విజాగ్య్యేమాం శ్రద్రయోపహృతాం మయా | 
సర్వాత్మనానురూపాం తే గృహమేధిషు కర్మసు |! 11 


ద్విజ-అగ్య్యు = ఓ బ్రాహ్మణ డ్రేస్టాః తత్‌ = అందువలన, మయా' 
= నాచే, శ్రద్ధయా = శ్రద్ధతో, ఉపహృతామ్‌ = నీవద్దకు తీసుకురాబడినట్టి 
యు, తే = నీకు, గృహమేధిషు = గృహాశ్రమమునకు చెందిన, కర్మసు = క 
ర్మృలయందు, సర్వాత్మనా = అన్ని విధములుగా, అనురూపామ్‌ = యోగ్యు 
రాలైన, ఇమామ్‌ = ఈమెను, ప్రతీచ్చ = స్వీకరించుము. 


ఓ బ్రాహ్మణ ్రేస్టా! నీకు గృహస్థాశ్రమ కర్మలయందు ఈమె అన్ని 
విధములుగా రారు నేనీమెను నికు శ్రద్ధతో సమర్చించుచున్నాను. 
న, ఈమెను నీవు స్వీకరించుము. 


ఉద్యతస్య హి కామస్య ప్రతివాదో న శస్యతే | 
అప్‌ నిర్ముక్తసంగస్య కామరక్తస్యకింపునః || 12 
... ఉద్యతస్య = తనంత తానుగా లభించిన, కామస్య = భోగమునకు, 
ప్రతివాదః = నిరాకరించుట, నిర్ముక్తసంగస్య అపి = విరక్తునకైననూ, న 


శస్యతే = మంచిది కాదు, కామరక్తస్య = భోగములయందు ప్రీతి గలవానికి 
కిం పునః = మంచిది కాదని వేరుగా చెప్పవలయునా? 


తృతీయ స్కంధము - అధ్యాయము 22 తేద 


తనంత తానుగా సంప్రాప్తమైన భోగమును నిరాకరించుట విరక్తున 
కైననూ శోభనీయదు. భోగములయందు ప్రీతి గలవానికి అట్లు చేయుట 
మంచిది కాదని వేరుగా చెప్పవలయునా? 


య ఉద్యతమనాదృత్య కీనాశమభియాచతే | 
క్షీయతే తద్యశః స్పీతం మానశ్చావజ్ఞయా హతః || 13 


యః = ఎవడైతే, ఉద్యతమ్‌ = తనంత తానుగా.లభించిన భోగము 
ను, అనాదృత్య = తిరస్కరించి, కీనాశమ్‌ = లుబ్ధుని, అభిం ,చతే = 
యాచించునో, స్ఫీతమ్‌ = ఉజ్వలమైన, తత్‌-యశః = వాని కీర్తి క్షీయతే = 
"కీణించును, చ =మరియు, నూనః = అభిమానము, అప్మాయా = = అననూన 
ముచే, హతః = నష్టమగును. 


ఎవడైతే తనంత తానుగా సంప్రాప్తమైన భోగమును కాదని తరు 
వాత లుబ్బుని యాచించునో, వాని ఉజ్జ్యలమగు కీర్తి నశించును; అవమాన 
ముచే వాని అభిమానము వినష్షమగును. 


అహం త్వాశృణవం విద్వన్‌ వివాహార్దం సముద్యతమ్‌ 
అతస్త్వముపకుర్వాణః ప్రత్తాం ప్రతిగృహాణ మే! కేశ 


విద్వన్‌ = ఓ విద్వాంసుడా! త్య = నిన్ను వివాహార్ధమ్‌ = వివా 
హము కొరకు, సముద్యతమ్‌ జ ప్రయత్నము చేయుచున్నవానినిగా, 
అహమ్‌ = నేను, అశృణవమ్‌ = వినియుంటిని, అతః = ఇందువలన, ఉపకు 
ర్వాణః = వివాహము వరకు మాత్రమే బ్రహ్మచర్యమును కలిగియున్ను 
వగా నీవు, మే = వు = ఈయబడిన కన్యను, ప్రతిగృహాణ =' 
స్వీకరించుము. 

ఓ విద్వాంసుడా! నీవు వివాహమునకు ప్రయత్నము చేయుచు 
న్నావని నేను, వినియుంటిని. అనగా, నీవు బహ్మచర్యమును విడిచిపెట్టి 
గృహాశ్రమములోనికి అడుగు పెట్టబోవుచున్నావు. కావుననే, నా కుమార్తెను 
నీకిచ్చి వివాహమును చేసెదను; స్వీకరించుము. 


బుషిరువాచ ! 


458 .._శ్రీమద్చాగవతము 





బాఢముద్య్వోఢుకామాాహమప్రత్తా చ తవాత్మజా | 
ఆవయోరనురూపోసావాద్యో వైవాహికో విధిః || 15 


బాఢమ్‌ = నిజమే, అహమ్‌ = నేను, ఉద్య్వోఢుకామః = వివాహమా 
డాలనే కోరిక గలవాడనే, చ = మరియు, తవ = నీ, ఆత్మజా = కుమార్తె, 
అ్రత్తా =మరియొకనితో వివాహము నిశ్చయమైన యువతి కాదు, అసౌ= 
ఈ, ఆవయోః = మా యిద్దరి, వైవాహికః = వివాహమునకు సంబంధించిన, 
ఆద్యః = మొదటి, విధిః = విధానము, అనురూపః = యోగ్యమైనది. 


కర్ణమ మహర్షి ఇట్లు పలికెను --- నిజమే; నేను వివాహమును 
చేసుకోవాలనే అనుకుంటున్నాను. మీ అమ్మాయికి మరియొకనితో వివా 
హము నిశ్చయము కాలేదు గనుక మా యిద్దరి ఈ వివాహము యోగ్య 
ముగా నుండును. వివాహములలో బ్రాహ్మ వివాహము (పెద్దలు నిశ్చయిం 
చిన పెళ్లి మొదటిది, శ్రేష్టమైనది. 


కామస్స భూయాన్నరదేవ తస్యాః 
పుతాాస్సమామ్నాయవిధౌ ప్రతీతః | 

క ఏవ తే తనయాం నాద్రియేత 
స్వయమైవ కాంత్యా క్షిపతీమివ శ్రియమ్‌ 1 16 


నరదేవ = ఓ మహారాజా! అస్యాః = ఈ, తే =న్సీ, పుతా్య్యాః జ 
కుమార్తియొక్క, కామః = ఇచ్చగించబడిన, సః = ఆ వివాహము, సమా 
మ్నాయవిధా = వేదోక్తమగు వివాహవిధియందు, ్రతీతః = ప్రసిద్దమైనది, 
“భూయాత్‌ = అగుగాకఓ స్వయా ఏవ = తనదైన, కాంత్యా = కాంతిచే 
శ్రియమ్‌ = లక్ష్మీదేవిని, క్షిపతీం ఇవ = తిరస్కరించుచున్నదివలె నున్న తే 
= సీ తనయామ్‌ = కుమార్తెను, కః ఏవ = ఎవ్వాడు, న ఆద్రియేత = స్వీక 
రించకుండును? 


ఓ మహారాజా! ఈ నీ కుమార్తె వేదములో ప్రసిద్ధమైన విధాన 
ములో వివాహమాడవలెనని కోరుచున్నది. నీవు కూడ అటులనే కోరుచు 


తృతీయ స్కంధము - అధ్యాయము 22 4509 


న్నావు. ఆ కోరిక తీరుగాక! నీ కుమార్తె తన శోభతో లక్ష్మీదేవిని మించి 
యున్నది. ఆమెను వివాహమాడుటకు ఎవడు కాదనును? 


యాం హర్మ్యపృష్షే క్వృణదంఘ్రశోభాం 

విక్రీడతీం కందుకవిహ్వలాక్షీమ్‌ | 
విశ్వావసుర్న్మ్యపతత్స్వాద్విమానాత్‌ 

విలోక్య సమ్మోహవిమూఢచేతాః [| క్షే7 


హర్మ్యపృష్టే = ప్రాసాదముయొక్క కై భాగమునందు, విక్రీడతీమ్‌ 
= ఆడుచున్నట్టియు, క్వణత్‌-అంఘిశోభామ్‌ = ధ్వనిని చేయుచున్న పాద 
ముల శోభను కలిగినట్టియు, కందుకవిహ్యుల-అక్షీమ్‌ = బంతియందు 
వ్యాకులముగానున్న చూపు గల, యామ్‌ = ఏ దేవహూతిని, విలోక్య = 
చూచి, సమ్మోహవిమూఢచేతాః = సమ్మోహముచే వ్యాకులమైన మనస్సు 
గల, విశ్వావసుః = గంధర్వుడు, స్వాత్‌ = తన, విమానాత్‌ = విమానము 
నుండి, న్యపతత్‌ = క్రింద పడెనో, 


ఈమె ప్రాసాదమునకు పైెభాగమునందు బంతిని ఆడుచుండెను. 
ఆమె పాదములు నూప్పురముల ధ్వనితో గూడి శోభిల్లెను. ఆమె చూపులు 
బంతి వెనుక పరుగెడుతూ చాల వ్యాకులముగా నుండెను. ఆకాశములో 
విమానమునుండి గంధర్వుడు అట్టి ఈమె సౌందర్యమును చూచి 
సమ్మోహితుడై, స్పృహ తప్పి క్రింద బడెను. 


తాం ప్రారయంతీం లలనాలలామ- 
_ మసేవితశ్రీచరజైరదృష్టామ్‌ 1 
వత్సాం మనోరుచ్చపదన్ప్వసారం 
కో నానుమన్యేత బుధోఃభియాతామ్‌ || 18 

ప్రార్థయంతీమ్‌ = భర్తగా కోరుచున్నట్టియు, లలనాలలామమ్‌ = 
స్త్రీలకు అలంకారమైనట్టియు, అసేవితశ్రీచరణైః = సేవించబడని లక్ష్మీదేవి 
యొక్క పాదములు గలవారిచే, అదృష్టామ్‌ = కనబడనట్టియు, మనోః = 
మనుచక్రవర్తియొక్క, వత్సామ్‌ = ముద్దుల పట్టి అయినట్టియు, ఉచ్చపదః 


460 శ్రీమద్భాగవతము 





= ఉత్తానపాదుని, స్వసారమ్‌ = సోదరి మొనట్టియు, . అభియాతామ్‌ = 
స్వయముగా వచ్చియున్న, తామ్‌ = ఆమెను, బుధః = తెలివైనవాడు, కః = 
ఎవడు, న అనుమన్యేత = అంగీకరించకుండును? 


స్త్రీలకే అలంకారమునదగిన ఈమెను లక్ష్మీదేవి పాదములనారా 
ధించనివారు కనలేరు. మనువుయొక్క ముద్దుల పట్టి, ఉత్తానపాదుని సోద 
రియగు ఈమె ఏరి కోరి స్వయముగా వచ్చినది. అట్టి ఈమెను తెలివైన 
వాడు ఎవడు అంగీకరించకుండును? 


అతో భజిష్యే సమయేన సాధ్వీం 
యావత్తేజో బిభృ్యయాదాత్మనో మే | 
అతో ధర్మాన్‌ పారమహంస్యముఖ్యాన్‌ 
శుక్షప్రోక్తాన్‌ బహు మన్యే5విహింస్రాన్‌ 1] 19 


- అతః = కావున, సాధ్వీమ్‌ = సాధ్వియగు ఈమెను, సమయేన = 
నియమముతో, భజిష్యే = స్వీకరించగలను, యావత్‌ = ఎంతవరకైతే, మే 
= నా, ఆత్మనః = దేహమునుండి, తేజః = తేజస్సును, బిభృయాత్‌ = ధరిం 
చునో, అతః = ఆమైన, శుక్షప్రోక్తాన్‌ = భగవంతునిచే ఉపదేశింపబడినట్టి 
యు, అవిహింస్రాన్‌ = హింసాసంబంధము లేనట్టియు, పారమహంస్యము 
ఖ్యాన్‌ = సన్న్యాసాశ్రమమునందు ప్రధానముగా పాటించబడే, ధర్మాన్‌ = 
ధర్మములను, బహుమన్యే = అధికముహత్త్యమునిచ్చెదను. 

కావున, ఈ సాధ్విని నేను స్వీకరించెదను. కాని, ఒక నియమము 
గలదు. నేను ఈమెతో సంతానము కలుగువరకు గృహాశ్రమమును నెరపెద 
ను. తరువాత, సన్న్యాసమును స్వీకరించి ఆ ఆశ్రమధర్మములను పాటించె 


దను. హింసతో సంబంధము లేని ఆ శమదమాది ధర్మములను భగవా 
నుడే స్వయముగా ఉపదేశించెను. 


యతోంభవద్విశ్వమిదం విచిత్రం 
సంస్థాస్యతే యత్ర చ వావతిష్టతే | 
ప్రజాపతీనాం పతిరేష మహ్యం 


తృతీయ స్కంధము - అధ్యాయము 22 461 
పరం ప్రమాణం భగవాననంతః || 20 


ఇదమ్‌ = ఈ, విచిత్రమ్‌ = అనేకభేదములతో గూడిన, విశ్వమ్‌ జ 
జగత్తు యతః = ఏ పరమేశ్వరునినుండి. అభవత్‌ = ప్రకటమైనదో, యత్ర 
చ =ఏ పరమేశ్వరునియందే, సంస్థాస్యతే = విలీనము కాగలదో, అవతిష్టతే 
వా = ఇప్పుడు నిలిచియున్నదో, ప్రజాషతీనామ్‌ = ప్రజాపతులకు, పతిః 
ప్రభువగు, ఏషః = ఈ, అనంతః భగవాన్‌ పరమ్‌ = అనంత భగవానుడు 
మాత్రమే, మహ్యమ్‌ = నా కొరకు, ప్రమాణమ్‌ = ప్రమాణము. 


అనేకభేదములతో కూడిన ఈ జగత్తు ఆ అనంత భగవానునినుండి 
ప్రకటమై, ఆయనయందే స్థితిని కలిగి ఆయనయందే విలీనము కాగలదు. 
ప్రజాపతులకు కూడ ప్రభువగు ఈ భగవానుడే నాకీ విషయములో ప్రమా 
ణము. నేను ఆయన ఆదేశమును మాత్రమే పాటించుచున్నాను. 


మైత్రేయ ఉవాచ | 
స ఉగ్రధన్వన్నియదేవాబభాషే 

ఆసీచ్య తూష్టీమరవిందనాభమ్‌ | 
ధియోపగృహ్హన్‌ స్మీతశోభితేన 

ముఖేన చేతో లులుఖే దేవహూత్యాః | | 21 


ఉగ్రధన్వన్‌ = ఓ విదురాఓ సః = ఆ కర్దముడు, ఇయత్‌ ఏవ = ఇంత 
మాత్రమే, ఆబభాషే = పలికెను, చ = మరియు, అరవిందనాభమ్‌ = పద్మ 
నాభుని, ధియా = బుద్ధిచే. ఉపగృప్పూన్స్‌ = స్మరించుచున్నవాడై. తూష్టీం 
ఆసీత్‌ = మిన్నకుండెను, స్మితశోభితేన = చిరునవ్వుతో శోభిల్లే, ముఖేన = 
ముఖముతో, దేవహూత్యాః = దేవహూతియొక్క, చేతః = మనస్సును, 
లులుఖే = దోచివేసెను 


మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఓ విదురా! ఆ కర్షముడు 
ఇంతమాత్రమే పలికి మిన్నకుండి. పద్మనాభుని మనస్సులో ధ్యానించు 
చుండెను. ల శోభిల్లే ఆయన ముఖము దేవహూతి హృదయ 
మును దోచివేసె - 


462 శ్రీమద్భాగవతము 





సోంనుజ్ఞాత్వా వ్యవసితం మహిష్యా దుహితుః స్ఫుటమ్‌ | 
తమ్మై గుణగణాఢ్యాయ దదౌ తుల్యాం ప్ర ప్రహర్షితః || 22 


సః = ఆ మనువు, మహిష్యాః = భార్యయొక్క, దుహితుః = కుమా 
ర్తయొక్క, వ్యవసితమ్‌ = నిశ్చయమును, స్ఫుటమ్‌ = స్పష్టముగా, అను 
జ్ఞాత్వా = తెలుసుకున్నవాడై, ప్రహర్షితః = గొప్ప హర్షమును పొందినవాడై, 
గుణగణ-ఆఢ్యాయ = సద్గుణ సముదాయములచే సంపన్నుడైన, తమ్క్మై = 
ఆ కర్దముని కొరకు, తుల్యామ్‌ = సమానమగు గుణములు గల కుమార్తెను, 
దదౌ = ఇచ్చెను. 

ఆ మనువు తన భార్యను, కుమార్తేను సంప్రదించి వారి స్పష్ట 
మగు అంగీకారమును పొంది గొప్పగా ఆనందించెను. కర్దముడు సకలస 
దుణములకు నిలయము. దేవహూతి కూడ అంతే. మనువు ఆమెను ఆయ 
నకిచ్చి వివాహమును జరిపించెను. 


శతరూపా మహారాజ్జీ పారిబర్హాన్మహాధనాన్‌ | 
దంపత్యోః పర్యదాల్పీత్యా భూషావాస :పరిచ్భదాన్‌ 1123 


మహారాజ్జీ = మహారాణియగు, శతరూపా = శతరూప, దంపత్యోః = 
దంపతులకు ఇద్దరికి, ప్రీత్యా = మేమతో, మహాధనాన్‌ = మిక్కిలి విలువైన, 
భూషావాసః పరిచ్చదాన్‌ = భూషణములను వస్త్రములను ఇంటి సామగ్రిని, 
పారిబర్హాన్‌ = పెళ్లి కానుకలుగా, పర్యదాత్‌ = ఇచ్చెను. 


మహారాణియగు శతరూప ఆ కొత్త దంపత్తులకు మిక్కిలి విలువైన 
భూషణములను, వస్త్రములను, ఇంటి సామగ్రిని ెల్లికానుకలుగా 
(ప్రేమతో ఇచ్చెను. 


ప్రత్తాం దుహితరం సమ్రాట్‌ సదృక్షాయ గతవ్యథః | 
ఉపగుహ్య చ బాహుభ్యామౌత్కంఠ్యోన్మథితాశయః 11 24 
గతవ్యథః = తొలగిపోయిన చింతగల, సమ్రాట్‌ = మను చక్రవర్తి, 


సదృక్షాయ = యోగ్యుడగు వరుని కొరకు, ప్రత్తామ్‌ = ఇచ్చి” వివాహము 
చేయబడిన, దుహితరమ్‌ = కుమార్తెను, బాహుభ్యామ్‌ = రెండు చేతులలో, 


తృతీయ స్కంధము - అధ్యాయము 22 463 


ఉపగుహ్య = కౌగిలించుకొని, బెత్కంఠ్య-ఉన్మథిత-ఆశయః = ఉత్కంఠచే 
విహ్వాలమైన మనస్సు గలవాడాయును. 
మను చక్రవర్తి కుమార్తెను యోగ్యుడగు వరునకిచ్చి వివాహమును 


చేసి నిశ్చింతగా నుండెను. కాని, విరహోత్క్మంఠచే వ్యాకులమైన మన 
స్పుతో ఆయన కుమార్తెను రెండు చేతులతో కౌగిలించుకొనెను. . 


అశక్నువంస్తద్విరహం ముంచన్‌ బాష్పకలాం ముహుః | 
ఆసించదంబ వచ్చేతి నేత్రోదైర్దుహితుశిఖాః |! 25 


తత్‌-విరహమ్‌ = ఆమాయొక్క విరహమును, అశక్నువన్‌ = సహిం' 
చలేనివాడై ముహుః = మాటిమాటికీ, బాష్పకలామ్‌ = కన్నీటి బిందువును, 
ముంచన్‌ = విడిచిపెట్టుచున్నవాడై, అంబ = అమ్మా! వత్సే = అమ్మాయీ! 
ఇతి = అని, నేత్ర-ఉదైః = కన్నీళ్లతో, దుహితుః = కువూర్తెయొక్కు శిఖాః = 
కేశములను, ఆసించత్‌ = తడిపివేసెను. 


మను చక్రవర్తి కుమార్తయొక్క విరహమును సహించలేకపోయె 
ను. ఆయన అదే పనిగా కన్నీటిని విడుచుచుండెను. తల్లీ! అమ్మాయీ! 
అంటూ ఆయన ఆమె కేశములను తన కన్నీళ్లతో తడిపి వేసెను. 


ఆమంతు శ్‌ తం మునివరమనుజ్ఞాతస్పహానుగః | 
ప్రతస్టే రథమారుహ్య సభార్యస్ప్వపవురం నృపః 


| 26 


నృపః = మను చక్రవర్తి తమ్‌ = ఆ, మునివరమ్‌ = మహర్షిని, 
ఆమంత్య్యు = అడిగి: అనుజ్ఞాతః = అనుమతి ఈయబడినవాడై. సహ-అ 
నుగః = అనుచరులతో కూడినవాడై. సభార్యః = భార్యతో కూడినవాడై 
రథమ్‌ = రథమును, ఆరుహ్య = ఎక్కి, స్వపురమ్‌ = తన నగరమును గురిం 
చి, ప్రతస్టే = బయలు దేరెను. 


మను చక్రవర్తి ఆ మహర్షిని అడిగి సెలవు తీసుకొని తన భార్య, 
అనుచరులు వెంటర్థాగా రథముపై తన నగరమునకు బయలు దేరెను. 


ఉభయోరృషికుల్యాయాస్సరస్వత్యాస్సురోధసోః | 


464 ్ట శ్రీమద్భాగవతము 





బుషీణజాముపశాంతానాం పశ్యన్నాశమసంపదః || 27 


బుషికుల్యాయాః = బుషిగణములచే సేవించబడే, సరస్వత్యాః 
= సరస్వతీ నదియొక్క, ఉభయోః = రెండు, సురోధసోః = అందమైన తీర 
ములయందు, ఉపశాంతానామ్‌ = నివృత్తిసపరాయణులగు, బుషీణామ్‌ = 
మహర్షుల, ఆశ్రమసంపదః = ఆశ్రమముల. ప్రకృతిసంపదను, పశ్యన్‌ = 
చూచుచున్నవాడై (వెళ్లెను). " 

సరస్వతీనదిని మహర్షులు సేనించుచుందురు. దాని సుందరమగు 
రెండు తీరముల వెంబడి ప్రకృతిసంపదతో శోభిల్లే నివృత్తిపరాయణులగు 
మహర్షుల ఆశ్రమములు గలవు. మను చక్రవర్తి వాటి శోభను తిలకిస్తూ 
పయనించెను. న 


తమాయాంతమభి ప్రేత్య బ్రహ్మావర్తాత్ప్రజాః పతిమ్‌ |! 
గీతసంస్తుతివాదితైః ప్రత్యుదీయుః ప్రహర్షితాః || 28 
తమ్‌ = ఆ, పతిమ్‌ = మహారాజును, ఆయాంతమ్‌ = వచ్చుచున్న. 
వానినిగా, అభిప్రేత్య = తెలుసుకొని, ప్రజాః = జనులు, ప్రహర్షితాః = గొప్ప 
హర్షమును పొందినవారై, బ్రహ్మావర్తాత్‌ = బ్రహ్మావర్తమునుండి, గీతసంస్తు 
తివాదిత్రైః = గీతములు స్తోత్రములు వాద్యములతో, ప్రత్యుదీయుః = ఎదు 
రేగిరి. 


ఆ మహారాజు వచ్చుచున్నాడనే విషయము తెలిసి జనులు గొప్ప 


హర్షమును పొందినవారై, బ్రహ్మావర్తమునుండి గీతములు స్తోత్రములు 
వాద్యములతో ఆయనకు ఎదురేగిరి. 


బర్జిష్మతీ నామ పురీ సర్వసంపత్సమన్వితా | 
న్యపతన్‌ యత్ర రోమాణి యజ్ఞస్యాంగం విధున్వతః || 29 
సర్వసంపత్‌-సమన్వితా = అన్ని సంపదలతో కూడియున్ను బర్షి 


తీ నామ = బర్జిష్మతి అని ప్రసిద్దిని గాంచిన, పరీ = నగరము గలదు, 
యత్ర = ఎక్కడనైతే, అంగమ్‌ = శరీరమును, విధున్వతః = విదల్భ్బుచున్ను 


తృతీయ స్కంధము - అధ్యాయము 22 1 465 


యజ్ఞస్య = యజ్ఞ వరాహమూర్తియొక్క రోమాణి = రోనముములు, న్యపతన్‌ 
= పడినవో. 


అన్ని సంపదలతో నిండిన' బర్జిష్మతీ నగరము మనువుయొక్క 
ప్రసిద్ధమైన రాజధాని. యజ్ఞ వరాహమూర్తి తన శరీరమును విదల్చిన 
ప్పుడు ఆయన రోమములు "అక్కడ పడినవి. 


కుణాః కాశాస్త ఏవాసన్‌ శశ్వద్ధరితవర్చసః | 
బుషయో మొః పరాభావ్య యజ్ఞఘ్నూన్‌ యజ్ఞమీజిరే . 30 


"తే ఏవ = ఆ రోమములే, శశ్వత్‌-హరితవర్చసః = అన్ని కాలము 
లలో పచ్చని ప్రకాశము గల, కుశాః = దర్భలు, కాశాః = రెల్లు, ఆసన్‌ = 
అయినవి, బుషయః = మహర్షులు, మొ: = వేటిచే, యజ్ఞఘ్నాన్‌్‌ = యజ్ఞ 
ములను పాడుచేసే రాక్షసులను, పరాభావ్య = పరాభవించి, యజ్ఞమ్‌ = 
యజ్ఞమును (పరమేశ్వరుని), ఈజిరే = చేసిరో (ఆరాధించిరో. 


ఆ రోనుములే అన్ని కాలములలో పచ్చగా ఉండే దర్చలు, రెల్లు 
ఆయెను. మహర్షులు వాటితో యజ్ఞమునకు విఘ్నమును కలిగించే రాక్షసు 
లను తరిమికొట్టి యజ్ఞమును చేసి, శ్రీహరిని ఆరాధించిరి. 


కుశకాశమయం బర్జిరాస్తీర్య భగవాన్మనుః | 
_ _అయజద్యజ్ఞపురుషం లబ్బ్వా స్థానం యతో భువమ్‌ 1 31 


భగవాన్‌ = పూజ్యుడగుః మన్గుః = మను చక్రవర్తి, కుశకాశమయమ్‌ 
= దర్భలు రెల్లుతో కూడిన, 'బర్జి = ఆసనమును, ఆస్తీర్య = పరిచి యతః = 
ఏ వరాహ భగవానునినుండి, భువమ్‌ = భూమిని, స్పానమ్‌ = స్పానముగా, 
లబ్ధ్వా = పొంది, యజ్ఞపురుషమ్‌ = యజ్ఞపురుషుడగు శ్రీహరిని అయజత్‌ 
= ఆరాధించెనో. 
పూజ్యుడగు మనుచక్రవర్తి వరాహ భగవానునినుండి భూమి అనే 
నివాసస్థానమును పొంది, ఈ స్థానములో దర్భలు 'రెల్లుతో కూడిన ఆసన 
మును పరిచి, యజ్ఞపురుషుడగు శ్రీహరిని ఆరాధించెను. 


466 శ్రీమద్భాగవతము 
బర్జిష్మతీం నామ విభుర్యాం నివిశ్య సమావసత్‌ |! 
తస్యాం ప్రవిష్టో భవనం తాపత్రయవినాశనమ్‌ | _ . 32 


బర్జిష్మతీం నామ = బర్హిష్మతి అని ప్రసిద్ధికెక్కిన, యామ్‌ = ఏ ప్పర 
మును, సమావిశత్‌ = నివసించెనో, విభుః = మను చక్రవర్తి, నివిశ్య = ప్రవే 
శించి, తస్యామ్‌ = ఆ పురమునందు, _తాపత్రయవినాశనమ్‌ = మూడు విధ 
ముల తాపసములను పోగొట్టే, భవనమ్‌ = భవనమును, ప్రవిష్టః = ప్రవేశిం 
చెను. 


ఆ స్టానమే బర్హిష్మతీ నగరము. దానియందే మనుప్రభువు అప్పటి 
నుండియు నీవసించుచుండెను. ఇప్పుడు ఆయన ఆ నగరమును చేరుకొ 
ని మూడు విధముల తాపమును పోగొట్టే తన భవనమును ప్రవేశించెను. 


సభార్యస్పప్రజః కామాన్‌ బుభుజేంన్యావిరోధతః | 
సంగీయమానసత్కీ ర్తిస్పస్తీంఛిస్సురగాయకైః ! 
ప్రత్యూషేష్వనుబద్దేన హృదా శృణ్వన్‌ హరేః కథాః !! 33 


సస్త్రీభిః = అప్పరసలతో కూడియున్ను సురగాయకైైః = గంధర్వు 
లచే, సంగీయమానసత్కీ ర్తిః = బాగా గానము చేయబడుచున్న మంచి కీర్తి 
గల మనువు, ప్రత్యూషేషు = ప్రాతకాలములయందు, అనుబద్ధేన = భక్తితో 
నిండిన, హృదా = హృదయముతో, హరేః = శ్రీహరియొక్క, కథాః = కథల 
ను, శృణ్వన్‌ = ం వినుచున్నవాడై, సభార్యః = భార్యతో గూడినవాడై, సప్రజః 
= సంతానముతో కూడినవాడై, అన్య-అవిరోధతః = ధర్మార్ధమోక్షములకు 
విరోధము లేకుండా, కామాన్‌ = కానముములను, బుభుజే = భోగించెను. 


ఆ మనుచక్రవర్తి అచట తన భార్యతో పిల్లలతో గూడి /ధర్మార్థమో 
క్షములకు విరోధము లేని విధముగా భోగములననుభవించెను. ఆయన 
. సత్కీర్తిని అప్సరసలు, గంధర్వులు చక్కగా గానము చేసెడివారు. కాని, 
ఆయన ప్రాతఃకాలములయందు భక్తితో నిండిన హృదయముతో శ్రీహరి 
యొక్క గాథలను వినెడివాడు. 


నిష్ణాతం యోగమాయాసు మునిం స్వాయంభువం మనుమ్‌! 


యదా భ్రంశయితుం భోగా న శేకుర్చగవత్పరమ్‌ || 34 


యత్‌ = ఏ కారణముచే, యోగమాయాసు = స్వేచ్భచే భోగము 
లను సృష్టించుటయందు, నిష్టాతమ్‌ = నిప్పుణుడైనట్టియు, మునిమ్‌ = మన 
నశీలుడైనట్టియు, స్వాయంభువమ్‌ = స్వయంభువుని పుత్రుడైనట్టియు, భగ 
వత్‌-పరమ్‌ = భగవత్పరాయణుడైన, మనుమ్‌ = మను చక్రవర్తిని, భోగాః = 
భోగములు, ఆ = కొంచెమైననూ, భ్రంశయితుమ్‌ = చలింపజేయుటకు, న 
శేకుః = సమర్థములు కాలేదో. 


కావుననే, తన ఇచ్భచే భోగములను సృష్టించుటయందు నిప్పుణు 
డైననూ మననశీలుడగు స్వాయంభువ మనువు భగవత్పరాయబణుడుగనే 
యుండెను. ఆయనను భోగములు కొంచెమైననూ చలింప జేయుటకు 
సమర్హములు కాలేదు. 


అయాతయామాస్తస్యాసన్‌ యామాస్స్వాంతరయాపనాః | 
శృణ్వతో ధ్యాయతో విష్ణోః కుర్వతో బ్రువతః కథాః 1! 35 


విష్ణోః = శ్రీహరియొక్కు కథాః = గాథలను, శృణ్వతః = వినుచున్న 
ట్టియు, ధ్యాయతః = = ధ్యానించుచున్నట్టియు, కుర్వతః = సేవను చేయుచు 
న్నట్టియు, బ్రువతః = చెప్పుచున్న తస్య = ఆయనకు, స్వ-అంతర 
యాపనాః = తన పాలనాకాలమును చెల్లింపజేసే, యామాః = జాములు, 
అయాతయామాః = సఫలములు, ఆసన్‌ = అయినవి. 


ఆయన శ్రీహరియొక్క గాథలను వింటూ, చెప్పూ, శ్రీహరినే ధ్యాని 
స్తూ శ్రీహరిన్ని సేవిస్తూ ఉండెడివాడు. ఈ విధముగా ఆయన మన్వంతర 
ములోని జాములు అన్నీ ఆయనకు సఫలములే అయినవి. 


స ఏవం స్వాంతఠం నిన్యే యుగానామేకసప్తతిమ్‌ | 
వాసుదేవప్ర ప్రసంగేన పరిభూతగతిత్రయః . 36 
వాసుదేవప్రసంగేన = శ్రీహరియొక్క ప్రసంగముచ్చే పరిభూతగతి 


త్రయః = తిరస్కరించబడిన మూడు అవస్థలు మూడు గుణములు 
మరియు మూడు తాపములు గల, సః= ఆ మనువు, ఏవమ్‌ = ఈ విధము 


468 శ్రీమద్భాగవతము 





గా స్వ-అంతరమ్‌ = తన మన్వంతరమగు, యుగానాం ఏకసప్తతిమ్‌ = 
జెబ్బది ఒక్క మహాయుగములను, నిన్యే = గడిపెను. 


ఆ మనువు ఈ విధముగా వాసుదేవుని ప్రసంగముచే జాగ్రత్తు 
స్వప్నము సుషుప్తి అనే మూడు అవస్థలను, ఆధ్యాత్మిక ఆధిభాతిక అధిదై 
వికములనే మూడు తాపములను జయించి, సత్త్వరజస్తమాగుణములకు 
అతీతమైన స్టితిని పొందెను. ఆయన ఈ విధముగా తన మన్వంతర కాల 
మగు డెబ్బది ఒక్క మహాయుగములను గడిపివేసెను. 


శారీరా మానసా దివ్యా వైయాసే యే చ మానుషాః | 
భౌతికాశ్చ కథం క్లేశా బాధంతే హరిసంశయమ్‌ |! ఏ 


వైయాసే = ఓ వ్యాసప్పుత్రా! శారీరాః = శరీరమునకు సంబంధించి 
నవి, మానసాః = మనస్సునకు చెందినవి, దివ్యాః = దైవమునకు సంబంధిం 
చినవి, చ = మరియు, యే = ఏ, మానుషాః = మానవకృతములైనవి, 
భౌతికాః చ = ఆధిభౌతికములగు, క్లేశాః = క్లేశములు, హరిసంశ్రయమ్‌ = 
శ్రీహరిని ఆశ్రయించిన వానిని, కథమ్‌ = ఎట్లు, బాధంతే = బాధించును? 


వ్యాసపుత్రుడవగు ఓ విదురా! జ్వరము మొదలగునవి శరీరము 

"నకు చెందిన క్లేశములు. శోకము మొదలగు క్లేశములు మానసికములు. 

అనావృష్టి మొదలగునవి ఆధిదైవిక క్లేశములు. ఒకప్పుడు శత్రువులు క్లేశ 

, ములను కలిగించెదరు. పాము కాటు మొదలగునవి అధిభౌతిక క్లేశములు. 
ఇవి అన్నీ శ్రీహరిని శరణు జొచ్చినవానిని ఎట్లు బాధించును? 


యః పృష్టో మునిభిః ప్రాహ ధర్మాన్నానావిధాన్‌ శుభాన్‌ | 
నృణాం వర్ణాశ్రమాణాం చ సర్వభూతహితస్సదా 1] "3కి 


సదా = అన్ని వేళలా, సర్వభూతహితః = సకలప్రాణుల హిత 
యును కోరే యః = ఏ మనువు, మునిభిః = మహర్షులచే, పృష్టః = ప్రశ్నిం 
చబడినవాడై, నృణామ్‌ = మానవులకు, చ = మరియు, వర్జ-ఆశ్రమాణామ్‌ 
' = వర్ణములకు ఆశ్రమములకు, నానావిధాన్‌ = అనేకవిధములైన, శుభాన్‌ = 
మంగళకరములగు, ధర్మాన్‌ = ధర్మములను, ప్రాహ=చెప్పెనో. 


తృతీయ స్కంధము - అధ్యాయము 22. 469 


మనువు అన్ని వేళలా సకలప్రాణుల హితమును ' కోరెడివాడు. 
మునులు ప్రశ్నించగా, ఆయన సకలమానవులకు మరియు వర్ణములకు 
ఆశ్రమములకు సంబంధించిన అనేకవిధములైన ధర్మములను బోధించెను. 
ఈ ధర్మములు మానవులకు శుభమును కలిగించును. 


ఏతత్త ఆదిరాజస్య మనోశ్చరితమద్భుతమ్‌ | 
వర్ణితం వర్దనీయస్య తదపత్యోదయం శృణు |! ఏం 


ఇతి శ్రీమద్భాగవతే మహాప్పురాణే తృతీయస్కంధే 
ద్వావింశో 5ధ్యాయః || 


వర్దనీయస్య = వర్ణించదగిన, ఆదిరాజస్య = మొట్టమొదటి చక్రవర్తి 
యగు, మనోః = మనువుయొక్క, ఏతత్‌ = ఈ, అద్భుతమ్‌ = అద్భుతమగు, 
చరితమ్‌ = వృత్తాంతము, తే = నీ కొరకు, వర్ణితమ్‌ = వర్షించబడినది, తత్‌ 
-అపత్య-ఉదయమ్‌ = ఆయన కుమార్తెయగు దేవహూతి యొక్క గొప్పదన 
మును గురించి, శృణు = వినుము. 


మనువు మొట్టమొదటి చక్రవర్తి. అద్భుతమగు ఆయన ' చరిత్ర 
వర్ణించదగినది. దానిని నేను వర్ణించి చెప్పితిని. ఇప్పుడు ఆయన కుమార్తె 
యగు దేవహూతి యొక్క మహత్త్వమును గురించి వినుము. 


శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో 
ఇరువది రెండవ అధ్యాయము ముగిసినది (22). 


కే చ 


అథ త్రయోవింశోశధ్యాయః 
దేవహూతి కర్ణముల విహారము 


మైత్రేయ ఉవాచ | 
పితృభ్యాం ప్ర ప్రస్టితే సాధ్వీ పతిమింగితకోవిదా |! 
నిత్యం పర్యచరత్పీత్యా భవానీవ భవం ప్రభుమ్‌ 1] గ 


మైత్రేయః = మైత్రేయుడు, ఉవాచ = పలికెను, పితృభ్యామ్‌ =తల్లి 
దండ్రులచే, ప్రస్థితే = వెళ్లబడగా, ఇంగితకోవిదా = అభిప్రాయమును తెలు. 
సుకొనుటలో నిప్పణురాలగు, సాధ్వీ = పతివ్రతయగు దేవహూతి, నిత్యమ్‌ 
= నిత్యము, భవానీ = పార్వతి, ప్రభుమ్స్‌= ప్రభువగ్గు, వం ఇవ = శివుని 
వలె, ప్రీత్యా = గ్రేమతో, పర్యచరత్‌ = పరిచర్యను చేసె 


మైత్రేయుడు ఇట్లు పలికెను --- తల్లిదండ్రులు (క. తరువాత 
పతివ్రతయగు దేవహూతి భర్తముక్క ఇంగితమును నేర్పుగా తెలుసు 
కుంటూ పార్వతి శివప్రభుని వలె ఆయనకు ప్రేమతో నిత్యము పరిచర్యను 
చేసెను 
విశ్రంభేజాత్మశౌచేన గౌరవేణ దమేన చ | 
శుశూషయా సౌహృదేన వాచామధురయాచభోః |! 2 
విసృజ్య కామం దంభం చ ద్వేషం లోభమఘం మదమ్‌ | 
అప్రమత్తోద్యతా నిత్యం తేజీయాంసమతోషయత్‌ ! | 3 
భోః = ఓ విదురా! విశంభేణ = చనువుతో, ఆత్మశౌచేన = అంతఃక 


రణశుద్ధితో, గౌరవేణ = ఆదరముతో, దమేన = ఇంద్రియజయముతో, 
శుశ్రూషేయా = స్పేవత్రో, సౌహృదేన = ేమతో, చ = మరియు, వముధురయా 


తృతీయ స్కంధము, - అధ్యాయము 23 తాకే 








= నుధురమగు, వాచా = వాక్కుతో, కామమ్‌ = కామమును, దంభమ్‌ = 
బడాయిని, ద్వేషమ్‌ = ద్వేషమును, లోభమ్‌ = లోభమును, అఘమ్‌ = వ 
మును, చ = మరియు, నమదమ్‌ = గర్వమును, విసృజ్య = విడిచిపె 
నిత్యమ్‌ = నిత్యము, అప్రమత్తా = సావధానురాలై. ఉద్యతా = ప. 
గలదై, తేజీయాంసమ్‌ = తేజశ్శాలియగు కర్దముని, అతోషయత్‌ = సంతోష 
పెట్టెను. 
ఆమె ,చనువు అంతఃకరణశుద్ది ఆదరము ఇంద్రియజయము సేవా 
భావము డేమ వుధురముగు వాక్కు అనే గుణములను కలిగియుండెను. 
ఆమ్‌ కావును, దంభము, ద్వేషము, లోభము, పాపము, గర్వము అనువా 
టిని పరిత్యజించెను. ఆమె తేజశ్శాలియగు కర్టముని సావధాను గలై ప్రయ 
త్నపూర్వకముగా నిత్యము సేవించి సంతోషపెట్టెను. 


సవై దేవర్షివర్యస్తాం మానవీం సమనువ్రతామ్‌ |! 
దైవాద్గరీయసః పత్యురాశాసానాం మహాశిషః [| వ 


కాలేన భూయసా క్షామాం కర్శితాం 'వ్రతచర్యయా | 
ప్రేమగద్గదయా వాచా పీడితః కృపయాబ్రవీత్‌ [| వ్‌ 


| - బేవర్షివర్యః జ దేవర్డులలో డేష్టుడగు, సః = ఆ కర్దముడు, నమూన 
వీమ్‌ =మనువు కుమార్తె అయినట్టియు, . సమనువ్రతామ్‌ = తనను అనుస 
రించుచున్నట్టియు, దైవాత్‌ = దైవముకంటె, గరీయసః = గొప్పవాడగు, 
పత్యుః = భర్తనుండి, మహాశిషః = గొప్ప మనోరథములను, ఆశాసానామ్‌ =. 
ఆకాంక్షించుచున్నట్టియు, భూయసా కాలేన = చిరకాలము, వ్రతచర్యయా 
= వ్రతానుష్టానముచే, క్షామామ్‌ = కృశించినట్టియు, కర్శితామ్‌ = క్లేశమును 
పొందుచున్ను తామ్‌ = ఆ దేవహూతిని (చూచి), పీడితః = దుఃఖమును 
పొందినవాడై. గేమగద్దదయా = గ్రేమతో బొంగురువోయిన, వాచా = 
వాక్కుతో, కృపయా = దయతో, అబ్రవీత్‌ = పలికెను. 


మనుపుత్రియగు ఆ దేవహూతి దైవముకంటె గొప్పవాడగు భర్తను 
అనుసరించుచుండెను. ఆమె ఆ భర్తనుండి గొప్ప మనోరథములనాకాంక్షిం 
చెను. ఆమె చిరకాలము వ్రతానుష్టానముచే క్లేశమును పొంది చిక్కియుండె 


472 శ్రీమద్భాగవతము 





ను. చేవర్డులలో (్రేష్టుడగు ఆ కర్టముడు ఆమెను చూచి దుఃఖితుడై. దయ 
కలిగి బొంగురు వోయిన కంఠముతో ్రేమపూర్వకముగా ఆమెతో నిట్లనెను. 


కరమ ఉవాచ |! 
తుష్టోహమద్య తవ మానవి కూసజాయాన 
శుశూషయా పరమయా పరయా చ భక్త్యా / 
యో దేహినామయమతీవ సుహృత్స్వదేహో 
నావేక్షితస్సముచితః క్షపితుం మదర్ధే [|| 6 


మానవి = ఓ మనుప్పుత్రీః మానదాయాః = మర్యాదను ఇచ్చే, తవ 
= నీ, పరమయా = గొప్పు శుశూషయా = సేవచ్చే చ= మరియు, పరయా 
జు అన్నిటినీ మించిన, భక్త్యా దు భక్తిచే, అద్య = ఈనాడు, అహమ్‌ = నేను, 
తుష్టః = సంతోషించితిని, సముచితః = కొనియాడదగిను అయమ్‌ = ఈ, 
స్వదేహః = నీ దేహము, మదర్దే =నా సేవ లక క్షపితుమ్‌ = క్షీణింపజే 
యుటకు, న్తావేక్షితః = ఉయేక్రించ్‌ బడినది, యః ఏ దేహము, దేహినామ్‌ 
= ప్రాణులకు, అతీవ = మిక్కిలి, సుహృత్‌ = ప్రియమైనడో 


కర్దముడిట్లు పలికెను --- ఓ మనుపుత్రీ! నీవు ఇతరులకు ఇచ్చే 
మర్యాద గొప్పది. నీ ఉత్తమమగు సేవ, అన్నిటినీ మించిన ఫక్తి నాకు 
ఈనాడు సంతోషమును కలిగించినది. నీ ఈ కొనీయాడదగిన దేహమును 
నీవు నా సేవ కొరకై ఉపేక్ష జేసి క్షీణింప జేసినావు. సకలప్రాణులకు 
దేహము చాల ప్రియమైనది గదా! . 


యేమే స్వధర్మనిరతస్య తపస్పమాధి- 
విద్యాత్మయోగవిజితా భగవత్ప్రసాదాః | 
" తానేవ తే మదనుసే సేవనయావరుద్ధాన్‌ దృష్టం 
ప్రపశ్య వితరామ్యభయౌన శోకాన్‌ [| న్‌ 
యే =వి, స్వధర్మనిరతస్య = తన ధర్మమునందు నిష్టను కలిగి 


యున్న మే = నా, తపః-సమాధివిద్యా-ఆత్మయోగవిజితాః = తపస్సు 
ధ్యానము ఉపాసనలయందలి చిత్తెకాగ్రతలచే పొందబడిన, భగవత్‌-ప్ర 


తృతీయ స్కంధము - అధ్యాయము 23 ఉం 


సాదాః = భగవంతుని అనుగ్రహములైన విభూతులు గలవో, అభయాన్‌ = 
భయము లేనివి, అశోకాన్‌.= శోకము లేనివి, తే = నీచే, మత్‌-అనుసేవ 
నయా =నన్ను సేవించుటచే, అవరుద్దాన్‌ = వశము చేసుకొనబడినవి అగు, 
తాన్‌ ఏవ = ఆ విభూతులనే, '్ర ప్రపశ్య = చక్కగా చూడుము, దృష్టిమ్‌ = = 
దివ్యదృష్టిని, వితరామి = ఇచ్చుచున్నాను. 


నేను స్వధర్శ్మమునందు నిష్ట గలవాడనై చిత్తమును ఏకాగ్రము 
చేసి తపస్సును, ధ్యానమును, ఉపాసనను చేసి, భగవంతుని అనుగ్రహ 
రూపములగు విభూతులను (ుహివములను) సంపాదించితిని. వాటి వలన 
లభించే దివ్యభోగములయందు భయము గాని, శోకము గాని లేదు. నన్ను 
నిరంతరముగా సేవించిన నీకు కూడ అవి వశమైనవి. నేను నీకు దివ్యదృ 
ష్టైని ఇచ్చెదను. నీవు వాటిని చూడుము. 


అన్యే పునర్భగవతో భ్రువ ఉద్విజ్భృంభ- 
విభ్రంశితార్ధరచనాః కిమురుక్రమస్య ! 
సిద్ధాసి భుంక్ష్వ విభవాన్నిజధర్మదోహాన్‌ 
దివ్యాన్న రైర్దురధిగాన్నుపవిక్రియాఖిః || 8 


ఉరుక్రమస్య = వామనావతారములో పెద్ద అడుగులుగల, భగవతః 
= శ్రీహరి భగవానుని, భ్రువః = కనుబొమ (కాలము) యొక్క, ఉద్విజృంభ 
విభ్రంశిత-అర్హరచనాః = ముడివడుటచే నశింపజేయబడిన మనోరథముల 
యోజనలు గల, అన్యే పునః = ఇతరములగు భోగములైతే, కిమ్‌ = ఎంత?, 
సిద్ధా = సిద్ధారాలవు, అసి = అగుచున్నావు, నిజధర్మదోహాన్‌ = నీ పాతివ 
త్యధర్మముచే సంపాదించబడినట్టియు: నరైః = మానవులచే, నృపవి్రి 
యాభఖిః = మేము రాజులము అనే అభిమానములచే, దురధిగాన్‌ = పొంద 
శక్యము కాని, దివ్యాన్‌ = దివ్యములగు, విభవాన్‌ = భోగములను, భుంక్ష్వ 
= అనుభవించుము, 


స్వర్గము మొదలగు ఇతరభోగములెన్ని ఉన్నా అవి సర్వశక్తిమం 
తుడగు. శ్రీహరియొక్క కనుబొమల ముడివడుటచే వాటి యోజనలు 
అన్నియు వినష్టమగును. కాలముయొక్క ప్రభావము ముందు అవి యెంత 


474 శ్రీమద్చాగవతము 





ట్‌వి? నీవు నీ పాతివత్యధర్మమునందు సిద్ధురాలవైనావు. ఆ ధర్మము నీకు 
దివ్యములగు భోగములను సంపాదించి పెట్టును. మేము ధనము అధికా 
రము గలవారము అని విర్రవీగే మానవులు కః భోగములను లలు 
అట్టి భోగములను నీవు అనుభవించుము, 


ఏవం బువాణమబలాఖిలయోగమాయా- 
విద్యావిచక్షణమవేక్ష్య గతాధిరాసీత్‌ ! 

సంప్రశయప్రణయవిహ్వలయా గిరేషద్‌- 
వ్రీడావలోకవిలసద్దసితాననాంంహ || 0 


అభిలయోగమాయావిద్యావిచక్షణమ్‌ = అన్ని యోగశక్తులయందు 
విద్యలయందు సమర్థుడైనట్టియు, ఏవమ్‌ = ఈ విధముగా, బువాణమ్‌'= 
పలుకుచున్న కర్టముని, అవేక్ష్య = చూచి, అబలా = దేవహూతి, గత-అధిః 
= తొలగిన మనోవ్యథ గలది, ఆసీత్‌ = ఆయెను, సంప్రశ్రయప్రణయవిహ్వ 
లయా = వినయము ్రేమలతో బొంగురువోయిన, గిరా = వాక్కుతో, ఈష 
ద్‌-వ్రీడా-అవలోకవిలసత్‌-హసిత-ఆననా = కొంచెము సిగ్గుగల చూప్పుతో 
ప్రకాశించే చిరునవ్వు గల ముఖము గలదిమొ, ఆహ = పలికెను. 

కర్ణముడు అన్ని యోగశక్తులయందు విద్యలయందు నిపుణుడు. 
ఆయన ఈ విధముగా మాటలాడుటను గని అమాయకురాలగు ఆ దేవ 
హూతికి మనస్సులోని వ్యథ తొలగిపోయెను.ఆమె ముఖము కొంచెము 
సిగ్గుతో కూడిన చూపులతో మరియు చిరునవ్వుతో ప్రకాశించుచుండెను. 
వినయముతో, ప్రేమతో బొంగురు వోయిన కంఠముతో ఆమె ఇట్లనెను. 


దేవహూతిరువాచ | 
రాద్ధం బత ద్విజవృమైతదమోఘయోగ- 

మాయాధిపే త్వయి విభో తదవైమి భర్తః | 
యస్తేభ్యధాయి సమయస్పకృదంగసంగో 

భూయాద్ధరీయసి గుణః ప్రసవస్సతీనామ్‌ 1 10 


తృతీయ స్కంధము - అధ్యాయము 23 శవ 


ద్విజవృష = ఓ బ్రాహ్మణ్రేస్టాః విభో= ఓ ప్రభూ! భర్తః = ఓ 
భర్తాః అమోఘయోగమాయా-అధిపే = అమోఘములగు యోగశక్తులకు 
అధిశ్వరుడవగు, త్వయి = నీయందు, ఏతత్‌ = ఇది, రాద్దం బత = సిద్ధించి 
యున్నది సుమా! తత్‌ = దానిని, అవైమి = తెలియుచున్నాను, త్తే సెచే, 
యః = ఏ సమయః = నియమము, అభ్యధాయి = చెప్పబడినదో, సకృత్‌ = 
ఒక్కసారి, అంగసంగః = అంగముల కలయిక భూయాత్‌ = కలుగుగాక! 
సతీనామ్‌ = పతివ్రతలకు, గరీయసి = గ్రేష్టుడగు భర్తయందు, ప్రసవః = 
సంతానము, గుణః = గొప్ప లాభము. . 


దేవహూతి ఇట్లు పలికెను --- ఓ బ్రాహ్మణశ్రేష్టా! నీకు అమోఘ 
ములగు యోగశక్తులమై ఆధిపత్యము' గలదు. నీవు సిద్దపురుషుడవని నేను 
ఎరుగుదును. ఓ ప్రభూ! నీవు నా భర్తవు. వివాహసమయములో సంతాన 
మును గురించి నీవు మాటను ఇచ్చియుంటివి. కావున, మనమిద్దరము 
కలిసి సుఖించాలని నా కోరిక. పతివ్రతలకు ్రేస్టుడగు భర్తతో సంతాన 
మును పొందుటయే గొప్ప లాభము. 


త శ్రేతికృత్యముపశిక్ష యథోపదేశం 

యేనైష మే కర్శితోంతిరిరంసయా5ంత్మా | 
సిద్ధ్యేత తే కృతమనోభవధర్షితాయా 

దీనస్తదీశ భవనం సదృశం విచక్ష్వ్య !| న. 


ఈశ = ఓ ప్రభూ! తత్ర = ఆ విషయములో, యథా-ఉపదేశమ్‌ = 
శాస్త్రోపదేశమునతిక్రమించకుండగా, ఇతికృత్యమ్‌ = సాధనసామగ్రిని ఉప 
శిక్ష = సంపాదించుము, యేన = దేనిచే తే = నీచే, కృతమనోభవధర్షి 
తాయాః = కలిగించబడిన మన్మథునిచే పీడను పొందిన, మే = నాయొక్క, 
అతిరిరంసయా = అధికమగు రమించవలెననే కోరికచే, కర్ఫితః = కృశింపజే 
యబడిన, ఏషః = ఈ, దీనః = దీనమగు, ఆత్మా = దేహము, సిద్ధ్యేత =సమ 
ర్థమగునో, తత్‌ = అందువలన, సదృశమ్‌ = యోగ్యమగు, భవనమ్‌ = భవన 
మును గురించి, విచక్ష్య = ఆలోచించుము. 


476 _ శ్రీమద్చాగవతము 


ఓ ప్రభూ! నీవు శాస్త్రోపదేశమునతిక్రమించకుండగా మన విహార 
మునకు కావలసిన సాధనసామగ్రిని సంపాదించుము. నిన్ను చూచుచున్న 
నా హృదయమును మన్మథుడు పీడించుచున్నాడు. నీతో రమించవలెననే 
కోరిక అధికముగా నున్ననూ, నా ఈ దేహము కృశించి దీనముగా నున్నది. 
ఈ దేహము విహారయోగ్యమగునట్లు అనుగ్రహించుము. మన విహారము 
నకు యోగ్యమైన భవనమును గురించి కూడ విచారించుము. 


మైత్రేయ ఉవాచ |! 
ప్రియాయాః ప్రియమన్విచ్భన్‌ కర్టమో యోగమాస్థితః | 
విమానం కామగం క్షత్తస్త ర్యేవావిరచీకరత్‌ ! | 12 


క్తత్తః ఇఓ విదురా!, కర్టమః = కర్ణముడు, ప్రియాయాః = ప్రియురా 
లగు దేవహూతిక్సి ప్రియమ్‌ = ప్రియమును, ఇచ్చన్‌ = గోరువాడై, అను = 
వెంటనే. యోగమ్‌ = యోగమును, ఆస్టితః = చేపట్టినవాడై. కామగమ్‌ = 
యథేచ్చగా సంచరించే, విమానమ్‌ = విమానమును, తర్షి ఏవ = అదే సమ 
యములో, ఆవిరచీకరత్‌ = ఆవిర్భవింప జేసెను 


ఓ విదురా! కర్ష్వముడు ప్రియురాలికి ప్రియమును చేయగోరి, 
వెంటనే అదే సమయములో యోగశక్తిని చేపట్టి, యథేచ్చగా సంచరించే 
విమానమును ఆవిర్భవింప జేసెను 


సర్వకామదుఘుం దివ్యం సర్వరత్నసమన్వితమ్‌ | 
సర్వర్ద్యుపచయోదర్కం మణిస్తం ఖైరుపస్కృతమ్‌ [| 13 
-. సర్వకామదుఘమ్‌ = కోరికలనన్నిటినీ తీర్చునది, దివ్యమ్‌ = ప్రకా 
శించునది, సర్వరత్నసమన్వితమ్‌ = గ్రేష్టవస్తువులన్నింటితో కూడియున్నది. 
సర్వ-బుద్ది-ఉపచయ-ఉదర్కమ్‌ = అన్ని సంపదల ఉత్తరోత్తరాభివృద్ధి గల 


ది, ష్‌ంళైలా = మణిస్తంభములచే, ఉప న అలంకరించబడినది 
(అగు విమానమును ఆవిర్భవింప జేసె 


ఆ దివ్యమగు విమానము టా తీర్చును. అన్ని శ్రేష్ట 
వస్తువులతో కూడియున్న ఆ విమానమునందు అన్ని సంపదలు ఒకదానిని 


తృతీయ స్కంధము - అధ్యాయము 23 ఉగ 


మించి మరియొకటి ఉన్నవి. అది మణిమయమగు న అలంక 
రింపబడి యున్నది. 


దివ్యోపకరణోపే సత్రం సర్వకాలసుఖావహమ్‌ | 
పట్టికాభిః పతాకాభిర్విచిత్రాభిరలంకృతమ్‌ .. కేడీ 


దివ్య-ఉపకరణ-ఉకేతమ్‌ = దివ్యమగు సాధనములతో కూడియు 
న్నది, సర్వకాలసుఖ- -ఆవహమ్‌ = అన్ని కాలములయందు సుఖమును కలి 
గించునది, విచిత్రాభిః = రంగు రంగుల, పట్టికాభిః = పట్టువస్త్రముల జండా 
లతో, పతాకాఖిః = పతాకలతో, అలంకృతమ్‌ = అలంకరించబడినది. 


దిష్యమగు సాధనములతో కూడియున్న ఆ విమానము అన్ని కాల 
ములలో సుఖమును కలిగించును. దానికి రంగు రంగుల జెండాలు, సతా 
కలు అలంకరించబడినవి. 


ప్రగ్బిర్విచిత్రమాల్యాభిర్మంజుశింజత్‌ షడంఘ్రిభిః | 
దుకూలక్షౌ మకౌ శేయెర్నానావ స్త్రర్విరాజితమ్‌ ! | క్షే5 


విచితమాల్యాభిః = రంగు రంగుల మాలలకు తగిన పుష్పములు 
గలిగినట్టియు, మంజుశింజత్‌-షడం[ఘఘ్రీభిః = మధురముగా ధ్వని చేయు 
చున్న తుమ్మెదలు గల, స్రగ్భిః = మాలలచే, దుకూలక్షామకౌశేయెః = 
నాజూకైన నూలు నార మరియు పట్టులతో చేసిన, నానావస్తె;ః = అనేక 
వస్త్రములచే, విరాజితమ్‌ = ప్రకాశించుచున్నది. న 


మాలలు కట్టదగిన రంగు రంగుల పుష్పముల మాలలతో ఆ 
విమానము అలంకరించబడెను. ఆ మాలల చుట్టూ తుమ్మెదలు ఎగు 
రుతూ మధురముగా ధ్వని చేయుచుండెను. ఆ విమానములో ఠరకరకముల 
నూలు నార మరియు పట్టు వస్త్రములు సమృద్ధిగా నుండెను. 


ఉపర్యుపరి విన్యస్తనిలయేషు పృథక్‌ పృథక్‌ | 
క్షిస్తెః కశిపుభిః కాంతం పర్యంకవ్యజనాసనైః ! | 16 


మ్‌ 


473 శ్రీమద్భాగవతము 


ఉపరి ఉపరి = ఒకదానిమై నొకటి, విన్యస్తనిలయేషు = నిర్మించబ 
డిన గృహములయందు, పృథక్‌ పృథక్‌ = వేర్వేరుగా, క్షిమైః = ఉంచబడిన, 
కళిపుఖిః = మెత్తలచే, పర్యంకవ్యజన-ఆసనైః = శయ్యలు గాలిని విసిరే 
సాధనములు మరియు ఆసనములతో, కాంతమ్‌ = సుందరముగానున్నది. . 
ఆ విమానములో అంతస్తులు ఒకదానిమై నొకటి నిర్మించబడి 


యున్నవి. వాటిలో మెత్తలు, శయ్యలు, గాలిని వీచే సాధనములు, ఆసన 
ములు వేర్వేరుగా అమర్చబడి చాల సుందరముగా నుండెను. 


తత్ర తత్ర వినిక్షిప్తనానాశిల్పోపశోభితమ్‌ | 
మహామరకతస్టల్యా జుష్టం విద్రుమవేదిభిః || క్ష 


తత్ర తత్ర = అక్కడక్కడ, వినిక్షిప్తనానాశిల్ప-ఉపశోభితమ్‌ = చెక్క 
బడిన అనేకవిధముల శిల్పములచే శోభిల్లునది,' మహామరకతస్థల్యా జ 
గొప్ప పచ్చలు పొదిగిన చదరపు నేలతో, విద్రువమవేదిభిః = పగడముల 
అరుగులతో, జుష్టమ్‌ = కూడియున్నది. 


దానిలో అక్కడక్కడ అనేకవిధముల అందమైన శిల్పములు చెక్క 
బడియున్నవి. అది ఇంద్రనీలమాణిక్యములు పొదిగిన చదరపు నేలతో 
మరియు సగడములు పొదిగిన అరుగులతో శోభిల్లుచుండెను. 


ద్వాస్సు విద్రుమదేహల్యా భాతం వజకపాటవత్‌ ! 
శిఖరేష్వింద్రనీలేషు హేమకుంభఖైరధిశ్రితమ్‌ || 18 


ద్వాస్సు = ద్వారములయందు, విద్రుమదేహల్యా = పగడముల 
కడపతో, భాతమ్‌ = ప్రకాశించునది, వజ్రకపాటవత్‌ = వజ్రములు పొదిగిన 
తలుపులు గలది, ఇంద్రనీలేషు = ఇంద్రనీలమాణిక్యములు పొదిగిన, శిఖ 
'రేషు = భవనముల అగ్రములయందు, హేముకుంఖైః = బంగరు కలశముల 
చే, అధిశ్రితమ్‌ = అధిష్టించబడినది. 


ద్వారముల కడపలకు పగడములు, తలుపులకు వజ్రములు పొదు 
గబడినవి. భవనముల అగ్రములయందు ఇంద్రనీలమణులు పొదగబడి, 
బంగరు కలశములు స్టాపించబడినవి. 


తృతీయ స్కంధము - అధ్యాయము 23 4౦ 


చక్షుష్మత్పద్మరాగాగై ఫ్యర్వజభిత్తిషు నిర్మితైః. | 
జుష్టం విచిత్రవైతానైర్మహార్తె ర్లేముతోరణైః || క్షం 


వజ్రభిత్తిషు = వజ్రముల గోడలయందు, నిర్మి తైః = నిర్మించబడిన, 
చక్షుష్మత్‌-పద్మరాగ-అగ్రై్యః = కన్నులను బోలిన డ్రేష్టమగు కెంపులతో, 
విచిత్రవైతానైః = రంగు రంగుల మేలుకట్టుల సమూహములతో, మహార్షై = 
మిక్కిలి విలువైన, హేమతోరణైః = భంగతి తోరణము (బహిర్ద్వారము) 
లతో, జుష్టమ్‌ = కూడియున్నది. 


ఆ భవనములలో వజముల గోడలయందు పొదిగిన. కెంపులు 
కన్నులవలె భాసించుచున్నవి. ఆ విమానము మేలుకట్టుల సమూహము 
లతో మరియు బంగరు తోరణములతో కూడియున్నది. 


హంసపారావతవ్రాతైస్తత్ర తత్ర నికూజితమ్‌ ! 
కృత్రిమాన్‌ మన్యమానైస్స్వానధిరుహ్యాధిరుహ్యు చ || 20 


కృత్రిమాన్‌ = కృత్రిమములగు బొమ్మలను, స్వాన్‌ = తమ జాతి 
సక్షులనుగా, మన్యమానైః = 'తలపోయుచున్ను హంసపారావతవ్రాతైః = 
హంసలు పావురముల సమూహములచే, అధిరుహ్యు అధిరుహ్య చ = 
వాటి మీదకు పాకి పాకి, నికూజితమ్‌ = అధికముగా కూయబడుచున్నది. 


ఆ భవనములలో వివిధపక్షుల శిల్పములు గలవు. హంసలు పావు 
రములు వాటిని చూచి తమ జాతి పక్షులేనని భావించి వాటితో ఆటలాడు 
టకు నిరంతరముగా ప్రయత్నిస్తూ గట్టిగా కూయుచున్నవి. 


విహారస్థానవిశ్రామసం వేశప్రాంగణాజిరః | 
యథోపజోషం రచితైర్విస్మాపనమివాత్మనః [| 21 
యథా-ఉపజోషమ్‌ = అవసరమునకు తగ్గట్లుగా, రచితైః = త్త 


చబడిన, విహారస్థాన విశ్రామసం వేశప్రాంగణ- అజిరైః = విహరించే స్ధల 
ములు విశ్రాంతిగా కూర్చుండే స్థలములు పరుండే గదులు వాకిళ్లు ముంగి 


480 శ్రీమద్చాగవతము 





కళ్లతో, ఆత్మనః = తనకు, విస్మాపనం ఇవ = విస్మయమును కలిగించుచు 
న్నదా యన్నట్లు ఉన్నది. 

దానిలో అవసరమునకు సరిపోవృనట్లుగా విహరించే స్పలములు, 
విశ్రాంతిగా కూర్చుండే స్థలములు, పరుండే గదులు, వాకిళ్లు, ముంగిళ్లు 
ఏర్పాటు చేయబడినవి. విమానమును చూచి, కర్దముడు కూడ ఆశ్చర్య 
పడునా యన్నట్లు ఉన్నది. 


ఈదృగ్భృహం తత్పశ్యంతీం నాతిప్రీతేన చేతసా | 
సర్వభూతాశయాబిజ్ఞః ప్రావోచత్కర్ణమస్ప్వయమ్‌ || 22 


ఈద్భృక్‌ = ఇట్టి, తత్‌ = ఆ, గృహమ్‌ = విమానగృహమును, న-అతి 
పీతేన = మిక్కిలి ప్రీతిని పొందని, చేతసా = మనస్సుతో, పశ్యంతీమ్‌ = 
చూచుచున్న దేవహూతిని గురించి, సర్వభూత-ఆశయ-అభిజ్ఞః = సకలప్రా 
ణుల మనస్సులోని సంగతులను తెలుసుకొనగలి గే, కర్టవుః = కర్దముడు, 
స్వయమ్‌ = స్వయముగా, ప్రావోచత్‌ = పలికెను. 


ఇట్టి ఈ గృహమును చూచి దేవహూతి పెద్ద ప్రీతిని పొందలేదు. 
కర్దముడు సకలప్రాణుల మనస్సులలోని విషయములను గ్రహించగల 
యోగి, ఆయన తానే ఆమెను మాటలలోనికి దింపి ఇట్లనెను. 


నిమజ్ఞ్యాస్మిన్‌ హ్రదే భీరు విమానమిదమారుహ | 
. ఇదం శుక్షకృతం తీర్ధమాశిషాం యాపకం నృణామ్‌ || 23 


భీరు = ఓ భయస్వభావము గలదానా! అస్మిన్‌ = ఈ, హ్రదే జ 
చెరువునందు, నిమజ్మ్య = మునిగి, ఇదమ్‌ = ఈ, విమానవ్‌ = విమానము 
ను, ఆరుహ = ఎక్కుము, ఇదమ్‌ = ఈ, శుక్షకృతమ్‌ = శ్రీహరిచే చేయబడి 
న్య తీర్ధమ్స్‌ = తీర్ధము, నృణామ్‌ = మానవృలకు, ఆశిషామ్‌ = మనోరథముల 

కు యాపకమ్‌ = పొందించునది. 


ఓ భయస్వభావము గల దేవహూతీ! ఈ సరస్సులో మునిగి ఈ 
విమానమునెక్కుము. ఈ సరస్సును స్వయముగా శ్రీహరియే తన ఆనంద 


తృతీయ స్కంధము - అధ్యాయము 23 ఉరికే 


బాష్పములతో నిర్మించెను. దీనియందు స్నానమును చేసిన మానవులకు 
మనోరథములీడేరును. 


- సా తదృర్తుస్సమాదాయ వచః కువలయేక్షణా | 
సరజం బిభ్రతీ వాసో వేణీభూతాంశ్చ మూర్దజాన్‌ |] 24 


అంగం చ మలసంకేన సంఛన్నం శబలస్తనమ్‌ | 
ఆవివేశ సరస్వత్యాస్సరశ్ళివజలాశయమ్‌ || “25 
సరజమ్‌ = పాతబడిన, వాసః = వస్త్రమును, వేణీభూతాన్‌ = 

జడలు కట్టిన, మూర్దజాన్‌ = కేశములను, చ = మరియు, వములపంకేన = 
తడిసిన దుమ్ముతో, 'సంఛన్నమ్‌ = కప్పబడిన, శబలస్తనమ్‌ = పాలిపోయిన 
స్తనములు గల, అంగం చ = శరీరమును, బిభ్రతీ = దాల్చియున్ను కువల 
య-ఈక్షణా = కలువ కన్నులు సా = ఆ దేవహూతి, భర్తుః = భర్తయొక్క 
తత్‌ = అ, వచః = మాటను, సమాదాయ = స్వీకరించి, సరస్వత్యాః = సర 
స్వతీ నదియొక్క శివజల-ఆశయమ్‌ = మంగళకరమగు నీటికి నిలయమ. 
గు, సరః = సరస్సును, ఆవివేశ = ప్రవేశించెను. 


కలువ కన్నుల దేవహూతి పాతబడిన చీరను దాల్బియుండెను. 
ఆమె జుట్టు జడలు కట్టెను. పాలిపోయిన ఆమె శరీరము మట్టి కొట్టుకొని 
యుండెను. ఆమె భర్త మాటను అంగీకరించి, పవిత్రమగు జలములతో 
నిండియున్న ఆ సరస్వతీనదికి చెందిన బిందుసరస్సును ప్రవేశించెను. 


సాంతస్పరసి వేశ్శస్థాశ్శతాని దశ కన్యకాః | 
సర్వాః కిశోరవరయసో దదర్శోత్పలగంధయః |] 26 


సా = ఆమె, అంతః-సరసి = సరస్సు లోపల, వేశ్శస్థాః = ప్రాసాద 
మునందున్ను దశ శతాని = వేయి, కన్యకాః = కన్యలను, దదర్శ = చూచె 
ను సర్వాః = వారందరు, కిశోరవయసః = యౌవనములోనుండిరి, ఉత్పల 
గంధయః = కలువల సువాసన గలవారు. 


4ప్ర2 . శ్రీమద్భాగవతము 





ఆమె సరస్సు లోపల ఒక ప్రాసాదములో కలువల సువాసనను 
కలిగియున్న వేయి యువతులను చూచెను. 


తాం దృష్ట్వా సహసోత్టాయ ప్రోచుః ప్రాంజలయః స్త్రియః | 
వయం కర్మకరీస్తుభ్యం శాధి నః కరవామ కిమ్‌ ![! 27 


స్త్రియః = ఆ యువతులు, తామ్‌ = ఆమెను, దృష్ట్వా = చూచి, 
సహసా = వెంటనే, ఉత్తాయ = లేచి, ప్రాంజలయః = చేతులను జోడించిన 
వారై, ప్రోచుః = పలికిరి, వయమ్‌ = మేము, తుభ్యమ్‌ = నీ కొరకు, కర్మకరీః 
= పనులను చేయువారము, నః = మమ్ములను, శాధి = ఆదేశించుము, కిమ్‌ 
= దేనిని, కరవామ = చేయుదము? 


అ యువతులు ఆమెను చూచి వెంటనే లేచి చేతులను జోడించి 
నమస్కరించి ఇట్లు పలికిరి --- మేము నీ సేవకురాండ్రము. మమ్ములనాదే 
శించుము. ఇప్పుడు మేము నీకు ఏమి చేయవలెను? 


స్నానేన తాం మహార్దేణ స్నాపయిత్వా మనస్వినీమ్‌ | 
దుకూఠలే నిర్మలే నూత్నే దదురస్యై చ మానదాః |! 26 


మానదాః = మర్యాదనిచ్చే ఆ యువతులు, మనస్వినీమ్‌ = అభి 
మానవతియగు, తామ్‌ = ఆ దేవహూతిని, మహా-అర్జేణ = మిక్కిలి శేషము 
గు స్నానేన = స్నానసాధనముచే, స్నాపయిత్వా = స్నానము చేయించి, 
అమ్మై = ఈమె కొరకు, నిర్మలే జు స్వచ్భమైన, నూత్నే= కొత్త, దుకూలే చ 
= జంట నూలు వస్త్రములను కూడ, దదుః = ఇచ్చిరి. 


మర్యాదనెరిగిన ఆ యువతులు అభిమానవతియగు ఆ దేవహూ 
తిని [శ్రేష్టమగు సుగంధద్రవ్యములతో కూడిన స్నానమును చేయించి 
ఆమెకు నాజూకైన కొత్త నూలు వస్త్రములను ఇచ్చిరి. 


భూషణాని పరార్ధ్యాని వరీయాంసి ద్యుమంతిచ | 
అన్నం సర్వగుజోపేతం పానం చైవామృతాసవమ్‌ || , 29 


తృతీయ స్కంధము - అధ్యాయము 23 483 


పరార్ద్యాని = అమూల్యములైనట్టియు, వరీయాంసి = శ్రేష్టములైన 
ట్టియు, చ = మరియు, ర కాంతివముంతములైన, భూషణాని = 
భూషణములను, సర్వగుణ-ఉపేతమ్‌ = అన్ని రుచులతో కూడిన, అన్నమ్‌ 
= ఆహారమును, చ = మరియు, అమృత-ఆసవమ్‌ = అమృతమువంటి 
మత్తెక్కించే, పానం ఏవ = పానీయమును కూడ (ఇచ్చిరి). 


వారామెకు అమూల్యములైన కాంతిమంతములగు డ్రేష్టమగు అభ 
రణములను, అన్ని రసములతో కూడియున్న ఆహారమును, అమృతము 
వంటి మత్తెక్కించే పానీయమును కూడ ఇచ్చిరి. 





అథాదర్శే స్వమాత్మానం స్రగ్విణం విరజాంబరమ్‌ | 
విరజం కృతస్వస్త్యయనం కన్యాభిర్చృహుమానితమ్‌ 11 30 


అథ = అప్పుడు, ఆదర్శే = అద్దమునందు, స్రగ్యిణమ్‌ = మాలను 
_ధరించినట్టియు, విరజ-అంబరమ్‌ = స్వచ్చమగు వస్త్రములను కలిగినట్టి 
యు, విరజమ్‌ = నిర్మలమైనట్టియు, కృతస్వస్త్యయనమ్‌ = చేయబడిన 
మంగళాలంకారములు కలిగినట్టియు, కన్యాభిః = ఆ దేవకన్యలచే, బహు 
మాన్లితమ్‌ = అధికముగా సేవించబడిన, స్వమ్‌ = తన, ఆత్మానమ్‌ = దేహ 
మును (చూచెను). 


అప్పుడు ఆ దేనహూతి తనను తాను అద్దములో చూచుకొనెను. 
ఆమెకు మాలను స్వచ్చమగు వస్త్రములను ధరించిన స్వచ్చమగు దేహ 
ము దర్శనమిచ్చెను. ఆ కన్యలు ఆమెకు మంగళాలంకారములను ధరింప 
జేసి గొప్ప సేవలను చేసిరి. 


స్నాతం కృతశిరస్ప్నానం సర్వాభరణభూషితమ్‌ . 
నిష్కగ్రీవం వలయినం కూజత్కాంచననూపురమ్‌ 11 31 


'స్నాతమ్‌ = స్నానము చేయబడినట్టియు, కృతశిరః-స్నానమ్‌ = 
చేయబడిన తల స్నానము కలిగినట్టియు, సర్వ-ఆభరణభూషితమ్‌ = అన్ని 
ఆభరణములచే అలంకరించబడినట్టియు, నిష్కగ్రీవమ్‌ = మెడలో పదకము 
గలిగినట్లియు, వలయినమ్‌ = కంకణములు కలిగినటియు,. కూజత్‌-కాంచ 


ప్రత శ్రీమద్చాగవతము 





ననూప్పురమ్‌ = ధ్వనిని చేయుచున్న బంగరు కాలి అందెలు కలిగిన (దేహ 
మును చూచెను). 
ఆమె మామూలు స్నానము మాత్రమే గాకు తల స్నానమును 
సెను. తరువాత అవా ఆభరణములనన్నింటినీ అలంకరించుకొనెను. 
ఆమె ముడలో పదకము, చేతులకు గాజులు శోభను చేకూర్చెను. ఆమె 
పాదములయందలి బంగరు అందెలు గణగణలాడుచుండెను. 


శోణ్యోరధ్యస్తయా కాంచ్యా కాంచన్యా బహురత్నయా | 
హారేణ చ మహార్దేణ రుచకేన చ భూషితమ్‌ |! 32 


శోణ్యోః = నితంబములయందు, అధ్యస్తయా = ధరించబడిన, 
కాంచన్యా = బంగరు, బహురత్నయా = అనేకరత్నములు గల, కాంచ్యా = 
మొలనూలుతో, మహార్దేణ = గొప్ప విలువైన, హారేణ = హారముతో, చ = 
మరియు, రుచకేన = కుంకువు మొదలగు మంగళద్రవ్యముతో, భూషితమ్‌ 
= అలంకరించబడిన (దేహమును చూచెను). 


ఆమె నడుమునందు అనేకరత్నములు పొదిగిన బంగరు మొల 
నూలును దాల్బెను. ఆమె గొప్ప విలువైన హారముతో మరియు కుంకువు 
మొదలగు మంగళద్రవ్యములతో అలంకరించుకొనెను. 


సుదతా సుభ్రువా శ్లకొష్ణస్నిగ్దాపాంగేన చక్షుషా | 
_పద్మకోశస్పృధా నీలైరలకైశ్చ లసన్ముఖమ్‌ || 33 


,  సుదతా = అందమగు దంతపంక్షితో, సుభువా = అందమగు కను 
బొమతో, శ్లక్‌ష్ణస్నిగ్ర-అపాంగేన = మధురమైన (ప్రేమతో కూడిన కడగంటి 
చూప్పుతో, పద్మకోశస్పృథధా = పద్మపు మొగ్గతో పోటీపడే, చక్షుషా = కంటి 
తో, చ =మరియు, నీలైః = నల్లని, అలకైః = కురులతో, లసత్‌ = ప్రకాశించే, 
ముఖమ్‌ = ముఖమును (చూచెను). 1 

ఆమె ముఖము అందమగు సలు వరుసలతో, అందమగు కనుబొ 


'మలతో, మధురమైన గ్రేమతో నిండిన కడగంటి చూప్పుతో, పద్మపు మొగ్గ 
అతో పోటీపడే కన్నులతో మరియు నల్లని కురులతో ప్రకాశించెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 23 డప్రవ 
యదా సస్మార బుషభమృషీణాం దయితం సతిమ్‌ | 
తత్ర చాస్తే సహ స్త్రీభిర్యత్రాస్తే స ప్రజాపతిః || 34. 
యదా = ఎప్పుడైతే, బుషీణామ్‌ = మహర్షులలో, బుషభమ్‌ = 
(శ్రేస్టుడైనట్టియు, దయితమ్‌ = ప్రియుడైన, పతిమ్‌ = భర్తను సస్మార 
స్మరించెనో (అప్పుడు), స్త్రీభిః; సహ = ఆ కన్యకలతో బాటు, తత్ర = అక్క 
డు ఆస్తే = ఉండెను యత్ర = ఎక్కడనైతే, సః = ఆ, ప్రజాపతిః = కర్దమ 
ప్రజాపతి. ఆస్తే = ఉన్నాడో. - 
అమెకు అప్పుడు మహర్షివర్యుడు, తనకు ప్రియుడు అగు భర్త 
గుర్తుకు వచ్చెను. అమె ఆ కన్యలతోబాటు ఆ కర్దవు ప్రజాపతి ఉన్నచోటనే 
నిలిచియుండెను. 


1! 


భర్తుః పురస్తాదోత్మానం స్త్రీసహస్రవృతం తదా । 
నిశామ్య తద్యోగగతిం సంశయం ప్రత్యపద్యత |! పె5్‌ 
తదా = అప్పుడు, భర్తుః = భర్తకు, పురస్తాత్‌ = ఎదుట, స్త్రీసహస్ర 
వృతమ్‌ = వేయిమంది స్త్రీలతో కూడియున్ను ఆత్మానమ్‌ = తనను, తత్‌- 
యోగగతిమ్‌ = ఆయన యోగశక్తిని, నిశామ్య = చూచి, సంశయమ్‌ = విస్మ 
యమును, ప్రత్యపద్యత = పొందెను. 
అప్పుడామె వేయిమంది స్త్రీలతో సేవింపబడే తనను చూచు 
కొని, భర్తయొక్క యోగశక్తికి విస్మయమును పొందెను, 
స తాం కృతమలస్నానాం విభ్రాజంతీమపూర్వవత్‌ | 
ఆత్మనో బిభ్రతీం రూపం సంవీతరుచిరస్తనీమ్‌ ! | 36 
విద్యాధరీసహగ్రేణ సేవ్యమానాం సువాససమ్‌ | 
జాతభావో నిమానం తదారోహయదమిత్రహన్‌ [| 37 


అమిత్రహన్‌ = కామక్రోధాది శత్రువులను జయించిన ఓ విదురా!, 
కృతమలస్నానామ్‌ = చేయబడిన మురికిని పోగొట్టే స్నానము కలిగినట్టి _ 


486 శ్రీమద్చాగవతము 





యు, అపూర్వవత్‌ = పూర్వముందు ఇట్టి శోభ లేదాయన్నట్లుగా, విభ్రాజం 
తీమ్‌ = ప్రకాశీంచుచున్నట్టియు, ఆత్మనః = తన, రూపమ్‌ = రూపమును, 
బిభ్రతీమ్‌ జ కలిగియున్నట్టియు, సంవీతరుచిరస్తనీమ్‌ జ్‌ కప్పబడిన సుందర 
మగు స్తనములు గలిగినట్టియు, విద్యాధరీసహ(్రేణ = వేయిమంది విద్యాధ 
రకన్యలచే, సేవ్యమానామ్‌ = సేవించబడుచున్నట్టియు, సువాససమ్‌ = 
గొప్ప చీరను దాల్బియున్ను తామ్‌ = ఆ దేవహూతిని, జాతభావః = ఉద 
యించిన గ్రేమగల, సః = ఆ కర్ణముడు, తత్‌ = ఆ, విమానమ్‌ = విమానము 
ను, ఆరోహయత్‌ = ఎక్కించెను. 


కామక్రోధాది శత్రువులను జయించిన ఓ విదురా! దేవహూతి 
స్నానమును చేసి, తన సహజరూపములోనున్నదే అయిననూ, ఇదివరకె 
న్నడూ లేదాయన్నట్లు స్వచ్భముగా ప్రకాశించుచుండెను. ఆమె చక్కని 
చీరను దాల్చి భుజములచుట్టూ చక్కగా కప్పుకొనెను. ఆమెను వేయి 
మంది విద్యాధరకన్యలు చుట్టువారి సేవించుచుండిరి. అమెను చూడగానే 
కర్టముని హృదయములో (యేమ ఉదయించెను. ఆయన ఆమెను ఆ విమా 
నమునెక్కించెను. | 


- తస్మిన్నలుస్తమహిమా ప్రియయానురక్షో 
విద్యాధరీభిరుపచీర్ణవపుర్విమానే | 
బభ్రాజ ఉత్కచకుముద్ధ్గణవానపీచ్యః 
తారాభిరావృత ఇవోడుపతిర్నభఃస్టః .. 35 


అలుస్తమహిమా = లోపము లేని ప్రభావము గలవాడు, 
ప్రియయా = భార్యతో, అనురక్తః = అనురాగము గలవాడు, విద్యాధరీభిః = 
విద్యాధర స్త్రీలచే, ఉపచీర్దవవుః = సేవించబడిన దేహము గల కర్ణముడు, 
తస్మిన్‌ = ఆ, విమానే = విమానమునందు, ఉత్కటకుముద్గణవాన్‌ = వికసిం 
చిన కలువల సమూహములు గల, అపీచ్యః = = అతిసుందరుడగు, తారాభిః 
= నక్షత్రములతో, ఆవృతః = చుట్టువారబడియున్న్య నభఃన్థః = ఆకాశమునం 
దున్ను ఉడుపతిః ఇవ = చంద్రుని వలె బభ్రాజే = ప్రకాశించెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 23 ॥ ఉ4ప్ర7 


కర్ణముడు ప్రియురాలియందు అనురాగము నల. అయిననూ, 
ఆయన యోగమహిమకు లోటు లేదు. ఆ విమానములో ఆయనను విద్యా 
ధరస్త్రీలు సేవించుచుండిరీ. కలువల సమూహములను వికసింపజేసి ఆకా 
శములో తారలచే చుట్టువారబడియున్న అతిసుందరుడగు చంద్రుని వలె 
ఆయన ప్రకాశించెను. 


తేనాష్టలోకపవిహారకులాచలేంద్ర- 
ద్రోణీష్వనంగసఖమారుతసౌభగాసు '| 

సిద్దైర్నుతో ద్యుధునిపాతశివస్వనాసు 
రేమే చిరం ధనదవల్లలనావరూథీ [| క 


సిద్ధైః = సిద్దులచే, నుతః = స్తుతించబగన కర్దవ ఎడు,. లలనావ 
రూథ్సీ = విద్యాధరస్త్రీల సమూహము గలవాడై తేన = ఆ విమానముచే,. 
అనంగసఖమారుతసౌభగాసు = మన్మథుని మిత్రుడగు వాయువృుచే సుంద 
రమైనట్టియు, ద్యుధునిపాతశివస్వనాసు = గంగానది మైనుండి పడుచుండు. 
టచే మంగళకరమగు ధ్వనిగల, అష్టలోకపవిహారకుల- అచల-ఇంద్రద్రో , 
ణీషు = ఎనమండుగురు లోకప్లాలక్షులు విహరించే గొప్ప మేరుపర్వతము 
యొక్క బిలములయందు, చిరమ్‌ = చిరకాలము, ధనదవత్‌ = కుబేరుని 
వలె రేమే = రమించెను. 


సిద్దులచే స్తుతించబడే కర్టముడు ఆ విమానముమై నెక్కి విద్యాధ 

రస్త్రీలు ఛీవించుచుండగా, మేరుపర్వతబిలములయందు చిరకాలము 

కుబేరుని వలె రమించెను. మైనుండి పడే గంగానదియొక్క మంగళకర 

మగు ధ్వనిగల ఆ స్ప్టానములో మన్మథమిత్రుడగు వాయువు మెల్లగా సుఖక 

రముగా వీచుచుండును. కావుననే, అచట ఎనమండుగురు లోకపాలకులు 
విహరించుచుందురు. 


వైశంభకే సురసనే నందనే పుష్పభద్రకే | 
మానసే చైత్రరథ్యే చ స రేమే రామయా రతః || 40 


4ప3 శ్రీమద్భాగవతము 





రతః = ఉల్లాసముగొనున్ను సః = ఆ కర్ణముడు, రామయా = 
ప్రియురాలగు దేవహూతితో గూడి, వైశ్రంభకే = వైశంభకమునందు, సుర 
సనే = సురసనమునందు, నందనే = నందనమునందు, పుష్పుభద్రకే = 
పుష్పభద్రకమునందు, సూనసే = మానససరోవరమునందు, చ = మరి 
యు, వైత్రరథ్యే = చైత్రరథమునందు, రేమే = రమించెను. 


ప్రీతుడైయున్న ఆ కర్ణముడు ప్రియురాలితో గూడి, వైశ్రంభకము 
సురసనము నందనము పుష్పభద్రకము చైత్రరథము అనే దేవోద్యానముల 
యందు, మరియు మానససరోవరమునందు రమించెను. 


భ్రాజిష్టునా విమానేన కామగేన మహీయసా |! 
వైమానికానత్యశేత చరన్‌ లోకాన్‌ యథానిలః |! డే 


భ్రాజిష్టునా = ధగధగలాడే, కామగేన = యథేచ్భగా సంచరించే, 
మహీయసా = గొప్ప, విమానేన = విమానముచే, లోకాన్‌ = లోకములను, 
అనిలః యథా = వాయువువలె, చరన్‌ = సంచరించుచున్నవాడై, వై వైమాని 
కాన్‌ = విమానములలో తిరిగే దేవతలను, అత్యశేత = అతిక్రమించెను,. 


ధగధగలాడుతూ యథేచ్చగా సంచరించే ఆ గొప్ప విమానములో . 
కర్ణముడు లోకములను వాయువ్వవల సంచరిస్తూ, విమవూనములలో సంచ 
రించే దేవతలను దాటిపోయెను. 


కిం దురాపాదనం తేషాం సు తతక . 
మైరాశ్రితప్తీరపదశ్చరణో వ్యసనాత్యయః || - జై 


ఉద్దామచేతసామ్‌ = ధైర్యముతో నిండిన మనస్సులు గల, తేషామ్‌ 
= ఆ పుంసామ్‌ = పురుషులకు, కిమ్‌ = ఏమి, దురాపాదనమ్‌ = సంపాదించ 
శక్యము కానిది?, మైః = ఎవరిచే, వ్యసన-అత్యయః = కష్టములనుండి గట్టె 
క్కించే, తీర్హపదః = పవిత్రమగు పాదములు గల భగవానుని, చరణ; = పోద 
ము, అశ్రితః = ఆశ్రయించబడినదో. 


తృతీయ స్కంధము - అధ్యాయము 23. 439 


కష్టములను గట్టెక్కించే పవిత్రములగు భగవానుని పాదములను 
శరణు పొంది ధైర్యముతో జీవించు వారలకు సంపాదించ శక్యము కానిది 
ఏముండును? 


యేక్షయిత్వా భువో గోలం పత్ష్యై యావాన్‌ వ | 
బహ్వాశ్చర్యం మహాయోగీ స్వాశమాయ న్యవర్తత || 43 


స్వసంస్థయా = తన రచనచే, యావాన్‌ = ఎంత గలదో, ఏ హు-ఆ 
శృర్యమ్‌ = అనేకములగు అద్భుతములు గల, భువః = భూ? య 
గోలమ్‌ = గోళమును, పత్న్యై = భార్య కొరకు, ్రేక్షయిత్వా = చూపిం 
మహాయోగీ = గొప్ప యోగియగు కర్దముడు, స్వ- జాం =తన ల 
మము కొరకు, న్యవర్తత = మరలి వచ్చెను. 


అనేకద్వీపములు మొదలగు రచనతో అనేకములగు అద్భుత 
ములు గల భూూగోళమునంతనూ మహాయోగియగు కర్దముడు తన 
భార్యకు చూపించి, తన ఆశ్రమమునకు మరలి వచ్చెను. 


విభజ్య నవధాకంత్మానం మానవీం సురతోత్సుకామ్‌ | 
రామాం నిరమయన్‌ రేమే వర్షపూగాన్ముహూర్తవత్‌ || 44 


ఆత్మానమ్‌ = తనను, నవధా = తొమ్మిది విధములుగా, విభజ్య = 
విభజించుకొని, సురత-ఉత్ప్సుకామ్‌ = విహారమునందు ఉత్సాహముగల, 
మానవీమ్‌ = మనుపుత్రియగు, రామామ్‌ = ప్రియురాలిని, నిరమయన్‌ = 
అధికముగా రమింప జేయుచున్నవాడై, వర్షపూగాన్‌ = అనేకసంవత్సరము 
లను, ముహూర్తవత్‌ = గంటవలె, రేమే = రమించెను. 


కర్దముడు తొమ్మిది రూపములను దాల్చినవాడై. విహారమునందు 
ఉత్సాహము గల మనుపుత్రియగు ప్రియురాలిని అధికముగా రమింపజేసె 
ను. ఈ విధముగా వారు రమించుచుండగా అనేకసంవత్సరముల కాలము 
ముహూర్తము వలె గడిచిపోయెను. 


తస్మిన్‌ విమాన ఉత్కృష్టాం శయ్యాం రతికరీం శ్రితా | 


4౦90 శ్రీమద్భాగవతము 





న చాబుధ్యత తం కాలం పత్యాపీచ్యేన సంగతా ||! జ్‌ ' 


తస్మిన్‌ = ఆ, విమానే = విమానమునందు, రతికరీమ్‌ = పీతిని కఠి 
గించే, ఉత్కృష్టామ్‌ = గొప్పు శయ్యామ్‌ = శయ్యను, శ్రితా = అధిష్టించిన 
దై. అపీచ్యేన = అతిసుందరుడగు, పత్యా = భర్తతో, సంగతా చ = కలిసి 
యున్న దేవహూతి కూడ, తమ్‌ = ఆ, కాలమ్‌ = కాలమును, న అబుధ్యత 
= గమనించలేదు. 


దేవహూతి కూడ ఆ విమానములో ప్రీతికరమగు గొప్ప శయ్యను 
అధిష్టించి అతిసుందరుడగు తన భర్తతో కూడియున్నదై గడచి పోయిన 
కాలమును గుర్తించనే లేదు. 


ఏవం యోగానుభావేన దంపత్యో రమమాణయోః | 
శతం వ్యతీయుశ్శరదః కామలాలసయోర్మనాక్‌ . 46 


ఏవమ్‌ = ఈ విధముగా, కాములాలసయోః = కామాసక్షిగల, 
దంపత్యోః = ఆ దంపతులు, యోగ-అనుభావేన = యోగశక్తిచే, రమమా 
ణయోః = రమించుచుండగా, శతమ్‌ = వందు శరదః = శరత్కాలములు, 
మనాక్‌ = కొద్ది కాలమువలె, వ్యతీయుః = గడచిపోయినవి. 


. ఈ విధముగా కాములాలసులగు ఆ దంపతులు యోగశక్తిచే రమిం 
చుచుండగా, వంద శరత్కాలములు (సంవత్సరములు) కొద్ది కాలమువలె 
గడిచిపోయినవి. 


తస్యామాధత్త రేతస్తాం భావయన్నాత్మనాకంత్మవిత్‌ 1 
నోధా విధాయ రూపం స్వం సర్వసంకల్పవిద్విభుః || 47 


ఆత్మవిత్‌ = ఆత్మజ్ఞాని, సర్వసంకల్పవిత్‌ = అన్ని సంకల్పములు 
తలిసినవాడు., విభుః = సమర్దుడు అగు కర్ణముడు, తామ్‌ = ఆ దేవహూతి 
ని, ఆత్మనా = తన స్వరూపముగా, భావయన్‌ = భావించువాడై, స్వమ్‌ = 
తన, రూపమ్‌ = రూపమును, నోధా = తొమ్మిది విధములుగా, విధాయ = 
చేసుకొని, తస్యామ్‌ = ఆమెయందు, రేతః = రేతస్సును, ఆధత్త = ఆధా 
సము సును 


తృతీయ స్కంధము.- అధ్యాయము 23 491 





సర్వసమర్థుడగు కర్షముడు ఆత్మజ్ఞాని, దేవహూతి సంకల్పము 
లన్నీ తెలిసినవాడు. ఆయన ఆమెను తన అర్ధాంగిగా భావన చేసి, తన 
రూపమును తొమ్మిది రూపములుగా విభాగము చేసి, ఆమెయందు సంతా 
నమును పొందెను. 


అతస్సా సుషువే సద్యో దేవహూతిః స్త్రియః ప్రజాః | 
సర్వాస్తాశ్చారుసర్వాంగ్యో లోహితోత్పలగంధయః [|| 48 


అతః = ఇందువలన, సా = ఆ, దేవహూతిః = దేవహూతి, సద్యః'= 
వెనువెంటనే, స్త్రియః ప్రజాః = స్త్రీసంతానమును, సుషువే = కనెను, తాః = 
ఆ అమ్మాయిలు, సర్వాః = అందరు, చారుసర్వ-అంగ్యః = సుందరమైన 
అన్ని అవయవములు గలవారు, లోహిత-ఉత్పలగంధయః = ఎర్రకలువల 
సుగంధము గలవారు. 


కావుననే, ఆ దేవహూతి వెనువెంటనే తొమ్ముండుగురు అమ్మాయి 
లను కనెను. అన్ని అవయవములలో సుందరముగానున్న వారందరు ఎర్ర 
కలువల సుగంధమును కలిగియుండిరి. 


పతిం సా ప్రవ్రజిష్యంతం తదాంంలక్ష్యోశతీ సతీ | 
స్మయమానా విక్షబేన హృదయేన విదూయతా || శ్రి 


లిఖంత్యధోముఖీ భూమిం పదా నఖమణిశ్రియా |! 
ఉవాచ లలితాం వాచం నిరుధ్యాశ్రుకలాం శనైః || 5్‌0 


తదా = అప్పుడు, ప్రవ్రజిష్యంతమ్‌ = సన్న్యసించబోయే, పతిమ్‌ 
= భర్తను, ఆలక్ష్య = చూచి, ఉశతీ = సుందరి, సతీ = పతివ్రతయగు, సా = 
ఆ/దేవహూతి, స్మయమానా = చిరునవ్వు గలదై. విళ్లటేన = వ్యాకులమైన, 
విదూయతా = దుఃఖితమైన, హృదయేన = హృదయముతో, అధోముఖీ = 
క్రిందకు చూచుచున్నదై, భూమిమ్‌ = భూమిని, నఖమణిశియా = మణుల 
వంటి గోళ్ల కాంతిగల, పదా = పాదముతో, లిఖంతీ = వ్రాయుచున్నదై. 
అశ్రుకలామ్‌ = కన్నీటి బిందువులను, నిరుధ్య = ఆపుకొని, శన్వై = మెల్లగా, 
లలితామ్‌ = మృదువైన, వాచమ్‌ = వాక్కును, ఉవాచ = పలికెను. 


402 శ్రీమద్భాగవతము 


అప్పుడు సన్న్యసించుటకు సంసిద్దుడైన భర్తయగు కర్ణముని 
చూచి, సుందరి పతివ్రతయగు ఆ దేవయాని హృదయము కల్లోలితమై 
దుఃఖముతో నిండిపోయెను. కాని ఆమె ముఖముమై చిరునవ్వును చెరుగ 
నీయలేదు. ఆమె క్రిందకు చూస్తూ మణులవలె ప్రకాశించే గోళ్లు గల పాద 
ముతో భూమిమై వ్రాస్తూ కన్నీటి బిందువులను ఆపుకొని, మెల్లగా మృదు 
వుగా ఇట్లు పలికెను. 


దేవహూతిరువాచ |! 
సర్వం తద్భగవాన్మహ్యముపోవాహ ప్రతిశ్రుతమ్‌ ! 
. అధాపిమే ప్రపసన్నాయా అభయం దాతుమర్హసి || క్షే 
భగవాన్‌ = పూజ్యుడవగు నీవు, ప్రతిశ్రుతమ్‌ = ప్రతిజ్ఞ చేయబడిన, 
తత్‌ = ఆ, సర్వమ్‌ = సర్వమును, మహ్యమ్‌ = నాకొరకు, ఉపోవాహ =. 
సంపాదించినావు, అథ అపి = అయినప్పటికీ ప్రపన్నాయాః = శరణు వేడే, 
మే = నా కొరకు, అభయమ్‌ = అభయమును, దాతుమ్‌ = ఇచ్చుటకు, 
అర్హసి = తగుచున్నావు. 
దేవహూతి ఇట్లు పలికెను - పూజ్యుడవగు నీవు నాకు వివాహకాల 
ములో ఇచ్చిన మాట ప్రకారముగా సర్వమును సమకూర్చినావు. కాని, 
నేను నిన్ను శరణు వేడుచున్నాను. నాకు నీవు అభయమునీయ దగుదువు, 


బ్రహ్మన్‌ దుహితృభిస్తుభ్యం విమృగ్యాః పతయస్సమాః | 
కశ్చిత్‌ స్యాన్మే విశోకాయ త్వయి ప్రవ్రజితే వనమ్‌ || 52 
బ్రహ్మన్‌ = ఓయీ మహర్షీ తుభ్యమ్‌ = నీచే, _దుహితృభిః = 
కుమార్తెలతో, సమాః = = సమానమైన, సతయః = భర్తలు, విమృగ్యాః = = వెదు 
కబడవలెను, త్వయి = నీవృ, వనమ్‌ = వనమును గురించి, ప్రవ్రజితే = 


సన్న్యసించి వెళ్లిపోగా, మే =నా, విశోకాయ = శోకనివృత్తి కొరకు, కశ్చిత్‌ = 
ఒక పిల్లవాడు, స్యాత్‌ = ఉండును. 


తృతీయ స్కంధము - అధ్యాయము 23 493 


ఓ మహర్షీ! నీవు నీ కుమార్తెలకు తగిన భర్తలను వెదుకవలెను. 
పెగా, నీవు సన్న్యసించి వనమునకు వెళ్లగా నన్ను ఓదార్చే ఒక పిల్లవాడు 
మనకు కలుగవలెను. న 


ఏతావతాంలం కాలేన వ్యతిక్రాంతేన మే ప్రభో | 
ఇంద్రియార్దప్రసంగేన పరిత్యక్రపరాత్మనః || 5 


ప్రభో= ఓ ప్రభూ! ఇంద్రియ-అర్హప్రసంగేన = ఇంద్రియములకు. 
విషయములగు శబ్దాదులతో దృఢమగు ఆసక్తిని కలిగియుండుటచే, పరిత్య. 
క్రపర-ఆత్మనః = విడిచిపెట్టబడిన పరమాత్మ గల, మే = నాకు, వ్యతిక్రాం 
తేన = గడచిపోయిన, ఏతావతా = ఇంతటి. కాలేన = కాలముచే, అలమ్‌ = 
వ్యర్థము. 

ఓ ప్రభూ! ఇంద్రియములకు శబ్దాదివిషయములయందు దృఢ 
మగు ఆసక్తి ఉండుటచే, నేను పరమాత్మను ఉపాసించలేదు. ఆ విధముగా 
ఇంతకాలము నాకు వ్యర్థమైనది. 


ఇంద్రియార్జ్దేషు సజ్ఞంత్యా ప్రసంగస్త్వయి మే కృతః | 
_ అజానంత్యా పరం భావం తథాప్యస్త్ర్వ్రభయాయ మే!! 54 


ఇంద్రియ-అర్థేషు = ఇంద్రియభోగములయందు, సజ్జంత్యా = ఆస 
క్తిని కలిగియున్ను పరం భావమ్‌ = పరమతత్త్వమును, అజానంత్యా = తెలి 
యని, మే = నాచే, త్వయి = నీయందు, ప్రసంగః = దృఢమగు సంగముః 
కృతః = చేయబడినది, తథా అపి = అయినప్పటికీ, మే = నాకు, అభ 
యాయ = అభయము కొరకు, అస్తు = అగుగాక! 

నేను ఇంద్రియభోగములయందాసక్తి గలదాననై పరమార్ధమును 


తెలియలేకపోతిని. ఆ విధముగా నాకు నీయందు దృఢమగు సంగము 
ఏర్పడినది. అయిననూ, నాకు సంసారభయమునుండి విముక్తి కలుగుగాక! 


సంగో యస్పంసృతేర్దేతురసత్సు విహితోంధియా | 
స ఏవ సాధుషు కృతో నిస్పంగత్వాయ కల్పతే || వ్‌వ్‌ 


4094 శ్రీమద్చాగవతము 





అధియా = అజ్ఞానముచే, అసత్సు = దుష్టులయందు, విహితః = 
చేయబడిన, యః = ఏ సంగః = ఆసక్తి, సంసృతేః = సంసారమునకు, 
హేతుః = కారణమో, సః = ఆ, సంగః ఏవ = సంగమే, సాధుషు = సత్పురు 
షులయందు, కృతః = చేయబడిన దై, నిస్సంగత్వాయ = సంగవిముక్తి కొర 
కు, కల్పతే = సమర్దమగును. 


అవివేకి దుష్టులతో సంగము చేసి సంసారములో పడును. అదే 
సంగమును సత్పురుషులతో చేసినచో, సంగ (సంసార) విముక్తి కలుగును. 


నేహ యత్కర్మ ధర్మాయన విరాగాయ కల్పతే | 
న తీర్ధపదశే సవాయె జీవన్నపి మృతో ఓ హస్త || వ్‌6 


ఇహ = ఈ సంసారములో, యత్‌-కర్మ = ఎవని కర్మ, ధర్మాయ = 
ధర్మము కొరకు, న కల్పతే ఇ వ. కాదో, విరాగాయ = వైరాగ్యము 
వసు న = కాదో, తీర్పపదసే = భగవానుని సేవకొరకు, న = కాదో, 
= అట్టివాడు, జీవన్‌ అపి = ఎమపచన్నవూ. మృతః హి = మరణించి 
గ్‌ గదా! 


ఈ సంసారములో ఎవని కర్మ ధర్మము కొరకు గాని, వైరాగ్యము 


కొరకు గాని, భగవానుని సేవ కొరకు గాని సమర్దము కాదో, వాడు జీవించి 
యున్ననూ మరణించినవానితో సమానమే. 


సాహం భగవతో నూనం వంచితా నూయయా దృఢమ్‌ ! 
యత్త్వాం విముక్తిదం ప్రాప్య న ముముక్షేయ బంధనాత్‌! 57 


ఇతి.శ్రీ శ్రీమద్భాగవతే మహాప్పురాణే తృతీయస్కంధే 
._ తయోవింశోుధ్యాయః 1 


నాొః= = అట్టి, అహమ్‌ = నేను, భగవతః = భగవానుని, మాయయా = 
మాయచే, దృఢమ్‌ = గట్టిగా వంచితా = = వంచింపబడితిని, నూనమ్‌ = నిశ్చ 
యము, యత్‌ = ఏలయనగా, విముక్తిదమ్‌ = మోక్షమునిచ్చే, త్వామ్‌ = 


తృతీయ స్కంధము - అధ్యాయము 23 495 


నిన్ను ప్రాప్య = పొంది, బంధనాత్‌ = బంధమునుండి, న ముముక్షేయ = 
మోక్షమును పొందుటలేదు. 


భగవానుని మాయ నన్ను నిశ్చయముగా వంచించినది. ఏలయన 
గా, నీ అనుగ్రహముచే నేను జ్ఞానమును తద్ద్వారా మోక్షమును పొందే అవ 
కాశము ఉన్ననూ, ఈ సంసారబంధమునుండి విముక్తిని పొందలేకపోతిని. 
శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో. 
ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది (23). 


కచ చ 


అథ చతుర్వింశోశ ధ్యాయః 
శ్రీ కపిల భగవానుడు. జన్మించుట 


_ మైత్రేయ ఉవాచ | 
నిర్వేదవాదినీమేవం మనోర్జుహితరం మునిః | 
దయాలుశ్శాలినీమాహ శుక్షాభివ్యాహృతం స్మరన్‌ 111. 
మైత్రేయః = మైత్రేయుడు, ఉవాచ = పలికెను, ఏవమ్‌ = ఈ విధ 
ముగా, నిర్వేదవాదినీమ్‌ = వైరాగ్యముతో కూడిన పలుకులను పలుకుచు 
న్న, శాలినీమ్‌ = ఉత్తమగుణములతో ప్రకాశించే, మనోః = మను చక్రవర్తి 
యొక్క దుహితరమ్‌ = కుమార్తెయగు దేవహూతిని గురించి, దయాలుః = 
దయాశీలుడగు, మునిః = కర్ణము మహర్షి, శుక్ష-అభివ్యాహృతమ్‌ = శ్రీహ 
రిచే చెప్పబడిన విషయమును, స్మరన్‌ = స్మరించువాడై, ఆహ = పలికెను. 
మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా ఉత్తమగుణ 
ములతో ప్రకాశించే మనుప్పత్రియగు దేవహూతి, వైరాగ్యము నిండిన పలు 
కులను పలికెను, అప్పుడు దయాస్వభావము గల కర్ణముడు శ్రీహరి 
చెప్పిన విషయములను స్మరించి ఆమెతో నిట్లనెను. 


బుషిరువాచ |! 

మా ఖిదో రాజప్పప్రీళమాత్మానం ప్రత్యనిందితే | 

భగవాం స్తేక్షరో గర్భమదూరాత్సంప్ర పత్స్యతే || 2! 
రాజప్పుత్రి = ఓ రాజపుత్రీ[ ఇత్టమ్‌ = ఈ విధముగా, ఆత్మానం ప్రతి 


=నీ గురించి నీవు, మా ఖిదః= దుః ఖించకుము, అనిందితే = దోషము లేని 
దానా! అక్షరః = అవినాశియగు, భగవాన్‌ = శ్రీహరి భగవానుడు, అదూ 


తృతీయ స్కంధము - అధ్యాయము 24 శం 


రాత్‌ = తొందరలోనే, తే =నీ, పా గర్భమును, సంప్రపత్స్యతే జ 
పొందగలడు. 


కర్ణము మహర్షి ఇట్లు పలికెను --- దోషమునెరుంగని ఓ రాజకు 
మారీ! ఈ “విధముగా సీ సరించి నీవు భేదపడకుము. అక్షర పరబ్రహ్మస్వ 
రూప్పుడగు శ్రీహరి తొందరలోనే నీ గర్భమునందు ప్రవేశించగలడు. 


ధృతవ్రతాసి భద్రం తే దమేన నియమేన చ | 
తపోద్రవిణదానైశ్చ శ్రద్దయా చేశ్వరం భజ || వె 


ధృతవ్రతా = అనుష్టించబడిన వ్రతములు గలదానవు, అసి = అగు 
చున్నావు, తే = నీ కొరకు, భద్రమ్‌ = మంగళమగుగాక!, దమేన = ఇంద్రియ 
నిగ్రహముతో, నియమేన = నియమముతో, తపోద్రవిణదానైః చ = తప 
స్పుతో మరియు ధనదానములతో, శ్రద్ధయా = శ్రద్దతో, ఈశ్వరమ్‌ = ఈశ్వ 
రుని, భజ = సేవించుము. - 


నీవు వ్రతములననుష్టించిన దానవు. నీకు మంగళమగు గాక! నీవు 
ఇంద్రియములను నిగ్రహించి నియమమును పాటిస్తూ ధనాదికమును 
దానము చేసి శ్రద్దతో ఈశ్వరుని గురించి తపస్సును చేయుము. 


స త్వయా55రాధితశ్శుక్షో వితన్వన్మామకం యశః | 
ఛేత్తాతే హృదయ గ్రంథిమౌదర్యో బ్రహ్మభావనః || ద్శే 


త్వయా = నీచే, ఆరాధితః = ఆరాధించబడిన, సః = ఆ శుక్షః = 
శ్రీహరి, మామకమ్‌ = నా, యశః = కీర్తిని, వితన్వన్‌ = విస్తరింప జేయువాడై. 
బెదర్యః = పుత్రుడైై బ్రహ్మభావనః = బ్రహ్మజ్ఞానమునుపదేశించువాడై తే 
= నీ, హృదయగ్రంధిమ్‌ = అజ్ఞానమనే హృదయగ్రంథిని, ఛేత్తా = నశింపజే 
యగలడు. 


నీచే ఆరాధించబడిన ఆ శ్రీహరి నీకు పుత్రుడై పుట్టి, నా కీర్తిని విస్త 
రింపజేసి, నీకు బ్రహ్మజ్ఞానమునుపదేశించి, నీ అజ్ఞానమనే హృదయగ్రం 
థిని నిర్మూలించగలడు. 


తంప్రి శ్రీమద్భాగవతము 


మైత్రేయ ఉవాచ |! 
దేవహూత్యపి సందేశం గౌరవేణ ప్రజాపతేః | 
'సమ్యుక్‌ శ్రద్దాయ ప్పరుషం కూటస్థమభజద్గురుమ్‌ | 5 


దేవహూతిః అపి = దేవహూతి కూడ, ప్రజాపతేః = కర్టను ప్రజాపతి 
యొక్క, సందేశమ్‌ = సందేశమును, గౌరవేణ = గౌరవముతో, సమ్యక్‌ = 
చక్కగా, శ్రద్ధాయ = శ్రద్ధతో స్వీకరించి, కూటస్థమ్‌ = నిర్వికారుడు, గురుమ్‌ 
= జగత్తునకు తండ్రి (గురువు గురువు కాబోపవాడు) అగు, ప్పురుషమ్‌ = 
పురుషోత్తముని, అభజత్‌ = సేవించెను. 


దేవహూతి కూడ కర్దమ ప్రజాపతియొక్క సందేశమును చక్కగా 
మర్యాదగా శ్రద్దతో స్వీకరించెను. నిర్వికారుడు, జగత్తునకు తండ్రి, గురువు, 
తనకు గురువు కాబోవువాడు అగు పురుషోత్తముని ఆమె సేవించెను. 


తస్యాం బహుతిథే కాలే భగవాన్‌ మధుసూదనః |! 
కార్దనుం వీర్యమాపన్నో జజ్జేగగ్నిరివ దారుణి |! ర 


బహుతిథే = అధికమగు, కాలే=ఐ కాలము (గడువగా), మధుసూ 
దనః = మధువు అనే రాక్షసుని సంహరించిన, భగవాన్‌ = శ్రీహరి భగవాను 
డు, కార్దముమ్‌ = కర్షమునకు చెందిన, వీర్యమ్‌ = వీర్యమును, ఆపన్నః = 
పొందినవాడై, తస్యామ్‌ = ఆమెయందు, దారుణి = కట్టెయందు, అగ్నిః. ఇవ 
= అగ్ని వలె, జజ్లే.= జన్మించెను. 


చాల రోజులు గడిచిన తరువాత మధువు అనే రాక్షసుని సంహరిం 
చిన శ్రీహరి భగవానుడు కర్ణముని వీర్యము ద్వారా ఆమెయందు, కట్టె 
యందు అగ్నివలె, జన్మించెను. 


అవాదయంస్తదా వ్యోమ్ని వాదిత్రాణి ఘనాఘనాః | 
గాయంతి తం స్మ గంధర్వా నృత్యంత్యప్పరసో ముదా!!! 7 


తదా = అప్పుడు, వ్యోమ్ని = అఆకాశమునందు, ఘనాఘనాః = 
వర్షించే మేఘములు, వాదిత్రాణి = వాద్యములను, అవాదయన్‌ = [మోగిం 


తృతీయ స్కంధము - అధ్యాయము 24 499 





చినవి, తమ్‌ = ఆ శ్రీహరిని గురించి, గంధర్వాః = గంధర్వులు, గాయంతి 
స్మ = గానమును చేసిరి, అప్పరసః = అప్పరసలు, ముదా = ఆనందముతో, 
నృత్యంతి స్మ నాట్యమును చేసిరి. 

అప్పుడు ఆకాశములో మేఘములు వాద్య సఘూషలవంటి గర్జన 
లను చేయుచూ వర్షించినవి. గంధర్వులు శ్రీహరి గాథలను గానము చేయ 
గా, అప్సరసలు నాట్యమును చేసిరి. 


పేతుస్సుమనసో దివ్యాః భేచరైరపవర్ణితాః | 
ప్రసేదుశ్చ దిశస్సర్వా అంభాంసి చ మనాంసిచ |! ఫి 
ఖేచరైః = దేవతలచే, అపవర్దితాః = విడిచిసెట్టబడిన, దివ్యాః = దేవ 
లోకమునకు సంబంధించిన, సుమనసః = పుష్పములు, పేతుః = పడినవి, 
సర్వాః = అన్ని దిశః = దిక్కులు, అంభాంసి = జలములు, చ = మరియు, 
మనాంసి చ = మనస్సులు కూడ, ప్రసేదుః = ప్రసన్నములైనవి. 
దేవతలు దేవలోకమునందలి పుష్పములను వర్షించిరి. దిక్కుల 


న్నియు నిర్మలములైనవి. జలాశయములు, సకలప్రాణుఖ మనస్సులు 
కూడ నిర్మలములైనవి. 


తత్కర్ణమాశ్రమపదం సరస్వత్యా పరిశ్రితమ్‌ | 
స్వయంభూస్వ్పాకమృషిభిర్మరీచ్యాదిఖిరభ్యయాత్‌ [1 0 
సరస్వత్యా = సరస్వతీనదిచే, పరిశ్రితమ్‌ న చుట్టువారబడియున్న్కు 
తత్‌ = ఆ, కర్ష్ణమ- -ఆశ్రమపదమ్‌ = కర్దముని ఆశ్రమస్థానమును గురించి, 


స్వయంభూః = బ్రహ్మగారు, మరీచి- అదిభిః = మరీచి మొదలగు, బుషిభిః 
సాకమ్‌ = మహర్షులతో గూడి, అభ్యయాత్‌ = విచ్చేసెను. 


సరస్వతీనదిచే చుట్టువారబడియున్న కర్షముని ఆశ్రమమునకు 
బ్రహ్మగారు మరీచి మొదలగు మహర్షులతో గూడి విచ్చేసెను. 


భగవంతం పరం బ్రహ్మ సత్త్వేనాంశేన శత్రుహన్‌ | 
తత్త్వసంభఖ్యానవిజ్ఞప్త్యై జాతం విద్వానజస్ప్వరాట్‌ | 10 


వ్‌00 


రధ ననలతతాననాలా 
సభాజయన్‌ విశుద్దేన చేతసా తచ్చికీర్షితమ్‌ | 
ప్రహృష్యమాజైరసుభిః కర్ణమం చేదమభ్యధాత్‌ |. క్ష 


శ్రీమద్భాగవతము 


శత్రుహన్‌ = అంతశ్శత్రువులను జయించిన ఓ విదురాః సత్త్వేన = 
సత్త్వగుణమయమగు, అంశేన = అంశచే, తత్త్వసంఖ్యాన విజ్ఞప్త్యై = ప్రకృతి 
మొదలగు తత్త్యముల నిరూపణము గల శాస్త్రముయొక్క బోధ కొరక్రై 
జాతమ్‌ = జన్మించిన, పరం బ్రహ్మ = పరబ్రహ్మస్వరూపుడగుః భగవంతమ్‌ 
= శ్రీహరి భగవానుని, విద్వాన్‌ = తెలుసుకున్న అజః = పుట్టుక లేని, 
స్వరాట్‌ = స్వయంసిద్ధమగు జ్ఞానముతో సంపన్నుడైన బ్రహ్మగారు, ప్రహృ 
ష్యమాణైః = మహానందముతో నిండిన, అసుభిః = ఇంద్రియములతో, విశు 
ద్దేన = పరిశుద్ధమగు, చేతసా = మనస్సుతో, తత్‌-చికీర్ణితమ్‌ = ఆ భగవా 
నుడు చేయగోరిని పనిని, సభాజయన్‌ = అభినందించువాడై: కర్టమం చ = 
కర్టముని గురించి, ఇదమ్‌ = ఈ మాటను, అభ్యధాత్‌ = చెప్పెను. 


అంతశ్శత్రువులను జయించిన ఓ విదురా! పరబ్రహ్మ స్వరూప్పు 
డగు శ్రీహరి భగవానుడు సత్త్వగుణప్రధానమగు అంశతో జన్మించినాడని 
పుట్టుక లేని బ్రహ్మగారికి తెలియును: ఆయన ప్రకృతి మొదలగు తత్త్వము 
లను నిరూపించే శాస్త్రమును లోకములో బోధించ గోరుచున్నాడని కూడ 
స్వయంసిద్ధజ్ఞానసంపన్నుడగు బ్రహ్మగారికి తెలియును. ఆయన ఇంద్రియ 
ములన్నియు . అతిశయించిన ఆనందమును _ప్రకటించుచుండెను. ఆయన 
పరిశుద్దమగు మనస్సుతో భగవానుని సంకల్పమునభినందించి, కర్ణము 
నితో నిట్లనెను. 


బ్రహ్మోవాచ | 
త్వయా మేుూపచితిస్తాత కల్పితా నిర్వ్యలీకతః | 
యన్మే సంజగ్భృహే వాక్యం భవాన్మానద మానయన్‌ 11 12 
తాత = ఓ వత్సా! త్వయా = నీచే, నిర్వ్యలీకతః = నిష్కపటిము 
గా మే = నాకు, అపచితిః = పూజ కల్పితా = చేయబడినది: మానద = 
నుర్యాదనిచ్చువాడా! యత్‌ = ఏలయనగా, భవాన్‌ = నీవు, మే =నాః 


తృతీయ స్కంధము - అధ్యాయము 24 501 


వాక్యమ్‌ = వాక్యమును, మానయన్‌ = మర్యాదనిచ్చువాడవై, సంజగృహే 
జ స్వీకరించితివో. 

బ్రహ్మగారు ఇట్లు పలికెను --- ఓ వత్సా! పెద్దలకు వుర్యాదనిచ్చే 
స్వభావము నీది. నీవు నాకు నిష్కపటముగా పూజను చేసితివి. ఏలయన 
గా, నీవు నా ఆజ్ఞను మర్యాదతో పాలించితివి. 


ఏతావత్యేవ శుశ్రూషా కార్యా పితరి పుత్రక్రా | 
బాఢమిత్యనుమన్యేత గౌరవేణ గురోర్వచః || 13 
పుత్రకైః = పుత్రులచే, పితరి = తండ్రి విషయములో, ఏతావతీ ఏవ 
క ఇంతమాత్రమే, శుశ్రూషా చ ఇస్సు కార్యా జు చేయదగినది, గురోః జు తండ్రి 
యొక్క, వచః.= మాటను, బాఢమ్‌ =సరే, ఇతి = అని, గౌరవేణ = మర్యాద 
తో, అనుమన్యేత = అంగీకరించవలెను. 


పుత్రులు తండ్రికి ఇంతమాత్రము సేవను చేయవలెను. అది యేద 
న, వారు తండ్రి మాటను గౌరవముతో సరే అని అంగీకరించవలెను. 


ఇమా దుహితరస్పభ్య తవ వత్స సుమధ్యమాః | 
సర్గమేతం ప్రభావైస్కైర్బుహయిష్యంత్యనేకధా | 14 
వత్స = కుమారా! సభ్య = యోగ్యుడాఓ సుమధ్యమాః = సుందరు 
లగు, ఇమాః = ఈ, తవ = నీ, దుహితరః = కుమార్తెలు, ప్వైః = తము 
ప్రభావైః = వంశములచే. ఏతమ్‌ = ఈ, సర్గమ్‌ = సృష్టిని, అనేకధా = అనేకవి 
ధములుగా, బృహయిష్యంతి = వర్ధిల్లజేయగలరు. 
ఓ కుమారా! నీవు యోగ్యుడవు. నీ ఈ కుమార్తెలు సుందరులు. 
వీరు తమ వంశముల ద్వారా ఈ సృష్టిని పలువిధముల వర్ధిల్లజేయగలరు. 
అతస్త సమృ షిముఖ్యేభ్యో యథాశీలం యథారుచి | 
ఆత్మజాః పరిదేహ్యద్య విస్త్రృణీహి యశో భువి 11 క్షే5్‌ 
అతః = కావున, త్వమ్‌ = నీవు, బుషిముఖ్యేభ్యః = మహర్షుల కొర 
_ కు యథాశీలమ్‌ = స్వభావమునతిక్రమించకుండగా, యథారుచి = అభిరు 


502 శ్రీమద్భాగవతము 
తననన తతర నునావంతానాడానారాడ వ లాం 


చికి తగ్గట్టుగా, అద్య = ఈ కాలములో, ఆత్మజాః = = కుమార్తెలను. పరిదేహి 
= ఇచ్చి వివాహమును చేయుము, భువి = భూలోకమునందు, యశః = కీర్తి 
న్న విస్తృణీహి = = విస్తరింపజేయుము. . 


కావున నీవీ కాలములో మహర్షులకు వారి వారి స్వభావమునకు 
రుచులకు తగ్గట్లుగా నీ కుమార్తెలనిచ్చి వివాహము చేసి, భూలోకములో నీ 
కీర్లిని విస్తరింపజేయుము. 
వేదాహమాద్యం పురుషమవతీర్ణం స్వమాయయా | 
భూతానాం శేవధిం దేహం బిభ్రాణం కపిలం మునే !! 16 
మునే = ఓ మహర్షి! భూతానామ్‌.= ప్రాణులకు, జేవధిమ్‌ = నిధి 
యగు, ఆద్యం ప్పురుషమ్‌ = ఆదిప్పురుషుడైన శ్రీహరిని, స్వమాయయా = 
తన మాయచే, దేహమ్‌ = దేహమును, బిభ్రాణమ్‌ = ధరించియున్నవాని 
నిగా, కపిలమ్‌ = కపిలునిగా, అవతీర్ణమ్‌ = అవతరించినవానినిగా, అహమ్‌ 
= నేను, వేద = తెలియుచున్నాను. 
ఓ మహర్షీ! నాకు తెలుసు. సకలప్రాణులకు నిధి (ునోరథములనీ 


డేర్చువాడు), ఆదిప్పరుషుడు అగు శ్రీహరి తన నూయచే దేహమును 
దాల్చి కపిలునిగా అవతరించినాడు. 


జ్ఞానవిజ్ఞానయోగేన కర్మణాముద్ధరన్‌ జటాః | 
హీరణ్యకేశః పద్మాక్షః పద్మముద్రాపదాంబుజః [| క్షే 


గా 


ఏష మానవి తే గర్భం ప్రవిష్టః కైటభార్దనః | 
. అవిద్యాసంశయగ్రంధిం ఛిత్త్వా గాం విచరిష్యతి [| 18 


మానవి = ఓ మనుప్పుత్రీ! హిరణ్యకేశః = తేజోమయమైన కేశ 
ములు గలవాడు, పద్మ-అక్షః = పద్మములవంటి కన్నులు గలవాడు, పద్మ 
ముద్రాపద-అంబుజః = పద్మాకారపు రేఖలు గల పాదపద్మములు గలవా 
డు, కైటభ-అర్దనః = కైటభాసురుని సంహరించినవాడు అగు, ఏషః = ఈ 
శ్రీహరి, తే = నీ గర్భమ్‌ = గర్భమును, ప్రవిష్టః = ప్రవేశించినాడు, జ్ఞానవి 


తృతీయ స్కంధము ఆ అధ్యాయము 24 ఏ03- 





జ్ఞానయోగేన =జ్ఞాన (పరోక్షమగు ఆత్మజ్ఞానము) విజ్ఞానము (ప్రత్యక్షమైన 
అదే జ్ఞానము) లు అనే ఉపాయముచే, కర్మణామ్‌ = కర్మల, జటాః = వాస 
నామూలములను, ఉద్ధరన్‌ = పెకలించువాడై, అవిద్యాసంశయగ్రంథిమ్‌ = 
స్వరూపముయొక్క అజ్ఞానము మరియు సంశయములు అనే ముడిని, 
ఛిత్త్యా =కోసివేసి, గామ్‌ = భూమిని, విచరిష్యతి = సంచరించగలడు. 


ఓ మనుపుత్రీ! తేజోమయమగు కేశములు గలవాడు, పద్మముల 
వంటి కన్నులు పాదములు గలవాడు, పాదములయందు పద్మాకారప్పు. 
రేఖలు గలవాడు, కైటభాసురుని సంహరించినవాడు అగు శ్రీహరి నీ గర్భ 
మును ప్రవేశించి ఈ కపిలుడై జన్మించినాడు. ఆత్మస్వరూపమును తెలి 
యుట, దానియందు నిష్టను కలిగియుండుట అనే యోగవఎ ద్వారా 
ఈయన జిజ్ఞాసువుల వాసనలను నశింపజేయగలడు. ఈ, వాసనలే కర్మ 
లకు మూలములోనుండి బంధించుచున్నవి. ఈయన స్వరూపముయొక్క 
అజ్ఞానము, ఇతరసంశయములు అనే జనుల కలన ఇేదిస్తూ 
భూలోకములో పర్యటించగలడు. 


అయం సిద్ధగణాధీశస్సాంఖ్యాచార్యైస్పుసమ్మతః | 
లోకే కపిల ఇత్యాఖ్యాం గంతా తే కీర్తివర్ధనః 11. కేం 


సిద్దగణ-అధీశః = సిద్దుల గణములకు అధీశ్వరుడు, సాంఖ్య- -ఆ 
చార్వ్యైః = = సాంఖ్యశాస్త్రవిద్వాంసులచే. సుసమ్మతః = చాల ఆదరణీయుడు 
అగు, అయమ్‌ = ఈ బాలుడు, లోకే = లోకమునందు, కపిలః = కపిలుడు, 
ఇతి = అనే, ఆఖ్యామ్‌ = ప్రసిద్ధిని, గంతా = పొందగలడు, తే = నీ, క్తీర్తివర్ధనః 
= కీర్తిని న న 

ఈ బాలకుడు సిద్ధుల గణములకు అధీశ్వరుడైం తత్త్వనిరూపణ 
మును చేసే' సాంఖ్యశాస్త్రములో విద్వాంసులగు మహాత్ములచే ఆదరించ 
బడగలడు. ఈయన లోకములో కపిలుడను పేరిట ప్రసిద్ధిని గాంచి, నీ 
కీర్తిని ఇనుమడింప జేయగలడు. 


మైవ్రేయ ఉవాచ | 
తావాశ్వాస్య జగత్స్రష్టా కుమారైస్సహనారదః | 


504 శ్రీమద్చాగవతము 





హంసో హంసేన యానేన త్రిధామ పరమం యయౌ || 20. 


జగత్‌-స్రష్టా = జగత్తును సృష్టించిన, హంసః = బ్రహ్మగారు, తౌ= 
వారిద్దరిని, ఆశ్వాస్య = నచ్చజెప్పి, కుమారైః = సనకాదులతో, సహనారదః 
= నారదునితో గూడినవాడై. యానేన = వాహనమైన, హంసేన = హంసచే, 
పరమమ్‌ = అన్ని లోకములను అతిశయించి ఉండే, త్రిధామ = మూడవ 
లోకమగు స్వర్గమును గురించి, యయా = వెళ్లెను. 

మైత్రేయుడు ఇట్లు పలికెను ---. సృష్టికర్తయగు బ్రహ్మగారు ఈ 
విధముగా దేవహూతికి కర్ణమునకు నచ్చజెప్పి, సనకాదులు నారదుడు 
వెంట రాగా, తన హంసవాహనముమై బ్రహ్మాండములో సర్వోత్కృష్టమగు 
బహ్మలోకమునకు వెళ్లెను. 


గతే శతధృతె క్షత్తః కర్ణమసే స్తేన చోదితః | 
యథోదితం స్వదుహిత్యాః ప్రాదాద్విశ్వసృజాం తతః || 21 


క్షత్తః = ఓ విదురా! తతః = తరువాతః శతధృతౌ = బ్రహ్మగారు, 
గతే = వెళ్లగా, తేన = ఆయనచే, చోదితః = ఆజ్ఞాపించబడిన, కర్టవుః = కర్ణ 
ముడు, యథా-ఉదితమ్‌ = యథావిధిగా, స్వదుహిత్థాః = =తన “కుమార్తెల 
ను, విశ్వసృజామ్‌ = ప్రజాపతులకు, ప్రాదాత్‌ = ఇచ్చెను. 


ఓ విదురా! బ్రహ్మగారు వెల్లిన తరువాత ఆయన ఆజ్ఞ ప్రకార 
ముగా కర్దముడు తన కుమార్తెలను ను ఇచ్చి యథావిధిగా వివా 
హములను చే మెను. 


మరీచయే కలాం ప్రాచ హామామళాతతు 
శ్రద్ధామంగిరసేకయచ్చృత్పులస్త్యాయ హవిర్చువమ్‌ || 22 


మరీచయే = మరీచి కొరకు, కలామ్‌ =.కళను, అథ = తరువాత, 
అత్రయే = అత్రి కొరకు, అనసూయామ్‌ = అనసూయను, ప్రాదాత్‌ = ఇచ్చె 
ను, అంగిరసే = అంగిరసుని కొరకు, శ్రద్ధామ్‌ = శ్రద్ధను, పులస్త్యాయ = పుల 
స్త్యుని కొరకు, హవిర్భువమ్‌ = =హవిర్భువను, అయచ్చత్‌ = ఇచ్చెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 24 5్‌05 


తరువాత ఆయన కళను మరీచికి అనసూయను అత్రికి, శ్రద్దను 
అంగిరసునకు, హవిర్చువను పులస్త్యునకు ఇచ్చి పెళ్లి చేసెను. - 


పులహాయ గతిం యుక్తాం క్రతవే చ క్రియాం సతీమ్‌ | 
ఖ్యాతిం చ భృగవేకయచ్చద్వసిస్టాయాప్యరుంధతీమ్‌ || 23 


పులహాయ = పులహుని కొరకు, యుక్తామ్‌. = యోగ్యురాలగు, 
గతిమ్‌ = గతిని, చ = మరియు, క్రతవే = క్రతువు కొరకు, సతీమ్‌ = సాధ్వియ 
గు, క్రియామ్‌ = క్రియను, భృగవే చ = భృగువు కొరకు, ఖ్యాతిమ్‌ = ఖ్యాతి 
ని, వసిష్టాయ అపి = వసిస్టుని కొరకు కూడ, అరుంధతీమ్‌ = అరుంధతిని, 
అయచ్చత్‌ = ఇచ్చెను. 

కర్టముడు పులహునకు యోగ్యురాలగు గతిని, క్రతువునకు సాధ్వి 
యగు క్రియను, భృగువునకు ఖ్యాతిని, వసిస్టునకు అరుంధతిని ఇచ్చి వివా 
హము చేసెను 


అథర్వ ణేందదాచ్చాంతిం యయా యజ్ఞో వితన్యతే | 
విప్రర్ణభాన్‌ కృతోద్వాహాన్‌ సదారాన్‌ సమలాలయతక్‌ 11 24 


అథర్వణే = అథర్వుని కొరకు, శాంతిమ్‌ = శాంతిని, అదదాత్‌ = 
ఇచ్చెను, యయా = ఏ శాంతిచే, యజ్ఞః = యజ్ఞము, వితన్యతే = సమృ 
ద్దము చేయబడుచున్నదో, కృత-ఉద్వాహాన్‌ = చేయబడిన వివాహములు 
గేల, సదారాన్‌ = = భార్యలతో కూడియున్న విప్ర-బుషభాన్‌ = మహర్షులను, 
సమలాలయత్‌ = సంతోషపరబభెను. 


ఆయన శాంతిని అథర్వణునకు ఇచ్చి వివాహము చేసెను. శాంతి 
వలననే యజ్ఞములు సమృద్ధములగును, వివాహమాడి భార్యలతో గూడి 
యున్న ఆ మహర్షులను కర్టముడు బహుమానములతో సంతోషపెట్టెను. 


తతస్త బుషయః క్షత్తః కృతదారా నిమంత్య్యు తమ్‌ | 
ప్రాతిష్టన్‌ నందిమాపన్నాస్ప్స్యం స్వమాశ్రమమండలమ్‌ | 25 


506 శ్రీమద్భాగవతము 





క్షత్తః = ఓ విదురా!: తతః = తరువాత, కృతదారాః ='వివాహమైన, 
తే= ఆ బుషయః = మహర్షులు, నందిమ్‌ = ఆనందమును, ఆపన్నాః = 
పొందినవార్రై తమ్‌ = ఆ కర్షముని, నిమంత్య్యు = సెలవు తీసుకొని, స స్వం 
స్వమ్‌ =తమ తమ, ఆశ్రమమండలమ్‌ = వ గురించి, ప్రాతి 
స్టన్‌ = బయలుదేరిరి, 


ఓ విదురా! తరువాత భార్యలతో గూడియున్న ఆ మహర్షులు 
అనందించి కర్టముని సెలవు.తీసుకొని, తమ తమ ఆశ్రమములకు వెళ్లిరి, 


స చావతీర్ణం త్రియుగమాజ్ఞాయ విబుధర్హభమ్‌ | 
వివిక్త ఉపసంగమ్య ప్రణమ్య సమభాషత || 26 


సఃచ = ఆ కర్ణముడు కూడ, విబుధ-బుషభమ్‌ = దేవగ్రేస్టుడగు, 
త్రియుగమ్‌ = శ్రీహరిని, అవతీర్దమ్‌ = అవతరించినవానిగా, ఆజ్జాయ = 
తెలుసుకొని, వివిక్తే = ఏకాంతమునందు, ఉపసంగమ్య = దగ్గరకు వెళ్లి, 
ప్రణమ్య = నమస్కరించి, సమభాషత = సంభాషించెను. - 


కర్ణముడు కూడ దేవగ్రేస్టుడు, కృతత్రేతాద్వాపరములు అనే 
మూడు యుగములలో మాత్రమే దర్శనమిచ్చువాడు (ఈశ్వరభావము, 
వీర్యము, యశస్సు, శ్రీ జ్ఞానము, వైరాగ్యము అనే మూడు రెళ్లు ఆరు 
గుణములతో సంపన్నుడు) అగు శ్రీహరి అవతరించినాడని తెలుసుకొని, 
ఏకాంతములో ఆయన వద్దకు వెల్లి నమస్కరించి సంభాషించెను. 


అహో పాపచ్యమానానాం నిరయే మహ్వైరమంగలైః | 
కాలేన భూయసా నూనం ప్రసీదంతీహ దేవతాః || 27 
అహో = ఆహా మ్వైః = తమ, అమంగలైః = పాపములచే, ఇహ = 
ఈ నిరయే = నరకము (సంసారము) నందు, పాపచ్యమానానామ్‌ = ఫీడ్రిం 
పబడుచున్నవారికి, భూయసా = చాల, కాలేన = కాలముచే, దేవతాః = దేవ 
తలు, ప్రసీదంతి = ప్రసన్నులగుచున్నారు, నూనమ్‌ = నిశ్చయము. 


తృతీయ స్కంధము - అధ్యాయము 24 507 





ఆశ్చర్యము! తమ పాపములచే నరకమువంటి ఈ సంసారము 
నందు పీడలను పొందుచున్న జనులకై చాల కాలము తరువాత దేవత 
లకు అనుగ్రహము కలిగినది. ఇది నిశ్చయము. . 


_ బహుజన్మవిపక్వేన సమ్యగ్యోగసమాధినా | 
ద్రష్టుం యతంతే యతయశ్శూన్యాగారేషు యత్పదమ్‌! |28 


శూన్య-అగారేషు = నిర్ధనస్థానములయందు, యతయః = సాధకు 
లు, బహుజన్మవిపక్వేన = అనేకజన్మలయందు పక్వ మైన, సమ్యక్‌-యోగ 
సమాధినా = సుదృఢమగు యోగాభ్యాసముచే లభించిన చిత్రైకాగ్రతతో, 
యత్‌-పదమ్‌ = ఏ భగవానుని స. దష్టుమ్‌ = చూచుటకు, 
యతంతే = ప్రయత్నించెదరో. 


సాధకులు అనేకజన్మలలో యోగమును అభ్యసించుట వలన అది 
సుదృఢమై చిత్తమునకు ఏకాగ్రత లభించును. వారు నిర్ణనప్రదేశమునందు 
అట్టి చిత్తములో ఆ శ్రీహరియొక్క స్వరూపమును దర్శించుటకు 
ప్రయత్నించుచుందురు. 
స ఏవ భగవానద్య కూలనం నగణయ్య నః | 
గృహేషు జాతో గ్రామ్యాణాం యస్స్య్యానాం పక్షపోషణః। |29 
సః = అట్టి, భగవాన్‌ ఏవ = భగవానుడే, అద్య = ఈనాడు, హేల 
నమ్‌ = చులకన అగుటను, నగణయ్య = లెక్కచేయక, గ్రామ్యాణామ్‌ = వివే 
కము లేని, నః = మా, గృహేషు = ఇంటియందు, జాతః = పుట్టినాడు, యః 
=ఏ హరి, స్వానామ్‌ = భక్తుల, పక్షపోషణః = పక్షమును సమర్థించునో. | 
శ్రీహరి భగవానుడు తన భక్తుల పక్షమును సమర్థించును. కావున 
నే అట్టి ఆ భగవానుడు తాను చులకన అగుదునేమో యని సరకు చేయ 
కుండా, ఈనాడు అవివేకులముగు మా ఇంటిలో జన్మించినాడు. 


స్వీయం వాక్యమృతం కర్తుమవతీర్ణోంసి మే గృహే | 
చికీర్ణుర్చగవాన్‌ జ్ఞానం భక్తానాం మానవర్దనః 1! 30 


508 శ్రీమద్చాగవతము 





భక్తానామ్‌ = భక్తుల, మానవర్దనః = హోదాను వర్ణిల్లజేసే, భగవాన్‌ 
= భగవానుడవగు నీవు, జ్ఞానమ్‌ = సొంఖ్యశాస్త్రమును, చికర్లుః = చేయగో 
రువాడవై, స్వీయమ్‌ = స్టే వాక్యమ్‌ = మాటను, జపత = సత్యము, 
కర్తుమ్‌ = చేయుటకు, మే =నా, గృహే = ఇంటిలో, అవతీర్ణః అసి = అవత 
రించితివి. 

భగవానుడవగు నీవు భక్తుల హోదాను వర్దిల్లజేసెదవు. నీవు 
సాంఖ్యశాస్త్రమును లోకములో ప్రవర్తిల్ల జేయగోరి, నాకిచ్చిన మాటను 
యథార్థము చేయుటకై నా గృహములో అవతరించితివి. 


తాన్యేవ త్వేభిరూపాణి రూపాణి భగవంస్తవ . 
యాని యాని చ రోచంతే స్వజనానామరూపిణః |! | పే 


భగవన్‌ = ఓ భగవానుడా[ యాని యాని = ఏయే, తవ =న్సీ, 
రూపాణి = రూపములు, స్వజనానామ్‌ = నీ భక్తులకు, రోచంతే = ఇష్టమగు 
నో, తాని ఏవ = అవియే, అరూపిణః = రూసము లేని, తే = నీ కొరకు, అబి 
రూపాణి = అభీష్టములు. 


ఓ భగవానుడా! నీవు రూసము లేనివాడవు. స్తీ భక్తులకు నీ వయే 
రూపములు ఇష్టమగునో, అవియే నీకు కూడ అభీష్టములగుచున్నవి. 


త్వాం సూరిభిస్తత్త్వ్రబుభుతృ్సయాద్దా 
సదాభివాదార్హణపాదపీఠమ్‌ | 

ఐశ్వర్య వైరాగ్యయశోంవబోధ- 
వీర్యశ్రియా పూర్తమహం ప్రపద్యే || 32 


సూరిభిః = విద్వాంసులచే, తత్త్వబుభుత్సయా.. = తత్త్యముల 
స్వరూపమును తెలియాలనే కోరికతో, అద్ధా = సాక్షాత్తుగా, సదా = ఎల్లవేళ 
లా, అభివాద-అర్హణపాదపీఠమ్‌ = నమస్యరించదగిన 'పాదపీఠము గలిగిన 
ట్టియు, ఐశ్వర్య వైరాగ్యయశః -అవబోధవీర్యశ్రియా = ఈశ్వరభావము వైరా 
గ్యము యశస్సు జ్ఞానము వీర్యము మరియు శ్రీ అను ఆరు గుణములతో; 


తృతీయ స్కంధము - అధ్యాయము 24 509 


పూర్తమ్‌ = పూర్ణుడవైన, త్వామ్‌ = నిన్ను అహమ్‌ = నేను, ప్రపద్యే = శరణు 
వేడుచున్నాను. 


విద్వాంసులు తత్త్వ్యముల స్వరూపమును శెలియగోరి సర్వదా 
సాక్షాత్తుగా నీ పాదపీఠమునకు నమస్కరించెదరు. ఈశ్వరభావము, వైరా 
గ్యము, యశస్సు, జ్ఞానము, వీర్యము (శక్తి శ్రీ (సంపద, శోభు అనే ఆరు 
గుణములు నీలో పూర్ణముగా నున్నవి. నిన్ను నేను శరణు వేడుచున్నాను. 


పరం ప్రధానం పురుషం మహాంతం 

కాలం కవిం త్రివృతం లోకపాలమ్‌ | 
ఆత్మానుభూత్యానుగతప్ర ప్రపంచం 

స్వచ్భందశక్తిం కపిలం ప్రపద్యే!!! ౩3 


పరమ్‌ = ప్రకృతికి అతీతుడైనట్టియు, ప్రధానమ్‌ = ప్రకృతిస్వరూపు 
డైనట్టియు,. పురుషమ్‌ = పురుషస్వరూపుడైనట్టియు, మహాంతమ్‌ = మహ 
త్తత్త్వరూపుడైనట్టియు, కాలమ్‌ = కాలస్వరూప్పుడైనట్టియు, కవిమ్‌ = సర్వజ్ఞు 
డైనట్టియు, త్రివృతమ్‌ = మూడు విధముల అహంకారము స్వరూపముగా 
గలిగినట్టియు, లోకపాలమ్‌ = లోకపాలకుల రూసపములోనున్నట్టియు, 
ఆత్మానుభూత్యా = తన చిచ్చక్తిచే, అనుగతప్రపంచమ్‌ = తనలో లీనము 
చేయబడిన బ్రహ్మాండము కలిగినట్టియు, స్వచ్భందశక్తిమ్‌ = తన అధీనము 
లోనున్న శక్తులు గల, కపిలమ్‌ = కపిల భగవానుని, ప్రపద్యే = శరణు వేడు 
చున్నాను. 

నీవు ప్రకృతికి అతీతుడవు. జగత్తునకు ఉపాదానమగు ప్రధానము, 
దానికి అధ్యక్షుడగు పురుషుడు, దాని ప్రథమకార్యమగు మహత్తత్త్వ్యము (స 
మపష్టి బుద్ధిశక్తి, ప్రధానములో సంక్షోభమును కలిగించే కాలము, సాత్త్విక 
రాజస తామసములనే అహంకారములు, ఇంద్రాది లోకపాలకులు నీ రూప 
ములే. సర్వజ్ఞుడవగు నీవు ప్రకృతిలోని పరిణామమును దర్శించే సాక్షివి. 
నీవునీ చిచ్చకి క్రిచే బ్రహ్మాండమును వ్యాపించి నీలో విలీనము చేసెదవు. 
శక్తులన్నియు నీ వశములోనుండును. కపిలభగవానుడవగు నిన్ను నేను 
శరణు వేడుచున్నాను. 


వ10 శ్రీమద్భాగవతము 
తననడుము పన న నావతదతతడచాల టకం హలకతలలనావరాలట వనాల నన తతా రాడా నాననా కయలాల్తానసనానవల. 


ఆ స్మాభిపృచ్ళేంద్య పతిం ప్రజానాం 
త్వయావతీర్జార్ణ ఉతాప్తకామః | 
న 
స్య త్వాం హృది యుంజన్‌ విశోకః |] 34 


ప్రజానామ్‌ = ప్రాణులకు, పతిమ్‌ = ప్రభుడవగు నిన్ను అద్య = 
ఈనాడు, ఆ న్మ అభి పృచ్చే = అనుజ్ఞను కోరుచున్నాను. త్వయా = నీచే, 
అవతీర్ణ- బుణః = తీర్చివేయబడిన మొుణపులు గలిగినట్టియు, ఉత= మరి 
యు, 'అప్తకామః = పొందబడిన మనోరథములు గల, అహామేం నేను, పరి 
వ్రజత్‌- _పదవీమ్‌ = సన్న్యాసుల మార్గమును, ఆస్థితః = స్వీకరించినవాడనై, 
త్వామ్‌ = నిన్ను హృది = హృదయమునందు, యుంజన్‌ = ధ్యానించువాడ 
నై. విశోకః = శోకము లేనివాడనై, చరిష్యే = సంచరించెదను. 


నీవు ప్రాణులకు ప్రభుడవు. నేనీనాడు నీ అనుమతిని కోరుచున్నా 
ను. నీవు నాకు పుత్రుడవై జన్మించుటచే నా బుణములన్నియు తీరిపోయి 
నవి. నీ అనుగ్రహముచే నా కోరికలు సిద్ధించినవి. నేను సన్న్యాసాగ్రమ 
మును స్వీకరించి నిన్ను మనస్సులో ధ్యానిస్తూ నిశ్చింతగా చరించెదను. 


శ్రీభగవానువాచ | 
మయా ప్రోక్తం హి లోకస్య ప్రమాణం సత్యలౌకికే | 
అథాజని మయా తుభ్యం యదవోచమృతం మునే! 35 


మునే = ఓ మహర్షీ! సత్యలౌకికే = వైదిక లౌకిక కర్మలయందు, 
మయా = నాచే, ప్రోక్షమ్‌ = . చెప్పబడీనది, లోకస్య = మానవునకు, ప్రమా 
ణం హీ = ప్రమాణము గదా! అథ = కావున, తుభ్యమ్‌ = నీ కొరకు, యత్‌ 
= దేనిని, అవోచమ్‌ = చెప్పితినో అది, బుతమ్‌ = సత్యము అగునట్లుగా, 
మయా =నాచే, అజని =జన్మించబడినది. 


శ్రీభగవానుడు ఇట్లు పలికెను --- వైదిక లౌకిక కర్మలలో మానవు 
నకు నేను చెప్పినదే ప్రమాణము. నీ ప్పుత్రుడనై జన్మించెదనని నేను నీతో 
చెప్పియుంటిని. ఆ మాటను సత్యము చేయుటకై జన్మించితిని. 


తృతీయ స్కంధము - అధ్యాయము 24 వ్‌ 


ఏతన్మే జన్మ లోకే5స్మిన్‌ ముముక్షూజాం దురాశయాత్‌ | 
ప్రసంఖ్యానాయ తత్త్వానాం సమ్మతాయాత్మదర్శనే 11 36 





దురాశయాత్‌ = కలుషితమగు అంతఃకరణము అనే లింగశరీరము 
నుండి, ముముక్షూణామ్‌ = విముక్తిని కోరువారలకు. ఆత్హదర్శనే = ఆత్మ 
సాక్షాత్కారమునందు, సమ్మతాయ = ఉపయుక్షమైన, తత్త్యానామ్‌ = తత్త్వ 
ముల, ప్రసంఖ్యానాయ = వివేకపూర్వకముగా చెప్పుట కొరకు, అస్మిన్‌ = 
ఈ, లోకే ణి లోకమునందు, మే ఇన ఏతత్‌ ఐ= ఈ, జన్మ జి జన్మ. 

కలుషితవమగు అంతఃకరణము జీవుని లింగశరీరరూపములో 
బంధించును. దానినుండి విముక్తిని పొంది ఆత్మసాక్షాత్కారమును కోరువా 
రలకు తత్త్వముల వివేకపూర్వకమగు అవగాహన ఆవశ్యకము. దానిని 
బోధించుటకు నేనీ లోకములో ఈ విధముగా అవతరించితిని, 


ఏష ఆత్మ పథో5వ్యక్షో నష్టః కాలేన భూయసా | 
తం ప్రవర్తయితుం దేహమిముం౦ విది మయా భృతమ్‌ !! 37 


అవ్యక్తః = అతిసూక్ష్మమగు, ఏషః = ఈ ఆత్మపథః = ఆత్మజ్ఞాన 
మార్గము, భూయసా = చాల, కాలేన =కాలముచే, నష్టః = కనుమురు గ్రైనది, 
తమ్‌ = దానిని, ప్రవర్తయితుమ్‌ = ప్రవర్తిల్ల జేయుటకు, ఇముమ్‌ = ఈ, 
దేహమ్‌ ౬ దేహమును, వముయా = నాచే, భృతమ్‌ జు స్వీకరింపబడిన దానిని 
గా, విద్ధి = తెలియుము. . 

ఈ ఆత్మజ్ఞానము అనే మోక్షమార్గము చాల సూక్ష్మ మైనది. కాల 


ముయొక్క దీర్ణ్వమగు ప్రవాహములో ఇది కనుమురుగైనది. దీనిని మరల 
లోకములో ప్రవర్తిల్ల జేయుటకై నేనీ దేహమును దాల్చినానని తెలియుము. 


గచ్చ కామం మయాక్యుపృష్టో మయి సన్న్యస్తకర్ణుణా | 
జిత్వా సుదుర్దయం మృత్యునువృుతత్వాయ మాం భజ! | 38 
కామమ్‌ = యథేచ్చగా, గచ్చ = వెళ్తుముఃు మయా = నాచే, 


ఆపృష్టః = అనుజ్జనీయబడితివి, మయి = నాయందు. సనన్న్యస్తకర్మణా = 
సమర్చించబడిన కర్మచే, సుదుర్దయమ్‌ = మిక్కిలి జయించ శక్యము కాని, " 


వ్‌12 శ్రీమద్చాగవతము 


మృత్యుమ్‌ = మృత్యువును, జిత్వా = జయించి, అమృతత్వాయ = 
మోక్షము కొరక్షై మామ్‌ =నన్నుుు భజ = సేవించుము. 

నేను నీకు అనుజ్ఞనిచ్చుచున్నాను. యథేచ్చగా వెళ్లుము. మృత్యు 
వును జయించి మోక్షమును పొందుట చాల కష్టము. కాని, కర్మలను నాకు 
సమర్పించుట ద్వారా మృత్యువును జయించవచ్చును. అట్లు చేసి నన్ను 
భజించుము. 


మామాత్మానం స్వయంజ్యోతిస్పర్వభూతగుహాశయమ్‌ | 
ఆత్మన్యేవాత్మనా వీక్ష్య విశోకోోభయమృచ్చ్భసి 1 39 
స్వయంజ్యోతిః = స్వయం ప్రకాశస్వరూపుడను, సర్వభూతగుహా- 
ఆశయమ్‌ = సకలప్రాణుల బుద్ధిగుహయందు నివసించువాడను అగు, 
మామ్‌ = నన్ను, ఆత్మని = తనయందు, ఆత్మనా = బుద్దిచే, ఆత్మానమ్‌ = 
ఆత్మరూప్పునిగా, వీక్ష్య = దర్శించి, విశోకః = తొలగిన నము గలవాడవై, 
అభయమ్‌ = అభయమును, బుచ్చసి = పొందుచున్నాను. 


నేను స్వయంప్రకాశస్వరూపుడను; సకలప్రాణుల బుద్దిగుహలో 
నివసించెదను. నన్ను నీవు నీయందే. బుద్దిచే ఆత్మరూప్పునిగా 
దర్శించుము. నీ శోకము పోయి, అభయస్టానమగు మోక్షము లభించును. 


మాత్ర ఆధ్యాత్మికీం విద్యాం శమనీం సర్వకర్మణామ్‌ | 
వితరిషే బ్య యయా చాసౌ భయం చాతితరిష్యతి [| శ) 


సర్వకర్మణామ్‌ = కర్మలన్నింటికీ, శమనీమ్‌ = తొలగించే, ఆధ్యా 
త్మికీమ్‌ = ఆత్మతత్త్వమును ప్రకాశింపజేసే, విద్యామ్‌ = జ్ఞానమును, మాత్రే 
= తల్లికి వితరిష్యే = చెప్పగలను, యయా = దేనిచే, “అసౌచ = ఈమె 
కూడా, భయమ్‌ = సంసొారభయమును, అతితరిష్యతి = దాటివేయగలదో, 


ఆత్మతత్త్వమును ప్రకాశింపజేసే విద్యను నేను అమ్మకు కూడ 
బోధించెదను. దానిచే ఆమె సర్వకర్మల బంధమునతిక్రమించి సంసారభ 
యమునుండి బయట పడగలదు. 


తృతీయ స్కంధము - అధ్యాయము 24 వ్‌13 


మైత్రేయ ఉవాచ |! 
ఏవం సముదితస్తేన కపిలేన ప్రజాపతిః | 
దక్షిణీకృత్య తం ప్రీతో వనమేవ జగాముహ |! త్న 


తేన = ఆ, కపిలేన = కపిల భగవానునిచే, ఏవమ్‌ = ఈ విధముగా, 
సముదితః = చక్కగా అనుమతి ఈయబడినవాడై, ప్రజాపతిః = కర్ణము ప్రజా 
పథి, తమ్‌ = ఆయనను, దక్షిణీకృత్య = ప్రదక్షిణము చేసి, ప్రీత = ఆనందిం 
చినవాడై. వనం ఏవ = వనమును గురించియే, జగామ హ = వెళ్లెనట. 


| మైత్రేయుడు ఇట్లు పలికెను --- కపిల భగవానుడు ఈ విధముగా 
చక్కగా అనుమతినీయగా, కర్టను ప్రజాపతి సంతోషించి, ఆయనకు ప్రదక్షి 
ణము చేసి అడవికి వెళ్లెను. 


వ్రతంన ఆస్టితో మౌనమాత్షైకశరణో మునిః |! 
నిస్సంగో వ్యచరత్‌ క్షోణీమనగ్నిరనికేతనః |] శై 


' ఆత్మా-ఏకశరణః = ఆత్మ ఒక్కటే ఆశ్రయముగా గలవాడు, మునిః 
= మననశీలుడు, నిస్సంగః = సంసారమునందు ఆసక్తి లేనివాడు, అనగ్నిః = 
అగ్నిహోత్రాది కర్మలు లేనివాడు, అనికేతనః = స్టిరమగు నివాసస్థానము 
లేనివాడు అగు, సః = ఆ కర్ణముడు, మౌనం వ్రతమ్‌ = మౌనవ్రతమును, 
అస్థితః = స్వీకరించినవాడై, క్రోణీమ్‌ = భూమిని, వ్యచరత్‌ = సంచరించెను. 


మననశీలుడగు కర్ణముడు ఆత్మను మాత్రమే ఆశ్రయించి సంసార 
మునందలి ఆసక్తిని పరిత్యజించెను. సన్న్యసించుటచే ఆయనకు అగ్నిహో 
త్రాది కర్మలతో సంబంధము తప్పినది. పరివ్రాజకుడగుటచే ఆయనకు స్టిర 
నివాసము లేదు. ఆయన వా స్వీకరించి ; భూలోకములో సంచ 
రించెను. 


మనో బ్రహ్మణి యుంజానో యత్తత్సదసతః పరమ్‌ | 
గుణావభాసో విగుణ ఏకభక్త్యానుభావితే [| త 








గుణ-అవభాసే = సత్త్వరజస్తమోగుణములను ప్రకాశింప జేయున 
ట్టియు, విగుణే = నిర్గుణమైన, ఏకభక్త్యా = ఏకాంతభక్తిచే అనుభావితే = 
సాక్షాత్కరించేే తత్‌ = ఆ, బ్రహ్మణి = పరబ్రహ్మయందు, మనః = మనస్సు 
ను, యుంజానః = నిలుప్పువాడై (సంచరించెను) యత్‌ = ఏది, సత్‌-అసతః 
= కార్య కారణములకు, పరమ్‌ = అతీతమైనదో. 


కార్యకారణములకు అతీతమైన పరబ్రహ్మ స్వయముగా నిర్దుణ 
మై, సత్త్వరజస్తమాగుణములను తన చైతన్యప్రకాశములో ప్రకాశింప 
జేయును. ఏకాంతమగు భక్తిచే దానిని ఆత్మరూపముగా దర్శించదగును. 
ఆయన అట్టి పరబ్రహ్మయందు మనస్సును ఏకాగ్రము చేసి సంచరించెను. 


నిరహంకృతిర్నిర్మమశ్చ నిర్వ్యంద్వస్పమదృక్‌ స్వదృక్‌ | 
ప్రత్యక్‌-ప్రశాంతధీర్జీరః ప్రశాంతోర్మిరివోదధిః |! త్న 


నిరహంకృతిః = అహంకారము లేనివాడు, చ = మరియు, నిర్మమః 
= మమకారము లేనివాడు, నిర్య్యంద్వః = సుఖదుఃఖాది ద్వంద్వములు లేని 
వాడు, సమదృక్‌ = భేదదృష్టి లేనివాడు, స్వదృక్‌ = ఆత్మనష్ట్ర గలవాడు, 
ప్రత్యక్‌-ప్రశాంతధీః = స్వరూపమువైప్పు లగ్నమైన ప్రసన్నమగు బుద్ధి గల 
వాడు, ధీరః = వివేకి అగు కర్ణముడు, ప్రశాంత-ఊర్మిః = సద్దుమణిగిన తరం 
గములు గలు ఉదధిః ఇవ = సముద్రమువలె నుండెను. 


ఆయనయందు అహంకార మమకారములు లేకుండెను. ఆయన 
సుఖదుఃఖాది ద్వంద్వములకు అతీతుడై సంచరించెను. ఆయన సర్వత్రా 
వరమాత్మను మాత్రమే దర్శించెడివాడు. ఆత్మనిష్ట గల ఆయన బుద్ధి 
స్వరూపనిష్టమై ప్రసన్నముగా నుండెడిది. ఆత్మానాత్మవివేకము గల కర్ణ 
ముడు తరంగములు సద్దు మణిగిన సముద్రమువలె ప్రశాంతగంభీరుడై 
యుండెను. 


వాసుదేవే భగవతి సర్వళ్ఞే ప్రత్యగాత్మని | 
పరేణ భక్తిభావేన లబ్ధాత్మా ముక్తబంధనః || = 45 


తృతీయ స్కంధము - అధ్యాయము 24 వ్‌ 





సర్వజ్జే = సర్వజ్ఞుడైనట్టియు, ప్రత్యక్‌-ఆత్మని = అంతరతమమగు 
ఆత్మరూపములోనున్న, వాసుదేవే భగవతి = వాసుదేవ భగవానునియందు, 
పరేణ = సర్వాతిశాయియగు, భక్తిభావేన = భక్తిభావముచే, లబ్బ-ఆత్మా = 
స్థిరముగా చేయబడిన అంతఃకరణము గలవాడై. ముక్తబంధన? = = విముక్త 
మైన బంధము గలవాడాయొను. 


సర్వజ్ఞుడు, ప్రత్యగాత్మ స్వరూపుడు అగు వాసుదేవన భగవానుని 
యందు సర్వాతిశాయియగు భక్తిభావముతో స్థిరముగా నిలిచిన బుద్ధిగల 
కర్ణముడు సంసారబంధము తొలగి జీవన్ముక్తుడయ్యెను, 


ఆత్మానం సర్వభూతేషు భగవంతమవస్టితమ్‌ | 

అపశ్యత్సర్వభూతాని భగవత్యపి చాత్మని [| | ఉగ్ర 

_ సర్వభూతేషు = సకలప్రాణులయందు, ఆత్మానమ్‌ = ఆత్మరూప్పు 
డై. అవస్థితమ్‌ = నిలిచియున్న భగవంతమ్‌ = భగవానుని, అపి చ= మరి 


యు, సర్వభూతాని = సకలప్రాణులను, ఆత్మని = అల భగవతి 
= భగవానునియందు, అపశ్యత్‌ = చూచెను. 


సకలప్రాణులలో భగవానుడే అఆత్మరూపముగా. నిలిచియున్నాడని 


ఆయన దర్శించగల్లెను. ఇంతేగాక సకలప్రాణులు ఆత్మరూపుడగు భగవా 
నునియందే ఉనికిని కలిగియున్నవని ఆయన దర్శించగల్లినాడు. 


ఇచ్చాద్వేషవిహీనేన సర్వత్ర సమచేతసా |. 
భగవద్భక్తి క్రియుక్తేన ప్రాపా భాగవతీ గతిః || డే 


ఇతి శ్రీమద్బాగవతే మహాప్పురాణే తృతీయస్కంధే 
చతుర్వింశోంధ్యాయః . ( 
ఇచ్చాద్వేషవిహీనేన = రాగద్వేషములు 'లేనట్టియు, సర్వత్ర = 
అంతటా, సమచేతసా = భేదదృష్టి లేనట్టియు, భగవత్‌- “భక్తియుక్తేన = భగ 


వానునియందు భక్తితో కూడియున్న కర్ణమునిచే, భాగవతీ = భగవానుని 
పరమపదము అనే, గతిః = లక్ష్యము, ప్రాప్తా = పొందబడెను. 


శ్రీమద్చాగవతము 


516 
కర్ణమునియందు రాగద్వేషములు లేవు. ఆయన అంతటా వ్యాపిం 


చియున్న భగవానుని మాత్రమే చూచుటచే. ఆయనయందు భేదదృష్టి 
లేదు. ఆయన మనస్సు ' భగవానునియందు భక్తితో నిండియుండెను. 


ఆయన భగవానుని పరమపదము (మోక్షము) ను పొందెను. 
శ్రీమద్భ్బాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో 
ఇరువది నాల్గవ అధ్యాయము ముగిసినది (24). 


చ న న 


అథ పంచవింశోరధ్యాయః 
శ్రీ కపిల భగవానుని ఉపదేశము - భక్తియోగ మహిమ 


శౌనక ఉవాచ |! 
కపిలస్తత్త్రసంఖ్యాతా భగవానాత్మృమాయయా | 
జాతస్ప్వయమజస్సాక్ర్షాదాత్మప్రజ్ఞప్తయే నృణామ్‌ |] 1 


శౌనకః = శౌనక మహర్షి, ఉవాచ = పలికెను, అజః = పుట్టుక లేని, 
భగవాన్‌ = భగవానుడు, నృణామ్‌ = మానవులకు, ఆత్మప్రజ్ఞస్తయే = ఆత్మత 
త్త్యమును బోధించుట కొరకై ఆత్మమాయయా = తన మాయాశకిచే, 
స్వయమ్‌ = స్వయముగా, సాక్షాత్‌ = సాక్షాత్తుగా, య = తత్త్వ 
ములను లెక్కపెట్టే (సాంఖ్యశాస్త్రమును ప్రవర్తిల్లజేసే), కపిలః = కపిలుడై, 
జాతః = జన్మించినాడు. . 

శౌనక మహర్షి ఇట్లు పలికెను --- పుట్టుక లేని శ్రీహరి భగవా 
నుడు మానవులకు అత్మతత్త్యమును బోధించుటకై తన నమూయాశకిచే 
స్వయముగా సాక్షాత్తుగా సాంఖ్యశాస్త్రమును ప్రవర్తిల్ల జేసిన కపిలుడై 
జన్మించెను. 


/. హ్యస్య వర్మ్మణః పుంసాం వరిమస్సర్వయోగినామ్‌ | 
విశ్రుతా శ్రుతదేవస్య భూరి తృప్యంతి మేుసవః || 2 


పుంసామ్‌ = మానవులలో, వర్ష్మణః = (శేష్టుడైనట్టియు, సర్వయోగి 
నామ్‌ = యోగులందరిలో, వరిమ్హః = గ్రేష్టుడైన, అస్య = ఈ కపిలునియొ 
క్క విశ్రుతా = విఖ్యాతియందు, భూరి = అధికముగా, శ్రుతదేవస్య = శ్రవ 
ణము చేయబడిన భగవానుడు గల, మే=నా, అసవః = ఇంద్రియములు, 
న తృప్యంతి 'హి = తృప్తిని పొందుట లేదు గదా! 


వ్‌[8్రి శ్రీమద్బాగపతము 


నేను భగవానుని గాథలను అధికముగా శ్రవణము చేసినవాడనే,' 
కాని, మానవ్రేష్టుడు, యోగిపుంగవుడు అగు ఈ కపిల భగవానుని క్రీర్తిని 
ఎంత విన్నానా ఇంద్రియములకు, ఇక చాలును అనిపించుట లేదు. 


యద్యద్విధత్తే భగవాన్‌ స్వచ్భందాత్మాంత్మృమాయయా | 
తాని మే శ్రద్దధానస్య కీర్తన్యాన్యనుక్షీర్ణయ || తె 
స్వ-ఛంద-ఆత్మా = తనవారి ఇచ్చచే దేహావిర్భావము గలు భగ 
వాన్‌ = కపిల భగవానుడు, ఆత్మమాయయా = తన మాయాశక్తిచే, యత్‌ 
యత్‌ = దేనిని దేనిని, విధత్తే = చేసెనో, కీర్తన్యాని = క్రీర్తించదగిన, తాని = 
వాటిని, శద్దధానస్య = శ్రద్దావంతుడనగు, మే =నాకు, అనుకీర్తయ = వర్షించి 
చెప్పుము. 
భగవానుడు తన భక్తుల కోరికకు తగ్గట్లుగా దేహమును స్వీకరించి 
అవతరించును. కపిల భగవానుడు చేసిన కార్యములన్నియు కీర్షించదగిన 
వే. శ్రద్ధాళువునగు నాకు వాటిని వర్జించి చెప్పుము. 


సూత ఉవాచ | ; 
ద్వైపాయనసఖస్త్వేవం మెత్రేయో భగవాంస్తథా | 
ప్రాహేదం విదురం ప్రీత ఆన్వీక్షిక్యాం ప్రచోదితః || “| 


ద్వైపాయనసఖః = వ్యాసమహర్షియొక్క మిత్రుడైన, భగవాన్‌ = 
పూజ్యుడగు, మైత్రేయః తు = మైత్రేయ మహర్షి అయితే, ఏవమ్‌ = ఈ విధ 
ముగా, ఆన్వీక్షిక్యామ్‌ = బ్రహ్మవిద్యయందు, ప్రచోదితః = ేరేపించబడిన 
వాడై, ప్రీతః = ఆనందించినవాడై, విదురమ్‌ = విదురుని ఉద్దేశించి, ఇదమ్‌ = 
ఈ విషయమును, తథా = ఆ ప్రశ్నకు తగ్గట్లుగా, ప్రాహ = చెపె ఎను. 

సూతుడు. ఇట్లు పలికెను -- పూజ్యుడగు మైత్రేయ మహర్షి 
వ్యాసుని మిత్రుడు. ఆయనను ఇదే విధముగా విదురుడు బ్రహ్మవిద్యను 
బోధించుటకు ్రేరేపించెను. అప్పుడాయన కూడ విదురుని శ్రద్దకు ఆనం 
దించి ఆ ప్రశ్నకు తగ్గట్లుగా విదురునితో నిట్లనెను. . 

మైత్రేయ ఉవాచ | 


తృతీయ స్కంధము - అధ్యాయము 25 న్‌ 


పితరి ప్రస్టితేరణ్యం మాతుః ప్రియచికీర్ణయా | 
తస్మిన్‌ బిందుసరేంవాత్సీద్భగవాన్‌ కపిలః కిల || వ్‌ 





పితరి = తండ్రి, అరణ్యమ్‌ = వనమును గురించి. ప్రస్టితే = వెల్లిపో 
గా మాతుః = తల్లికి, ప్రియచికీర్ణ్మయా = ప్రియమును చేయు గోరికతో, 
కపిలః భగవాన్‌ = కపిల భగవానుడు, తస్మిన్‌ = ఆ, బిందుసరే = బిందుసర 
మునందు, అవాత్సీత్‌ కిల = నివసించెను, 


మైత్రేయుడు ఇట్లు పలికెను. --- తండ్రియగు కర్దమ శు వన. 
మునకు వెల్లిన తరువాత, కపిల భగవానుడు తల్లియగు దేవహూ' ఎకి ప్‌య 
మును చేయు కోరికతో ఆ బిందుసరమునందే నివసించాసు. 


తమాసీనమకర్మాణం తత్త్వమనార్గాగ్రదర)నమ్‌ |! 
స్వసుతం దేవహూత్యాహ ధాతుస్పంస్కరతీ వచః |! 6 


దేవహూతిః = దేవహూతి, ధాతుః = బ్రహ్మగారి, వచః = మాటను, 
సంస్మర | = స్మరించుచున్నదై. ఆసీనమ్‌ = కూర్చుని యున్నట్టియు, అక 
ర్మాణమ్‌ = కర్మలనుండి నివృత్తుడైనట్టియు, తత్త్యమార్గ-అగ్రదర్శనమ్‌ = 


జ్ఞానమార్గముయొక్క పారమును దర్శ్భించినట్టియు, స్వసుతమ్‌ = తన 
కుమారుడైన, తమ్‌ = ఆ కపిల భగవానుని గురించి, ఆహ = సలికెను. 


ఒకనాడు జ్ఞానమార్గములో పారదృశ్వయగు కపిల భగవానుడు 
కర్మలనుండి విరతుడై హర్చుని యుండెను. దేవహూతి బ్రహ్మగారి వచన 
ములను గుర్తు చేసుకొని, తన కుమారుడగు కపిలునితో నిట్లనెను. 


దేవహూతిరువాచ | . 
నిర్విజ్ఞా నితరాం భూమన్నసదింద్రియతర్హణాత్‌ |! 
యేన సంభావ్యమానేన ప్రపన్నాంధం తమః ప్రభో || ౮ 
భూమన్‌ = ఓ పరబ్రహ్మరూపా! అసత్‌-ఇంద్రియతర్షణాత్‌ = దుష్ట 
ములగు ఇంద్రియములను తృప్తి పరచుట వలన, నితరామ్‌ = మిక్కిలి, 
నిర్విజ్ఞా = భేదమును పొందియున్నాను, ప్రభో = ఓ ప్రభూ! సంభావ్యమా 


520 _ శ్రీమద్భాగవతము 


నేన = నిరంతరముగా చేయబడిన, యేన = దేనిచే అంధం తనుః = మహ 
మోహమును, ప్రపన్నా= పొందితినో. 


ఓ పరబ్రహ్మస్వరూపా! ప్రభూ! నేను నిరంతరముగా ఈ దుష్టము 
అగు ఇంద్రియములను సంతోషపెట్టి చాల భేదమును పొందియున్నాను. 
దాని వలన నేను అజ్ఞానాంధకారములో పడిపోయినాను. 


తస్య త్వం తమసోంంధస్య దుష్పారస్యాద్య పారగమ్‌ |! 
సచ్చక్షుర్ణన్మనామంతే అలబ్దం మే త్వదనుగ్రహాత్‌ !| 8 


తస్య = ఆ, దుష్పారస్య = దాట శక్యము కాని, అంధస్య = గాఢమై 
న, తమసః = అజ్ఞానమునకు, పారగమ్‌ = దాటించు, త్వమ్‌ = నీవు అనే, 
' సత్‌-చక్షుః = శ్రేష్టమగు కన్ను, మే = నాకు, జన్మనామ్‌ = జన్మల, అంతే = 
అంతమునందు, త్వత్‌-అనుగ్రహాత్‌ = నీ అనుగ్రహము వ? అద్య = 
ఈనాడు, లబ్బమ్‌ = పొందబడినది. 


నీవు దాట శక్యము కాని ఆ గాఢమగు అజ్ఞానాంధకారమును 
దాటించే గొప్ప కన్నువంటివాడవు. నీ అనుగ్రహము చేతనే నాకు నేడు 
నీవు లభించినావు. అనేకజన్మల తరువాత నాకు జ్ఞానము కలిగే అవకా 
శము వచ్చినది. ఇది నాకు ఆఖరు జన్మ. 


య ఆద్యో భగవాన్‌ పుంసామీశ్వరో వై భవాన్‌ కిల | 
లోకస్య తమసాంధస్య చక్షుస్సూర్య ఇవోదితః | 9 


యః = ఎవడైతే, ఆద్యః = సర్వకారణుడో, ప్పంసావ్‌ం = జీవులకు, 
ఈశ్వరః = ప్రభుడో అట్టి, భగవాన్‌ = భగవానుడు, భవాన్‌ కిల = నీవే కదా! 
తమసా = అజ్ఞానముచే, అంధస్య = గ్రుడ్డిదై యున్ను లోకస్య = లోకమున 
కు చక్షుః = = ప్రకాశమునిచ్చే, సూర్యః ఇవ = సూర్యుడు వలె, ఉదితః = ఉద 
యించినావు. 


సర్వకారణుడు, సకలప్రాణులకు అధీశ్వరుడు అగు భగవానుడు 
నీవే, అజ్ఞానముచే గ్రుడ్డిదైయున్న లోకమునకు వెలుగునిచ్చే సూర్యుని 
వంటి నీవ ఉదయించినావు. 


తృతీయ స్కంధము - అధ్యాయము 25 521 


అథ మే దేవ సమ్మాహమపాక్రష్టుం త్వమర్హసి | 
యోవగ్రహోుహం మమేతీత్యేతస్మిన్యోజితస్త్వ్వయా 1110 
దేవ = ఓ దేవా అథ = కావున, త్వమ్‌ = నీవు, మే =నా సమ్మో 
కామ్‌ = పన అపాక్రష్టుమ్‌ = దూరము చేయుటకు, అర్హసి =తగు 
నువ్వు, యః = ఏ మోహము, ఏతసి స్మిన్‌ = ఈ దేహమునందు, అగామ్‌ = 
రేను, మమ = నాది, ఇతి = అనే, అవగ్రహః = అభిమానము గల నీ అది, 
త్వయా = నీచే యోజితః = కూర్చబడినది. = 


ఓ దేవా! ఈ చేహమునందు నేను, నాది అనే అభిగానమును 
నీవే కలిగించినావు. కావున, నాకు అట్టి వ్యామోహముజు నీవే దూరము 
చేయ దగుదువు. 


తం త్వా గతాహం శరణం శరణ్యం 

స్వభృత్యసంసారతరోః కుఠారమ్‌ |! 
జిజ్ఞాసయాహం ప్రకృతేః పూరుషస్య 

నమామి సద్ధర్మవిదాం వరిష్టమ్‌ || శ 


శరణ్యమ్‌ = శరణు పొందదగినట్టియు, స్వభృత్యసంసారతరోః = 
తన భక్తుల సంసారము అనే వృక్షమునకు, కుఠారమ్‌ = గొడ్డలి అయిన, 
తమ్‌ = అట్టి, త్వామ్‌ = నిన్ను అహమ్‌ = నేను, శరణం గతా = శరణు 
పొందుచున్నాను, ప్రకృతేః = ప్రకృతియొక్క, పూరుషస్య = పురుషునియొ 
క్క జిజ్ఞాసయా = తెలియవలెననే కోరికతో, సద్‌-ధర్మవిదామ్‌ జ సర్వోత్తమ 
ధర్మమగు మోక్షముయొక్క ఉపాయములను తెలిసినవారిలో, వరిష్టమ్‌ = 
ేష్టుడవైన నిన్ను అహమ్‌ = నేను, నమామి = నమస్కరించుచ్ధున్నాను. 


నిన్ను శరణు పొందిన భక్తుల సంసారవృక్షమును నీవు గొడ్డలి వఠె 
నశింపజేసెదవు. నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రకృతి పురు 
షుల స్వరూపమును తెలియగోరుచున్నాను. మోక్షధర్శ్మములు తెలిసినవా 
రిలో నీవు శ్రేష్టుడవు. నేను నీకు నమస్కరించుచున్నాను. 


వ22 శ్రీమద్చాగవతము 





మైత్రేయ ఉవాచ | 
ఇతి స్వమాతుర్నిరవద్యమీప్పితం 

నిశమ్య పుంసామపవర్గవర్ధనమ్‌ | 
ధియాభినంద్యాత్మవతాం సతాం గతిః 

బభాష ఈషత్‌ స్మితశోభితాననః || 12 


ఆత్మవతామ్‌ = జితేంద్రియులగు, సతామ్‌ = సత్పురుషులకు, 
గతిః = ఫలమైన కపిల భగవానుడు, ఇతి = ఈ విధమైన, స్వమాతుః =తన 
తల్లియొక్క, నిరవద్యమ్‌ = పవిత్రమైనట్టియు, పుంసామ్‌ = మానవులకు, 
అపవర్గవర్దనమ్‌ = మోక్షమునందు ప్రీతిని వర్షిల్లజేసే, ఈప్పితమ్‌ = కోరిక 
ను నిషమ్య = విని, ధియా = బుద్దితో, అభినంద్య = ప్రశంసించి, ఈషత్‌- 
స్మితశోభిత-ఆననః = = చిరునవ్వుతో ప్రకాశించే ముఖము గలవాడై, బభాషే 
= పలికెను. 


మైత్రేయుడు ఇట్లు పలికెను -- జితేంద్రియులగు సత్పురుషులచే 
ఫలముగా పొందబడే (ఆత్మరూపముగా తెలియబడే) కపిల భగవానుడు 
తల్లియొక్క ఈ పవిత్రమైన కోరికను విని ఆమెను తన మనస్సు లోపలనే 
ప్రశంసించెను. ఆ కోరిక మానవులకు మోక్షమునందు ప్రీతిని వర్షిల్లజేయు 
ను. ఆయన చిరునవ్వుతో ప్రకాశించే ముఖము గలవాడై, ఇట్లు పలికెను. 


శ్రీభగవానువాచ | 
- యోగ ఆధ్యాత్మికః పుంసాం మతో నిః శ్రేయసాయ మే! 
అత్యంతోపరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ || 13 


ప్పంసామ్‌ = మానవులకు, నిశేయసాయ = మోక్షము కొరకు, 
ఆధ్యాత్మికః = ఆత్మనిష్ట అనే, యోగః = యోగము (ఉపాయము), మే = 
నా కొరకు, మతః = సమ్మతము, యత్ర = దేనియందైతే, సుఖస్య = సుఖ 
ముయొక్క, దుఃఖస్య చ= దుఃఖముయొక్క కూడా, అత్యంత-ఉపరతిః = 
పూర్తి నివృత్తి కలుగునో. 


తృతీయ స్కంధము - అధ్యాయము 25 523 





శ్రీ కపిల భగవానుడిట్లు చెప్పెను -- మానవులు మోక్షమును 
పొందాలంటే ఆత్మనిష్టయే సాధనమని నా సిద్దాంతము. దానిలో మానవు 
నకు సుఖదుఃఖముల ద్వంద్వమునుండి శాశ్వతనివృత్తి లభించును. 


తమిమం తే ప్రవక్ష్యామి యమవోచం పురానమఘే | 
బుషీణాం శ్రోతుకామానాం యోగం సర్వాంగనైపుణమ్‌! | 14 


అనయఘ్లేు = ఓ పుణ్యాత్మురాలా!, తమ్‌ = అట్టి, ఇవుమ్‌ = ఈ సర్వ 
-అంగనైపుణమ్‌ = అన్ని అంగములతో సంపన్నమైన, యోగమ్‌ = యోగ. 
మును, తే = నీ కొరకు, ప్రవక్ష్యామి = బోధించగలను, యమ్‌ = దేనిని, 
పురా = పూర్వము, శ్రోతుకామానామ్‌ = వినగోరే, బుషీణామ్‌ = మహర్షుల 
కు, అవోచమ్‌ = చెప్పితినో. 

ఓ పుణ్యాత్మురాలా! అట్టి ఈ అన్ని అంగములతో సంపన్నమైన 
యోగమును నేను నీకు బోధించెదను. నేను దీనిని క్రూర్వము.. వినగోరు 
చున్న మహర్షులకు బోధించియుంటిని. 


చేతః ఖల్వస్య బంధాయ ముక్తయే చాత్మనో మతమ్‌ .! 
గుణేషు సక్తం బంధాయ రతం వాపుంసి ముక్తయే | 15 
అస్య = ఈ ఆత్మనః = జీవుని, చేతః = మనస్సు, బంధాయ = 
బంధము కొరకు, చ = మరియు, మ్సుక్తయే = ముక్తి కొరకు, మతమ్‌ = కార 
ణమని అంగీకరించబడినది, గుణేషు = విషయములయందు, సక్ష్తమ్‌ = 
ఆసక్తి గలది, బంధాయ = బంధము కొరకు, వా = అట్లు గాక, ప్పుంసి = పర 
మేశ్వరునియందు, రతమ్‌ = ప్రీతిగలది, ముక్తయే = ముక్తి కొరకు. 


ఈ మానవుని మనస్పే బంధమోక్షములు రెండింటికీ కారణమగు 
నని మహర్షులు చెప్పుచున్నారు. భోగములయందు ఆసక్తి ఉన్న మనస్సు 
బంధమును, పరమేశ్వరుని భక్తి గల మనస్సు మోక్షమును కలిగించును. 

అహంమమాభిమానోళ్లైః కామలోభాదిభిర్మ తైః | 
వీతం యదా మనశ్శుద్ధమదుఃఖమసుఖం సమమ్‌ [1 16 


క24. ...... శ్రీమద్భాగవతము 





యదా = ఏ కాలమునందైతే, మనః = మనస్సు, అహంమమను-అభి 
మాన-జళ్లైః = నేను నాది అనే అభిమానమునుండి పుట్టే. కామలోభ-ఆ 
దిభిః = కోముము లోభము మొదలగు, మళైః = మాలిన్యములచే, వీతమ్‌ = 
రహితమగునో అప్పుడు, అదుఃఖమ్‌ = దుఃఖము లేని. అసుఖమ్‌ = 
సుఖము లేని, శుద్ధమ్‌ = = పరిశుద్ధమైన ఆ మనస్సు, సమమ్‌ = ప్రసన్న 
ముగా నుండును. 


ఇది నేను, ఇది నాది అనే అభిమానములనుండి మనస్సులో 
కామము లోభము మొదలగు దోషములు పుట్టును. మనస్సునుండి ఇవి 
తొలగిన నాడు ఆ మనస్సునందు సుఖమునకు విర్రవీగుట గాని, దుఃఖము 
నకు క్రుంగిపోవుట గాని ఉండదు. అప్పుడు మనస్సు ప్రసన్నమగును. 


తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతేః పరమ్‌ | 
నిరంతరం స్వయంజ్యోతిరణిమానమఖండితమ్‌ [| క్షే 


జ్ఞానవైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మనా | 
పరిపశ్యత్యుదాసీనం ప్రకృతిం చ హతౌజసమ్‌ || 18. 
తదా = అప్పుడు, పురుషః = మానవుడు, జ్ఞానవైరాగ్యయుక్తేన = 
జ్ఞానవైరాగ్యములతో కూడిన, చ= మరియు, భక్తియుక్తేన = భక్తితో నిండిన, 
ఆత్మనా = మనస్సుతో, ఆత్మానమ్‌ = ఆత్మను (తనను) కేవలమ్‌ = అద్వ 
యము, ప్రకృతేః = ప్రకృతికి, పరమ్‌ = అతీతము, నిరంతరమ్‌ = లోపల 
బయట అనే భేదము లేనిది స్వయంజ్యోతిః = స్వయముగా ప్రకాశించున 
ది, అణిమానమ్‌ = సూక్ష్మ మైనది, అఖండితమ్‌ = నీవు. నేను అనే భేదము 
లేనిది, ఉదాసీనమ్‌ = ద్వంద్వములకు సాక్షిగా నిలుచునదిగాను, చ= మరి 
యు, ప్రకృతిమ్‌ = ప్రకృతిని, హత-ఓజసమ్‌ = క్షీణించిన బలము గలదిగను, 
పరిపశ్యతి = దర్శించును. 


అప్పుడు మానవుని మనస్సులో భక్తి వైరాగ్యము కలిగి, జ్ఞానము 
ఉదయించును. అప్పుడాతడు ఆత్మ (తన స్వరూపము) అద్వయము, ప్రకృ 
తికి అతీతము, లోపల బయట అనే భేదము లేనిది, స్వయంప్రకాశము, 
ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కానిది, నీవు నేను అనే భేదము లేని 


తృతీయ స్కంధము - అధ్యాయము 25 వ్‌2వ్‌ 


ది సుఖదుఃఖాది ద్వంద్వములకు సాక్షి అని గ్రహించును. మరియు, 
ఆతడు ప్రకృతికి తనను బంధించే శక్తి క్షీణించిపోయినదని గుర్తించును. 


న యుజ్యమానయా భక్త్యా భగవత్యభఖిలాత్మని | 
సదృశోంస్తి శివః పంథా యోగినాం బ్రహ్మసిద్ధయే 1 19 


యోగినామ్‌ = యోగులకు, బ్రహ్మసిద్ధయే = బ్రహ్మత్వము సిద్ధిం 
చుట కొరక్రై అఖిల-అత్మని = సకలమునందు ఆత్మరూపముగానుండే, భగ 
వతి = భగవానునియందు, యుజ్యమానయా = చేయబడే, భక్త్యా జు భక్తితో, 
సదృశ = సమానమైన, శివః = మంగళకరమగు, పంథాః = మార్గము, న 
అస్తి క లేదు. | 


సాధకులు బ్రహ్మత్వమును పొందుటకు, సకలమునకు ఆఅత్మరూ 
పుడైయుండే భగవానునియందు భక్తిని చేయుటతో సమానమైన మరియొక 
మంగళకరమగు ఉపాయము లేదు. - 


ప్రసంగమజరం పాశమాత్మనః కవయో విదుః | 
స ఏవ సాధుషు కృతో మోక్షద్వారమపొవృతమ్‌ !! 20 


ప్రసంగమ్‌ = సంసారాసక్షిని, ఆత్మనః = జీవునకు, అజరమ్‌ = దృఢ 
మైన, పాశమ్‌ = బంధముగా, కవయః = మహర్షులు, విదుః = ఆలియుచు 
న్నారు, సః ఏవ = అదే అసక్తి, సాధుషు = సాధుప్పరుషులయందు, కృతః = 
చేయబడినదై. అపావృతమ్‌ = తెరువబడిన, మోక్షద్వారవ్‌ = మోక్షమునకు 
ద్వారము అగును. " 


మానవుడు సంసారమునందు ఆసక్తిని కలిగియున్నచో, అది వానికి 
దృఢథమగు పాశము అగునని మహర్షులు చెప్పుచున్నారు. కాని, మాన. 


వుడు అదే ఆసక్తిని సాధుసంగతియందు చూపినచో, అది వానికి తెరుచు 
కున్న మోక్షద్వారమే అగును. 


తితిక్షవః కారుణికాస్సుహృడస్పర్వటేహినామ్‌ | 
అజాతశత్రవశ్శాంతాస్సాధవస్సాధుభూషణాః || 2 


526 శ్రీమద్భ్బాగవతము 





సాధవః = సాధుప్పురుషులు, తితిక్షవః = సహనగుణము గలవారు, 
కారుణికాః = కరుణ గలవారు, సర్వదేహినామ్‌ = సకలప్రాణులకు, 
సుహృదః = ఉపకారమును చేసే మిత్రులు, అజాతశత్రవః = పుట్టని శత్రు 
వులు గలవారు, శాంతాః = శాంతస్వభావము గలవారు, సాధుభూషణా; = 
చక్కని శీలమే అలంకారముగా గలవారు. 


సాధుప్తురుషులయందు సహనగుణము ఉండును. వారు సకలప్రా 
. ణులయందు దయ గలిగి సహజముగనే ఉపకారమును చేయుచుందురు. 
ఈ లోకములో వారికి శత్రువు అన్నవాడు పుట్టలేదు, పుట్టబోడు. శాంతమే 
స్వభావముగా గల సాధువులకు సచ్చీలమే అలంకారము. 


మయ్యనన్యేన భావేన భక్తిం కుర్వంతి యే దృఢామ్‌ | 
మత్కృతే త్య క్తకర్మాణస్త్య క్షస్వజనబాంధవాః !| 22 


యే = ఎవరైతే, మయి = నాయందు, అనన్యేన = ఇతరము లేని, 
'భావేన = మనస్సుతో, దృఢథామ్‌ = దృఢముగు, భక్తిమ్‌ = భక్తిని, కుర్వంతి = 
చేయుదురో, మత్‌-కృతే = నా కొరకై త్య క్తకర్మాణః = విడువబడిన కర్మలు 
గలవారో, త్యక్తస్వజనబాంధవాః = విడువబడిన స్వజనులు, బంధువులు 
గలవారో (వారు సాధువులు). 

సాధువులు _ఇతరమును సర్వమును (భేదభావమును) ప్రక్కన 
బెట్టి ఏకాంతమగు మనస్సుతో , నాయందు దృథఢమగు భక్తిని ప. 
వారు నన్ను పొందుట కొరకై తమవారిని పంలాంలనితినా విడిచిపె 
సర్వకర్మసన్న్యాసులై యుందురు. 


మదాశ్రయాః కథా మృష్టాః శృణ్వంతి కథయంతి చ | 
తపంతి వివిధాస్తాపా నైతాన్మద్ధతచేతసః 1] 23 
మత్‌-ఆశ్రయాః = నేను విషయముగా గల (నేనే ఆశ్రయముగా 


గలవారై, మృష్టాః = పవిత్రములగు, కథాః = గాథలను, శృణ్వంతి = వినెద 
రు, చ = మరియు, కథయంతి = చెప్పెదరు, మత్‌-గతచేతసః = నాయందు 


తృతీయ స్కంధము - అధ్యాయము 25 527 





లగ్నమైన మనస్సు గల, ఏతాన్‌ = వీరిని, వివిధాః = పలువిధములగు, 
తాపొః = దుఃఖములు, న తపంతి వ పీడించవు. 


సాధువులు నన్నే శరణు వేడి నన్ను వర్షించే పవిత్రములగు గాఢ 
లను వినెదరు; లేదా, చెప్పెదరు. వారు నాయందే మనస్సును లగ్నము 
చేసియుందురు. వారిని వివిధములగు దుఃఖములు పీడించలేవృ. 


త ఏతే సాధవస్సాధ్వి సర్వసంగవివర్షితాః | 
సంగస్తేష్వథ తే ప్రార్య్యస్సంగదోషహరా కాత || 24 


సాధ్వి = ఓ పతివ్రతా! సర్వసంగవివర్షితాః = సమస్తములగు ఆస 
క్తులచే విడువబడిన, తే = అట్టి, ఏతే = వీరు మాత్రమే, సాధవః = సాధువు 
లు, అథ = కావున, తే = నీకు, తేషు ='వారియందు, సంగః = సంగము, 
ప్రార్ధ్యః = కోరదగినది, హి = ఏలయనగా, తే = వారు, సంగదోషహరాః = 
సంసారాసక్తి అనే దోషమును పోగొట్టెదరు. 


ఓ పతివ్రతా! అన్ని విధముల సంసారాసక్తిని విడిచిపెట్టిన ఇట్టి 
వారు మాత్రమే సాధువులు, అనబడుదురు. వీరు సంసార-ఆసక్షి అనే దోష 
మును పోనాడెదరు. కావున, నీవు వారితోడి సంగమును కోరుకొనుము. 


సతాం ప్రసంగాన్మమ వీర్యసంవిదో 

భవంతి సహృత్కర్ణరసాయనాః కథాః 1! 
తజ్జోషణాదాశ్వపవర్గవర్త్మని 

శ్రద్ధా రతిర్భ క్రిరనుక్రమిష్యతి |] 25 


సతామ్‌ = సత్పురుషుల, ప్రసంగాత్‌ = సంగము వలన, మమ = 
నాయొక్క వీర్యసంవిదః = మహిమయొక్క చక్కని అవగాహన గల, 
హృత్‌-కర్ణరసాయనాః = హృదయమునకు చెవులకు సుఖమును కలిగించే, 
కథాః = గాథలు, భవంతి = ప్రపర్తిల్లును, తత్‌-జోషణాత్‌ = వాటిని 
సేవించుట వలన, ఆశు = శీఘ్రముగా, అపవర్గవర్శ్మని = మోక్షమార్గమునం 
దు, శ్రద్ధా = శ్రద్ధ, రతిః = ప్రీతి, భక్తిః = భక్తి అనుక్రమిష్యతి = వరుసగా కలు 
గగలదు. 


528 శ్రీమద్చాగవతము 





సత్పురుషుల సంగమును చేసినచో నా గాథలను వినుట సంభవ 
మగును. హృదయమునకు చెవులకు సుఖమును ఇచ్చే ఆ గాథలు నా 
మహిమను గురించి చక్కని అవగాహనను కలిగించును. వాటిని సేవిం 
చుట వలన శీఘ్రమే మోక్షమార్గమునందు శ్రద్ధ, శ్రేమ మరియు భక్తి క్రమ 
ముగా వికసించును. 


భక్త్యా పుమాన్‌ జాతవిరాగ ఐంద్రియాత్‌ 
దృష్టశ్రుతాన్మద్రచనానుచింతయా | 
చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో 
_ యతిష్యతే బుజుభిర్యోగమార్ణెః |! 26 


పుమాన్‌ = మానవుడు, మత్‌-రచనా-అనుచింతయా = నా సృష్టిర 
చనయొక్క స్మరణముచే, భక్త్యా = భక్తిచే, దృష్టశ్రుతాత్‌ = కనబడిన వినబ' 
డీన, ఐంద్రియాత్‌ = ఇంద్రియసుఖమునుండి, జాతవిరాగః = పుట్టిన వైరా 
గ్యము గలవాడై, యత్తః = సావధానుడై. యోగయుక్తః = యోగముతో 
కూడినవాడై, బుజుభిః = తిన్ననైన, యోగమారెః = యోగమార్గములచే, 
చిత్తస్య = చిత్తముయొక్క గ్రహణే = నిగ్రహమునేందు, యతిష్యతే = ప్రయ 
త్నించగలడు. 

మానవుడు నా సృష్టిరచనను స్మరించుటచే నాయందు భక్తి కలు 
గును. దాని వలన వానికి ఐహిక-ఆముష్మికములగు ఇంద్రియసుఖముల 
యందు విరక్తి కలుగును. అప్పుడాతడు సావధానమనస్కు డై యోగమును 
చేపట్టి భక్షిప్రధానమైన (ఆయాసము లేని) యోగమార్గముల ద్వారా మనో 
నిగ్రహమును పొందుటకు ప్రయత్నమును చేయగలడు. 


అసేవయాయం ప్రకృతేర్గుణానాం 
జ్ఞానేన వైరాగ్యవిజృంభితేన | 
యోగేన మయ్యర్పితయా చ భక్త్యా 
మాం ప్రత్యగాత్మానమిహావరుంధే || 27 


తృతీయ స్కంధము - అధ్యాయము 25 - 529 
గ జ 


ప్రకృతేః = ప్రకృతియొక్క, గుణానామ్‌ = సత్త్యరజస్తమోగుణముల, 
అసేవయా = సేవించకపోవుటచే, వైరాగ్యవిజృంభితేన = వైరాగ్యముచే 
పుష్టి చేయబడిన, జ్ఞానేన జ జ్ఞానముచే, యోగేన = యోగముచే, చ =మరి 
యు, మయి = నాయందు, అర్పితయా = చేయబడిన, భక్త్యా = భక్తిచే, 
అయమ్‌ = ఈ మానవుడు, ప్రత్యక్‌-ఆత్మానమ్‌ = అంతరతనువుగు 
ఆత్మయే స్వరూపముగా గల, మామ్‌ = సన్న ఇహ = ఈ జన్మయందే, 
అవరుంధే = పొందును. 

మానవుడు సత్త్వరజస్తమోగుజాత్మకమగు ప్రకృతియొక్క కార్య 
ములైన విషయభ్లోగములను సేవించుట మానివేయవలెను. ఆతని జ్ఞాన 
మునకు వైరాగ్యము గట్టి తోడు కావలెను. 'అట్టి మానవుడు యోగసాధనను 
చేయుచూ నాయందు భక్తిని చేసినచో, ఆతడు ఈ జన్మలోనే అంతరాత్మ 
రూపుడనగు నన్ను పొందును. 


'“.. చేవహూతిరువాచ | 
కాచిత్త్వ్రయ్యుచితా భక్తిః కీదృశీ మమ గోచరా | 
యయాపదంతే నిర్వాణమంజసాన్వాశ్నవా అహమ్‌ || 28 
ఉచితా = ముక్తిని సాధించుటకు యోగ్యమైన, త్వయి = నీయంద' 
థి, భక్తిః = భక్తి, కాచిత్‌ = ఎట్టిది?, మమ = నాకు, గోచరా = తగినది, కీదృశీ 
= ఎట్టిది?, యయా = ఏ భక్తిచే అహమ్‌ = నేను, తే = నీ, నిర్వాణమ్‌ = శోక 
రహితమైన మోక్షము అనే, పదమ్‌ = స్వరూపమును, అంజసా = తేలికగా, 
అన్వాశ్నవై = పొందెదనో.. 
దేవహూతి ఇట్లు పలికెను --- మోక్షమును పొందుటకు యోగ్య 
ముగు భక్తి యెట్టిది? నావంటి అబలలకు తగిన భక్తియొక్క స్వరూపమేమి? 
ఏ భక్షిచే నేను శోకరహితమెన నీ పరమపదమును తేలికగా పొందెదను? 


యో యోగో భగవద్చాణో నిర్వాణాత్మంస్త్యయోదితః 
కీదృశః కతి వాంగాని యతస్తత్త్వావబోధనమ్‌ || 29 


50 శ్రీమద్చాగవతము 





నిర్వాణ-ఆత్మన్‌ = నిరతిశయమగు ఆనందమే స్వరూపముగా గల 
వాడా భగవద్‌-బాణః = భగవంతునియందు ప్రయోగించబడిన బాణ 
మువంటి, త్వయా = నీచే, ఉదితః = బోధించబడిను యః = ఏ, యోగః = 
యోగము గలదో అది, కీదృశః = ఎట్టిది?, అంగాని = అంగములు, కతి వా 
= ఎన్ని?) యతః = దేనివలన, తత్త్వ-అవబోధనమ్‌ = తత్త్వ (యథార్థ) 
జ్ఞానము కలుగునో. 


ఓ భగవాన్‌! నిరతిశయమగు ఆనందమే ని స్వరూపము. నీవు 
బోధించిన యోగము లక్ష్యమునందు ప్రయోగించబడిన బాణము వలె 
తత్త్వజ్ఞానమును కలిగించి భగవానుని పొందించును. దాని స్వరూపమె 
ట్టిది? దాని అంగములు ఎన్ని? 


తదేతన్మే విజానీహి యథాహం మందధీర్దరే | 
సుఖం బుద్ద్యేయ దుర్చోధం యోషా భవదనుగ్రహాత్‌ || 30 
హరే =ఓ శ్రీహరీ! దుర్చోధమ్‌ వ కష్టముచే తఆలియదగిన, తత్‌ = 
అట్టి ఏతత్‌ = ఈ యోగమును, మే = నాకు, విజానీహి = వివరముగా 
బోధించుము, యథా = ఏ విధముగానైతే, మందధీః = మందబుద్దిగల, 
యోషా = అబలనగు, అహమ్‌ = నేను, భవత్‌-అనుగ్రహాత్‌ = నీ అనుగ్ర 
హము వలన, సుఖమ్‌ = తేలికగా, బుద్ధ్యేయ = తెలుసుకొనెదనో. 1 
ఓ శ్రీహరీ! నేను అబలను, మందబుద్దిని. ఈ యోగమును తెలి 
యుట చాల కష్టము. కాని నీ అనుగ్రహము వలన నేను దానిని తేలికగా 
తెలియగలిగే విధముగా నాకు వివరముగా బోధించుము. 


మైత్రేయ ఉవాచ | 
విదిత్వార్ధం కపిలో మాతురిత్తం 
_ జాతస్నేహో యత్ర తన్వాభిజాతః | 
తత్త్వామ్నాయం యత్ప్రవదంతి సాంఖ్యం 
ప్రోవాచ వై భక్తివితానయోగమ్‌ || ప్రే 


తృతీయ స్కంధము - అధ్యాయము 25 వం 


కపిలః = కపిలుడు, ఇత్సమ్‌ = ఈ విధముగా, మాతుః = తల్లియొ 
క్క అర్జమ్‌ = ప్రయోజనము (అభిప్రాయము) ను, విదిత్వా = తెలుసుకొని, 
యత్ర = ఏ తల్లియందు. తన్వా = శరీరముచే, అభిజాతః = జస్మించినాడో 
ఆమెయందు, జాతస్నేహః = పుట్టిన డ్రేమ గలవాడై, తత్త్వ-ఆమ్నాయమ్‌ 
= తత్త్వములను నిరూపించే శాస్త్రమును, యత్‌ = దేనిని, సాంఖ్యమ్‌ = 
సాంఖ్యమని, ప్రవదంతి = చెప్పెదరో, భ్రక్తివితానయోగమ్‌ = భక్షియొక్క 
విస్తారమును యోగమును, ప్రోవాచ వై= నిశ్చయముగా చెప్పెను. 


మైత్రేయుడు ఇట్లు పలికెను --- తల్లియొక్క ఈ విధమగు అభి 
ప్రాయమునెరింగిన కపిలునకు ఆమెయందు పేమ కలిగెను. తాసు ఆమె 
నుండియే జన్మించినాడు గదా! అప్పుడాయన ఆమెకు పెద్దలచే సాంఖ్యము 
అని పిలువబడే తత్త్వములను నిరూపించే శాస్త్రమును, భక్తియొక్క విస్తార 
మును మరియు యోగమును బోధించెను. 


' శ్రీభగవానువాచ | 
దేవానాం గుణలింగానామానుశ్రవికకర్శణామ్‌ | 
సత్త్వ ఏవైకమనసో వృత్తిస్స్వాభావికీ తుయా!।| ఏ2 


అనిమిత్తా భాగవతీ భక్తిస్సిద్దేర్గరీయసీ | 
జరయత్యాశు యా కోశం నిగీరరమునలో యథా 1 _ 33 


ఏకమనసః = ఏకరూపమైన మనస్సు గలవాని, గుణలింగానామ్‌ = 
శబ్దాది విషయములను తెలుసుకొనే ఆనుగ్రవికకర్మణామ్‌ = వేదవిహిత 
ములైన కర్మలను మాత్రమే చేసే, దేవానామ్‌ = ఇంద్రియములయొక్క 
యా = ఏ సత్త్వే ఏవ = సత్త్వమూర్తియగు శ్రీహరియందు మాత్రమే, 
స్వాభావికీ = సహజసిద్ధమైన, అనిమిత్తా = కామన లేని, వృత్తిః = ప్రవృత్తి 
గలదో అది, భాగవతీ = భగవానునకు సంబంధించిన, భక్తిః = భక్తి, సిద్ధేః = 
మోక్షము కంటె, గరీయసీ = గొప్పది, యా = ఏదైతే, ఆశు = శీఘ్రముగా, 
నిగీర్జమ్‌ = భుజించబడిన అన్నమును, అనలః యథా = జఠరాగ్ని వఠె, 
కోశమ్‌ = లింగశరీరమును, జరయతి = నశింపజేయునో. 


532 శ్రీమద్భాగవతము 





భగవానునియందు మాత్రమే లగ్నమైన మనస్సు గల సాధకుని 
శబ్బాది విషయములను గ్రహించే జ్ఞానేంద్రియములు మరియు కర్మేంద్రి 
యములు వేదవిహితమైన కర్మలయందు మాత్రమే లగ్నమై యుండును, 
అవి స్వతస్పిద్దముగా సత్త్వమూర్తియగు శ్రీహరియందు నిష్కామముగా 
ప్రవర్తిల్లుటయే భగవద్భక్తి యనబడును. ఈ భక్తి యోగసిద్ధి (మోక్షము) 
కంటె గొప్పది. భుజించిన అన్నమును జఠరాగ్ని వలె భక్తి జీవుని కర్మసం 
స్కారముల రాశియగు లింగశరీరమును శ్నీఘముగా భస్మము చేయును. 


నైకాత్మతాం మే స్పృహయంతి కేచిత్‌ 
మత్పాదసేవాభిరతా మదీహాః | 
యేున్యోన్యతో భాగవతాః ప్రసజ్య 
సభాజయంతే నుమ పౌరుషాణి || పెడ 
మత్‌-పాదసేవా-అభిరతాః = నా పాదములను సేవించుటయందు 
ప్రీతిగల, మత్‌-ఈహాః = నా కొరకు మాత్రమే అన్ని ఇంద్రియచేష్టలు గల, 
కేచిత్‌ = కొందరు, భాగవతాః = భగవదృక్తులు, మే =నా, ఏక-ఆత్మతామ్‌ న. 
అభేదరూపమగు సాయుజ్యమును, న స్పృహయంతి= కోరరు, యే = ఎవ 
రైతే, అన్యోన్యతః = ఒకరితోనొకరు, ప్రసజ్య = కలిసి, మమ,= న్నా పౌరు 
షాణి = పరాక్రమకార్యములను, సభాజయంతే = కొనియాడెదరో. 
నా పాదములను సేవించుటయందు ప్రీతిగల కొందరు భగ. 
వదృక్తులు తమ ఇంద్రియముల చేష్టలనన్నింటనీ నా కొరకు మాత్రమే. 
చేయుదురు. వారు బ్రహ్మా త్మైకత్వము అనే సాయుజ్యమోక్షమును కోరరు. 
వారు పరస్పరము కిలుసుకొని నా పరాక్రమకార్యములను శ్లాఘించెదరు, 
పశ్యంతి తే మే రుచిరాణ్యంబ సంతః 
ప్రసన్నవక్తారుణలోచనాని |! 
రూపాణి దివ్యాని వరప్రదాని 
సాకం వాచం స్పృహణీయాం వదంతి || 35. 


తృతీయ స్కంధము - అధ్యాయము 25 , వ్‌3 


అంబ = ఓ అమ్మా! తే=ఆ, సంతః = సత్పురుషులు, రుచిరాణి 
= అందమైనట్టియు, ప్రసన్నవక్తృ-అరుణలోచనాని = 'ప్రసన్నములైన 
ముఖములు ఎగ్రని కన్నులు గలిగినట్టియు, దివ్యాని = దివ్యములైనట్టియు, 
వరప్రదాని = వరములనిచ్చే, రూపాణి = రూపములను, పశ్యంతి = చూచెద 
రు, సాకమ్‌ = నాతో, సృహణీయామ్‌ = ప్రేమతో కూడిన, వాచమ్‌ = మాట 
ను, వదంతి = సలికెదరు. 


అమ్మా! ప్రసన్నమగు ముఖము ఎరగని కన్నులు గల నా అంద 
మైన వరములనిచ్చే దివ్యరూపములను ఆ సత్పురుషులు దర్శించి, నాతో 
బాటు ప్రేమపూర్వకముగా సంభాషించెదరు. నాతోడి అట్టి సంభాషణ 
మును మహాత్ములు అందరు కోరెదరు. 


త్రైర్దర నతన రాల 
విలాసహాసే సక్షితవామసూక్షైః | 
హృతాత్మనో హృతప్రాణాంశ్చ భక్తి. 
రనిచ్భతో మే గతిమణ్వీం ప్రయుంక్తే 11 36 


దర్శనీయ-అవయవైః = చూడదగిన అవయవములు గలిగిన 
ట్టియు, ఉదారవిలాసహాస- ఈక్షి తవామసూక్షైః = గంభీరములైన లీలలు 
చిరునవ్వు చూపు మరియు మధురభాషణము గల, భై= ఆ రూపములచే, 
హృత-ఆత్మనః = అపహరించబడిన మనస్సు గల వారిని, చ= మరియు, 
హృతప్రాణాన్‌ = అపహరించబడిన ప్రాణములు గల వారిని, అనిచ్చ్భతః = 
ఇచ్చగించకున్ననూ, భక్తిః = భక్తి అణ్వీమ్‌ = ఘూక్ష్మమగు; గతిమ్‌ = గతిని, 
ప్రయుంక్తే = పొందించుచున్నది. 


దర్శనీయములగు అవయవములు గల నా రూసములు ఆ సాధు 
పురుషుల మనస్సులను 'దోచివేయును. నా గంభీరమగు లీలలు, నా చిరు 
నవ్వుతో కూడిన చూపులు, నా మధురభాషణములను చూచి వారి ప్రాణ 
ములు ఎగిరిపోవును. అట్టి వారలను ఆ భక్తియే బ్రహ్మా త్రైక్యరూపమగు 
మోక్షమును పొందించును. 


కశ , శ్రీమద్భాగవతము 


అథో విభూతిం మమ మాయావినస్తా- 
మైశ్వర్యమప్షాంగమనుప్రవృత్తమ్‌ | 

శ్రియం భాగవతీం వాాస్పృహయంతి భద్రాం 
పరస్య మే తేశ్నువతే తు లోకే || ౩7 


అథో = తరువాత, మాయావినః = మాయకు అధీశుడనగు; మమ 
= నాయొక్క, తామ్‌ = ఆ, విభూతిమ్‌ = సత్యాదిలోకముల భోగసంప 
త్తినిగాని, అను = భక్తిని అనుసరించి, ప్రవృత్తమ్‌ = తనంత తానుగా సిద్దించి 
న, అష్ట-అంగమ్‌ = ఎనిమిది అంగములు గల, ఐశ్వర్యమ్‌ = ఐశ్వర్యమును 
గాని, భాగవతీమ్‌ = భగవంతునకు సంబంధించిన, శియం వా= సంపదను 
గాని, అ సృృహయంతి = కోరరు, తు = కాని, పరస్య = పరమేశ్వరుడనగు, 
మే = నా, లోకే = వైకుంఠలోకమునందు, తే= వారు, భద్రామ్‌ = దుఃఖసంప 
ర్కము లేని సంపదను, అశ్నువతే = పొందెదరు. 


తరువాత వారు మాయాధీశుడనగు నా సత్యాదిలోకముల భోగ 
సంపత్తిని గాని, తనంత తానుగా సిద్ధించే అణివు మొదలగు ఎనిమిది ఐశ్వ 
ర్యములను గాని, వైకుంఠలోకమునందలి భగవానుని సంపదను గాని కోర 
రు. కాని, పరమేశ్వరుడనగు నా వైకుంఠలోకమునందు వారు దుఃఖసంప 
ర్కము లేశమైననూ లేని విభూతిని పొందెదరు. 


న కర్షివిన్మత్పరాశ్ళాంతరూపే 
నంక్ష్యంతి నో మేనిమిషో లేడి హేతిః | 
యేషామహం ప్రియ ఆత్మా సుతశ్చ 
సఖా గురుస్సుహృదో దైవమిష్టమ్‌ || 38 
శాంతరూసే ; శాంతి మయమగు వైకుంఠమునందు, మత్‌-పరాః = 
నేనే ఆశ్రయముగా గలవారై పర్థిల్‌ = ఏ కాలమునందైననూ, న 
నంక్ష్యంతి = నశించరు, మే = నా హేతిః = ఆయుధమగు, అనిమిషః = 
కాలము, నో లేఢథి = వారిని మ్రింగివేయదు, యేషామ్‌ = ఎవరికైతే, అహమ్‌ 
= నేను, ప్రియః = ప్రియమగు, ఆత్మా = ఆత్మనో, సుతః చ = పుత్రుడను, 


తృతీయ స్కంధము - అధ్యాయము 25 వ్‌3ైవ్‌ 


సఖా = మిత్రుడను, గురుః = గురువును, సుహృదః = స్నేహితులను, ఇష్టం 


ఎవరైతే ఆత్మరూపుడనగు నన్ను అధికముగా గ్రైమించెదరో, 
పుత్రునివలె నన్ను హృదయములో దాచుకొందురో, మిత్రునివలె నమ్మె 
దరో, గురువును వలె ఆదరించెదరో, మిత్రునివలె హితకారియని స్వీకరిం 
చెదరో, ఇష్టదైవమును వలె ఆరాధించెదరో, అట్టి నన్ను శరణు పొందిన 
భక్తులు ఏకాలమునందైననూ వినాశమును పొందరు. వారు శాంతిమయ 
మగు నా వైకుంఠధామములో నివసించెదరు. నా శస్త్రమగు కాలము వారి 
జోలికి పోదు. 


ఇమం లోకం తథైవాముమాత్మానముభయాయినమ్‌ | 
ఆత్మానమను యే చేహ యే రాయః పశవో గృహాః || 39 


విసృజ్య సర్వానన్యాంశ్చ మామేవం విశ్వతోముఖమ్‌ | 
భజంత్యనన్యయా భక్త్యా తాన్‌ మృత్యోరతిపారయే [11 40 


ఇమమ్‌ = ఈ, లోకమ్‌ = లోకమును, తథా ఏవ = అదే విధముగా, 
అముమ్‌ = పరలోకమును, ఉభయాయినమ్‌ = రెండు లోకములను పొందే 
లింగదేహమును, ఆత్మానమ్‌ = దేహమును) ఇహ = ఈ జన్మలో, యే చ= 
ఎవరైతే, అను = దేహమును అనుసరించి యున్నారో వారిని, యే= ఏ, 
రాయః = ధనములు, పశవః = పశువులు, గృహాః = ఇల్లు గలవో వాటిని, చ 
= మరియు, అన్యాన్‌ = ఇతరములగు, సర్వాన్‌ = అన్నింటినీ, విసృజ్య = 
విడిచిపెట్టి, విశ్వతోముఖమ్‌ = సర్వవ్యాపకుడనగు, మామ్‌ = నన్ను ఏవమ్‌ 
= ఈ విధముగా, అనన్యయా = ఏకాంతమగు (భేదభావము లేని), భక్త్యా జ 
భక్తితో, భజంతి = సేవించెదరో, తాన్‌ = వారిని, మృత్యోః = సంసారమునుం 
డి, అతిపారయే = దాటించెదను. 


ఎవరైతే ఇహలోక పరలోకములయందలి ఆసక్తిని, ఈ రెండు లోక 
ములకు పయనించే లింగదేహమును, ఈ జన్మలో ఈ దేహముమై గల 
అహంకారమును, దేహసంబంధి జనులను, ధనము పశుసంపద ఇల్లు 
మొదలగువాటిని, ఇతరము సర్వమును విడిచిపెట్టి, సర్వవ్యాపకుడగు 


536 శ్రీమద్చాగవతము 





నన్ను అభేదభావముతో కూడిన ఏకాంతభక్తితో సేవించెదరో, వారిని నేను 
జననమరణ ప్రవాహరూపమగు సంసారమునుండి తరింప జేసెదను. 


_ నాన్యత్ర మద్భగవతః ప్రధానపురుకేశ్వరాత్‌ | 
ఆత్మనస్పర్వభూతానాం భయం తీవ్రం నివర్తతే [|| తే 


ప్రధానపురుష-ఈశ్వరాత్‌ = ప్రకృతికి జీవులకు ప్రభుడను, సర్వ 
భూతానామ్‌ = సకలప్రాణులకు, ఆత్మనః = ఆత్మరూపుడను, భగవతః = భగ 
వానుడను అగు; మత్‌ = నాకంటె, అన్యత్ర = ఇతరమునందు, తీవ్రమ్‌ = 
తీవ్రమగు, భయమ్‌ = భయము, న నివర్తతే = తొలగిపోదు. 


ప్రకృతికి జీవులకు అధీశ్వరుడను నేనే. భగవానుడనగు నేను సక 
'లఅప్రాణులలో ఆత్మరూపముగా నున్నాను. నన్ను విడిచి ఇతరమునాశ్రయిం 
చుటచే తీవ్రమగు ఈ సంసారభయము తొలగదు. 


మద్భృయాద్వాతి వాతోోకయం సూర్యస్తపతి మద్భయాత్‌ | 
వర్షతీంద్రో దహత్యగ్నిర్భృత్యుశ్చరతి మదృయాత్‌ 11 "డం 
అయమ్‌ = ఈ, వాతః = గాలి, మత్‌-భయాత్‌ = నా వలని 

భయము వలన, వాతి = వీచుచున్నది, సూర్యః = సూర్యుడు, మదృయాత్‌ 
=నా వలని భయము వలన, తపతి = తపించుచున్నాడు, ఇంద్రః = ఇంద్రు 
డు, వర్షతి = వర్షించుచున్నాడు, అగ్నిః = అగ్ని దహతి = దహించుచున్నది, 
“మృత్యుః = మృత్యువు, మదృయాత్‌ = నా వలని భయము వలన, చరతి = 
ప్రవర్తిల్లుచున్నది. 

ఈ గాలినా భయము వలన వీచుచున్నది. ఈ సూర్యుడు నా 
భయము వలననే తపించుచున్నాడు. ఇంద్రుడు వర్షించుట, అగ్ని దహిం 
చుట నా భయము వలననే, మృత్యుదేవత నా భయము వలననే తన 
పనిని చేయుచున్నది. 


జ్ఞానవైరాగ్యయుక్తేన భక్తియో.గేన యోగినః | 
క్షేమాయ పాదమూలం మే ప్రవిశంత్యకుతోభయమ్‌ 1 43 


తృతీయ స్కంధము - అధ్యాయము 25 క్‌్ర7 
ననా యాడ తాపత్రయ ర 


యోగినః = యోగులు, క్షేమాయ = క్షేమము కొరకు, జ్ఞానవైరాగ్య 
యుక్తేన = జ్ఞాన వైరాగ్యములతో కూడిన, భక్తియోగేన = భక్తియోగముచే, 
అకుతోభయమ్‌ = దేనివలనైననూ భయము లేని మే = నా, పాదమూలమ్‌ 
= పాదముల మూలమును, ప్రవిశంతి = ప్రవేశించెదరు. 


యోగులు క్షేమరూపమగు మోక్షమును పొందుట కొరకై జ్ఞానవై 


రాగ్యములతో కూడిన భక్షియోగముతో నా పాదమూలమునాశ్రయించి 
సర్వభయములనుండి విముక్తిని పొందెదరు. 


ఏతావానేవ లోకేకస్మిన్‌ పుంసాం ని(శేయసోదయః | 
తీవేణ భక్తియోగేన మనో మయ్యర్చితం స్లి స్థిరమ్‌ || డే 


ఇతి శ్రీమద్భాగవతే మహాప్టురాణే తృతీయస్కంధే 
పంచవింశో 5ధ్యాయః [| 


తీవ్రేణ = తీవ్రమగు, భక్తియోగేన = భక్తియోగముచే, మయి = 
నాయందు, అర్చితమ్‌ = అర్పించబడిన, మనః = మనస్సు, స్టిరమ్‌ = 
నాయందే స్టిరముగా నుండుట, అస్మిన్‌ = ఈ, లోకే = లోకమునందు, ఏతా 
వాన్‌ ఏవ = "ఇంత మాత్రమే, పుంసామ్‌ = మానవులకు, నిఃశ్రేయస-ఉదయః 
= సర్వోత్కృష్టమగు కల్యాణము లభించుట. 


ఈ లోకములో మానవులకు సర్వోత్కృష్టమగు కల్యాణము లభిం 
చుట యనగ్గా, వారి మనస్సు తీవ్రమగు భక్తియోగముచే నాయందు అర్చి . 
తమైై, నాయందే స్థిరముగా నిలిచియుండుటయే. - 


శ్రీమద్భాగవత మహాప్పరాణములోని మూడవ స్కంధములో 
ఇరువది అయిదన అభస్టయలూ ముగిసినది (25. 


వ. 


అథ షడ్వింశోరధ్యాయః 
మహత్తు మొదలగు తత్త్వముల ఉత్పత్తి 


శ్రీభగవానువాచ | 
అథతే సంప్రవక్ష్యామి తత్త్వానాం లక్షణం సృథక్‌ | 
యద్విదిత్వా విముచ్యేత పురుషః ప్రాకృతైర్గుతైః || క్ష 


శ్రీభగవాన్‌ = శ్రీభగవానుడు, ఉవాచ = పలికెను, అథ = తరువాత, 
, తే =నీ కొరకు, తత్త్వానామ్‌ = ప్రకృతి మొదలగు తత్త్వముల, లక్షణమ్‌ = ల 
క్షణమును, సృథక్‌ = వేర్వేరుగా, సంప్రవక్ష్యామి = చక్కగా బోధించగలను, 
యత్‌ = దేనిని, విదిత్వా = తెలుసుకొని, పురుషః = మానవుడు, ప్రాకృతైః =. 
ప్రకృతికి చెందిన, గుణైః = గుణములనుండి, విముచ్యేత = విముక్తిని 
పొందునో. 


కపిల భగవానుడిట్లు పలికెను --- నేనిప్పుడు నీకు ప్రకృతి మొద 
లగు తత్త్యముల లక్షణమును వేర్వేరుగా వివరించి చెప్పెదను. ఈ 
జ్ఞానము వలన మానవుడు సత్త్వరజస్తమోగుణాత్మకమగు ప్రకృతియొక్క 
బంధమునుండి విముక్తుడగును. 


జ్ఞానం నికశ్రేయసార్థాయ పురుషస్యాత్మదర్శనమ్‌ | 
యదాహుర్వర్హయే తత్తే హృదయగ్రంథిభేదనమ్‌ || 2 


ఆత్మదర్శనమ్‌ = ఆత్మసాక్షాత్కారరూసమగు, యత్‌ = ఏ, జ్ఞానమ్‌ 
= జ్ఞానము, పైప = మానవునకు, నిషశేయస-అర్జాయ = మోక్షము 
కొరకు అని, ఆహుః = చెప్పెదరో, హృదయగ్రంథిభేదనమ్‌ = హృదయము 
లోని అజ్ఞానము అనే ముడిని తీసివేసే తత్‌ = అట్టి జ్ఞానమును, తే = నీ 
కొరకు, వర్ణయే = వర్షించెదను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 26 59 


ఈ జ్ఞానము వలన మానవుని హృదయములోని అజ్ఞానమనే 
ముడి విడిపోవును. దాని వలన ఆత్మసాక్షాత్మారము కలిగి మానవుడు 
మోక్షమును పొందునని మహర్షులు చెప్పుచున్నారు. అట్టి జ్ఞానమును 
నేను నీకు వివరించి చెప్పెదను. 


అనాదిరాత్మా పురుషో నిర్గుణః ప్రకృతేః పరః | 
ప్రత్యగ్జామా స్వయంజ్యోతిర్విశ్వం యేన సమన్వితమ్‌ || 3 
ఆత్మా = ఆత్మయే, పురుషః = పురుషుడు, అనాదిః = ఆది లేనివా 
డు, నిర్గుణః = గుణములు లేనివాడు, ప్రకృతేః = ప్రకృతికి పరః = అతీతు 
డు, ప్రత్యక్‌-ధామా = దేహేంద్రియమనస్పంఘాతములో అంతరతమవముగు 
వచైతన్యస్వరూపుడు, స్వయంజ్యోతిః = స్వయంప్రకాశ స్వరూపుడు, యేన 
= ఎవనిచేే విశ్వమ్‌ = జగత్తు, సమన్వితమ్‌ = వ్యాప్తమైనదో. 
అనాది, నిర్గుణుడు, ప్రకృతికి అతీతుడు అగు పురుషుడు 
ఆత్మయే. ఈ దేహేంద్రియసంఘాతములో అతిసూక్ష్మమగు ' స్వయంప్ర 
కాశ తత్త్వము ఆత్మయే. ఈ జగత్తు ఆత్మ చైతన్యముచే వ్యాప్తమై ప్రకాశిం 
చుచున్నది. 


స ఏవ ప్రకృతిం సూక్ష్మాం దైవీం గుణమయీం విభుః | 
యదృచ్చ మైవోపగతామభ్యపద్యత లీలయా !| డీ 


విభుః = సర్వవ్యాపకుడగు, సః ఏవ = ఆ పురుషుడే, సూక్ష్మామ్‌ = 
సూక్ష్మ మైనట్టియు, దైవీమ్‌ = ప్రకాశస్వరూపుడగు పురుషుని శక్తి అయినట్టి 
యు, గుణమయీమ్‌ = సత్త్వరజస్తమోగుణాత్మకమైనట్టియు, యదృ 
చృయా ఏవ = తన ఇచ్చచే మాత్రమే, ఉపగతామ్‌ = ప్రాప్తమైన, . ప్రకృతిమ్‌ 
=మౌయను, లీలయా = లీలచే, అభ్యపద్యత = స్వీకరించెను. 


- సర్వవ్యాపకుడగు ఆ పురుషుడే తన ఇచ్చచే మాత్రమే తనకు 
సంప్రాప్తమైన తన మాయాశక్తిని లీలచే స్వీకరించెను. సత్త్వరజస్తమాగుణా 
త్మకమగు ఆ మాయ జగత్కారణమగుటచే సూక్ష్మము. 


గుజైర్విచిత్రాస్సృజతీం స్వరూపాః ప్రకృతిం ప్రజాః | 


విలోక్య ముముహే సద్యస్స ఇహ జ్ఞానగూహయా [| 5 
గుతైః = సత్త్వరజస్తమోగుణములచే, విచిత్రాః = వివిధములైన, 
పాః = తనతో సమానమగు రూపము గల, ప్రజాః = ప్రాణులను, 
ఏన్‌ = సృష్టించుచున్ను ప్రకృతిమ్‌ = మాయాశక్తిని, విలోక్య = చూచి, 
= ఆ పురుషుడు, ఇహ = ఈ సంసారమునందు, జ్ఞానగూహయా = 
నమును కప్పివేసే ఆవరణశక్తిచే, సద్యః= వెంటనే ముముహే = మోహ 

పొందెను. ఫ్‌ వ్‌ 
ప్రకృతి తన సత్త్వరజస్తమోగుణములచే తనతో సమానమైన 
స్వరూపము గల వివిధప్రాణులను సృష్టించెను. ఈ సంసారములో ఆ ప్రకృ 
తిని చూచి పురుషుడు ఆ మాయాశక్తియొక్క ఆవరణశక్తిచే తన స్వరూప 
మును విస్మరించెను. ల” 


ఏవం పరాభిధ్యానేన కర్తృత్వం ప్రకృతేః పుమాన్‌ |! 
కర్మసు క్రియమాణేషు గుజైరాత్మని మన్యతే || 6 


ఏవమ్‌ = ఈ విధముగా, పుమాన్‌ = పురుషుడు, పర-అభిధ్యానేన 
= తనకంటె విలక్ష్రణమగు ప్రకృతిని తన స్వరూపముగా భావించుటచే, 
ప్రకృతేః = ప్రకృతియొక్క గుళైః = సత్త్యరజస్తమోగుణములచే, కర్మసు = 
కర్మలు, క్రియమాణేషు = చేయబడుచుండగా, కరృత్వమ్‌ = కరృత్వ 
మును, ఆత్మని = తనయందు, మన్యతే = భావించుచున్నాడు. 

ఈ విధముగా పురుషుడు తనకంటె విలక్షణమైన ప్రకృతిని తన 
స్వరూపముగా పొరబడినాడు. కావుననే, ప్రకృతియొక్క గుణములు కర్మ 
లను చేయుచుండగా, వాటి కరృత్వమును తనమై ఆపాదించుకొనినాడు. 


తదస్య సంసృతిర్చంధః పారతంత్య్యుం చ తత్కృతమ్‌ | 
భవత్యకర్తురీశన్య సాక్షిణో నిర్చృతాత్మనః ||. ర్లో 
తత్‌ = అందువలన, అకర్తుః = కర్త కానట్టియు, ఈశస్య = స్వతం 


తుడైనట్టియు, సొక్షిణః = సాక్షి మైనట్టియు, నిర్చుత-ఆత్మనః = ఆనందస్వ 
రూప్పుడగు, అస్య = ఈ పురుషునకు, సంసృతిః = సంసారము, బంధః = 


సన... 

గ్‌ కత్దోల్స్‌ 
న్‌్‌ 

క 


గ్ట్‌ః 
ల 


తృతీయ స్కంధము - అధ్యాయము 26 ం దశ1 





బంధము, చ = మరియు,' తత్‌-కృతమ్‌ = కర్మబంధముచే చేయబడిన, 
పారతంత్య్యుమ్‌ = అస్వతంత్రత, భపతి = కలుగుచున్నది. 


పురుషుడు అకర్త, స్వతంత్రుడు, సాక్షి ఆనందస్వరూప్పుడు. కాని, 
ఆ అధ్యాసచే పురుషునకు జననమరణప్రవాహరూప సంసారము, కర్తృత్వ 
ముచే కర్మబంధము, దానిచే అస్వతంత్రత సంప్రాప్త మైనవి. 


కార్యకారణకర్తృత్వే కారణం ప్రకృతిం విదుః | 
భోక్సృళ్వే సుఖదుఃఖానాం పురుషం ప్రకృతేః పరమ్‌ !! 8 


కార్యకారణకర్తృత్వే = దేహమును ఇంద్రియములను ఉత్పన్నము 
చేయుటయందు, ప్రకృతిమ్‌ = ప్రకృతిని, కారణమ్‌ = హౌతువుగా, నిదుః = 
తాలియుచున్నారు. సుఖదుఃఖానామ్‌ = సుఖదుఃఖముల, భోక్సృత్వే = 
భోక్సృత్వము (ఉపలబ్ది) నందు, ప్రకృతేః = ప్రకృతికి, పరమ్‌ = అతీతమైన, 
పురుషమ్‌ = ప్పురుషుని (యేతువుగా తెలియుచున్నారు). 


దేహము, ఇంద్రియములు ప్రకృతినుండి ఉత్పన్నమగుచున్నవి. 
ప్రకృతికి అతీతుడైన పురుషుడు వాటితో తాదాత్మ్యమును చెంది సుఖదుఃఖ 
ములకు భోక్త యగుచున్నాడని మహర్షులు చెప్పుచున్నారు. 


దేవహూతిరువాచ | 
ప్రకృతేః పురుషస్యాపి లక్షణం పురుషోత్తమ |! 
బ్రూహి కారణయోరస్య సదసచ్చ యదాత్మకమ్‌ || నటి 
పురుషోత్తమ = ఓ పురుషోత్తమా! అస్య = ఈ జగత్తునకు, కార 
ణయోః = హేతువులగు, ప్రకృతేః = ప్రకృతియొక్క, అపి = మరియు, పురు 
షస్య = పురుషునియొక్క, లక్షణమ్‌ = లక్షణమును, బూహ్‌ = చెప్పుము, 
సత్‌-అసత్‌ = కార్య కారణ (స్థూల సూక్ష్మ) రూపమగు జగత్తు, యత్‌-ఆ 
త్మకమ్‌ = ఏ ప్రకృతిపురుషులే స్వరూపముగా గలదియో. 
దేవహూతి ఇట్లు పలికెను --- ఓ ప్పరుషోత్తమా! ఈ జగత్తునకు 
ప్రకృతిపురుషులు కేతువు. స్థూలసూక్ష్మరూపమగు ఈ జగత్తుయొక్క 
స్వరూపము ప్రకృతిప్పరుషులే. వాటి లక్షణములను చెప్పుము. 


వ్‌ శ్రీమద్భాగవతము 





శ్రీభగవానువాచ |! 
యత్తత్తింగుణమవ్య క్తం నిత్యం సదసదాత్మకమ్‌ | 
ప్రధానం ప్రకృతిం ప్రాహురవిశేషం విశేషవత్‌ [| క్షే0 


యత్‌ = ఏదైతే, త్రిగుణమ్‌ = సత్త్వరజస్తమోగుణాత్మకమో, అవ్య 
కమ్‌ = సూక్ష్మమో, నిత్యమ్‌ = నిత్యమో, సత్‌-అసత్‌-ఆత్మకమ్‌ = కార్య . 
కారణరూపమో, అవిశేషమ్‌ = పృథివి మొదలగు విశేషములు లేనిదే అయి 
ననూ, విశేషవత్‌ = విశేషములకు ఆశయమో, తత్‌ = అట్టి, ప్రధానమ్‌ = 
ముఖ్యకారణమును, ప్రకృతిమ్‌ = ప్రకృతినిగా, ప్రాహుః = చెప్పుచున్నారు. 

కపిల భగవానుడిట్లు పలికెను --- సత్త్వరజస్తమోగుణాత్మకము, 
సూక్ష్మమైనది, ఉత్పత్తివినాశములు లేనిది, కార్యకారణరూపములోనున్న 
ది, పృథివి మొదలగు విశేషములు స్వయముగా తనయందు లేకున్ననూ 
వాటికి ఆశయమగునది, జగత్తునకు ముఖ్యకారణము అగు తత్త్వమును 
ప్రకృతి అని అందురు. 


సంచఖిః సంచభిర్భ్రహ్మ చతుర్చిర్దశభిస్తథా | 
ఏతచ్చతుర్వింశతికం గణం ప్రాధానికం విదుః || క్ష 


పంచభిః = అయిదింటితో, పంచభఖిః = అయిదింటితో, చతుర్భిః = 
నాలుగింటితో, తథా = అదే విధముగా, దశబిః = సదింటితో, ఏతత్‌-చతు 
ర్వింశతికమ్‌ = ఈ ఇరవై నాలుగు తత్త్వములు గల, గణమ్‌ = సముదాయ 
మును, ప్రాధానికమ్‌ = ప్రకృతికార్యము రూపములోనున్ను బ్రహ్మ = బ్రహ్మ 
యని, విదుః = తెలియుచున్నారు. 
అయిదు, అయిదు, నాలుగు, పది వెరసి ఇరవై నాలుగు తత్త్వ 
ములు ప్రకృతియొక్క కార్యములు. పరబ్రహ్మ వీటిని అధిష్టించి బ్రహ్మాండ 
రూపముగా నున్నాడని మహర్షులు చెప్పుచున్నారు. 
మహాభూతాని పంభైవ భూరాపోంగ్నిర్మరున్నభః | 
తన్మాత్రాణి చ తావంతి గంధాదీని మతాని మే || క్షే2 


తృతీయ స్కంధము - అధ్యాయము 26 వ్‌4 


భూః = భూమి, ఆపః = నీరు, అగ్నిః = అగ్ని మరుత్‌ = వాయువు, 
నభః = ఆకాశము అనే, మహాభూతాని = మహాభూతములు, పంచ ఏవ = 
అయిదు మాత్రమే, గంధ-ఆదీని = గంధము మొదలగు, తన్మాత్రాణి చ = 
తన్మాత్రలు కూడ, తావంతి = అన్నే అని, మే = నాకు, మతాని = తెలియబ 
డునవి. 


భూమి, జలము, అగ్ని వాయువు, ఆకాశము అనునవి అయిదు 
స్థూల మహాభూతములు. వీటికి కారణముగు సూక్ష్మతన్మాత్రలు కూడ 
అయుటే, అవియే గంధము రసము, రూపము, స్పర్శ మరియు శబ్దము 
అనునవి అని నేను చెప్పుచున్నాను. 


ఇంద్రియాణి దశ శ్రోత్రం త్వగ్భృగ్రసననాసికాః | 
వాక్కరౌ చరణా మేఢ్రం పాయుర్దశమ ఉచ్యతే |! 13 


శ్రోత్రమ్‌ = చెవి, త్వక్‌-దృక్‌-రసననాసికాః = చర్మము కన్ను 
నాలుక ముక్కులు, వాక్‌-కరౌ = వాక్కు చేతులు, చరణొ = పాదములు, 
మేఢడ్రవ్‌ = జననేంద్రియము, దశమః = పదవదియగు, పాయుః = విసర్జనేం 
ద్రియము అను, దశ = పది, ఇంద్రియాణి = ఇంద్రియములని, ఉచ్యతే = 
చెప్పబడుచున్నది. 

చెవి, చర్మము, కన్ను, నాలుకు ముక్కు, వాక్కు, చేతులు, కాళ్లు, 
జనన-విసర్జనేంద్రియములు అనునవి పది ఇంద్రియములని చెప్పబడినది. 


మనో బుద్ధిరహుంకారశ్చిత్తమిత్యంతరాత్మకమ్‌ . 
చతుర్ధా లక్ష్యతే భేదో వృత్త్యా లక్షణరూపయా || శేష 


అంతరాత్మకమ్‌ = అంతఃకరణము, లక్షణరూపయా = చిహ్నరూప 
మగు, వృత్త్యా = వికారముచే, మనః = మనస్సు, బుద్దిః = బుద్ధి, అహం 
కారః = అహంకారము, చిత్తమ్‌ = చిత్తము, ఇతి = అనే "భేదః = వీభాగము, 
చతుర్ధా = నాలుగు విధములుగా, లక్ష్యతే = కానవచ్చుచున్నది. 


అంతఃకరణము దానిలో వచ్చే వికారముల చిహ్నమును బట్టి 
నాలుగు రకములుగా కానవచ్చుచున్నది. సంకల్పనికల్పముల రూప 


44 శ్రీమద్భ్చాగవతము 





ములో నుండేది మనస్సు. నిశ్చయరూపములో నుండేది బుద్ధి. నేను అనే 
వృత్తి అహంకారము. స్మృతిరూపములో నుండేది చిత్తము. 


ఏతావానేవ సంఖ్యాతో బ్రహ్మణస్పగుణస్య హ 
సన్నివేశో మయా ప్రోక్షో యః కాలః పంచవింశకః | | క్షే5్‌ 
మయా = నాచే, ప్రోక్తః = చెప్పబడిన, సగుణస్య బ్రహ్మణః = సగు 
ణబ్రహ్మయొక్క సన్నివేశ = విశిష్టమగు అవస్థ, ఏతావాన్‌ ఏవ = ఇంతమా 
త్రము అనియే, సంఖ్యాతః = సరిగణించబడినది, యః = వి, కాలః = 
కాలము గలదో అది, పంచవింశకః = ఇరువది అయిదవది. 
నేనీ విధముగా సగుణబ్రహ్మయొక్క జగద్రూపమగు అవస్థలోని 
విశేషములను పరిగణించితిని. దీనినే ఇతరులగు ఆచార్యులు కూడ చెప్పు 
చున్నారు. కాలము ఇరువది అయిదవ తత్త్వము. 


ప్రభావం పౌరుషం ప్రాహుః కాలమేకే యతో భయమ్‌ | 
అహంకారవిమూఢస్య కర్తుః ప్రకృతిమియుషః || 16 
ఏకే = కొందరు, కాలమ్‌ = కాలమును, పౌరుషమ్‌ = ప్పరుషునకు 
సంబంధించిన, ప్రభావమ్‌ = మహిమనుగా, ప్రాహుః = చెప్పుచున్నారు, 
అహంకారవిమూఢస్య = నేను చేయుచున్నాననే భావనచే విమోహితుడై, 
ప్రకృతిమ్‌ = అవిద్యను, ఈయుషః = పొందియున్ను కర్తుః = కర్తయగు 
జీవునకు, యతః = దేనివలన, భయమ్‌ = భయము గలదో. 
కొందరు కాలము పురుషుని మహిమయని చెప్పెదరు. జీవుడు 
అవిద్యచే' ప్రకృతితో తాదాత్మ్యమును చెంది గుణములచే చేయబడే కర్మ 
లకు తానే కర్తనని భ్రమపడి, కాలమునకు భయపడుచున్నాడు. 


ప్రకృతేర్ణుణసామ్యస్య నిర్విశేషస్య మానవి | 
చేష్టా యతస్ప భగవాన్‌- కాల ఇత్యుపలక్షితః ! | క్షే 


మానవి = ఓ మనుప్పుత్రీ!, గుణసామ్యస్య = సత్త్వరజస్తమోగుణ 
ముల సామ్యావస్థలోనున్న నిర్విశేషస్య = పృథివ్యాది వికారములు లేని, 


తృతీయ స్కంధము - అధ్యాయము 26 _వడవ్‌ 





ప్రకృతేః = ప్రకృతికి యతః = ఎవనివలన, చేష్టా = కదలిక కలుగునో, సః = 
అట్టి, భగవాన్‌ = భగవానుడే, కాలః = కాలము, ఇతి = అని, ఉపలక్షితః = 
వ్యవహరించబడుచున్నాడు. 

సృష్టికి పూర్వము ప్రకృతియందలి సత్త్యరజస్తమోగుణములు 
సామ్యావస్టలోనుండుటచే ప్రకృతియందింకనూ. పృథివ్యాది వికారములే 
మియు ప్రకటము కావు. ఆ స్థితిలో ఆ సామ్యావస్థలో కదలికను భగవానుడే 
కలిగించును. ఆ చేష్టకు కారణమగు భగవానునకే కాలమని వ్యవహారము. 


అంతః పురుషరూపేణ కాలరూపేణ యో బహిః | 
సమన్వేత్యేష స సత్త్వానాం భగవానాతృ్మమాయయా [|| 18 


యః = ఏ, ఏషః = ఈ భగవాన్‌. = భగవానుడు, ఆత్మమాయయా 
= తన మాయాశక్తిచే, సత్త్వానామ్‌ = ప్రాణులకు, అంతః = లోపల, పరుష 
రూపేణ = ప్పరుషుని రూపముచే, బహిః = బయట, కాలరూసేణ = 
కాలము అనే రూపముచే, సమన్వేతి = వ్యాపించియున్నాడో. 


, ఈ భగవానుడే తన మాయాశక్తిచే ప్రాణులకు లోపల పురుషరూప 
ములో, బయట కాలరూపములో వ్యాపించియున్నాడు. 


దైవాత్‌ క్షుభితధర్మిణ్యాం స్వస్యాం యోనా పరః పుమాన్‌ | 
ఆధత్త వీర్యం సాసూత మహత్తత్త్వం హిరణ్మయమ్‌ !| 19 


పరః = ప్రకృతికి అతీతుడగు, పుమాన్‌ = పురుషుడు, దైవాత్‌ = 
కాలముచే, క్షుఖితధర్మిణ్యామ్‌ = వైెషమ్యుమును పొందించబడిన _ గుణ 
ములు గల, స్వస్యామ్‌ = తనదైన, యోనౌ = ఉపాధియగు మాయాశక్షియం 
దు, వీర్యమ్‌ = వైతన్యశక్తిని, అధత్త = ఉంచెను, సా = ఆ ప్రకృతి, హిరణ్మ 
యమ్‌ = తేజోమయమగు, మహత్తత్త్యమ్‌ = మహత్తు అనే తత్త్వమును, 
అసూత = కనను. = 


కాలము ప్రకృతియొక్క గుణములలోని సామ్యావస్థను కదల్చి 
వైషమ్యుమును కలిగించును. ప్రకృతికి అతీతుడగు పురుషుడు అట్టి తన 


546 శ్రీమద్భాగవతము 


_ ప్రకృతియందు వైతన్యశక్తిని ఆధానము చేయును. అపుడా ప్రకృతి. తేజోమ 
యమగు మహత్తత్త్వరూపముగా ప్రకటమగును. 





విశ్వమాత్మగతం వ్యంజన్‌ కూటస్టో జగదంకురః | 
స్వతేజసాపిబత్తీవమాత్మప్రస్వాపనం తమః || _ 20 

కూటస్థః = నిర్వికారము, జగత్‌-అంకురః = జగత్తునకు అంకురము 
' వంటిది అగు మహత్తత్త్వము, ఆత్మగతమ్‌ = తనయందు అవ్య క్షముగాను 
న్న విశ్వమ్‌ = జగత్తును, వ్యంజన్‌ = ప్రకటించుచున్నదై. ఆత్మప్రస్వాప 
నమ్‌ = తనను నిద్రబుచ్చే (స్వరూపమును కప్పివేసే) తీవ్రమ్‌ = తీవ్రమ 
గు, తమః = అంధకారమును, స్వతేజసా = తన తేజస్సుచే, అపిబత్‌ = ' 
తాగివేసెను 

నిర్వికారము, జగత్తునకు అంకురము వంటిది అగు మహత్త 

త్త్వము తనయందు అవ్య క్తముగానున్న జగత్తును ప్రకటింప జేయుచున్న 
దై తన స్వరూపమును కప్పివేసే తీవ్రమగు ప్రళయకాలీనమైన అంధకార, 
మును తన తేజస్సుచే త్రాగివేసెను (నశింపజేసెను). 


యత్తత్సత్త్యగుణం స్వచ్చం శాంతం భగవతః పదమ్‌ ! 
యదాహుర్వాసుదేవాఖ్యం చిత్తం తన్మహదాత్మకమ్‌ !| 21 


తత్‌ = ప్రసిద్ధి గాంచినది, స్వచ్భమ్‌ = స్వచ్భము, శాంతమ్‌ = 
శాంతము, సత్త్యగుణమ్‌ = సత్త్వగుణమయము, భగవతః = భగవానుని, 
పదమ్‌ = ఉపలబ్ధి స్థానము అగు, యత్‌ = ఏ, చిత్తమ్‌ = చిత్తము గలదో, తత్‌ 
= అదియే, మహక్‌- -ఆత్మకమ్‌ = మహత్తత్త్వము, వాసుదేవ- -ఆఖ్యమ్‌ = 
వాసుదేవుడను పేరు గలది. 


శాస్త్రములో ప్రసిద్దిని గాంచినది, స్వచ్భ్చము, శాంతము, సత్త్వగు 
ణమయము, భగవానుని కనుగొనే స్థానము అగు చిత్తమే మహత్తత్త్వము. 
అదియే వాసుదేవుడనే ఉపాస్యదైవము అని మహర్షులు చెప్పుచున్నారు. 


స్వచ్చత్వమవికారిత్వం శాంతత్వమితి చేతసః ! 


తృతీయ స్కంధము - అధ్యాయము 26 ద్‌శ7 
వృత్తిభిర్లక్షణం ప్రోక్తం యథాపాం ప్రకృతిః పరా |! 22 


స్వచ్భత్వమ్‌ = స్వచ్చముగానుండుట, అవికారిత్వమ్‌ = వికార 

ములు లేకుండుట శాంతత్వమ్‌ = శాంతముగా నుండుట, ఇతి = అనే, 

వృత్తిభిః = గుణములచే, చేతసః = చిత్తముయొక్క, లక్షణమ్‌ = లక్షణము, 

అపామ్‌ = జలములయొక్క, పరా = ఇతరసంసర్గము లేని, ప్రకృతిః యథా 
= స్వభావము వంటిది. 


చిత్తము స్వభావముచే స్వచ్చముగా, వికారములు (విక్షేపలయ 
ములనే రజస్తమోగుణముల ధర్మములు) లేనిదిగా, శాంతముగా నుండు 
ను. ఇది చిత్తముయొక్క లక్షణము. చిత్తమును భూమితో సంపర్కము కలు 
గక ముందు స్వచ్చముగా నుండే నీటితో పోల్చవచ్చును. 


మహత్తత్త్వాద్వికుర్వాణాదృగవద్వీర్యసంభవాత్‌ | 
క్రియాశక్తిరహంకారస్తి )విధస్పమపద్యత [| 23 


వైకారికస్తెజసశ్చ తామసశ్చ యతో భవః | 
మనసశ్యేంద్రియాణాం చ భూతానాం మహతామపి 1 24 


వికుర్వాణాత్‌, = వికారమును చెందుచున్న భగవత్‌- -వీర్యసంభ 
వాత్‌ = భగవంతుని చిచ్చక్తిచే ఉత్పన్నమైన, మహత్తత్త్వాత్‌ = మహత్తత్త్వ 
మునుండి, క్రియాశక్తి: = క్రియలయందు శక్తిగలు వైకారికః = సాత్త్వికము, 
కైజసః = త్రైజసము, తామసః చ = తామసము అనే, త్రివిధః = మూడు విధ 
ముల, అహంకారః = అహంకారము, సమపద్యత = ప్రకటవముయ్యెను, 
యతః = దేనినుండి. మనసః = మనస్సుయొక్క, ఇంద్రియాణాం చ = 
ఇంద్రియములయొక్క, మహతాం భూతానాం అపి = మహాభూతముల 
యొక్క, భవః = ఉత్పత్తి కలిగినదో. 


భగవానుని చిచ్చక్తిచే ఉదయించిన మహత్తత్త్యము ఏికారమును 
చెంది, సాత్త్విక రాజస తామస అనే మూడు విధముల క్రియాశక్తియుక్త 
మగు అహంకారము ప్రకటమయ్యెను. దానినుండియే మనస్సు, ఇంద్రియ 
ములు, పంచ మహాభూతములు ప్పట్లినవి. 


వశప్ర . శ్రీమద్భాగవతము 


సహస్రశిరసం సాక్షాద్యమనంతం ప్రచక్షతే ! 
సంకర్షణాఖ్యం పురుషం భూతేంద్రియమనోమయమ్‌ 1! 25 


భూత- ఇరద సను య. ఇంద్రియము 
లు మనస్సు అనే రూపములోనుండే, యమ్‌ = ఏ అహంకాథమును, 
సాక్షాత్‌ = సాక్షాత్తుగా సహస్రశిరసమ్‌ = అనంతమగు శిరస్సులు గలిగినట్టి 
యు, సంకర్షణ-ఆఖ్యమ్‌ = సంకర్షణుడు అను సేరుగల, అనంతం పురు 
షమ్‌ = అనంతదేవుడని, ప్రచక్షతే = చెప్పుచున్నారో. 
....... పంచభూతములు, ఇంద్రియములు, మనస్సు అనే రూపములో 
నుండే అహంకారము సాక్షాత్తుగా అనంతదేవుడని మహర్షులు చెప్పుచు 
న్నారు. అనంతమగు శిరస్సులు గల ఆ అనంతునకు సంకర్షణుడని కేరు. 


కర్తృత్వం కరణత్వం చ కార్యత్వం చేతి లక్షణమ్‌ |! 
శాంత ఘోరవిమూఢత్వమితి వా స్యాదహంకృతేః 11 26 


కర్పృత్వమ్‌ = కర్తయగుట, కరణత్వమ్‌ = సాధనమై యుండుట్టు 
కార్యత్వం చ = కార్యము (పుట్టేది అయి ఉండుట ఇతి = అని గ్లాని, శాంత 
సోరవిమూఢత్వం వా = శాంతము ఘోరము విమూఢము అయి ఉండుట 
గాని, అహంకృతేః = అహంకారముయొక్క, లక్షణమ్‌ = లక్షణము. 


దేవత రూపములో కర్త్షృత్వము, ఇంద్రియముల రూపములో కర 
ణత్వము, పంచభూతముల రూపములో కార్యత్వము ' అహంకారము 
యొక్క లక్షణము. సత్త్యరజస్తమోగుణముల సంబంధముచే క్రమముగా 
శాంతత్వము (ప్రసన్నత), ఘోరత్వము (విక్షేపము లేక చాంచల్యము,), 
విమూఢత్వము (మోహము) అనునవి కూడ అహంకార లక్షణములే. 


వైకారికాద్వికుర్వాణాన్మనస్తత్త్వమజాయత | 
యత్సంకల్పవికల్పాభ్యాం వర్తతే కామసంభవః || 27 


వికుర్వాణాత్‌ = వికారమును చెందుచున్ను వైకారికాత్‌ = సాత్త్వికా 
హంకారమునుండి, మనస్తత్త్యమ్‌ = మనస్సు అనే తత్త్వము, అజాయత = 
పుట్టెను, యత్‌-సంకల్పవికల్పాభ్యామ్‌ = దేని సంకల్ప (విషయచింతన 


తృతీయ స్కంధము - అధ్యాయము 26 . వడ9 


ము) వికల్పము (విశేషచింతనము లనుండి, కామసంభవః = కామన 
యొక్క పుట్టుకు వర్తతే = కలుగుచున్నదో. 


సాత్త్వికాహంకారము వికారమును చెంది మనస్సు పుట్టును. దాని 
సంకల్పవికల్పములనుండి కామనలు పుట్టును. 


యద్విదుర్హ్యనిరుద్ధాఖ్యం హృషీకాణాముధీశ్వరమ్‌ | 
'శారదేందీవరశ్యామం సంరాధ్యం యోగిభిశ్శనైః |! 28 


యత్‌ = ఏ మనస్తత్త్యమును, హృషీకాణామ్‌ = ఇంద్రియములకు, 
అధీశ్వరమ్‌ = అధీశ్వరుడైనట్టియు, శారద-ఇందీవరశ్యాముమ్‌ = శరత్కాల 
మునందలి కలువవలె నల్లనైనట్టియు, యోగిభిః = సాధకులచే, శనైః = 
మెల్లమెల్లగా, సంరాధ్యమ్‌ = ఆరాధించదగిన, అనిరుద్ధ-ఆఖ్యమ్‌ = అనిరు 
ద్దుడు అనే పేరు గలదానినిగాా, విదుః హి= తెలియుచున్నారో. 


ఆ మనస్తత్త్వమే ఇంద్రియాధిపతియగు అనిరుద్ధుడని ప్రసిద్ధిని 
గాంచినది. శరత్కాలమునందలి కలువవలె నల్లనైన అనిరుద్ధుని యోగులు 
మనస్సును మెల్లమెల్లగా వశము చేసుకొని ఆరాధించెదరు. 


తైజసాత్తు వికుర్వాణాద్భుద్దితత్త్వృమభూత్సతి | 
ద్రవ్యస్పురణవిజ్ఞానమింద్రియాణామనుగ్రహః | 29 


సతి = ఓ పతివ్రతా! వికుర్వాణాత్‌ = వికారమును చెందుచున్ను 
తైజసాత్‌ తు = తైజసాహంకారమునుండైతే, బుద్ధితత్త్యమ్‌ = బుద్ధి అనే 
తత్త్వము, అభూత్‌ = పుట్టెను ద్రవ్యస్ఫురణవిజ్ఞానమ్‌ = ద్రవ్యములు 
స్ఫురించుట అనే విజ్ఞానము, ఇంద్రియాజామ్‌ = ఇంద్రియములకు, అను 
గ్రహః = అనుగ్రహము. 


ఓ సాధ్వీ! తైజసాహంకారము వికారమును చెంది బుద్దితత్త్యము 
పుల్ణెను. ద్రవ్యములు స్ఫురించి వాటి విజ్ఞానము కలుగుట, ఇంద్రియము 
లకు ఆయా విషయముల జానము కలుగుట అనునవి దాని కారణములు. 


సంశయోుంథ విపర్యాసో నిశ్చయస్ప్య్మ: వొరవచ | 


కక(0 శ్రీమద్భాగవతము 
స్వాప ఇత్యుచ్యతే బుద్దేర్లక్షణం వృత్తితః పృథక్‌ !! 30 

సంశయః = సంశయము, అథ = మరియు, విపర్యాసః = విపరీత 
జ్ఞానము, నిశ్చయః = నిశ్చయజ్ఞానము, స్కృతిః ఏవచ = స్మరణము, 
స్వాపః = నిద్రు ఇతి = అని, పృథక్‌ = వేర్వేరుగా, వృత్తితః = వృత్తులను బట్టి, 
బుద్దేః = బుద్దియొక్క, లక్షణమ్‌ = లక్షణము. 

సంశయము (ఒకే వస్తువునందు పలు రకముల జ్ఞానము కలుగు 
ట), విపర్యాసము (ఒకదానిని మరియొకటిగా భావించుట), నిశ్చయము (ఇ 
చ్చితమైన జ్ఞానము), మ నిద్ర అను వేర్వేరు రూపములు బుద్ధి 
యొక్క లక్ష న 


వైజసానీంద్రియాణ్యేవ క్రియాజ్ఞానవిభాగశః | 
ప్రాణస్య హి క్రియా శక్తిర్చుద్ధేర్విజ్ఞాన శక్తితా || ప్రే 


క్రియాజ్ఞానవిభాగశః = కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అనే 
విభాగమును బట్టి, ఇంద్రియాణి = ఇంద్రియములు, జైజసాని ఏవ = తైజసా 
హంకారమునుండి పుట్టినవియే, హి = వలయనగా, క్రియా = కర్మ 
ప్రాణస్య = ప్రాణముయొక్కు శక్తిః = శక్తి బుద్దేః = బుద్ధిక్సి' విజ్ఞానశక్తితా = 
విజ్ఞానము అనే శక్తిని కలిగియుండుట. 


కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు అనే రెండు రకముల 
ఇంద్రియములు తైజసొహంకారమునుండియే పుట్టినవి. వీటిలో కర్మ ప్రాణ 
ముయొక్క శక్తి కాగా, విజ్ఞానము బుద్ధియొక్క శక్తి అగుచున్నది. 


తామసాచ్చ వికుర్వాణాద్భగవద్వీర్యచోదితాత్‌ . 
శబ్దమాత్రమభూత్తస్మాన్నభః శ్రోత్రం తు శబ్దగమ్‌ || 32 


చ = మరియు, భగవత్‌-వీర్యచోదితాత్‌ = భగవానుని చిచ్చక్తిచే 
టేరితమై, వికుర్వాణాత్‌ = వికారమును చెందుచున్ను తామసాత్‌ = తామ 
సాహంకారమునుండి, శబ్బమాత్రమ్‌ = శబ్దతన్మాత్ర, అభూత్‌ = పుట్టెను, 
తస్మాత్‌ = దానినుండి, నభః = ఆకాశము, శ్రోత్రం తు = శ్రోత్రేంద్రియమైకే, 
శబ్దగమ్‌ = శబ్దమును గ్రహించునది. 


తృతీయ స్కంధము - అధ్యాయము 26 వద 


భగవానుని చిచ్చక్తిచే ప్రేరితమై వికారమును చెందిన తామనా 
హంకారమునుండి శబ్బతన్మాత్ర (రూపరసాదులతో కలయిక లేని కేవలశబ్ద 
ము) యు, దానినుండి ఆకాశము పుట్టినవి. క వ్రంర్రైయము శబ్దమును 
గ్రహించును. 


అర్ధ్థాశ్రయత్వం శబ్ద్బస్య ద్రష్టుర్లింగత్వమేవ చ! 
తన్మాత్రత్వం చ నభసో లక్షణం కవయో విదుః |! 33 


శబ్బస్య = శబ్దమునకు, అర్ధ-ఆశ్రయత్వమ్‌ = అర్ధమును : .కాశింప 
జేయుట, ద్రష్టుః = చూచువానికి, లింగత్వం ఏన చ= జ్ఞాపనమ: ఎ వేయు 
ట నభసః = ఆకాశమునకు, తన్మాత్రత్వం చ= తన్మాశ్ర యగు ౫ లక్షణమ్‌ 
= లక్షణమని, కవయః = పండితులు, విదుః = తెలియుచున్నారు. 


శబ్దము అర్ధమును ప్రకాశింపజేయును శబ్దమును ఉచ్చరించు 
వ్యక్తిని జ్ఞాపసనము చేయును. శబ్దము అకాశమునకు తన్మాత్ర (సూక్ష్మభూ 
తము). ఇవి. శబ్ద్బలక్షణములని పండితులు చెప్పుచున్నారు. 


భూతానాం భఛిద్రదాతృత్వం బహిరంతరమేవ చ | 
ప్రాణేంద్రియాత్మధిష్ట్యత్వం 'నభసో వృత్తిలక్షణమ్‌ || 34 


భూతానామ్‌ = ప్రాణులకు పదార్ధములకు, ఛిద్రదాతృత్వమ్‌ = అవ 
కాశమునిచ్చుట బహిః = బయట, అంతరం ఏవ చ =లోపల కూడ ఉండు 
ట, ప్రాణ-ఇంద్రియ-ఆత్మధిష్ట్య్రత్వమ్‌ = ప్రాణమునకు ఇంద్రియములకు 
మనస్సునకు ఆశయమగుట, నభసః = ఆకాశముయొక్క, వృత్తిలక్షణమ్‌ = 
కార్యరూపమైన లక్షణము. . 


ఆకాశము సకలపదార్ధములకు తనయందు ఉండే అవకాశముని 
చ్చుటయే గాక, వాటికి లోపల బయట కూడ వ్యాపించియుండును. నాడు 
బయందలి ఛిద్రము రూపములోనున్న ఆకాశము ప్రాణమునకు, ఇంద్రియ 
ములకు, మనస్సునకు ఆశ్రయమగుచున్నది. ఈ కార్యములే - ఆకాశము 
మొక్క. లక్షణము అగుచున్నవి. 


నభసశ్శబ్దతన్మాత్రాత్కాలగత్యా వికుర్వతః |! 





స్పర్శోశభవత్తతో వాయుస్త్యక్‌ స్పర్శస్య చ సంగ్రహః [1 35 
శబ్దతన్మాత్రాత్‌ = శబ్బము తన్మాత్రగా గలిగినట్టియు, కాలగత్యా = 
కాలముయొక్క గమనముచే, వికుర్వతః = వికారమును చెందుచున్ను 
నభసః = ఆకాశమునుండి, స్పర్శః = స్పర్శ తన్మాత్ర, అభవత్‌ = పుట్టెను, 
తతః = దానినుండి, వాయుః = వాయువు పుట్టెను: త్వక్‌ = త్వగింద్రియము, 
స్పర్శస్య = స్పర్శకు, సంగ్రహః = గ్రహించునది. 
శబ్దతన్మాత్రనుండి ఆకాశము పుట్టగా, కాలగమనముచే వికార 
మును చెందిన ఆకాశమునుండి స్పర్శతన్మాత్ర పుట్టినది. దానినుండి 
వాయువు పుట్టినది. స్పర్శను గ్రహించే ఇంద్రియము చర్మము. 
మృదుత్వం కఠినత్వం చ శైత్యముష్టత్వమేవ చ | 
ఏతత్‌ స్పర్శన్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః 1! 36 
మృదుత్వమ్‌ = మెత్తగా నుండుట, కఠినత్వమ్‌ = గట్టిగానుండుట, 
త్యమ్‌ = చల్లగానుండుట, ఉష్టత్వం ఏవచ= వేడిగానుండుట, నభస్వ్యతః 
వాయువునకు; తన్మాత్రత్వమ్‌ = సూక్ష్మరూపమగుట, ఏతత్‌ = ఇది, 
ఎర్భన్య = స్పర్యయొక్క స్పర్శత్వమ్‌ = లక్షణము, 
మెత్తదనము: గట్టిదనము, చల్లదనము, _ వేడి, వాయువునకు 
1 తన్మాత్ర అగుట అనునవి స్పర్శ్భయొక్క లక్షణములు. 


(/ 


[ 


ఒం 1 


చాలనం వ్యూహనం ప్రాప్తిర్నేతృత్వం ద్రవ్యశబ్దయోః | 
సర్వేంద్రియాణామాత్మత్వం వాయోః కర్మాభిలక్షణమ్‌ || 37 


చాలనమ్‌ = కదల్భుట, వ్యూహనమ్‌ = దగ్గరకు చేర్చుట, ప్రాప్తిః = 
వెళ్లుట, ద్రవ్యశబ్బయోః = ద్రవ్యశబ్బముల, నేతృత్వమ్‌ = తీసుకుపోవుట, 
సర్వ-ఇంద్రియాణామ్‌ = ఇంద్రియములన్నింటికీ, ఆత్మత్వమ్‌ = ఆత్మయగు 
టు వాయోః = వాయువృయొక్క, కర్మ-అభిలక్షణమ్‌ = పనుల లక్షణము. 


వాయువు చెట్టు కొమ్ములు మొదలగు వాటిని .కుదుప్పును; గడ్డి. 
మొద... ని ఒకచోటికి చేర్చును; అన్ని చోట్లకు వెళ్లును; గంధాది 


తృతీయ స్కంధము - అధ్యాయము 26 5్‌53ై 


ద్రవ్యములను ఘ్రాణము మొదలగు ఇంద్రియములకు చేర్చును; శబ్దమును 
చవి వరకు చేర్చును. ఇంద్రియములన్నింటికీ శక్తిని సమకూర్చునది 
వాయువే. వాయువుయొక్క ఈ కార్యములే దాని లక్షణములు. 


వాయోశ్చ స్పర్శతన్మాత్రాద్రూపం దైవేరితాదభూత్‌ ! 
సముత్సితం తత స్తేజశ్చక్షూ రూపోపలంభనమ్‌ || 38 


దైవ-ఈరితాత్‌ = కాలముచే ్రేరితమైన, స్పర్శతన్నా। వాత్‌ = 
స్పర్శ తన్మాత్రగా గలు వాయోః చ = వాయువునుండి కూడ, రు పమ్‌ = 
రూసము, అభూత్‌ = పుట్టెను, తతః = దానినుండి, తేజః = అగి" సముళత్ధి 
తమ్‌ = పుట్టినది. చక్షుః = కన్ను, రూప-ఉపలంభనన్‌ = .౫పమును 
గ్రహించే ఇంద్రియము. . 


స్పర్శ తన్మాత్రగా గల వాయువునుండి కాలప్రేరణచే రూపము, 
నానినుండి అగ్ని పుట్టినవి. కన్ను రూపమును గ్రహించే ఇంద్రియము. 


ద్రవ్యాకృతిత్వం గుణతా వ్య క్రిసంస్థాత్వమేవ చ ॥ 
తేజస్త్వం తేజసస్సాధ్వి రూపమాత్రస్య వృత్తయః !! 39 


సాధ్వి = ఓ పతివ్రతా! ద్రవ్య- ఆకృతిత్వమ్‌ = పదార్ధములకు ఆకా 
'మును కలిగించుట, గుణతా = పదార్దములకు గుణమై భామ వ్యక్తి 
)ంస్థాత్వం ఏవ చ = ద్రవ్యముయొక్క సన్నివేశ విశేషముగనే భాసించుట 
డా తేజసః = అగ్నియొక్క, తేజస్త్వమ్‌ = స్వరూపమై యుండుట రూస 
నాత్రస్య = రూసతన్మాత్రయొక్క, వృత్తయః = లక్షణములు. 


ఓ సాధ్వీ! పదార్థములకు ఆకారమును కలిగించుట, పదార్హము 
)కు గుణమై భాసిల్లుటు పదార్థముల విశిష్టమగు సన్నివేశము (ఆకారము, 
'రిమాణము) రూపములోనే “వాలియబడుట్స అగ్నికి స్వరూపమై 
ముండుట అనునవి రూపతన్మాత్రయొక్క లక్షణములు. 


ద్యోతనం పచనం పానమదనం హిమమర్దనమ్‌ ! 
తేజసో వృత్తయస్త్వేతాశ్ళోషణం క్షుతృడేవ చ || శ 


554 శ్రీమద్భాగవతము 


ద్యోతనమ్‌ = ప్రకాశించుట, పచనమ్‌ = వండుట, పానమ్‌ = నీటిని 
త్రాగుట, అదనమ్‌ = భక్షించుట, హిమమర్దనమ్‌ = చలిని పోగొట్టుటు శోష 
ణమ్‌ = ఎండింపజేయుట, క్లుత్‌ = ఆకలి, తృట్‌ ఏవ చ = దాహము కూడ, 
ఏతే = ఇవి, తేజసః = అగ్నియొక్క, వృత్తయః = వ్యాపారములు. 

ప్రకాశించుట, ఆహారపదార్హములను వండుట, దాహమును కలి 
గించి నీటిని త్రాగుట, ఆకలిని కలిగించి ఆహారమును భక్షించుట, చలిని 
పోగొట్టుట, ఎండింప జేయుట అనునవి అగ్నియొక్క వ్యాపారములు. 


రూసమాత్రాద్వికుర్వాణాత్తేజసో దైవచోదితాత్‌ | 
రసమాత్రమభూత్తస్మాదంభో జిహ్వా రసగ్రహః || వ! 
రూపమాత్రాత్‌ = రూపము తన్మాత్రగా గలిగినట్టియు, దైవచోది 
తాత్‌ = దైవముచే ప్రేరితమై, వికుర్వాణాత్‌ = వికారమును చెందుచున్ను 
తేజసః = అగ్నినుండి, రసమాత్రమ్‌ = రసతన్మాత్ర, అభూత్‌ = ఉదయించే 
ను, తస్మాత్‌ = దానినుండి, అంభః = జలము, జిహ్వా = నాలుకు రసగ్రహః 
= రసమును గ్రహించును. 


రూపము తన్మాత్రగా గల అగ్ని దైవప్రేరణచే వికారమును చెంది 
రసతన్మాత్రకు జన్మనిచ్చెను. దానినుండి జలము పుజ్టెను. నాలుక రస 
మును గ్రహించును. 


కషాయో మధురస్తిక్తు కట్వమ్లు ఇతి నైకధా | 
భౌతికానాం' వికారేణ రస ఏకో విభిద్యతే || 42 


భౌతికానామ్‌ = భాతికపదార్ధములయొక్క, నికారేణ = కలయికచే, 
ఏకః = ఒకే రసః = రసము, కషాయః = వగరు, మధురః = త్రీపి, త్తిక్తః = 
చ్చేదు, కటు = కారము, అవ్లుః = పులుపు, ఇతి = అని, నైకధా = అనేకవిధము 
లిగా, విభిద్యతే = విభాగమును పొందుచున్నది. 


క య. ధన. ప న కలయికచే అది 
న ర చున్నది. 


తృతీయ స్కంధము - అధ్యాయము 26 55వ 


క్లేదనం పిండనం తృప్తిః ప్రాణనాప్యాయనోందనమ్‌ | 
తాపాపనోదో భూయస్త్యమంభసో వృత్తయస్త్విమాః || 43 


క్లేదనమ్‌ = తడిగా చేయుట, పిండనమ్‌ = ముద్దగా చేయుట, 
తృప్తి: = తృప్తి ప్రాణన-ఆప్యాయన-ఉందనమ్‌ = జీవింపజేయుట 
దాహమును తీర్చుట మెత్తగా చేయుట, తాప-అపనోదః= తాపము తొలగు 
ట, భూయస్త్వమ్‌ = అధికముగా లభ్యసుగుటు ఇమాః = ఇవి, అంభసః = 
నీటియొక్క, వృత్తయః = లక్షణములు. 


తడిగా చేయుట, ముద్దగా చేయుట, తృప్తిని కలిగించుట, ప్రాణ. 
ములను నిలబెట్టుట, దాహమును తీర్చుట, పదార్ధములను మెత్తగా చేయు 
ట, వేడిని తొలగించుట, అధికముగా లభించుట .(భూమినుండి ఊరుటు 
అనునవి నీటి లక్షణములు. 


రసమాత్రాద్వికుర్వాణాదంభసో దైవచోదితాత్‌ | 
గంధమాత్రమభూత్తస్మాత్పృథ్వీ ఘ్రూణస్తు గంధగః || 44 
రసమాత్రాత్‌ = రసము తన్మాత్రగా గలిగినట్టియు, దైవచోదితాత్‌ = 
దైపముచే ప్రేరేపించబడి, వికుర్వాణాత్‌ = వికారమును పొందుచున్ను 
అంభసః = నీటినుండి, గంధమాత్రమ్‌ = గంధతన్మాత్ర, అభూత్‌ = పుట్టెను, 
తస్మాత్‌ = దానినుండి, పృథ్వీ = పృథివి, ఘాణః తు = ఘ్రాణీంద్రియమైతే, 
గంధగః = గంధమును గ్రహించును. 
రసము తన్మాత్రగా గల నీరు దైవగ్రేరణచే వికారమును చెంది 
గంధతన్మాత్ర పుట్టినది. దానినుండి పృథివి పుట్టినది. గంధమును గ్రహించే 
ఇంద్రియము ముక్కు. 


కరంభపూతిసౌరభ్యశాంతో గ్రామ్లాదిభిః పృథక్‌ | 
ద్రవ్యావయవవైషమ్యాద్ధంధ ఏకో విభిద్యతే || 45 


ఏకః = ఒకే, గంధః = గంధము, ద్రవ్య-అవయవవైషమ్యాత్‌ ఇ 
(ద్రవ్యముల అవయవముల హెచ్చుతగ్గులచే, కరంభపూతిసౌరభ్యశాంత-ఉ 


క్‌56 శ్రీమద్భాగవతము 


గ్ర-అమ్ల-ఆదిభిః జ మిశ్రమగంధము దుర్గంధము సుగంధము న్ఫృుదుగం 
ధము తీవ్రగంధము పులుపు వాసన మొదలగువాటిచే, పృథక్‌ విభిద్యతే = 
వేర్వేరు తేడాలను కలిగియున్నది. 


గంధము ఒక్కటే. కాని ద్ర్యావయవముల సమ్మేళనములోని 
హెచ్చుతగ్గుల వలన మిశ్రమగంధము దుర్గంధము సుగంధము మృదుగం 
ధము ఖీవ్రగంధము పులుపు వాసన మొదలగు భేదములు ఏర్పడును. 


భావనం బ్రహ్మణః స్టానం ధారణం నద్విశేషణమ్‌ | 
. సర్వసత్త్వగుణోద్భేదః పృథివీవృత్తిలక్షణమ్‌ || 46 


బ్రహ్మణః = పరమేశ్వరుని, భావనమ్‌ = ప్రతిమ మొదలగు రూప 
ములలో భావనకు ఆధారమగుట, స్టానమ్‌ = నిలిచియుండుట, ధారణమ్‌ = 
ఇతరమునకు స్థితిని కలిగించుట, సత్‌-విశేషణమ్‌ = ఆకాశము మొదలగు 
వాటిని ఇవచ్చిన్నము (పరిమితము) చేయుట, సర్వసత్త్యగుణ-ఉద్భేదః = 
సకలప్రాణుల ఆయా గుణములను ప్రకటింపజేయుట, పృథివీవృత్తిలక్షణమ్‌ 
= సృథివియొక్క కార్యరూపనును లక్షణము. 


పృథివి ప్రతిమ మొదలగు రూపములలో పరమేశ్వరుని భావనకు 
ఆలంబనమగును. పృథివి తాను 'స్టిరముగా నిలిచియుండి నీరు మొదలగు 
వాటికి ఆధారమగుచుండును. ఆకాశమును సృథివి ఘటాకాశము, మఠాకా 
శము మొదలగు తీరులలో పరిచ్భ్చిన్నము చేసినట్లు కానవచ్చును. సకలప్రా 
ఖులలో వ్యక్తమయ్యే స్త్రీత్వప్పుంస్త్వాది గుణములను పృథివియే ప్రకటింప 
జేయుచున్నది. ఈ కార్యముల ద్వారా పృథివి తెలియబడును. 


నభోగుణవిశేష్వోర్టో యస్య తచ్చోత్రముచ్యతే | 
వాయోర్గుణవిశేషోంర్టో యస్య తత్స్ప్పర్భనం విదుః |! 47 


నభోగుణవిశేషః = ఆకాశముయొక్క విశిష్టగుణమగు శబ్దము, 
నై దేనికి అర్జః = విషయమో, తత్‌ = ఆ ఇంద్రియము, శోత్రమ్‌ = 
శోత్రమని, ఉచ్యతే = చెప్పబడుచున్నది, వాయోః = వాయువుయొక్కు 
ఎణవిశేషః = అసాధారణగుణమగు స్పర్శ, యస్య = ఏ ఇంద్రియమునకు, 


తృతీయ స్కంధము - అధ్యాయము 26 557 


అర్ధ్హః = గ్రహింపబడే విషయమో, తత్‌ = అది, స్పర్శనమ్‌ = స్పర్శేంద్రియ 
మని, విదుః = తెలియుచున్నారు. 

ఆకాశముయొక్క విశేషగుణము శబ్దము. దానిని గ్రహించే ఇంద్రి 
యము శ్రోత్రము. వాయువుయొక్క అసాధారణ గుణము స్పర్శ. దానిని 
గ్రహించే ఇంద్రియము స్పర్శేంద్రియము. 


తేజోగుణవిశేషోంర్దో యస్య తచ్చక్షురుచ్యతే | 
అంభోగుణవిశేషో5ర్లో యస్య తద్రసనం విదుః | 
భూమేర్గుణవిశేషోంర్టో యస్య స ఘ్రాణ ఉచ్యతే || 48 


తేజః-గుణవిశేషః = అగ్నికి విశేషగుణమగు రూపము, యస్య = 
దేనికి, అర్ధః = విషయమో, తత్‌ = అది, చక్షుః = చక్షురింద్రియమని, ఉచ్యతే 
= చెప్పబడుచున్నది, అంభః-గుణవిశేషః = నీటియొక్క విశేషగుణమగు 
రసము, యస్య = దేనికి, అర్ధః = విషయమో, తత్‌ = అది, రసనమ్‌ = రస 
నేంద్రియమని, విదుః = = తెలియుచున్నారు, భూమేః = భూమియొక్క, గుణ 
విశేషః = విశిష్టగుణమగు గంధము, యస్య = దేనికి, అర్ధః = విషయమో, 
సః = అది, ఘ్రాణః = ఘ్రాణేంద్రియమని, ఉచ్యతే = చెప్పబడుచున్నది. 


అగ్నికి విశేషగుణము రూపము. దానిని గ్రహించేది చక్షురింద్రియ 
ము. నీటి విశేషగుణము రసము. దానిని గ్రహించేది రసనేంద్రియము. 
భూమికి విశేషగుణము గంధము. దానిని గ్రహించేది ఘ్రూణేంద్రియము. 


పరస్య దృశ్యతే ధర్మో హ్యపరస్మిన్‌ సమన్వయాత్‌ | 
అతో విశేష్లో భావానాం భూమావేవోపలక్ష్యతే || డం 


పరస్య =  కారణముయొక్క, ధర్మః = ధర్మము, అపరస్మిన్‌ = కార్య 
మునందు, సమన్వయాత్‌ = అనువృత్తమగుట వలన, దృశ్యతే = కానవచ్చు 
ను, అతః = కావున, భావానామ్‌ = పంచభూతముల, విశేషః = విశిష్టగుణ 
ము, భూమౌ ఏవ = భూమియందు మాత్రమే, ఉపలక్ష్యతే = కానబడును. 


ఉపాదానకారణము కార్యములోనికి అనువృత్తమగును. కావున, 
కార్యములో కారణధర్మము కూడ* కనబడును. కావుననే, భూమియందు 


55్‌ర్రి శ్రీమద్భాగవతము 





మాత్రమే తన విశేషధర్మమగు గంధముతో బాటు మిగిలిన నాలుగు భూత 
ముల గుణములు, అనగా శబ్దస్పర్శరూపరసములు కూడ గలవు. 


ఏతాన్యసంహత్య యదా మహదాదీని సప్త వై !- 
కాలకర్మగుణో పేతో జగదాదిరుపావిశత్‌ !! వ్‌0. 


'యదా = ఏ కాలమునందైతే, ఏతాని = ఈ, మహత్‌-ఆదీని = 
మహత్తు మొదలగు, అసంహత్య = కలువకుండగానున్ను సప్త = ఏడింటిని, 
జగత్‌-ఆదిః = జగత్కారణమగు భగవానుడు, కాలకర్మగుణ-ఉపేతః = 
కాలము కర్మ గుణములతో కూడినవాడై, ఉపావిశత్‌ = ప్రవేశించెనో. 


మహత్తు, అహంకారము, పంచభూతములు అనే ఈ ఏడు 
తత్త్వములు ఒకదానితో మరియొకటి కలియకుండగా నుండెను. అప్పుడు 
జగత్కారణముగు భగవానుడు, వాటిలో కలయికను తెచ్చే కాలము జీవుల 
కర్మాదృష్టము మరియు సత్త్వరజస్తమోగుణములు అనువాటితో గూడి. 
వాటిని ప్రవేశించెను. ః 


తతస్తేనానువిద్ధేభ్యో యుక్రేభ్యో[ంండమచేతనమ్‌ 
ఉత్థితం పురుషో యస్మాదుదతిష్టదసాౌ విరాట్‌ | 51 


తతః = తరువాత, తేన = ఆ భగవానుని ప్రవేశముచే, అనువిద్ధేభ్యః 
= క్రోభిల్లజేయబడిను యుక్తేభ్యః = ఒకదానితో మరియొకటి కలిసిన ఆ 
తత్త్వములనుండి, అచేతనమ్‌ = ప్రాణము లేని, అండమ్‌ = బ్రహ్మాండము, 
ఉల్టితమ్‌ = ఉదయించినది, యస్మాత్‌ = దేనినుండి, అసౌ = ఈ, విరాట్‌ 
వురుషః = = విరాట్‌ పురుషుడు, ఉదతిష్టత్‌ = ఉదయించినాడో. 


తరువాత భగవానుడు ప్రవేశించుటచే ఆ తత్త్యములలో సంక్షో 
భము కలిగి అవి ఒకదానితో మరియొకటి కలిసినవి. అప్పుడు ప్రాణరహిత 
మైన అండము పుట్టెను. దానినుండి విరాట్‌ పురుషుడు (సమష్టి బ్రహ్మాండ 
శరీరాభిమాని) ప్రకటమయ్యెను. 


ఏతదండం విశేషాఖ్యం క్రమవృద్దెర్దశోత్త రైః 


తృతీయ స్కంధము - అధ్యాయము 26. 550 


తోయాదిభిః పరివృతం ప్రధానేనావృతైర్చహిః 
యత్ర లోకవితానోయం రూపం భగవతో హరేః ద్‌2 


విశేష-ఆఖ్యమ్‌ = విశేషమనబడే, ఏతత్‌ = ఈ, అండమ్‌ = బ్రహ్మాం 
డము, బహిః = బయట ప్రధానేన = ప్రకృతిచే, ఆవృతైః = చుట్టువారబడి 
యున్నట్టియు, క్రమవ్నద్ధైః = = వరుసగా పెరిగినట్టియు, దశ-ఉత్త రః = ఒకదా 
నిని మించి మరియొకట్‌ పది రెట్లు ఉన్న, తోయ- ఆదిభి; = జలము మొద 
లగు వాటిచే, పరివృతమ్‌ = చుట్టువారబడియున్నది, యత్ర = దేనియందై 
త్తే భగవతః హరేః = శ్రీహరి భగవానుని, రూపమ్‌ = రూపము అయిన, 
అయమ్‌ = ఈ, లోకవితానః = లోకముల విస్తారము గలదో. 


ఈ అండమునకు విశేషము అని పేరు. దీని చుట్టూ పది రెట్లు 
నీరు, దాని చుట్టూ పది రెట్లు తేజస్సు, దాని చుట్టూ పది రెట్లు వాయువు, 
దాని చుట్టూ పది రెట్లు ఆకాశము, దాని చుట్టూ ప్రకృతియొక్క, ఆవరణము 
గలవు. దీనియందు ఈ లోకముల విస్తారము గలదు. ఈ విస్తారము శ్రీహరి 
భగవానుని రూపమే. 


హిరణ్మ్యయాదండకోశాదుత్టాయ సలిలేశయాత్‌ | 
తమావిశ్య మహాదేవో బహుధా నిర్చిభేద ఖమ్‌ |] వ్‌3 


సలిలేశయాత్‌ = నీటియందున్న హిరణ్మయాత్‌ = తేజో మయమై 
న, అండకోశాత్‌ = బ్రహ్మాండకోశమునుండి, ఉత్తాయ = మైకి లేచి, మహా 
దేవః = విరాట్‌ పురుషుడు, తమ్‌ = దానిని, అవిశ్య = అవేశించి బహుధా = 
అనేకప్రకారములుగా, ఖమ్‌ = ఛిద్రమును, నిర్చిభేద = పగుల గొట్టెను. 


నీటియందున్న తేజోమయమైన ఆ బ్రహ్మాండకోశమునుండి 
విరాట్‌ ప్లురుషుడు మైకి లేచి దానిని మరల ఆవేశించి, దానియందు అనేకఛి 
ద్రములను పగుల గొట్లెను. 


నిరభిద్యతాన్య ప్రథమం ముఖం వాణీ తతోంభవత్‌ | 
వాణ్యా వహ్నిరథో నాసే ప్రాజోతో ఘ్రాణ ఏతయోః _ 54 


అస్య = ఈ విరాట్‌ పురుషునకు, ప్రథమమ్‌ = ముందుగా, ముఖమ్‌ 
= నోరు, నిరభిద్యత = విడివడెను, తతః = దానినుండి, వాణీ = వాగింద్రి 
యము, అభవత్‌ = పుట్టెను వాణ్యాః = వాగింద్రియమునకు అధిష్టాత 
యగు, వహ్ని = అగ్ని అథో = తరువాత, నాసే = ముక్కు పుటములు, 
ఏతయోః = వీటియందు, ప్రాణ-ఉతః = ప్రాణముతో గూడియున్ను ఘ్రాణః 
= ఘ్రాణేంద్రియము. 


విరాట్‌ పురుషునకు ముందుగా నోరు విడివడెను. దానినుండి 
వాగింద్రియము, దానికి అధిష్టాతయగు అగ్ని ప్రకటమైనవి. తరువాత 
ముక్కు పుటములు విడివడెను. వాటినుండి ప్రాణముతో గూడిన ఘ్రాణేంద్రి 
యము పుట్టెను. 


ఘ్రూణాద్వాయురభిద్యేతామక్షిణీ చక్షురేతయోః | 
తస్మాత్సూర్యో వ్యభిద్యేతాం కర్ణౌ శ్రోత్రం తతో దిశః || 55 


ఘ్రూణాత్‌ = ఘ్రాజేంద్రియముకంటె పిదప, వాయుః = వాయువు, 
అక్షిణీ = కన్నులు అభిద్యేతామ్‌ = విడివడెను, ఏతయోః = వీటియందు, 
చక్షుః = చక్షురింద్రియము, తస్మాత్‌ = దాని తరువాత, సూర్యః = సూర్యు 
డు, కర్ణౌ = చెవులు, వ్యభిద్యేతామ్‌ = విడివడెను, శ్రోత్రమ్‌ = శ్రోత్రేంద్రియ " 
ము, తతః = దాని తరువాత, దిశః = దిగ్దేవత. 


ఘ్రాణేంద్రియము తరువాత దాని అధిష్టాన దేవతయగు వాయువు 
ఆకటమయ్యును. తరువాత కన్నులు విడివడెను. వాటియందు చక్షురింద్రి 
యము, దాని అధిష్టానముగు సూర్యుడు ప్రకటమయ్యెను. తరువాత 
చెవులు విడివడి శ్రోత్రేంద్రియము, దానికి అధిష్టానమగు దిగ్లేవత పుట్టెను. 





నిర్చిభేద విరాజస్త్వ గ్రోమశ్మశ్ర్యాదయస్తతః | 
తత ఓషధయశ్చాసన్‌ శిశ్నం నిర్చిభిదే తతః || క్‌గ 
విరాజః = విరాట్‌ పురుషునకు, త్వక్‌ = చర్మము, నిర్చిభేద = ప్రకట 


మయ్యెను, తతః = దానినుండి, రోమశ్మశ్రు-ఆదయః = రోమములు మీన 
ములు గెడ్డము మొదలగునవి, తతః = తరువాత, ఓషధయః చ = ఓషధు. 


తృతీయ స్కంధము - అధ్యాయము 26 561 


లు కూడ, ఆసన్‌ = ప్రకటమయ్యెను, తతః = తరువాత, శిశ్నమ్‌ = జననేంద్రి 
యము, నిర్చిఖిదే = ప్రకటమయ్యెను. 


* విరాట్‌ పురుషునకు తరువాత చర్మము, దానినుండి రోమములు 
మీసము గెడ్డము మొదలగునవి, చర్మమునకు అధిస్టానదేవతయగు ఓషధు 
లు, తరువాత జననేంద్రియము ప్రకటమయ్యెను. 


" రేతస్తస్మాదాప ఆసన్నిరభిద్యత వై గుదమ్‌ |! 
గుదాదపానోుపానాచ్చ మృత్యుర్లోకభయంకరః . వ్‌ 


తస్మాత్‌ = దానినుండి, రేతః = రేతస్సు, ఆపః = జలములు, ఆసన్‌ 
= పుట్టినవి, గుదం వై = విసర్జ్దనేంద్రియము, నిరభిద్యత = ప్రకటమయ్యెను, 
గుదాత్‌ = దానినుండి, అపానః = అపానము; చ = మరియు, అపానాత్‌ = 
అపానము కంటె పిదపు లోకభయంకరః = జనులకు భయమును గొల్పే, 
మృత్యుః = మృత్యువు. . 

దానినుండి రేతస్సు, అభిమానిదేవతయగు ఆపోదేవుడు (జల 
ము) పుట్టెను. 'తరువాత విసర్జనేంద్రియము ్రకటమై, దానినుండి అపాన 
ము, తరువాత లోకములకు భయమును కలిగించే మృత్యువు పుభైను. 


హస్తా చ నిరభిద్యేతాం బలం తాభ్యాం తతన్స్వరాట్‌ | 
పాదౌ చ నిరభిద్యేతాం గతిస్తాభ్యాం తతో హరిః !| కరి 


హస్తా చ = చేతులు కూడ, నిరభిద్యేతామ్‌ = ప్రకటమయ్యెను, 
తాభ్యావ్‌ = వాటినుండి, బలమ్‌ = బలము, తతః = తరువాత, స్వరాట్‌ = 
ఇంద్రుడు, పాదౌ చ = పాదములు కూడ, నిరభిద్యేతామ్‌ = ప్రకటమయ్యు ' 
ను, తాభ్యామ్‌ = వాటినుండి, గతిః = గమనము, తతః = తరువాత, హరిః = 
విష్ణువు. 


విరాట్‌ పురుషునకు చేతులు ప్రకటమై, వాటియందు బలము అనే 
కర్మేంద్రియము, తరువాత దానికి అధిషస్టానమగు ఇంద్రుడు ప్రకటమైరి. 
తరువాత పాదములు ప్రకటమై. వాటినుండి గమనము అనే ఇంద్రియము, 
తరువాత దానికి అధిస్టానమగు విష్ణువు ప్రకటమైరి. 


562 శ్రీమద్చాగవతము 





నాడ్యోంస్య నిరభిద్యంత తాభ్యో లోహితమాభృతమ్‌ |! 
నద్యస్తతస్పమభవన్నుదరం నిరభిద్యత |] ( క్‌ 


అస్య = ఈ విరాట్‌ పురుషునకు, నాడ్యః = నాడులు, నిరభిద్యంత 
= ప్రకటమయ్యెను, తాభ్యః = వాటినుండి, లోహితమ్‌ = రక్తము, ఆభృతమ్‌ 
= ఉత్పన్నమై వాటియందు నిండెను, తతః = తరువాత నద్యః = నదులు 
(దేవతలు), సమభవన్‌ = ప్రకటమయ్యెను, ఉదరమ్‌ = ఉదరము, నిరభి 
ద్యత = ప్రకటమయ్యెను. 

ఈ విరాట్‌ పురుషునకు నాడులు ప్రకటమై వాటియందు రక్తము 
పుట్టి వాటిని నింపెను. తరువాత నదీదేవతలు ప్రకటమైరి. తరువాత ఆయ 
నకు ఉదరము ప్రకటమయ్యెను. | 


క్షుత్సిపాసే తతస్స్యాతాం సముద్రస్తే స్రతయోరభూత్‌ |. 
అథాస్య హృదయం భిన్నం హృదయాన్మన ఉత్ధితమ్‌ 1160 


తతః = ఆ విరాట్‌ పురుషునినుండి, క్షుత్‌-పిపాసే = ఆకలి దప్పిక 
లు, స్యాతామ్‌ = ఉత్పన్నమయ్యెను, ఏతయోః = వీటికి సముద్రః = సము 
ద్రము, అభూత్‌ = పుట్టెను, అథ = తరువాత, అస్య = ఈయనకు, హృద 
యమ్‌ = హృదయము, భిన్నమ్‌ = ప్రకటమయ్యెను: హృదయాత్‌ = హృద 
యమునుండి, మనః = మనస్సు, ఉతల్ధితమ్‌ = పుట్టినది. 


తరువాత ఆ విరాట్‌ ప్పరుషునకు ఆకలి దప్పికలు పుట్టి వాటికి 
దేవతయగు సముద్రము ప్రకటమయ్యెను. తరువాత ఆయనకు హృద 
యము ప్రకటమై, దానినుండి మనస్సు పుట్టెను. 
మననసశ్చంద్రమా జాతో బుద్దిర్చుద్దేర్గిరాం పతిః | 
- అహంకారస్తతో రుద్రశ్చిత్తం చైత్యస్తతోంభవత్‌ || 61 
మనసః = మనస్సునకు, చంద్రమాః = దేవతయగు చంద్రుడు, 
జాతః = పుట్టెను బుద్ధిః = బుద్ధి, బుద్దేః = బుద్ధికి గిరాం పతిః = బ్రహ్మ 


తృతీయ స్కంధము - అధ్యాయము 26 వ్‌63 


తతః = పిదప, అహంకారః = అహంకారము, రుద్రః = రుద్రుడు, తతః = 
పిదప, చిత్తమ్‌ = చిత్తము, చైత్యః = క్షే త్రజ్ఞుడు, అభవత్‌ = ప్రకటమయ్యెను. 


.మనస్సునకు దేవతయగు చంద్రుడు, బుద్ది, దానికి దేవతయగు 
బ్రహ్మ ప్రకటమైరి. తరువాత అహంకారము, దానికి దేవతయగు రుద్రుడు, 
చిత్తము, దానికి దేవతయగు క్షే త్రజ్ఞుడు ప్రకటమైరి. 


ఏతే. హ్యభ్యుత్దితా దేవా నైవాస్యోత్ధాపనేంశకన్‌ | 
పునరావివిశుః ఖాని తముత్థాపయితుం క్రమాత్‌ 11. 62 


ఏతే = ఈ, అభ్యుత్ధితాః = ప్రకటమైన, దేవాః = దేవతలు, అస్య = 
ఈ విరాట్‌ పురుషునియొక్క ఉత్థాపనే = మైకి లేప్టటయందు, న ఏవ అశ 
కన్‌ = సమర్థులు కాలేకపోయిరి, ఫృనః = మరల, తమ్‌ = ఆయనను, ఉత్తాప 
యితుమ్‌ = పెకి లేప్పటకు, క్రమాత్‌ = వరుసగా, ఖాని =తమ తమ స్థానము 
లను, ఆవివిశుః = ప్రవేశించిరి. 


ఈ విధముగా ప్రకటమైన దేవతలు ఆ విరాట్‌ పురుషుని ఫైకి లేపు 
టకు సమర్థులు కాలేకపోయిరి. అపుడు వారు మరల ఆయనను లేపుటకు 
తమ తమ స్పానములలో ప్రవేశించిరి. 


. వహ్నిర్వాచా ముఖం భేజే నోదతిష్టత్తదా విరాట్‌ | 
ఘ్రాణీన నాసికే వాయుర్నోదతిష్టత్తదా విరాట్‌ || 63 


వహ్నిః = అగ్ని వాచా = వాక్కుతో, ముఖమ్‌ = ముఖమును, భేజే 
ప్రవెశించెను. తదా = అప్పుడు, విరాట్‌ = విరాట్‌ పురుషుడు, న ఉదతి 
త్‌ = మైకి లేవలేదు, వాయుః = వాయువు, ఘ్రాణేన = ఘ్రాణేంద్రియము 
నాసికే = ముక్కు పుటములను, తదా = అప్పుడు, విరాట్‌ = విరాట్‌ 
షుడు, న ఉదతిష్టత్‌ = మైకి లేవలేదు. 


అప్పుడు అగ్ని వాక్కుతో ముఖమును ప్రవేశించెను. కాని, విరాట్‌ 
పురుషుడు కైకి లేవలేదు. వాయువు ఘాణేంద్రియముతో సహా ముక్కు 
పుటములను ప్రవేశించిననూ, ఆయన మైకి లేవలేదు. 


నన 11 


మ స 


564 శ్రీమద్భాగవతము 


అక్షిణీ చక్షుషాందిత్యో నోదతిష్టత్తదా విరాట్‌ ! 
శోత్రేణ కర్ణౌ చ దిశో నోదతిష్టత్తదా విరాట్‌. !! 64 


త్వచం రోమభిరోషధ్యో నోదతిష్టత్తదా విరాట్‌ | 
రేతసా శిశ్నమాపస్తు నోదతిష్టత్తదా విరాట్‌ || 65 


గుదం మృత్యురపానేన నోదతిష్టత్తదా విరాట్‌ | 
హస్తావింద్రో బలేనైవ నోదతిష్టత్తదా విరాట్‌ [| 66 


విష్ణుర్గత్ర్యైవ చరణౌ నోదతిష్టత్తదా విరాట్‌ | 
నాడీర్నద్యో లోహితేన నోదతిష్టత్తదా విరాట్‌ [| 67 


క్షుతృడ్భ్యాముదరం సింధుర్నోదతిష్టత్తదా విరాట్‌ | 
హృదయం మనసా చంద్రో నోదతిష్టత్తదా విరాట్‌! _ 68 


బుద్ధ్యా బ్రహ్మాప్‌ హృదయం నోదతిష్టత్తదా విరాట్‌ | 
రుద్రోంభిమత్యా హృదయం నోదతిషస్టత్తదా విరాట్‌! 69 


ఆదిత్యః = ఆదిత్యుడు, చక్షుషా = చక్షురింద్రియముతో, అక్షిణీ = 
కన్నులను, దిశః = దిగ్జేవత, శ్రోత్రేణ = శ్రోత్రేంద్రియముతో, కర్ణౌ = చెవుల 
ను, ఓషధ్యః = ఓషధి దేవతలు, రోమభిః = రోమములతో సహా, త్వచమ్‌ = 
త్వగింద్రియమును, ఆపః తు = ఆపోదేవతయొతే, రేతసా = -రేతస్సుతో, 
శిశ్నమ్‌ = జననేంద్రియమును, మృత్యుః = మృత్యుదేవత, అపానేన = అపా 
నముతో, గుదమ్‌ = విసర్జనేంద్రియమును, ఇంద్రః = ఇంద్రుడు, బలేన ఏవ 
= బలము అనే కర్మేంద్రియముతోనే, హస్తా = చేతులను, విష్ణుః = విష్ణువు, 
గత్యా ఏవ = గమనము అనే ఇంద్రియముతోనే, చరణా = పాదములను, 
నద్యః = నదీ దేవతలు, లోహితేన = రక్తముతో, నాడీః = నాడులను, సింధుః 
= సముద్రదేవత, క్షుత్‌-తృడ్భ్యామ్‌ = ఆకలి దప్పికలతో, ఉదరమ్‌ = ఉదర 
మును, చంద్రః = చంద్రుడు, మనసా = మనస్సు అనే ఇంద్రియముతో, 
హృదయమ్‌ = హృదయమును, బ్రహ్మా అపి = బ్రహ్మ కూడా, బుద్ధ్యా = 
బుద్ధి అనే అంతరింద్రియముతో, హృదయమ్‌ = హృదయమును, రుద్రః = 


తృతీయ స్కంధము - అధ్యాయము 26 56వ 


రుద్రుడు, అభిమత్యా = అహంకారముతో, హృదయమ్‌ = హృదయమును, 
భేజే= ప్రవేశించెను. తదా వ అప్పుడు, విరాట్‌ = విరాట్‌ పురుషుడు, న ఉద 
తిష్టత్‌ = కైకి లేవలేదు. 


ఆదిత్యుడు చక్షురింద్రియముతో కన్నులను, దిగ్లేవత శ్రోత్రేంద్రియ 
ముతో చెవులను, ఓషధి దేవతలు రోమములతో చర్మమును, ఆపోదేవత 
రేతస్పుతో జననేంద్రియమును, మృత్యుదేవత అపానముతో విసర్జనేంద్రి 
యమును, ఇంద్రుడు బలముతో సహా చేతులను, విష్ణువు గమనముతో 
సహా కాళ్లను, నదీ దేవతలు రక్తముతో నాడులను, సముద్రదేవత అకలి 
' దప్పికలతో ఉదరమును, చంద్రుడు మనస్సుతో. బ్రహ్మగారు బుద్ధితో 
రుదుడు అహంకారముతో హృదయమును ప్రవేశించిననూ, ఆ విరాట్‌ 
పురుషుడు ైకి లేవలేదు. 


చిత్తేన హృదయం వైత్యః క్షేత్రజ్ఞః ప్రావిశద్యదా | 
విరాట్‌ తదైవ పురుషస్పలిలాదుదతిష్టత || 70 
బా వైత్యః = చిత్తమునకు అధిష్టాతయగు, క్షేత్రజ్ఞః = క్షే త్రజ్జుడు 
యదా = ఏ సమయములో, చిత్తేన = చిత్తముతో, ప్రావిశత్‌ = ప్రవేశించెనో, 
తదా ఏవ = అప్పుడు మాత్రమే, విరాట్‌ పురుషః = విరాట్‌ పురుషుడు, సలి 
లాత్‌ = నీటినుండి, ఉదతిష్టత = కైకి లేచెను. 
చిత్తమునకు అధిస్టాత క్షేత్రము (దేహము) ను ద్రష్టయై దర్శించే 
క్షేత్రజ్ఞుడు చిత్తముతో సహా ప్రవేశించగానే, ' ఆ విరాట్‌ పురుషుడు ' నీటి 
నుండి పెకి లేచెను. 


యథా ప్రసుప్తం పురుషం ప్రాణేంద్రియమనోధియః 
ప్రభవంతి వినా యేన నోత్చాపయితుమోజసా [| గాక 
యథా = ఏ విధముగానైతే, ప్రసుస్తమ్‌ = గాఢముగా నిద్రించుచు 


న్న పురుషమ్‌ = వ్యక్తిని, ప్రాణ-ఇంద్రియమనః-ధియః = ప్రాణము ఇంద్రి 
యములు మనస్సు మరియు బుద్ధి, యేన వినా=ఏ క్షేత్రజ్ఞుడు లేకుండ 


566 శ్రీమద్భాగవతము 


గా ఓజసా = తమ బలముచే, ఉక్తాపయితుమ్‌ = లేపుటకు, న ప్రభవంతి = 
సమర్ధములు కావో. - . 

నిద్ర పోవుచున్న వ్యక్తిని క్షేత్రజ్ఞుడు లేకుండగా ప్రాణము, ఇంద్రి 
యములు మనస్సు, బుద్ధి తమ బలముచే లేపజాలనవు. అదే విధముగా, 
ఆయా దేవతలు విరాట్‌ పురుషుని లేపలేక పోయిరి. 


తమస్మిన్‌ ప్రత్యగాత్మానం ధియా యోగప్రవృత్తయా ! 
భక్త్యా విరక్త్యా జ్ఞానేన వివిచ్యాత్మని చింతయేత్‌ |! 72 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే 
షడ్వింశో 5ధ్యాయః || 


భక్త్యా = భక్తిచే, విరక్త్యా = వైరాగ్యముచే, జ్ఞానేన = ప్రకృతిపురుష 
వివేకముచే, యోగప్రవృత్తయా = యోగముచే ఏకాగ్రమైన, ధియా = బుద్ధి? 
తో, అస్మిన్‌ = ఈ, ఆత్మని = దేహమునందు, తమ్‌ = ఆ, ప్రత్యక్‌-అత్మా 
నమ్‌ = అంతరతమమగు ఆత్మను, వివిచ్య = వివేచన చేసి, చింతయేత్‌ = 
దరి ంచవలెను. . 


మానవుడు పరమేశ్వరునియందు భక్తిని చేసి, డ్రి స్పరుషవివే 
కము గలవాడై దానిచే సంసారమునందు వైరాగ్యమును పొంది, యోగ 
ముచే ఏకాగ్రము చేయబడిన బుద్దితో, ఈ దేహమునందే ప్రత్యగాత్మరూప 
ములో ఉపలభ్యముగానున్న పరమేశ్వరుని దర్శించవలెను. 


శ్రీమద్చాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో 
ఇరువది ఆరవ అధ్యాయము ముగిసినది (26. 


సస యిల ల 


అథ సప్తవింశోర ధ్యాయః 
ప్రకృతి పురుష వివేకముచే మోక్షప్రాప్తి 


శ్రీభగవానువాచ |! 
ప్రకృతిస్తోోపి పురుషో నాజ్యతే ప్రాకృతైర్లుణైః ! 
అవికారాదకర్శృత్వాన్నిర్గుణత్వాజలార్కవత్‌ .. క్ష 


శ్రీభగవాన్‌ = శ్రీభగవానుడు, ఉవాచ = పలికెను, పురుషం = పురు 
షుడు, ప్రకృతిస్థః అపి = ప్రకృతికార్యమగు దేహమునందు ఉన్నవ డైననూ, 
అవికారాత్‌ = వికారములు లేకుండుట వలన, అకర్త్శృత్వాత్‌ = కర్త కాకుం. 
డుట వలన, నిర్గుణత్వాత్‌ = నిర్గుణుడు అగుట వలన, జల-అర్కవత్‌ = నీటి 
యందలి సూర్యుని వలె, ప్రాకృతైః = ప్రకృతికి చెందిన, గుళైః = గుణముల 
చేన ఆజ్యతే = ల్లేపమునుు పొందుట లేదు. 


శ్రీ కపిల భగవానుడు ఇట్లు పలికెను --- అకర్తయగు పురుషుని 
(ఆత్మ యందు వికారములు లేవు. పురుషుడు నిర్గుణుడు. కావున, పురు 
షుడు ప్రకృతి కార్యమగు దేహమునందు ఉన్నవాడైననూ, నీటియందు 
ప్రతిఫలించిన సూర్యుని వఠె, ప్రకృతి గుణములగు సత్త్వరజస్తమస్సులచే 
సంప్రాప్తమయ్యే పుణ్యపాపములచే. గాని, సుఖదుఃఖములచే గాని 
లేపమును పొందడు. 


స ఏష యర్హి ప్రకృతేర్గుణేష్వభివిషజ్జతే ] 
అహంక్రియావిమూఢాత్మా కర్తాస్మీత్యభిమన్యతే [| 2 
సః = అట్టి ఏషః = ఈ పురుషుడు, యర్హి = ఏ కాలమునందైతే, 


అహంక్రియావిమూఢ-ఆత్మా = అహంకారముచే మోహింపజేయబడిన 
బుద్ధి గలవాడై, ప్రకృతేః = ప్రకృతియొక్క, గుణేషు = గుణములయందు, 


568 + శ్రీమద్భాగవతము 





అభివిషజ్ఞతే = ఆసక్తి గలవాడగునో అప్పుడు, కర్తా = కర్తను, అస్మి = అగు. 
చున్నాను, ఇతి = అని, అభిమన్యతే = అభిమానమును కలిగియుండును, 
అట్టి ఈ పురుషుడు ఏ కాలమునందు అహంకారముచే మోహిం 
పజేయబడిన బుద్ధి గలవాడై ప్రకృతియొక్క గుణములయందు ఆసక్తి గల 
వాడగునో, అప్పుడు నేను కర్తను అనే అభిమానమును కలిగియుండును, 


తేన సంసారపదవీమవశోం భ్యేత్యనిర్వృతః | 
ప్రాసంగికైః కర్మదోషైస్సదసన్మిశ్రయోనిషు || వె 
తేన = ఆ అభిమానముచే, అవశః = అస్వతంత్రుడై, అనిర్భృతః = 
సుఖము లేనివాడై, ప్రాసంగికైః = దేహము మొదలగు వాటిచే చేయబడిన, 
కర్మదోమైః = కర్మల దోషములచే, సత్‌-అసత్‌-మిశ్రయోనిషు = మంచి 
చెడు న. సరిసారపదబమ్‌ = సంసారచక్రమును, 
= పొందును. 


నేను కర్తను అనే అభిమానముగల జీవుడు దేహాదులచే చేయబడే 
కర్మలయొక్క పుణ్యపాపరూపమగు ఫలముకు భోక్తయగును. అట్టి జీవుడు 
అస్వతంత్రుడై మంచి (దేవ), చెడు (పశు), మిశ్రమ (మనుష్య) జన్మలను 
పొంది సంసారచక్రములో పడి తిరుగుతూ సుఖమునకు దూరమగును. 


అర్జే హ్యవిద్యమానేుపి స సంసృతిర్న నివర్తతే | 
ధ్యాయతో విషయానస్య స్వ ప్నేనర్థాగమో యథా! 4 


విషయాన్‌ = భోగములను గురించి, ధ్యాయతః = చింతిల్లుచున్ను 
అస్య = ఈ జీవునకు, అర్థే = సారము, అవిద్యమానే అపి = లేకున్ననూ, 
స్వప్నే= స్వస్నమునందు" అనర్హ-ఆగమః యథా= ఆపద ప్రాప్తమైనట్లుగా, 
సంసృతిః = సంసారము, న నివర్తతే = తొలగుట లేదు. 


జన్మమరణాది రూపసంసారము మిథ్య. అయిననూ, భోగము 
లను గురించి చింతిళ్లే జీవునకు, స్వస్నమునందలి ఆపద దాని దుఃఖము 
వలె సంసారమునందు తిరుగాడుట తప్పుటి లేదు. 


తృతీయ స్కంధము - అధ్యాయము 27 వగ్ర0 


అత ఏవ శనైశ్చిత్తం ప్రసక్తమసతాం పథి ! 
భక్తియోగేన తీవ్రేణ విరక్త్యా చ నయేద్వశమ్‌ || వ్‌ 


_ అతః ఏవ = కావుననే, అసతామ్‌ = దుష్టములగు ఇంద్రియముల, 
పథి = మార్గమునందు, ప్రసక్షమ్‌ = గట్టిగా తగుల్కొనియున్ను చిత్తమ్‌ = చిత్త 
మును, త్రీవ్రేణ = తీవ్రమగు, భక్తియోగేన = భక్తియోగముచే, చ = మరియు, 
విరక్త్యా = వైరాగ్యముచే, శనైః = మెల్లగా, వశమ్‌ = వశమును, నయేత్‌ = 
పొందించవలెను. 


కావుననే, దుష్టములగు ఇంద్రియముల మార్గములో, అనగా వాటి 
విషయములలో గట్టిగా తగుల్కొనియున్న మనస్సును భక్తిం వాగనుచే 
మరియు తీవ్రమగు 'వైరాగ్యముచే మెల్లగా వశములోనికి తఆచ్చుకొనవథలెను. 


యమాదిభిర్యోగపథైరభ్యసన్‌ శ్రద్దయాన్వితః | 
మయి భావేన సత్యేన మత్కథాశ్రవణేన చ || 6 


శ్రద్ధయా = శ్రద్ధతో, అన్వితః = కూడినవాడై. మయి = నాయందు, 
సత్యేన = ఫలకానున లేని, భావేన = గ్రేమతో, మత్‌-కథాశ్రవణేన చ=నా 
గాథలను వినుట ద్వారా, యమ-అదిభిః = యమనియమములు మొదల 
గు, యోగపథైః = యోగమార్గములచే, అభ్యసన్‌ = అభ్యాసము చేయుచు 
న్నవాడై. 

సాధకుడు నాయందు ఫలాసక్తి లేని గ్రేమ గలిగి నా గాథలను 
వింటూ, యమనియమాది యూోగాంగములను గ్రద్ధతో అభ్యసించవలెను. 


సర్వభూతసమత్వేన నిర్వైరేజాప్రసంగతః | 
బ్రహ్మచర్యేణ మౌనేన స్వధర్మేణ బలీయసా || గ్ల 


సర్వభూతసమత్వేన = సకలప్రాణులయందు సమదృష్టిని కలిగి 
యుండుటచే, నిర్వైరేణ = వైరభావము లేకుండుటచే, అప్రసంగతః = ఆసక్తి 
.లేకుండుట వలన, బ్రహ్మచర్యేణ = బ్రహ్మచర్యముచే, కం మౌనము 
చే బలీయసా = బలిషస్టమగు, స్వధర్మేణ వు స్వధర్మ్శముచే (మనస్సు వశము 
గును). 


57 శ్రీమద్భాగవతము 


సాధకుడు సకలప్రాణులయందు. ప్రకాశించే చైతన్యరూసమగు 
బ్రహ్మను దర్శించవలెను. అట్టి దర్శనముచే వైరభావమును తొలగించుకొ 
ని సంసారవిషయములయందు ఆసక్తికి దూరముగా నుండవలెను. సాధ 
కుడు బ్రహ్మచర్యము (గృహస్థుని విషయములో ఏకపత్నీ వ్రతము) ను 
పాటిస్తూ మౌనియై (అధికప్రసంగమును చేయనివాడై,  ప్రసన్నమగు 
మనస్సు గలవాడై) స్వధర్మము (కర్తవ్యము) ను గట్టిగా అనుష్టించవలెను. 


యదృచ్చయోపలటబ్టేన సంతుష్టో మితభుజ్‌ మునిః !. 
వివిక్షశరణశ్శాంతో మైత్రః కరుణ ఆత్మవాన్‌ || $ 


యదృచ్చయా = ప్రారబ్ధముచే, ఉపలబ్ద్ధేన = లభించిన దానితో, 
సంతుష్టః = సంతోషము గలవాడై మితభుక్‌ = మతముగా భుజించువాడై, 
మునిః = మననశీలుడై, వివిక్షశరణః = ఏకాంతమునందు నివసించువాడై, 
శాంతః = రాగద్వేషములు లేనివాడై మైత్రః = అందరిని ట్రేమించువాడై 
కరుణః = అందరియందు దయ గలవాడై, ఆత్మవాన్‌ = ధైర్యము గలవాడు. 


సాధకుడు ప్రారబ్ధవశముచే తనంత తానుగా లభించిన దానితో 
సంతుష్టుడు కావలెను. మితముగా భుజిస్తూ మననశీలుడై ఏికాంతములో 
నిపసించపేలెను. రాగద్వేషములను విడనాడి అందరినీ (డేమిస్తూ అందరి " 
యందు దయ గలిగి తాను కృతార్థుడననే ధైర్యముతో నుండవలెను. 


సాొనుబంధే చ దేహే హీస్మిన్నకుర్వన్నసదాగ్రహమ్‌ | 
జ్ఞానేన దృష్టతత్త్వేన ప్రకృతేః పురుషస్య చ || త్రి 
ప్రకృతేః = ప్రకృతియొక్క ప్పురుషస్య చ = పురుషునియొక్క 
కూడ, దృష్టతత్త్వేన = చూడబడిన యాథార్థ్యము గల, జ్ఞానేన = జ్ఞానము 
చే, స-అనుబంధే = తన వారితో గూడిన, అస్మిన్‌ = ఈ, తకరతడు 


నందు, అసత్‌-ఆగ్రహమ్‌ = మిధథ్యారూసమగు పట్టుదలను, అకుర్వన్‌ = 
చేయనివాడు. 


తృతీయ స్కంధము - అధ్యాయము 27 వ్‌71 


ప్రకృతిపురుషుల స్వరూపమునెరింగిన జ్ఞాని ఈ దేహమునందు 
గాని, దాని సంబంధీకులయందు గాని, నేను సద “అనే మిథ్యారూపమగు 
అభిమానము లేనివాడై యుండును. 


నివృత్తబుద్ధ్యవస్థానో త! | 
ఉపలభ్యాత్మనాంంత్మానం చక్తుషే షవార్కమాత్మదృక్‌ 11 10 


నివృత్తబుద్ధి-అవస్థానః = తొలగిన బుద్ధియొక్క జాగ్రత్తు మొదలగు 
అవస్టలు గలిగి, దూరీభూత- -అన్యదర్శనః = దూరమైన భేదదృష్టి గలవాడై, 
జప్ర వాక కంటితో, అర్కమ్‌ = సూర్యునివలె ఆత్మనా = బుద్దిచే, ఆత్మానమ్‌ 
= ఆత్మను, ఉపలభ్య = పొంది, ఆత్మదృక్‌ = ఆత్మనిష్ట గలవాడు, 


ప్రకృతిపురుష వివేకము గల జ్ఞాని, జాగ్రత్తు మొదలగు అవస్థలు 
బుద్ధికి సంబంధించినవే గాని, ఆత్మకు వాటితో లేసము లేదని తెలుసుకొను 
ను. ఈశ్వరుని కంటె భిన్నముగా ఏదీ లేదనే దర్శనమును ఆతడు కలిగి 
యుండును. సూర్యుడు అధిస్టానదేవతగా గల కంటితో సూర్యుని చూచే 
విధముగా, అతడు తన శుద్ధమగు అంతఃకరణము ద్వారా ఆత్మరూపముగా 
నుండే పరమేశ్వరుని దర్శించి ఆయనయందు విలీనుడై జీవన్ముక్తుడగును. 


ముక్తలింగం సదాభాసమసతి ప్రతిపద్యతే | 
సతో బంధుమసచ్చక్షుస్స్పర్వానున్యూతమద్వయమ్‌ !| 11 


సత్‌-ఆభాసమ్‌ = _ (మిథ్యాభూతమగు అహంకారమునందు) 
అఖండసత్‌ యొక్క ప్రతిఫలనమును, ముక్షలింగమ్‌ = విడిచిపెట్టబడిన 
ఉపాధులు గలదానినిగా, సతః = ఆ సత్‌ నక్షు, బంధుమ్‌ = అభిన్నమైనది 
గౌ, అసత్‌-చక్షుః = మిథ్యాభూతమగు జగత్తునకు ప్రకాశింపజేయునదిగా, 
సర్వ-అనుస్యూతమ్‌ = సర్వమునందు వ్యాపించియున్నదానినిగా, అద్వ 
యమ్‌ = రెండవది లేనిదానినిగా, ప్రతిపద్యతే = దర్శ్భించును. 


అంతఃకరణములో ఆ అఖండసత్‌ యొక్క _ ప్రతిఫలనమే 
జీవుడనియు, ఉపాధిని పరిత్యజించిన జీవుడు ఆ సత్‌ కంటె భిన్నుడు కాడ 


572 శ్రీమద్చాగవతము 


నియు, ఈ మిథ్యాభూతమగు జగత్తును అంతనూ వ్యాపించి దానిని ప్రకా 
శింపజేసే అద్వ్యయబ్రహ్మ అదియేననియు ఆ ముని దర్శించును. 


యథా జలస్ట ఆభాసః స్టల స్టేనావదృశ్యతే | 
స్వాభా స్స తా సూర్యో జల స్టేన దివి స్టితః [| క్షే? 


ఏవం త్రృృదహంకారో భూతేంద్రియమనోమరొ: | 
స్వాభాపైర్లక్షితోంనేన సదాభాసేన సత్యదృక్‌ . 13 


యథా = ఏ విధముగానైతే, స్థలస్థేన = స్థలమునందలి ప్రతిబిం 
బముచే, జలస్థః = జలమునందున్ను ఆభాసః = సూర్యప్రతిబింబము, జల 
స్టేస = నీటియందున్న స స్వ-ఆభాసేన = తన ్రతిబింబముచే, దివి = ఆకాశ 
మునందు, స్థితః = ఉన్ను సూర్యః = సూర్యుడు, అవదృశ్యతే = చూడబడు 
చున్నాడో, తథా = అదే విధముగా, ఏవమ్‌ = ఈ విధముగా, భూత-ఇంద్రి 
యమనోమయెః = సంచభూతములు ఇంద్రియములు మనస్సులచే అవ 
చ్భిన్నము చేయబడిన, స స్వ-ఆభాఫైః = తన ప్రతిబింబములచే, త్రివృత్‌ = 
_త్రిగుణాత్మకమైన, అహంకారః = అహంకారము, సత్‌-ఆభాసేన = బ్రహ్మ 
యొక్క ప్రతిబింబము రూసముగా, లక్షితః = దర్శించబడినది, అనేన = 
దీనిచే సత్యదృక్‌ = సచ్చిదాత్మ (దర్శించబడును). 


నీటి పడియలో పడిన సూర్యకాంతి ప్రతిఫలించి ఇంటిలోని గోడపై 
పడినప్పుడు ఆ గోడమీది సూర్యుడు నీటిలోని సూర్యుని ప్రతిబింబనుని 
తెలియును. నీటిలోని సూర్యుడు కూడ ఆకాశమునందలి సూర్యుని ప్రతి 
బింబమే. అదే విధముగా, పంచభూతకార్యమగు ఈ దేహమునందు, 
ఇంద్రియములయందు, అంతఃకరణమునందు చైతన్యప్రకాశము- అనుభవ 
మునకు వచ్చుచున్నది. కాని, వాటి ఈ ప్రకాశము అహంకార ప్రకాశము 
యొక్క ప్రతిఫలము మాత్రమేనని గ్రహించదగును. అహంకారమునందలి 
టైతన్యప్రకాశము కూడ ఆ అఖండసత్‌ యొక్క ప్రకాశమేనని దర్శించు 
జీవన్నుక్తుడు ఆ బహ్మ- అభిన్నమగు సచ్చిదాత్మను దర్శించును. 


భూతసూక్ష్మేం ద్రియమనోబుద్ధ్యాదిషి స్విహ నిద్రయా | 


తృతీయ స్కంధము - అధ్యాయము 27 వ్‌7ప 
లీనేష్వసతి యస్తత్ర వినిద్రో నిరహంక్రియః 14 


ఇహ = ఈ నిద్రావస్యయందు., భూతసూక్ష్మ-ఇంద్రియనునః- బుద్ధి- 
ఆదిషు = తన్మాత్రలు ఇంద్రియములు మనస్సు బుద్ది మొదలగునఏ, 
నిద్రయా = నిద్రచే, అసతి = అవ్యాకృతమునందు, లీనేషు = లీనములు 
కాగా, యః = ఏ ఆత్మ, తత్ర = ఆ కాలములో, వినిద్రః = నిద్ర లేనిదై. నిర 
హంక్రియః = అహంకారము లేనిదై ఉండునో. 


నిద్రాపస్థలో సూక్ష్మభూతములు, ఇంద్రియములు, మనస్సు. బుద్ది 
మొదలగునవి అవ్యాకృతము (నామరూప పరిజావుము లేని ప్రకృతి 
యొక్క సూక్ష్మావస్ట్ర లో విలీనమగును. కాని, ఆత్మ చైతన్యము నిద్రించ 
దు. అది నిత్యదృక్స్వరూపమై అహంకారము లేని ఆ అవస్థను ప్రకాశింప 
జేయును. 


మన్యమానస్తదాకంత్మానమన్టో నష్టవన్మృషా | 
నష్టేహంకరణే ద్రష్టా నష్టవిత్త ఇవాతురః || క్షే5 


త అహంకారము, నన్నే ష్టే = నశించగా, అనష్టః = నశించ 
ని, ద్రష్టా = ద్రష్టయగు జీవుడు, తదా = ఆ నిద్రాసముయములో, ఆత్మానమ్‌ 
=, తనను, నష్టం ఇవ = నశించినవానిని వలె, మృషా = అయథార్దముగా, 
మన్యమానః = తలపోయువాడై. ఆతురః = దుఃభితుడ్రైయున్న, సప్టవిత్తః 
ఇవ =నశించిన ధనము గలవాడు వఠె అగును. 

ఆత్మ జాగ్రదవస్థయందు సర్వమునకు ద్రష్టవలె భాసించును. 
కాని, నిద్రలో అహంకారముతో సహా ఆ సర్వము అంతర్థానమగును. 
అప్పుడు ధనమును కోల్పోయి తనను తానే కోల్పోయినట్లుగా కంగారు 
పడే వ్యక్తి వలె, అజ్ఞాని తాను నిద్రలో లేకుండా పోయినానని భావించును. 


ఏవం ప్రత్యవమృశ్యాసావాత్మానం ప్రతిపద్యతే | 
సాహంకారస్య ద్రవ్యస్య యోుంవస్టానమనుగ్రహః 11 16 


ఏవమ్‌ = ఈ విధముగా, అసౌ.= ఈ వివేకి, ప్రత్యపమృశ్య = 
విమర్శ చేసి, ఆత్మానమ్‌ = ఆత్మను, ప్రతిపద్యతే = తెలియుచున్నాడు, 


574 శ్రీమద్భాగవతము 


యః = ఏ అత్మ స-అహంకారస్య = అహంకారముతో గూడిన, ద్రవ్యస్య = 
చేహేంద్రియనునస్సంఘాతమునకు, అవస్థానమ్‌ = అధిస్టానము: అను 
గ్రహః = ప్రకాశకమో. 

దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అహంకారము అను 
నవి కేవలము ఆత్మ చైతన్యము మాత్రమే అధిస్టానముగా కలిగి దాని 
యందు మాత్రమే భాసించుచున్నవి. వివేకి ఈ విధముగా విమర్శ చేసి 
ఆత్మతత్త్వమును తెలుసుకొనును. 


దేవహూతిరువాచ | 
పురుషం ప్రకృతిర్భ్రహ్మన్న విముంచతి కర్టిచిత్‌ | 
అన్యోన్యాపాశయత్వాచ్చ నిత్యత్వాదనయోః ప్రభో!!! 17 
బ్రహ్మన్‌ = ఓ పరమేశ్వరా! ప్రభో = ఓ ప్రభూ! అనయోః = ఈ 
_ ప్రకృతిప్పరుషులు, అన్యోన్య-అపాశత్రయత్వాత్‌ = ఒకదానిని మరియొకటి 
ఆశ్రయించి ఉండుట వలన, నిత్యత్వాత్‌ చ = 'నిత్యములగుట వలన, 
ప్రకృతిః = ప్రకృతి, కర్షిచిత్‌ = ఏ కాలమునందైననూ, పురుషమ్‌ = పురుషు 
ని, న విముంచతి = విడివిపెట్టదు. 
దేవహూతి ఇట్లు పలికెను --- ఓ పరమేశ్వరా! ప్రభూ! ఒకదానిని 
మరియొకటి ఆశ్రయించి ఉండే ఈ ప్రకృతి పురుషులు నిత్యములు. కావు 
న, ప్రకృతి ఏ కాలమునందైననూ ప్పరుషుని విడిచి యుండదు. 


యథా గంధస్య భూమేశ్చ న భావో. వ్యతిరేకతః | 
అపాం రసస్య చ యథా తథా బుద్దేః పరస్య చ|! 18 


యథా = ఏ విధముగానైతే, గంధస్య = గంధమునకు, భూమేః చ 
= భూమికి యథా = ఏ విధముగా, అపామ్‌ = నీళ్లకు, రసస్య చ = రసమున 
కు వ్యతి రేకతః వేర్వేరుగా, భావః = ఉనికి న = లేదో, తథా = అదే విధ 
ముగా బుద్దేః = బుద్ధికి పరస్య చ = పురుషునకు. 


తృతీయ స్కంధము - అధ్యాయము 27 వధ 


భూమి, గంధము వేర్వేరుగా మనజాలవ. నీరు, రసము అనువా 
టికి వేర్వేరు ఉనికి లేదు. అదే విధముగా బుద్ది (ప్రకృతి), పురుషుడు ఒక 
దానిని విడిచి మరియొకటి ఉండలేదు. 


అకర్తుః కర్మబంధోకయం పురుషస్య యదాశ్రయః |! 
గుణేషు సత్సు ప్రకృతేః కైవల్యం తేష్వతః కథమ్‌ || 19 


.... అకర్తు = కర్త కాని, పురుషస్య = పురుషునకు, అయమ్‌ = ఈ, 
కర్మబంధః = కర్మల బంధము, యత్‌-ఆశ్రయః = ఏ గుణములనాశ్రయించి 
కలుగుచున్నదో, తేషు = అట్టి, ప్రకృతేః = ప్రకృతియొక్క గుణేషు సత్సు = 
సత్త్వరజస్తమాగుణములు నిత్యములై యుండగా, అతః = ఈ కర్మబంధ 
మునుండి, కైవల్యమ్‌ = నిముక్తిచే కలిగే కవలభానము, కథమ్‌ = ఎట్లు? 


పురుషుడు స్వయముగా కర్త కాడు. కాని, ప్రకృతి గుణములతో 
తాదాత్మ్యముచే పురుషునకు కర్మబంధము కలుగుచున్నది. కాని, ఈ 
సత్త్వరజస్తమోగుణములు నిత్యములై యుండగా, ఆ పురుషునకు కర్మబం 
ధమునుండి విముక్తి, కేవలభావము ఎట్లు కలుగును? 


క్వచిత్తత్త్వ్యావమర్శేన నివృత్తం భయముల్చణమ్‌ |! 
అనివృత్తనిమిత్తత్వాత్పునః ప్రత్యవతిష్టతే || 20 
తత్త్వ-అవమర్శేన = యథార్థస్వరూపమును తెలియుటచే, క్వచిత్‌ 
= ఒకానొక పురుషునియందు, ఉల్బణమ్‌ = త్రీవమగు, భయమ్‌ = సంసార 
భయము, నివృత్తమ్‌ = తొలగిననూ, అనివృత్తనిమిత్తత్వాత్‌ = హేతువు తొల 
గక పోవుటచే, పునః = మరల, ప్రత్యవతిష్టతే = సంప్రాప్తమగును. 
ఒకానొక పురుషునియందు ఒకవేళ ఆత్మజ్ఞానముచే తీవ్రమగు' 
సంసారభయము తొలగిననూ, దానికి కారణముగు గుణములు నిత్యముల 
గుటచే, ఆ సంసారము మరల సంప్రాప్తమగును. 


శ్రీభగవానువాచ | 
అనిమిత్తనిమిత్తేన స్వధర్మేణామలాత్మనా | 


576 . శ్రీమద్భాగవతము 
తీవయా మయి భక్త్యా చ శ్రుతసంభృతయా చిరమ్‌ 11. 21 


జ్ఞానేన దృష్టతత్త్వేన వైరాగ్యేణ బలీయసా | 
తపోయుక్తేన యోగేన తీవ్రేజాత్మసమాధినా |! 22 


ప్రకృతిః పురుషస్యేహ దహ్యమానా త్వహర్నిశమ్‌ | 
తిరోభవిత్రీ శనకైరగ్నేర్యోనిరివారణిః || 23 


అనిమిత్తనిమిత్తేన = ఫలమునందలి తృష్ట ప్రేరకము కాని స్వధ 
ర్మేణ = స్వధర్శముచే, అమల-ఆత్మనా = స్వచ్భమగు అంతఃకరణముచే, 
చిరమ్‌ = చిరకాలము, శ్రుతసంభృతయా = శ్రవణముచే పరిపుష్టము చేయ 
బడిన, తీవ్రయా = తీవ్రమగు, మయి = నాయందలి; భక్త్యా చ = భక్తిచే, 
దృష్టతత్త్వేన = దర్శించబడిన ప్రకృతిపురుషుల తత్త్వము గల, జ్ఞానేన = 
జ్ఞానముచే, బలీయసా = బలిష్టమైన, వైరాగ్యేణ = వైరాగ్యముచే, తపః. 
యుక్తేన = తపస్సుతో కూడిన, యోగేన = యోగముచే, తీవేణ = తీవ్రమ 
గు, ఆత్మసమాధినా = చిత్రైకాగ్రతచే, ఇహ = ఈ జన్మయందే, పురుషస్య = 
పురుషునకు, ప్రకృతిః = ప్రకృతి, అగ్నేః = నిప్పుకు, యోనిః = జన్మస్థానమ 
గు, అరణిః ఇవ = కట్టెవలె అహర్నిశమ్‌ = రాత్రింబగళ్లు, శనకైః = మెల్లగా, 
దహ్యమానా = దహించబడుచున్నదై, తిరోభవిత్రీ = అంతర్ధ్థానమగును. 


సాధకుడు ఫలమునందు తృష్ట లేకుండగా స్వచ్చమగు అంతఃకర 
ఇముతో స్వధర్మమునసుష్టించవలెను. చిరకాలము నా గాథలను విని 
నాయందలి భక్తిని తీవ్రముగా పరిపుష్టము చేసుకొనవలెను. ప్రకృతిపురు 
షుల యథార్థస్వరూపమును తెలుసుకొనవలెను. బలిష్టమగు వైరాగ్యము 
గలవాడై. వ్రతనియమములను పాటిస్తూ ధ్యానమును అభ్యాసము చేయవ 
లెను. దృఢమగు చిత్తైకాగ్రతను కలిగియుండవలెను. ఇట్లు చేయు సాధకు 
నకు ఈ జన్మలోనే, కట్టెయందలి నిప్పుచే కట్టె కాల్చివేయబడినట్లుగా, 
అవిద్య మెల్లమెల్లగా దహించివేయబడి అంతర్థానమగును. 


భుక్తభోగా పరిత్యక్షా దృష్టదోషా చ నిత్యశః । 
నేశ్వరస్యాశుభం ధత్తే స్వే మహిమ్నిస్థితస్య చ || 24 


తృతీయ స్కంధము-- అధ్యాయము 27 గ 





భుక్తభోగా = భుజించబడిన భోగములు గలది, పరిత్యక్తా = విడిచి 
సెట్టబడినది. నిత్యశః జ ఎల్లవేళలా, దృష్టదోషా జ దర్శించబడిన దోష 
ములు గలది అగు ప్రకృతి, స్వే = తన, మహిమ్ని = పరమానందస్వరూప 
మునందు, స్టితస్య = నిలిచియున్న ఈశ్వరస్య = స్వతంత్రుడగు పురుషున 
కు, అశుభమ్‌ = సంసారమనే అముంగళమును, న ధత్తే= కలిగించుట లేదు. 


ప్రకృతి నిత్యము దుఃఖహేతువు అని వివేకియగు పురుషుడు 
దర్శించి దానియందు తాదాత్మ్య్యమును చెందకుండగా విడిచిపెట్టును. అట్టి 
ప్రకృతి తన పరమానంద స్వరూపమునందు నిలిచియుండే స్వతంత్రుడగు 
పురుషునకు సంసారమనే అముంగళమును కలిగించలేదు. 


యథా హ్యప్రతిబుద్దస్య ప్రస్వాపో బహ్వనర్దభృత్‌ | 
స ఏవ ప్రతిబుద్ధస్య న వై మోహాయ కల్పతే || 25 


అప్రతిబుద్దస్య = = తెలివి రాని వానికి ప్రస్వాపః= కల, బహు-అనర్ద 
భృత్‌ = అనేకములగు కష్టములను తెచ్చిపెట్టును, ప్రతిబుద్ధస్య = తెలివీ 
వచ్చిన ఆ వ్యక్తికి సః వన అటే కల, మోహాయ = మోహము కొరకు, న 
వై కల్పతే = సమర్థమ్సు కానే, కాదు. 


కలను కనుచున్నవానికి ఆ కలలోని దృశ్యములు అనేకములగు 
ఆపదలను కలిగించి దుఃఖితుని జేయును. కాని, ఆ వ్యక్తి నిద్ర లేచిన తరు 
వాత, ఆ కల వానికి మోహమును కలుగజేయలేదు గదా! 


ఏవం విదితతత్త్వస్య ప్రకృతిర్మయి మానసమ్‌ ! 

యుంజతో నాపకురుత ఆత్మారామస్య కర్టిచిత్‌ || 26 

. ఏవమ్‌ = ఈ విధముగా, విదితతత్త్వస్య = తెలియబడిన ప్రకృతిపు 
రుషుల యథార్థస్వరూపము గలిగినట్టియు, మయి = నాయందు, మాన 
సమ్‌ = మనస్సును, యుంజతః = లగ్నము చేయునట్టియు, ఆత్మ-ఆరా 
వముస్య = తనయందు తాను రమించు వ్యక్తికి కర్టిచిత్‌ =వీ కాలమునందైన 
నూ, ప్రకృతిః = ప్రకృతి, న అపకురుతే = అసకారమును చేయదు. 


శ్రీమ 


578 ద్భాగవతము 
లలల 


ఈ విధముగా ప్రకృతిప్తురుషుల స్వరూపమునెరింగి తనయందు 
తాను రమించువాడై నాయందు మనస్సును లగ్నము చేయు సాధకునకు 
ప్రకృతి ఏ కాలమునందైననూ మోహము కలిగించదు. 


యదైవమధ్యాత్మరతః కాలేన బహుజన్మనా | 
సర్వత్ర జాతవైరాగ్య ఆబ్రహ్మభువనాన్మునిః || 27 


బహుజన్మనా = అనేకజన్మలు గల, కాలేన = కాలముచే, యదా = 
ఎప్పుడైతే ఏవమ్‌ = ఈ విధముగా, మునిః = మననశీలుడగు వ్యక్తి అధ్యా 
త్మరతః = తన స్వరూపమునందు నిష్ట గలవాడగునో అవ్వుడు, ఆబ్రహ్మ 
భువనాత్‌ = బ్రహ్మలోకము వరకు, సర్వత్ర = అంతటా, జాతవైరాగ్యః = 
పుట్టిన వైరాగ్యము గలవాడగును, 


ఈ విధముగా మననశీలుడగు వ్యక్తి అనేకజన్మల కాలము ఆత్మని 
ష్టను కలిగియున్నప్పుడు, వానికి బ్రహ్మలోకము వరకు గల భోగమిల 
న్నింటియందు వైరాగ్యము కలుగును. 


మద్భక్తః ప్రతిబుద్ధార్ధో మత్ప్రసాదేన భూయసా | 
నిషశేయనం స్వసంస్పానం శైవల్యాఖ్యం మదాశ్రయమ్‌ |! 28 


ప్రాప్నోతీహాంజసా ధీరస్స్వదృశా చ్చిన్నసంశయః | 
యధత్వా న నివర్తేత యోగీ లింగాద్వినిర్ధమే || 29 


మత్‌-భక్షు =నా భక్తుడగు, ధీరః = వివేకి భూయసా = అధికమగు, 
మత్‌-ప్రసాదేన = నా అనుగ్రహముచే ప్రతిబుద్ధ-అర్హ = తెలియబడిన 
తత్త్వజ్ఞానము గలవాడై, స్వదృశా = స్వరూపజ్ఞానముచే, ఛిన్నసంశయ: = 
తొలగించబడిన సందేహములు గలవాడై, స్వసంస్థానమ్‌ = తన స్వరూపమై 
నట్టేయు, మత్‌-ఆశ్రయమ్‌ = నేను ఆశ్రయముగా గలిగినట్టియు, కైవల్య-అ 
ఖ్యమ్‌ = కైవల్యము అను పేర ప్రసిద్ధిని గాంచిన, ని॥శేయసమ్‌ = నిరతిశ 
యానందరూపమగు మోక్షమును, ఇహ = ఈ జన్మలోనే, అంజసా = సాక్షా 
త్తుగ్గా ప్రాప్నోతి = పొందును, . యోగీ జ్‌ జ్ఞాని, యత్‌ = దేనిని, గత్వా = 


తృతీయ స్కంధము - అధ్యాయము 27 క్‌70 


పొంది, లింగాత్‌ = లింగశరీరమునుండి, వినిర్గమే = నిష్క్రమించగా, న నివ 
క్రేత = మరలి రాడో. 


నా భక్తుడగు వివేకికి స్వరూపజ్ఞానము కలిగి సంశయములు తొల 
గిపోవ్లును. వానికి నా గొప్ప అనుగ్రహముచే తత్త్వజ్ఞానము లభించును. 
ఆతనికి ఈ జన్మలోనే సాక్షాత్తుగా ప్రత్యగభిన్నమగు బ్రహ్మయే (నేనే 
స్వరూపముగా గల కేవల (అద్యయు భావమని ప్రసిద్ధిని గాంచిన నిరతిశ 
యానందరూపమగు జీవన్ముక్తి లభించును. ఆ జ్ఞాని లింగదేహము నశిం 
చిన తరువాత మరల తిరిగి జన్మించడు. 


యదా న యోగోపచితాసు చేతో 
మాయానసు సిద్ధస్య విషజ్జతేకంంగ | 
అనన్యహేతుష్వథ మే గతిన్స్యా- 
._ దాత్యంతికీ యత్ర న మృత్యుహాసః || 30 


ఇతి శ్రీమద్చాగవతే మహాపురాణే తృతీయస్కంధే 
సప్తవింశో 5ధ్యాయః || 

అంగ = అమ్మా! యదా = ఏ కాలమునందైతే, సిద్ధస్య = సిద్ధపురు 
షునియొక్క చేతః = మనస్సు, యోగ-ఉపచితాసు = యోగముచే పరిప్పు 
ష్టము చేయబడినట్టియు, అనన్యహేతుషు = మరియొక సాధనము లేని, 
మాయాసు = మాయామయములగు సిద్దులయందు, న విషజ్జతే = ఆసక్తిని 
పొందదో, అథ = అప్పుడు, మే = నాయొక్క, ఆత్యంతికీ = పరముప్పురుషార్డ 
రూపమగు, గతిః = మోక్షము, స్యాత్‌ = కలుగును, యత్ర = దేనియందైతే, 
మృత్యుహాసః = మృత్యువుయొక్క గర్వము, న = ఉండదో. 

అమ్మా! సిద్దప్పురుషుని యెదుట యోగశక్తిచే పరిపుష్టము చేయబ 
డిన మాయామయములగు సిద్దులు ప్రకటమగును. వాటిని సాధించుటకు 
యోగము తప్ప మరియొక ఉపాయము లేదు. కాని ఎప్పుడైతే ఆతడు 
వాటియందు ఆసక్తిని పొందడో, అప్పుడు ఆతడు పరమప్పురుషార్దమగు 


580 శ్రీమద్భాగవతము 
నా. 





మోక్షమును పొంది నాలో విలీనమగును. అపుడాతనికి మృత్యుభయము 
శాశ్వతముగా నివారణ యగును. 


శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు 
ఇరువది ఏడవ అధ్యాయము ముగిసినది (27). 


క 


అథ అస్టావింశోర ధ్యాయః 
“ అష్టాంగ యాగ విధానము 


శ్రీభగవానువాచ | 
యోగస్య లక్షణం వక్ష సబీజస్య నృపాత్మజే | 
మనో యేనైవ విధినా ప్ర ప్రసన్నం యాత్సి సత్పథమ్‌ || క్షే 


శ్రీభగవాన్‌ = శ్రీభగవానుడు, ఉవాచ = పలికెను, నృప-అత్మజే = 
ఓ మనువ్పుత్రీ, సబీజస్య = ఆలంబనముతో కూడిన, యోగస్య = యోగము 
యొక్క, లక్షణమ్‌ = లక్షణమును, వక్ష్యే = చెప్పెదను, యేన విధినా ఏవ = 
ఏ యోగముననుష్టించుటచే, మనః = మనస్సు, ప్రసన్నమ్‌ = ప్రసన్నమై, 
సత్‌-పథమ్‌ = భగవానుని మార్గమును, యాతి = ప! 


శ్రీ కపిల భగవానుడిట్లు పలికెను --- అమ్మా! నేనిప్పుడు నీకు 
సబీజ (ఆలంబముతో కూడిన) యోగమును చెప్పెదను. దీనిని అనుష్టించి 
నచో మనస్సు ప్రసన్నమై భగవానునికై లగ్నమగును. 


స్వధర్మాచరణం శక్త్యా విధర్మాచ్చ నివర్తనమ్‌ | 
దైవాల్లబ్దేన సంతోష ఆత్మవిచ్చరణార్చనమ్‌ || 2 


శక్త్యా శక్తితో, స్వధర్శ్మ-ఆచరణమ్‌ = తన ధర్మమునాచరించుట, 
విధర్మాత్‌ = అధర్మమునుండి, నివర్తనమ్‌ = దూరముగా నుండుట, దైవాత్‌ 
= ప్రారబ్ధము వలన, లబ్జేన = లభించినదానితో, సంతోషః = సంతోషము, 
అత్మవిక్‌- -చరణ- -అర్భనమ్‌ = . అత్మజ్ఞానుల పాదములను పూజించుట. 


యథాశక్తి తన ధర్మమునాచరించుట, అధర్మమునకు దూరముగా 
నుండుట, ప్రారబ్ధానుసారముగా లభించిన దానితో సంతృప్తిని జెందుట, 
ఆత్మజ్ఞానుల పాదములను పూజించుట. 


వప్ర2 శ్రీమద్భాగవతము 


గ్రామ్యధర్శ నివృత్తిశ్చ మోక్షధర్మరతిస్తథా | 
మితమేధ్యాదనం శశ్వద్వివిక్త క్రేమసేవనమ్‌ [| "ప 


గ్రామ్యుధర్మనివృత్తిః = భోగాసక్తిని పెంచే కర్మలకు దూరముగా 
నుండుట, తథా = సురియు, మోక్షధర్మరతిః = మోక్ష్రధర్శ్మములయందు 
పతిని కలిగియుండుట, మితమేధ్య-అదనమ్‌ = పవిత్రమగు ఆహారమును 
మితముగా భుజించుట, శశ్వత్‌ = నిత్యము, వివిక్షక్రేమసేవనమ్‌ = పీడలేని 
ఏకాంతస్టానమును సేవించుట. / 


భోగాసక్తిని పెంచే కర్మలకు దూరముగా నుండుట, మోక్షధర్మము 
అగు శ్రవణాదులయందు ట్రీతిని కలిగియుండుట పవిత్రమగు ఆహార 
మును మితముగా భుజించుట నిత్యము నిర్భయమగు స్థానములో ఏకాం 
తముగా నుండుట. 


అహింసా సత్యమస్తేయం యావదర్ధపరిగ్రహః | 

బ్రహ్మచర్యం తపశ్శాచం స్వాధ్యాయః పురుషార్చనమ్‌ || 4 
| అహింసా = అహింస, సత్యమ్‌ జ సత్యము, అస్తేయమ్‌ = పరధన 
మునపహరించకుండుట, యావత్‌ = ఎంతతో దేహనిర్వహణ జరుగునో 
అంత, అర్థపరిగ్రహః = వస్తువులను స్వీకరించుట, బ్రహ్మచర్యమ్‌ = బ్రహ్మ 
చర్యము, తపః = తపస్సు, శౌచమ్‌ = శౌచము, స్వాధ్యాయః = మోక్షశాస్త్ర 
మునధ్యయనము చేయుట, పురుష-అర్చనమ్‌ = శ్రీహరిని పూజించుట. 

ప్రాణులకు హింసను కలిగించకుండుటు అసత్యమును మాటలాడ 

కుండుట, పరధనమునపహరించకుండుట, దేహనిర్వహణకు కావలసినంత 
మాత్రమే వస్తువులను ప్రోగుచేయుట, బ్రహ్మచర్యము, తపస్సు, దేహ 
మును మనస్సును శుద్ధముగా నుంచుకొనుట, మోక్షశాస్త్రమునధ్యయ 
నము చేయుట, పరమేశ్వరుని పూజించుట. 


మౌనం సదాాంసనజయస్టైర్యం ప్రాణజయశ్శనైః | 
ప్రత్యాహారశ్చేంద్రియాణాం విషయాన్మనసా హృది! 5 


తృతీయ స్కంధము - అధ్యాయము 28 583 








సౌనమ్‌ = మౌనము సదా = ఎల్లవేళలా, ఆసనజయసై స్టైర్యమ్‌ = 
ఆసనములను అభ్యసించి సి సిరముగా కూర్చుండుట, శనైః= = మెల్లిగా, ప్రాణ 
జయః = శ్వాసను జయించుట, ఇంద్రియాణామ్‌ = ఇంద్రియములకు, 
మనసా = మనస్సుతో, విషయాత్‌ = విషయభోగమునుండి, హృది = హృద 
యమునందు, ప్రత్యాహారః = ప్రత్యాహారము. 


మౌనముగా నుండుట, నిత్యము ఆసనములనభ్యసించి స్థిరముగా 
కూర్చుండుట, మెల్లమెల్లగా ప్రాజాయామము ద్వారా శ్వాసను జయించు 
ట మనస్సుతో ఇంద్రియములను విషయభోగములనుండి వే ఎకకు లాగి 
హృదయమునందు నిలుపుట అనే ప్రత్యాహారము, 


స్వధిష్ట్యానామేకదేశే మనసా ప్రాణధారణమ్‌ |! 
వైకుంఠలీలాభిధ్యానం సమాధానం తభారుత్మనః || _ 6 


స్వధిష్ట్యానామ్‌ = తమ స్థానములలో, ఏకదేశే = ఒక స్థానమునం, | 
దు మనసా = మనస్సుతో సహా ప్రాణధారణమ్‌ = ప్రాణములను నిలిపి 
,యుంచుటి, వైకుంఠలీలా- -అభిధ్యానమ్‌ = శ్రీహరియొక్క లీలలను స్మరిం 
చుట, తథా = మరియు, ఆత్మనః = బుద్ధియొక్క: సమాధానమ్‌ = ఏకాగ్రత. 
శ ప్రాణములను మనస్సుతో సహా 'మూలాధారము మొదలగు స్థాన 
ములలో ఒకదానియందు నిలిసియుంచుట, శ్రీహరి లీలలను స్మరించుట, 
బుద్ధియొక్క ఏకాగ్రత అనువాటిని సాధకుడు అభ్యసించవలెను. 


ఏతైరన్యైశ్చ పథిభిర్మనో దుష్టమసత్పథమ్‌ | 
బుద్ధ్యా యుంజీత శనకైర్జితప్రాణో హ్యతంద్రితః || ॥ 


జితప్రాణః = జయించబడిన ప్రాణము గల సాధకుడు, అతంద్రితః 
= సోమరితనము లేనివాడై, ఏతైః= ఈ, అన్వైః చ = ఇతరములైన, పథిఖిః 
వ మార్గములచే, దుష్టమ్‌ = దుష్టమైనట్టియు, అసత్‌-పథవ్‌ = మిథ్యాభూత 
ములగు భోగముల మార్గములో నడిచే, మనః = మనస్సును, శనకైః = 
మెల్లగా, బుద్ధ్యా = బుద్ధి ద్వారా యుంజీత = ఏకాగ్రము, చేయవలెను. 


మనస్సు దుష్టమైనది. అది మిథ్యాభూతములగు భోగముల 
వెసుక పరుగులెత్తుచుండును. సాధకుడు ప్రాజాయామమును చేసి, సోమరి 
తనము లేనివాడై, దానిని బుద్దితో మెల్లగా ఏకాగ్రము చేసి ఈశ్వరునికై 
నిలుపవలెను. , 


శుచౌ దేశే ప్రతిష్టాప్య విజితాసన ఆసనమ్‌ | 
తస్మిన్‌ స్వస్తి సమాసీన బుజుకాయస్సమభ్యసేత్‌ 118 
శుచౌ = పరిశుద్దమగు, దేశే = స్థానమునందు, ఆసనమ్‌ = ఆసన 
మును, ప్రతిష్టాప్య = వేసుకొని, విజిత-ఆసనః = జయించబడీన యోగాస 
నము గలవాడై, తస్మిన్‌ = ఆ ఆసనమునందు, స్వస్తి = సుఖముగా, బుజు 
కాయః = తిన్ననైన శరీరము గలవాడై సమాసీనః = చక్కగా. కూర్చున్నవా 
డై సమభ్య సేత్‌ = = ధ్యానమును అభ్యాసము చేయవలెను. 


సాధకుడు ఒక యోగాసనమునందు కొంతసేప్పు స్థిరముగా 
కూర్చుండుటను అభ్యాసము చేయవలెను. అదియే ఆసనజయము. సాధ 
కుడు పరిశుద్దమగు స్టానమునందు ఆసనమును వేసుకొని దానిమై సుఖ 
ముగా యోగాసనములో చక్కగా నిటారుగా కూర్చుండి అభ్యసించవలెను. 


ప్రాణనస్య శోధయేన్మార్గం పూరకుంభకరేచక్రైః | 
ప్రతికూలేన వా చిత్తం యథా స్టిరమచంచలమ్‌ || 0 


పూరకుంభకరేచకై = పూరకము (గాలిని నిండా పీల్చుట), కుంభ 
కము (గాలిని లోపల గాని బయట గాని నిలిసి యుంచుట) రేచకము (గా 
లిని పూర్తిగా విడిచిపెట్టుట) లచే, ప్రాణస్య = ప్రాణముయొక్క, మార్గమ్‌ = 
నాడీమార్గమును, శోధయేత్‌ = శుద్ది చేయవలెను, ప్రతికూలేన వా = రేచక 
కుంభకపూరకముల వరుసలో గాని చేయవలెను యథా = ఏ విధముగానై 
తే చిత్తమ్‌ = మనస్సు, స్థిరమ్‌ = స్థిరముగను, అచంచలమ్‌ = = చాంచల్యము 
లేనిదిగను ఉండునో. 


గాలిని లోపలకు పీల్చి కొద్దిసేపు నిలిపి యుంచవలెను. తరువాత 
దానిని బయటకు విడిచిపెట్టి బయటనే కొద్దిసేపు నిలిపియుంచవలెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 28 5ఫ్రవ్‌ 


దీనికి విరుద్ధక్రమములో కూడ ప్రాణాయామమును చేయవచ్చును. ఇట్లు 
చేయుట వలన ప్రాణమార్గము (నాడులు) శుద్ధియై, మనస్సు అచంచల 
ముగా. స్టిరముగా నుండును, 


నునోుచిరాత్స్యాద్విరజం జితశ్వాసస్య యోగినః | 
వాయ్య్వగ్నిభ్యాం యథా లోహం ధ్మాతం త్యజతి వై మలమ్‌ !110 


జితశ్వాసస్య = జయించబడిన శ్వాసగలు, యోగినః = మోగికి 
అఛచిరాత్‌ = తొందరలోనే, మనః = మనస్సు, వాయు-అగి; గ్యామ్‌ = 
వాయువు అగ్నులచే, ధౌతమ్‌ = కాల్చ్బబడిన, లోహమ్‌ -: లోహ బు, యథా 
= ఏవిధముగానైతే, మలమ్‌ = మాలిన్యమును, త్యజతి పై = వడిచిపెట్టునో 
అదే విధముగా, విరజమ్‌ = నిర్మలము, స్యాత్‌ = అ గును. 


లోహమును నిప్పులలో కాల్చి దానికైకి గాలిని ప్రసరింపజేసినచో 
దాని మాలిన్యములు తొలగిపోవును. అదే విధముగా, యోగి ప్రాణాయామ 
ముచే వాయువును జయించినచో, మనస్సు శీఘ్రముగా నిర్మలమగును. 


ప్రాణాయామైర్దహేద్దోషాన్‌ ధారణాభిశ్చ కిల్చిషాన్‌ | 
ప్రత్యాహారేణ సంసర్గాన్‌ ధ్యానేనానీశ్వరాన్‌ గుణాన్‌ || ్ష 


. ప్రాణాయామైః = ప్రాజాయామములచే, దోషాన్‌ = దేహదోషముల 
ను, ధారణాభిః = ధారణలచే, కిల్చిషాన్‌ = పాపములను, ప్రత్యాహారేణ క్లో 
ప్రత్యాహారముచే, సంసర్గాన్‌ = భోగములతోడి సంబంధములను, 'ధ్యానేన 
= ధ్యానముచే, అనీశ్వరాన్‌ = భగవంతునినుండి విముఖము చేసే, గుణాన్‌ 
= గుణములను, దహేత్‌ = పోగొట్టుకొనవలెను. 


సాధకులు ప్రాజాయామమును చేసి దేహములోని వాతపిత్తాదుల 
దోషములను తొలగించుకొసివచ్చును. మనస్సును ఈశ్వరుని రూపము 
వంటి ఒక స్టానముమై నిలుపుట (ధారణ) ను అభ్యసించుటచే పాపసంస్కా 
రములు దూరమగును. ఇంద్రియములను బాహ్యపదార్థములనుండి ఉప 
సంహరించుటచే భోగములయందలి ఆసక్తి తొలగును. పరమేశ్వరుని 


వ్‌ర్రిగ శ్రీమద్చాగవతము 


ధ్యానించుటచే ఈశ్వరునినుండి విముఖము చేసే రాగద్వేషాది గుణములు 
తొలగిపోవును. 


యదా మనస్స్య్యం విరజం మోగేన సుసమాహితమ్‌ |! 
కాష్టాం భగవతో ధ్యాయేత్స్వనాసాగ్రావలోకనః | | 12 


యదా = ఏ కాలమునందైతే, స్వమ్‌ = తన, మనః = మనస్సు, 
“యోగేన =యోగాభ్యాసముచే, సుసమాహితమ్‌ = చక్కని ఏకాగ్రతను కలి 
గియున్నదో అప్పుడు, స్వనాసా-అగ్ర-అవలోకనః = తన ముక్కుకొనను 
చూచువాడై, భగవతః = భగవానుని, కాష్టామ్‌ = మూర్తిని, ధ్యాయేత్‌ = 
ధ్యానించవలెను. 

యోగాభ్యాసముచే మనస్సు శుద్ధమై చక్కని ఏకాగ్రతను పొందు 
ను. అప్పుడు సాధకుడు తన ముక్కుకొనను చూచుచున్నాడా యన్నట్లు 
మనస్సును ఏకాగ్రము చేసి భగవానుని మూర్తిని ధ్యానించవలెను. 


ప్రసన్నవదనాంభోజం పద్మగర్భారుణేక్షణమ్‌ | 
నం శంఖచక్రగదాధరమ్‌ ! | క్ష 


_ ప్రసన్నవదన-అంభోజమ్‌ = ప్రసన్నమగు 'ముఖపద్మము గలవా 
డు, పద్మగర్భ-అరుణ-ఈక్షణమ్‌ = అం... వలె ఎర్రనైన కన్నులు గల 
వాడు, నీల-ఉత్పలదలశ్యామమ్‌ = నల్లని కలువరేకుల వలె శ్యామల. 
వర్ణము గలవాడు, శంఖచక్రగదాధరమ్‌ = శంఖమును చక్రమును గదను 
ధరించువాడు అగు శ్రీహరిని ధఛ్యానించవలఠను, 


శ్రీహరియొక్క పద్మమువంటి ముఖము ప్రసన్నముగా నుండును. 
ఆయన కన్నులు పద్మకోశము వలె అరుణవర్షమును కలిగియుండును. 
నల్లని కలువరేకులవఠె శ్యామలవర్ణమును కలిగియున్న శ్రీహరి శంఖ' 
మును చక్రమును గదను ధరించియుండును. 


లసత్పంకజకింజల్కపీతకౌశేయవాససమ్‌ | 
శ్రీవత్సవక్షనం భాజత్కొాస్తుభాముక్తకంధరమ్‌ || క్షే 


తృతీయ స్కంధము ఆ అధ్యాయము 28 587 


లసత్‌-పంకజకింజల్కపీతకౌశేయవాససమ్‌ = ప్రకాశించే పద్మప్పు 
పుప్పొడివల పచ్చనైన పట్టువస్త్రమును దాల్చినట్టియు, శ్రీవత్సవక్షసమ్‌ = 
శ్రీవత్సమనే చిహ్నము పక్షఃస్థలమునందు కలిగినట్టియు, భ్రాజత్‌-కౌస్తుభ- 
ఆముక్ష్తకంధరమ్‌ = ప్రకాశించే షు. కలిసియున్న మెడ గల శ్రీహ 
రిని ధ్యానించవలెను. 

పద్మప్లు పుప్పాడిపలె పచ్చగా ప్రకాశించే పట్టువస్త్రమును 
దాల్చిన శ్రీహరియొక్క వక్షఃస్థలముతై మ “శ్రీవత్సము, మెడలో కౌస్తుభమాణి 
క్యము విరాజిల్లును. 


మత్తద్వి రేఫకలయా పరీతం వనమాలయా । 
పరార్థ్యహారవలయకిరీటాంగదనూపురమ్‌ | 15 


మత్తద్వి రేఫకలయా = మదించిన తుమ్మెదల మధురధ్వని గల, 
వనమాలయా = వనమాలచే, పరీతమ్‌ = వ్యాపించబడియున్నట్టియు, పరా 
ర్థ్యహారవలయకిరీట-అంగదనూప్పురమ్‌ = అమూల్య మైస హారములు కంక 
ణములు కిరీటము బాహుపురులు నూపురములు కలిగిన శ్రీహరిని ధ్యానిం 
చవఠెను. 


శ్రీహరి మదించిన తుమ్మెదల ముధురధ్వని గల వనమాలను 
మెడనుండి పాదముల వరకు ధరించును. ఆయన హారములు కంకణ 
ములు. బాహుపురులు నూప్పరములు మొదలగు అమూల్యములైన 
ఆభరణములను ధరించియుండును. 


కాంచీగుణోల్లసచ్చోంణిం హృదయాంభోజవిష్టరమ్‌ | 
దర్శనీయతమం శాంతం మనోనయనవర్దనమ్‌ . 6 


కాంచీగుణ-ఉల్లసత్‌-శ్రోణిమ్‌ = మొలనూలు సరములతో ప్రకాశి, 
చుచున్న నడుము గలిగినట్టియు, హృదయ-అంభోజవిష్టరమ్‌ = భక్తు 
హృదయపద్మమే నివాసముగా గలిగినట్టియు, దర్శనీయతమమ్‌ = మిక్కి 
సుందరుడైనట్టియు, శాంతమ్‌ = శాంతుడైనట్టియు, మనోనయనవర్ధనమ్‌ = 
మనస్సునకు కళ్లకు హర్షమును కలిగించే శ్రీహరిని ధ్యానించవలెను. 


588 శ్రీమద్భాగవతము 





శ్రీహరి నడుము మొలనూలు సరములతో ప్రకాశించుచుండును, 
భక్తుల హృదయపసద్మములే నివాసముగా గల ఆయన శాంతరూపుడై అతిశ 
యించిన తన సౌందర్యముతో భక్తుల మనస్సునకు కళ్లకు ఆహ్లాదమును 
కలిగించుచుండును. న 


అపీచ్యదర్శనం శశ్వత్సర్వలోకనమస్కృతమ్‌ | 
సంతం నయసి కైశోరే భృత్యానుగ్రహకాతరమ్‌ || క్ష 
అపీచ్యదర్శనమ్‌ = అతిసుందరమగు దర్శనము గలిగినట్టియు, 
శశ్వత్‌ = నిత్యము, సర్వలోకనమస్కృతమ్‌ = సకలలోకములచే నమస్కరిం 
చబడునట్టియు, కైశోరే వయసి = యౌవనమునందు, సంతమ్‌ = ఉన్నట్టి 
యు, భృత్య- అనుగ్రహకాతరమ్‌ = భక్తులను వ స కంగారు 
పడే శ్రీహరిని ధ్యానించవలెను. | 


యౌవనమునందుండే శ్రీహరి దర్శనము అతి సుందరమైనది. 
సర్వలోకములచే నమస్కరించబడే శ్రీహరి భక్తులను అనుగ్రహించుటకు 
తొందర పడుచుండును. 


కీరన్యతీరయశసం పుణ్యశ్రోకయశస్కరమ్‌ | 
ధ్యాయేద్దెవం సమగ్రాంగం యావన్న చ్యవతే మనః || 18 


కీర్తన్యతీర్ణయశసమ్‌ = కీర్షించదగిన పవిత్రమగు కీర్తి గలిగినట్టియు, 
పుణ్యశ్లోకయశస్కరమీ = పవిత్రమగు కీర్తిగల భీష్మాదులకు "క్రర్తిని కలిగించు. 
దేవమ్‌ = శ్రీహరిని, మనః = మనస్సు, యావత్‌ న చ్యవతే = ఎంతవరకు 
చలించదో అంతవరకు, సమగ్ర-అంగమ్‌ = పూర్ణమగు అంగములు కలవాని 
నిగా, ధ్యాయేళ్‌ = ధ్యానించవలెను. 


కీర్తించదగిన పవిత్రమగు కీర్తిగల శ్రీహరి పవిత్రమగు కీర్తిగల. 
భీష్మాదుల | కీర్తిని కూడ వర్థిల్లేయ్యును. సాధకుడు మనస్సు స్టిరముగా నిల 
బడినంత వరకు ఆ శ్రీహరియొక్క స్థూర్దమగు మూర్తిని ధ్యానించవలెను. 


స్టితం వ్రజంతమాసీనం శయానం వా గుహాశయమ్‌ | 


తృతీయ స్కంధము - అధ్యాయము 28 589 
(ఫేక్షణీయేహితం ధ్యాయేచ్చుద్దభావేన చేతసా || క్షేం 


స్థితమ్‌ = నిలిచియున్ను వ్రజంతమ్‌ = వెళ్లుచున్న అసీనమ్‌ = 
కూర్చునియున్ను శయానం వా = లేదా పరుండియున్ను గుహాశయమ్‌ = 
బుద్దిగుహయందు నివసించే, గేక్షణీయ-ఈహితమ్‌ = చూడదగిన లీలలు 
గ. శ్రీహరిని, శుద్దభావేన = శుద్ధమగు భావముతో కూడిన, చేతసా = మన 
స్సుతో, ధ్యాయేత్‌ = ధ్యానించవలెను. 


సాధకుడు తన అభిరుచికి తగ్గట్లుగా శ్రీహరి నిలిచియున్నట్లు గాని, 
నడచుచున్నట్లు 'గాని, కూర్చునియున్నట్లు గాని, లేదా పరుండియున్నట్లు 
గాని ధ్యానించవచ్చును. దర్శించదగిన లీలలు గల శ్రీహరి సాధకుని బుద్ది 
గుహయందు చైతన్యరూపముగా నిలిచియుండును. సాధకుడు అట్టి శ్రీహ 
రిని పరిశుద్దమగు భావనతో కూడిన మనస్సుతో ధ్యానించవలెను. 


తస్మింల్లబ్బపదం చిత్తం సర్వావయవసంస్థితమ్‌ | 
విల క్ర్యైకత్ర సంయుజ్యాదంగే భగవతో మునిః ! | 20. 


చిత్తమ్‌ = చిత్తమును, తస్మిన్‌ = ఆ శ్రీహరి మూర్తియందు, లబ్బప 
దమ్‌ = పొందబడీిన స్థిరత్వము గలదానినిగాా, సర్వ-అవయవస ంస్టితమ్‌ = 
అన్ని అవయవములయందు నిలకడను పొందినదానినిగా, విలక్ష్య = గమ 
నించి, మునిః = మననశీలుడగు సాధకుడు, భగపతః = భగవానుని, ఏకత్ర 
= ఒక్క అంగే= అవయవమునందు, సంయుజ్యాత్‌ = లగ్నము చేయవలెను. 


తన చిత్తము భగవానుని మూర్తియందలి అవయవములన్నింటి 
యందు నిలకడను పొందినదని గమనించిన తరువాత) మననశీలుడగు 
సాధకుడు మనస్సును భగవానుని ఒక్కొక్క అంగముమై విశేషముగా ఏకా 
గ్రము చేయవలెను. 


_ సంచింతయేదృగవతశ్చరణారవిందం 
వజ్రాంకుశధ్వజసరోరుహలాంఛనాథ్యమ్‌ | 
ఉత్తుంగరక్షవిలసన్నఖచక్రవాల- 
జ్యోత్స్వాభిరాహతమహద్ధృదయాంధకారమ్‌ || _ 21 


వంగ శ్రీమద్చాగవతము 


వజ-అంకుశధ్వజసరోరుహలాంఛన -ఆఢ్యమ్‌ = వజ్రము అంకు 
శము ధ్వజము పద్మముల రేఖలతో సంపన్నమైనట్టియు, ఉత్తుంగరక్తవిలస 
త్‌-నఖచక్రవాలజ్యోత్సాభిః = ఎత్తైన ఎర్రగా ప్రకాశించే గోళ్లు మండలముల 
కాంతులచే,. ఆహతమహత్‌-హృదయ-అంధకారమ్‌ = పోగొట్టబడిన మహా 
త్ముల హృదయమునందలి చీకటి గలు భగవతః = శ్రీహరియొక్క, చరణ 
-అరవిందమ్‌ = పాదపద్మమును, సంచింతయేత్‌ = ధ్యానించవలెను. 


భగవానుని అరికాళ్లు వజ్రము అంకుశము ధ్వజము పద్మముల 
రేఖలతో నొప్పారును. శ్రీహరియొక్క ఎత్తైన ఎర్రని గుండ్రని ప్రకాశించే 
గోళ్ల కాంతులు ధ్యానము చేసే మహాత్ముల హృదయములలోన్ని చీకట్లను 
తరిమివేయును. 


యచ్చాచనిస్పృతసరిత్ప్రవరోద కేన 
- తీరేన మూర్ధ్యధికృతేన శివళ్ళివో 5భూత్‌ | 
ధ్యాతుర్మనశ్ళమల శైలనిసృష్టవజైం 
ధ్యాయేచ్చిరం భగవతశ్చరణారవిందమ్‌ 11 - 22 


మూర్ధ్ని = శిరస్సునందు, అధికృతేన = ధరించబడిన, యత్‌-శాచ 
నిస్సృతసరిత్‌-ప్రవర-ఉదకేన = ఏ పాదములను కడిగిన నీటినుండి బయ 
ల్వెడలిన నదియొక్క గొప్ప జలముచే, శివః = శివుడు, శివః = మంగళస్వ 
రూపుడు, అభూత్‌ = ఆయొనో, ధ్యాతుః = ధ్యానము చేయువానియొక్కు 
మనః-శమలశ్రైలనిసృష్టవజ్రమ్‌ = మనస్సునందలి మాలిన్యము అనే పర్వ 
తమునందు ప్రయోగించబడిన వజ్రము అగు, భగవతః = శ్రీహరి భగవాను 
న, చరణ-అరవిందమ్‌ = పాదపద్మమును, చిరమ్‌ = చిరకాలము, ధ్యాయేత్‌ 
= ధ్యానించవలెను. 


శ్రీహరియొక్క పాదములను కడిగిన నీరే గంగానదిమయై ప్రవహిం 
చగా ఆ పవిత్రజలములను శిరస్సు మై దాల్చి శివుడు మంగళస్వరూపుడా 
యొను. శ్రీహరియొక్క పాదము ధ్యానించువారి మనస్సులోని మాలిన్యప 
ర్వతములను బ్రద్దలుకొట్టే వజ్రము. అట్టి శ్రీహరి భగవానుని పాదపద్మ 
మును సాధకుడు చిరకాలము ధ్యానించవలెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 28 591 


జానుద్వయం జలజలోచనయా జనన్యా 

లక్ష్మ్యాఖలస్య సురవందితయా విధాతుః |! 
ఊర్వోర్నిధాయ కరపల్లవరోచిషా యత్‌ 

సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్‌ || 23 


అభవస్య = జన్మలేని (సంసారభయమును పోగొట్టే, విభోః = 
శ్రీహరియొక్క, యత్‌ = ఏది, జలజలోచనయా = పద్మమువంటి కన్నులు 
గలిగినట్టియు, అఖిలస్య = సకలజగత్తునకు, విధాతుః = సృష్టికర్తయగు 
బ్రహ్మకు, జనన్యా = తల్లియెనట్టియు, సురవందితయా = దేవతలచే నమ 
స్కరించబడే, లక్ష్మ్యా = లక్ష్మీదేవిచే, ఊర్వోః = తొడలమై, నిధాయ = 
ఉంచుకొని, కరసల్లవరోచిషా = చిగురుటాకువలె ప్రకాశించే చేతితో, సంలా 
లితమ్‌ = చక్కగా సేవించబడినదో అట్టి, జానుద్వ్యయమ్‌ = మోకాళ్ల జంట 
ను, హృది = హృదయమునందు, కుర్యాత్‌ = ధ్యానించవలెను. 


పద్మములవంటి కన్నులు గలది, సకలజగత్తును సృష్టించిన 
బ్రహ్మకు తల్లి, దేవతలచే నమస్కరించబడునది అగు లక్ష్మీదేవి శ్రీహరి 
యొక్క మోకాళ్లను తన తొడలమై నుంచుకొని చిగురుటాకులవల ప్రకా 
శించే చేతులతో చక్కగా సేవ చేయును. జన్మలేనివాడు, సంసారభయ 
మును పోగొట్టువాడు అగు శ్రీహరిప్రభుని అట్టి మోకాళ్లు జంటను సాధ 
కుడు హృదయములో ధ్యానించవలెను. 


ఊరూ సుపర్ణభుజయోరధిశోభమానా- 
వోజోనిధీ అతసికాకుసుమావభాసొ | 
వ్యాలంబిపీతవరవాససి వర్తమాన- 
కాంచీకలాపపరిరంభి నితంబబింబమ్‌ ! 24 
సుపర్జభుజయోః = గరుత్మంతుని భుజములకై, అధిశోభమానా = 
అధిష్టించి ప్రకాశించునట్టియు, ఓజోనిధీ = బలమునకు ఆశ్రయములైనట్టి 
యు, అతసికాకుసుమ-అవభాసౌ = నలయగిసె పుష్పముల కాంతి గల, 
ఊరూ = తొడలను, వ్యాలంబిపీతవరవాససి = మణికట్లవరకు వ్రేలాడే గొప్ప 
పచ్చని ధోవతియందు, వర్తమానకాంచీకలాపపరిరంభఖి = ఉండే మొల 


నూలు సరములను అంటిసె పెట్టుకొనియుండు, నితంబబింబమ్‌ = నితంబ 
మండలమును (ధ్యానించవలెను). 

. బలమునకు ఆశ్రయములై నల్లయగిసె పుష్పముల కాంతితో 
శోభిల్లే శ్రీహరి తొడలు గరుత్మంతుని భుజములఘై అధిష్టించి ప్రకాశించు 
ను, వ. కట్టే గొప్ప పీతాంబరము మణికట్లవరకు వ్యాపించియుండును. 

కుముంతే . మొలనూలు సరములు నితంబబింబమును అంటిపెట్టుకొని 
వ. శ్రీహరి రూపమును ఈ విధముగా ధ్యానించవలెను. 


నాభిహ్రదం భువనకోశగుహోదరస్థం 
యత్రాత్మ యోనిధిషణాఖిలలోకపద్మమ్‌ | 
వ్యూఢం హరిన్మణివృషస్తన యోరముష్య 
ధ్యాయేద్ద్వ్యయం విశదహారమయూఖగౌరమ్‌ ! |25 


అముష్య = ఈ శ్రీహరియొక్క భువనకోశగుహా-ఉదరస్టమ్‌ = 

భువనముల సమూహమునకు అధిస్ట్థానమగు ఉదరమునందున్ను నాభిహ్ర 
దమ్‌ = లోతైన బొడ్డును, యత్ర = = దేనియందు, ఆత్మయోనిధిషణ-అఖిల 
లోకపద్మమ్‌ = బ్రహ్మకు నివాసమగు సకలలోకములే స్వరూపముగా. గల 
పద్మము, వ్యూఢమ్‌ = మొలిచినదో, హరిన్మణివృషస్తనయోః = గొప్ప 
పచ్చలవంటి స్తనముల, విశదహారమయూఖగౌరమ్‌ = స్వచ్చమైన హార 
ముల కాంతులచే తెల్లనైన, ద్వయమ్‌ = జంటను, ధ్యాయేత్‌ = ఢ్యానించవ 
లను. 


సకలభువనములఅకు ఆశ్రయమైన శ్రీహరియొక్క ఉదరమునం 
దుండే లోతైన బొడ్డునుండి సకలలోకముల రూపములోనున్న పద్మము 
ఆవిర్భవించగా దానియందు బ్రహ్మ. ఉదయించెను. అట్టి నాభిని ధ్యానించ 
వలెను. ఆయన స్తనముల జంట పచ్చలను పోలియుండును. _న్వచ్భమగు 
హారముల కాంతులబే అవి తెల్లగా ప్రకాశించును. వాటిని ధ్యానించవలెను. 


వక్షో కధివాసమృషభస్య మహావిభూతేః 
పుంసాం మనోనయననిర్వృతిమాదధానమ్‌ | 


తృతీయ స్కంధము - అధ్యాయము 28 ద్‌ 


కంఠంచ కౌస్తుభమణేరధిభూషణార్దం 
కుర్యాన్మ్ననస్యఖిలలోకనమస్కృతస్య 1 - 26 

అఖిలలోకనవముస్కృతస్య = సకలలోకములచే నమస్కరించబడే, 
బుషభస్య = (్రేస్టుడగు శ్రీహరియొక్క, మహావిభూతేః = మహాలక్ష్మికి, 
అధివాసమ్‌ = నివాసస్థానమైనట్టియు, పుంసామ్‌ = ధ్యానము చేయువారల 
కు, మనోనయననిర్వృతిమ్‌ = 'మనస్సునకు కళ్లకు ఆనందమును, ఆదధా 
నమ్‌ = కలిగించే, వక్షః = = వక్షఃస్థలమును, చ = మరియు, కౌస్తుభమణేః = 
కౌస్తుభమాణిక్యమునకు, అధిభూషణ-అర్జవ్‌ = అధికమగు శోభకొరకు (ధ 
రించబడిన), కంఠమ్‌ = కంఠమును, మనసి = మనస్సునందు, కుర్యాత్‌ = 
ధ్యానించవలెను. 


దేవడ్రేస్టుడగు శ్రీహరి సకలలోకములకు నమస్కరించ దగినవా 
డు. మహాలక్రి క్ష్మికి నివాసముగు ఆయన వక్షస్థలము ధ్యాతల మనస్సునకు 
కల్లకు ఆనందమును కలిగించును. ఆయన కంఠము తనయందు ధరించబ 
డిన కౌస్తుభమాణిక్యమునకు కూడ శోభను తెచ్చిపెట్టును. సాధకుడు అట్టి 
కరఠమును మనస్సులో ధ్యానించవలెను. 


బాహూంశ్చ మందరగిరేః పరివర్తనేన . 

నిర్ణి కబాహువలయానధిలోకపాలాన్‌ |! 
సంచింతయేద్దశశతారమసహ్య తేజః 

శంఖం చ తత్కరసరోరుహరాజహంసమ్‌ 1|| 27 


మందరగిరేః = నుందరపర్వతముయొక్క పరివర్తనేన = గిరగిర 
త్రిస్పుటచే, నిర్దిక్రబాహువలయాన్‌ = మెరుగు పెట్టబడిన బాహుప్పురులు 
గలిగినట్టియు, అధిలోకపాలాన్‌ = ఆశ్రయించబడిన లోకపాలకులు గల, 
బాహూన్‌ చ = బాహువులను, అసహ్యతేజః = సహింప . శక్యము కాని 
తేజస్సు గల, దశశత-అరమ్‌ = అనంతములగు ధారలు గల సుదర్శనచక్ర 
మును, తత్‌-కరసరోరుహరాజహంసమ్‌ = ఆయన చేతులు అనే పద్మము 
లకు రాజహంస అయిన, శంఖం చ = శంఖమును కూడ, సంచింతయేత్‌ = 
ధ్యానించవలెను. 


శ్రీమద్భాగవతము 





మందరపర్వతమును గిరగిర త్రిప్పినప్పుడు ఆయన బాహుప్పురు 
లకు మెరుగు పెట్టబడెను. ఆయన బాహువులను లోకపాలకులు ఆశ్ర 
యించి తమ కార్యములను చేయుదురు. అనంతములగు ధారలు గల 
సుదర్శనచక్రముయొక్క తేజస్సును సహించుట సంభవము. కాదు. 
శంఖము పద్మములవంటి ఆయన చేతులలో రాజహంసవలె ప్రకాశించును. 
వీటిని అన్నింటినీ ధ్యానించవథెను. | 


కౌమోదకీం భగవతో దయితాం స్మరేత 
దిగ్గామరాతిభటశోణితకర్ణమేన | 
మాలాం మధువ్రతవరూథగిరోపఘుష్టాం 
చైత్యస్య తత్త్వమమలం మణిమస్య కంఠే! 28 
అస్య = ఈ, భగవతః = శ్రీహరికి దయితామ్‌ = ప్రియమైనట్టియు, 
అరాతిభటశోణితకర్ణమేన = శత్రుభటుల రక్తపు అడుసుచే, దిగ్గామ్‌ = పూయ 
బడిన, కౌమోదకీమ్‌ = కౌమోదకీ గదను, కంఠే = కంఠమునందలి, మధువ్ర 
తవరూథగిరా = తుమ్మెదల గుంపుల ధ్వనిచే, ఉపఘుష్టామ్‌ = ధ్వనించుచు 
న్నృ మాలామ్‌ = వనమాలను, చైత్యస్య = జీవుని, అమలమ్‌ = స్వచ్చ మైన, 
తత్త్వమ్‌ = తత్త్వమగు, మణిమ్‌ = కౌస్తుభమణిని, స్మరేత = స్మరించవలెను. 
శత్రువీరుల రక్తపు అడుసుచే పూయబడిన కొమోదకీగద ఈ 
శ్రీహరి భగవానునకు ప్రియమైనది. ఆయన కంఠమునందలి వనమాల 
చుట్టూ తుమ్మెదల గుంపులు రుంకారమును చేయుచున్నవి. ఆయన 
మేడలోని కౌస్తుభమాణిక్యము స్వచ్చమగు జీవతత్త్వమే. వీటిని సాధకు 
ధ్యానించవలెను. - 


భృత్యానుకంపితధియేహ గృహీతమూర్తేః 
- సంచింతయేదృగవతో వదనారవిందమ్‌ ! 
యద్విస్పురన్మకరకుండలవల్గితేన 
విద్యోతితామలకపోలముదారనాసమ్‌ 1|| _ 29 


తృతీయ స్కంధము - అధ్యాయము 28 5్‌ఠి5 


భృత్య-అనుకంపితధియా = భక్తులయందు పుట్టిన జాలి గల బుద్ది 
'చే, గృహీతమూర్తేః = స్వీకరించబడిన సాకారరూపము గల, భగవతః = 
శ్రీహరిభగవానుని ఉదారనాసమ్‌ = ఎత్తెన పొడవాటి ముక్కుగల, వద 
న-అరవిందమ్‌ = ముఖపద్మమును, సేంచింతయేత్‌ = ధ్యానించవలెను, 
యత్‌ = ఏ ముఖము, విస్పురత్‌-మకరకుండలవల్లితేన = అధికముగా ప్రకా 
శించే మకరకుండలముల కదలికచే, విద్యోతిత-అమలకపోలమ్‌ = ప్రకాశిం 
పచేయబడే స్వచ్భమగు చెక్కిళ్లు గలదో. 


శ్రీహరి తన భక్తులను అనుగ్రహించవలెననే అభిప్రాయముతో : 
సాకారరూపమును ధరించినాడు. ఆయన ముఖపద్మము పొడవాటి ఎత్తైన 
ముక్కుతో ప్రకాశించును. ఊగిసలాడే మకరకుండలముల కాంతులచే 
ఆయన స్వచ్భమగు చెక్కిళ్లు అధికముగా ప్రకాశించును. ఆ ముఖమును 
ధ్యానించవలెను. 


యచ్చీని కేతమలిభిః పరిసే సవ్యమానం 
భూత్యా స్వయా కుటిలకుంతలవృందజుష్టమ్‌ ! 
మీనద్వయాశ్రయమధిక్షి పదబ్దనేత్రం 
. _ధ్యాయేన్మనోమయమతంద్రిత ఉల్లసద్భుం 11 ౩0 


శ్రీనికేతమ్‌ = సౌందర్యనిధానమైన, అలిభిః = తుమ్మెదలచే, పరిసే 
వ్యమానమ్‌ = చుట్టు సేవించబడే, మీనద్వయ-ఆశ్రయమ్‌ = రెండు చేప 
లకు ఆశ్రయమైన పద్మమును, స్వయా = తన, భూత్యా = శోభచే, అధిక్షి 
పత్‌ = తిరస్కరించునట్టియు, కుటిలకుంతలవృందజుష్టమ్‌ = దట్టని గిరజాల 
జుట్టుచే కూడియున్నట్టియు, అబ్బనేత్రమ్‌ = పద్మములవంటి కన్నులు గలిగి 
నట్టియు, ఉల్లసత్‌-భ్రు = ప్రకాశించే కనుబొమలు గల, యత్‌ = ఏ ముఖము 
గలదో దానిని, అతంద్రితః = సావధానుడై. మనోమయమ్‌ = మనస్సునందు 
నిండియున్నదానినిగా, ధ్యాయేత్‌ = ధ్యానించవలెను. 


సౌందర్యనిధానమగ్గు శ్రీహరియొక్క ముఖపద్మము దట్టని గిర 
జాల జుట్టుతో కూడి పద్మములవంటి నేత్రములతో మరియు అందమగు 
కనుబొమలతో ప్రకాశించును. తుమ్మెదలచే చుట్టువారబడి రెండు చేపలకు 


వ౦9ి6 శ్రీమద్భాగవతము 





ఆశ్రయమైన పద్మమును ఆ ముఖము తన శోభచే తిరస్కరించును. సాధ 
కుడు సావధానుడై ఆ ముఖపద్మమును తన వా న 
ధ్యానించవలెను. 


'తస్యావలోకమధికం కృపయాతి ఘోర- 
తాపత్రయోపశమనాయ నిసృష్టమక్‌ష్ణోః | 
స్నిగ్ధస్మితానుగుణితం విపులప్రసాదం 
ధ్యాయేచ్చిరం వితతభావనయా గుహాయామ్‌ | 31 
కృపయా = దయతో, అధికమ్‌ = అధికమగు (ఆధ్యాత్మిక-ఆధిభౌతి 
క-ఆధిదైవికముగు), అతిఘైోరతాపత్రయ-ఉపశమునాయ = మిక్కిలి భయం 
కరమగు మూడు తాసములను చల్లార్చుటకై, నిసృష్టమ్‌ = ప్రసరించునట్టి 
యు, స్నిగ్ధస్మిత- -అనుగుణితమ్‌ = గ్రుముతో కూడిన చిరునవ్వుచే వర్ధిల్లజే 
యబడినట్టీయు, విపులప్రసాదమ్‌ = విస్తారమగు అనుగ్రహము గల, తస్య 
= ఆ శ్రీహరి యొక్క అక్‌స్లోః = కన్నుల, అవలోకమ్‌ = చూపును, గుహా 
యామ్‌ = బుద్దియందు, చిరమ్‌ = చాలసేపు, వితతభావనయా = అతిశ 
యించిన (ేమతో, ధ్యాయేత్‌ = ధ్యానించవలెను. 


భగవానుని కన్నులనుండి అధికమగు దయతో నిండిన చూప్పు 
ప్రసరించుచుండును. అది భక్తులకు భయంకరమగు ఆధ్యాత్మిక-ఆధిభౌతిక 
-ఆధిదైవికములనే మూడు విధముల తాపములనుండి శాంతిని చేకూర్చు 
ను. ఆ చూప్పులోని దయ ్రేమతో నిండిన చిరునవ్వుచే ఎన్నో కెట్లు వర్దిల్లు 
చుండును. ఆ చూపవు భక్తులకు అతిశయించిన అనుగ్రహమును కలిగించు 
ను. సాధకుడు తన బుద్ధిగుహయందు అతిశయించిన గ్రేమతో ఆ 
చూపును వ. 


సం హరేరవనతాఖిలలోకతీవ్ర- 
శోకాశ్రుసాగరవిశోషణమత్యుదారమ్‌ | 
సమ్మోహనాయ రచితం నిజమాయయాస్య 
(భూమండలం మునికృతే మకరధ్వజస్య 1 32 


తృతీయ స్కంధము - అధ్యాయము 28 క్ర 





అవనత-అఖిలలోకతీవ్రశోక-అశ్రుసాగరవిశోషణమ్‌ = శరలు' 
జొచ్చిన సకలప్రాణుల ఉత్కటమగు దుఃఖముచే కలిగిన కన్నీటి సముద్ర 
మును ఎండింపజేయునట్టియు, అతి-ఉదారమ్‌ = ఆనందమును కలిగించే, 
హరేః = శ్రీహరియొక్క హాసమ్‌ = నవ్వును, మునికృతే స్త మహర్షుల కొర 
క్రై మకరధ్వజస్య = మన్మథుని, సమ్మోహనాయ = మోహింసబేయుట.. 
కొరకు, నిజమబూయయా = తన మాయచే, రచితమ్‌ = రచించబడిన, అస్య 
= ఈ శ్రీహరియొక్క, భూమండలమ్‌.= కనుబొమల వలయమును (ధ్యా 
నించవలెను). 


శ్రీహరియొక్క చిరునవ్వు భక్తులందరికి ఉత్కటమగు దుఃఖమువ 
లన కలిగే కన్నీటి సముద్రములను ఎండింపజేసి ఆనందమును కలిగించు 
ను. ఆ నవ్వును ధ్యానించవలెను. మన్మథుని మోహింపజేసి మహర్షులకు 
క్షేమమును కలిగించుట కొరకు మాత్రమే ఆయన తన మాయచే. కనుబా 
మల వలయమును నిర్మించినాడని ధ్యానము చేయవలెను. 


ధ్యానాయనం ప్రహసితం బహులాధరోష్ట- 
భాసారుణాయితతనుద్విజకుందపంక్తి / 

ధ్యాయేత్స్వ దేహకుహరేంవసితస్య విష్ణోః | 
భక్త్యాంంర్ణ్ర్యయార్పితమనా'న పృథగ్ణిదృక్షేత్‌ | 133 


స్వదేహకుహరే = తన దేహమునందలి హృదయాకాశమునందు, 
అవసితస్య = ప్రత్యక్షమైన, విష్ణోః =' శ్రీహరి యొక్క బహుల-అధర-ఓష్ట 
భాసా = అధికమగు. క్రిందిపెదవియొక్క కాంతిచే, అరుణాయితతనుద్విజ 
కుందపంక్తి = ఎరగా చేయబడిన సూక్ష్మమగు మళల్లెమొగ్గలవంటి పలు వరు 
సలు గల, ప్రహసితమ్‌ = పెద్ద నవ్వును, ధ్యాయేత్‌ = ధ్యానించవలెను, 
ఆర్జ్హృయా = ప్రేమరసముతో నిండిన,' భక్త్యా = భక్తితో, అర్పితమనాః = 
అర్పించబడిన మనస్సు గలవాడై, పృథక్‌ = శ్రీహరికంటె భిన్నమైనదానిని, 
న దిదృక్షేత్‌ = చూడగోరరాదు. 


శ్రీహరి బిగ్గరగా నవ్వినప్పుడు క్రిందిపెదవియొక్క అతిశయించిన 
కాంతిచే మల్లెమొగ్గలవంటి సూక్ష్మమగు పలువరుసలు ఎర్రగా కానవచ్చు 


అలలు. 


598 శ్రీమద్భాగవతము 


ను. సాధకుడు ధ్యానమునకు విషయమగు శ్రీహరిని తన దేహములోని 
హృదయాకాశములో ప్రత్యక్షము చేసుకొని ఆ నవ్వును ' ధ్యానించవలెను, 
సాధకుడు గ్రేమరసముతో నిండిన మనస్సును శ్రీహరికి సమర్పించవలె 
ను. శ్రీహరికంటె భిన్నమైనదానిని దేనినైననూ చూడగోరరాదు. 


ఏవం హరౌ భగవతి ప్రతిలబ్ధభావో 

భక్త్యా ద్రవద్ధ్భృదయ ఉత్పులకః ప్రమోదాత్‌ |! 
బెత్కంఠ్యబాష్పకలయా ముహురర్ద్యమానః 

తచ్చాపి చిత్తబడిశం శనకైర్వియుంక్తే |] వెశ 


ఏవమ్‌ = ఇట్లు భగవతి హరా = శ్రీహరి భగవానునియందు, ప్రతి 
లబ్ద్బభావః = పొందబడిన ్రేమాతిశయము గలవాడై, భక్త్యా = = భక్తితో, ద్రవ 
త్ర్‌- “హృదయః = ద్రవించే హృదయము గలవాడై, ప్రమోదాత్‌ = మహానంద 
ముతో, ఉత్పులకః = రోమాంచము గలవాడై, బొత్క్మంఠ్యబాష్పకలయా = 
అతిశయించిన హర్షముచే స్రవించే కన్నీటితో, ముహుః = పదే పదే, అర్హ్య 
మానః = తడుపబడినవాడై, తత్‌ = ఆ, చిత్తబడిశం అస్‌ = మనస్సు అనే 
గాలమును కూడ, శనకైై = మెల్లగా వియుంక్షే = ఉపసంహరించును. 

ఈ విధముగా శ్రీహరి భగవానునియందు ్రేమాతిశయము గల 
సాధకుని హృదయము భక్తిచే ద్రవించి ఆనందముతో శరీరమంతటా 
రోమాంచము కలుగును. అతిశయించిన హర్షముచే కన్నీరు: స్రవించి ఆతని 
దేహమును పలుమార్లు తడుప్పును.. అంతవరకు ఆతని మనస్సు చేపను 
పట్టే గాలము వలె శ్రీహరిని దగ్గరకు తెచ్చినది. అపుడాతడు మెల్లగా ఆ 
మనస్సును కూడ ధ్యేయవస్తువునుండి ఉపసంహరించును. 


ముక్త్యాశయం యర్జి నిర్విషయం, విరక్తం 
నిర్వాణమృచృతి మనస్పహసా యథార్చిః | 
ఆత్మానమత్ర పురుషో కవ్యవధానమేక- , 
మన్వీక్షతే ప్రతినివృత్తగుణప్రవాహః ||! ఏ5 


తృతీయ స్కంధము - అధ్యాయము 28 599 


యర్హి = ఏ కాలమునందైతే, ముక్త-ఆశ్రయమ్‌ = విడువబడిన ఆశ్ర 
యము గలది, నిర్విషయమ్‌ = విషయము లేనిది, విరక్షమ్‌ = భోగముల 
యందు వైరాగ్యము గలది అగు, మనః = మనస్సు, అర్చిః యథా = పేప 
జ్వాల వలె, నిర్వాణమ్‌ = విలయమును, బుచ్చతి = పొందునో, అత్ర = ఈ 
స్థితిలో, పురుషః = సాధకుడు, ప్రతినివృత్తగుణప్రవాహః = తొలగిపోయిన 
యల ప్రవాహరూపమగు, ఉపాధి సంబంధము గలవాడై, అవ్యవధా 
నమ్‌ = విభాగము లేని, ఏకమ్‌ = అఖండమగు, ఆత్మానవ్‌ు = ఆత్మను, 
అను = సర్వమునందు అనుగతమైనదిగా, ఈక్షతే = దర్శించును. 


'సాధకుడు ధ్యానమును చేయుచుండగా ఒకానొక కాలములో మన 
స్పునకు అహంకారరూపమగు ఆశ్రయము, విశిష్టమగు ధ్యేయవిషయము 
లేకుండా పోవును. వైరాగ్యపూర్ణమగు అట్టి సాధకుని మనస్సు నూ నె అయి 
పోయిన దీపజ్వాలవలె తన మూలమగు ఆత్మయందు విలీనమగును. ఆ 
స్పితిలో సాధకుడు సత్త్వరజస్తమోగుణముల ప్రవాహరూపమగు. దేహాది 
ఉపాధియొక్క తాదాత్మ్య్యరూపమైన బంధమునుండి విముక్తుడగును. అప్పు 
డాతడు ధ్యాత, ధ్యేయము అనే విభాగము లేని అఖండమగు ఆత్మత 
త్త్వమే సర్వమునకు అధిష్టానముగా నున్నదని దర్శించును. 


సోోప్యేతయా చరమయా మనసో నివృత్త్యా 
తస్మిన్మహిమ్న్యువసితస్పుఖదుఃఖబాహ్యే | 
హేతుత్వమప్యసతి కర్తరి దుఃఖయోర్యత్‌ . 
స్వాత్మన్‌ విధత్త ఉపలబ్ధపరాత్మకాష్టః .. 36 


ఉపలబ్దపర-ఆత్మకాష్టః = ప్రత్యక్షము చేసుకొనబడిన సర్వాతిశా 
యియగు' ఆత్మస్వరూపము గల, సః అపి = ఆ సాధకుడు మాత్రమే, 
ఏతయా = ఈ చరమయా = జ మనసః = మనస్సుయొ 
క్క, నివృత్త్యా = విలయముచే, సుఖదుఃఖబాశే హ్యే = సుఖదుఃఖముల 
సంబంధము లేని, తస్మిన్‌ = ఆ, మహిమ్ని = బ్రహ్మస్వరూపమునందు, 
అవసితః = వగ పొందినవాడై, దుఃఖయోః = సుఖదుఃఖములకు, యత్‌ 
హేతుత్వమ్‌ = ఏ భోక్సృత్వమును, స్వాత్మన్‌ = తన స్వరూపమునందు 


600 శ్రీమద్చాగవతము 





భావించినాడో, అపి = దానిని కూడ, అనతి = మిథ్యాభూతమగు, కర్తరి = 
,అహంకారమునందు, విధత్తే = ఉంచును. 

ఆత్మతత్త్యమును ప్రత్యక్షము చేసుకున్న జ్ఞానికి మనస్సునందలి 
అవిద్య తొలగిపోవుటచే, ఆతడు సుఖదుఃఖములకు అతీతమైన తన బ్రహ్మ 
స్వరూపమునందు నిష్టను కలిగియుండును. ఆతని మనస్సు తన మూల 
మగు ఆత్మయందు విలీినమగును. ఒకప్పుడు ఆతడు. అవిద్యచే తాను 
సుఖదుఃఖముల భోక్తనని భావించెగి వాడు. కాని, భోక్త అహంకారము 
మాత్రమేననియు, ఆ అహంకారము కూడ మిథ్యయేననియు ఆతడు 
ఇప్పుడు యెఠుంగును, + 


దేహం చ తం న చరమః స్థితముత్హితం వా 
సిద్దో విపశ్యతి యతో కధ్యగమత్స్వరూపమ్‌ | 
దైవాదుశే సేతవథ దైవవశాదశే పతం 
' వానో యథా సరికృతం మదిరామదాంధః 1! 37 


చరమః = చరమజన్మయందున్నం సిద్ధః = కృతార్ణుడైన జ్ఞాని, మది 
రావమద-అంధః = నుద్యముయొక్క నిషాచే కన్నుమిన్ను గాననివాడు, పరి 
కృతమ్‌ = నడుమునకు చుట్టబడిన, వాసః యథా = వస్త్రమును వల 
స్టితమ్‌ = అ గౌని, ఉల్టితం వా = లేచి నిలబడినది గాని, దైవాత్‌ = . 
ప్రారబ్ధము వలన, ఉపేతమ్‌ = వెళ్లినది గాని, దైవవశాత్‌ = = ప్రారబ్బవశముచే, 
అపేతమ్‌ =తిరిగి వచ్చినది గాని అగు, తమ్‌ = ఆ, దేహం చ = దేహమును 
" కూడు న విపశ్యతి = విశేషముగా చూడడు, యతః = ఏలయనగా, స్వరూ 
పమ్‌ =తన స్వరూపమును, అధ్యగమత్‌ = = పొందినాడో. 


ఆత్మజ్ఞానమును పొంది కృతార్థుడైన జ్ఞానికి ఇది ఆఖరు జన్మ. 
మద్యముయొక్క నిషాలో కన్ను గానని వానికి తన నడుము చుట్టూ 
వస్త్రము ఉన్నదా, ఊడినదా అను దృష్టి ఉండదు. అదే విధముగా, ఆ 
జ్ఞానికి తన ఈ దేహము కూర్చున్నా నిలపడినా, ప్రారబ్ధవశముచే ఎక్కడి 
తనా వెళ్లనా, తిరిగి వచ్చినా, ఆత్మజ్ఞాననిష్టయందున్నవాడగుటచే ఆయన 
పెద్దగా పట్టించుకోడు. 


తృతీయ స్కంధము - అధ్యాయము 28 601 


దేహోుపి దైవవశగః ఖలు కర్మ యావత్‌ 
స్వారంభకం .ప్రతిసమీక్షత ఏవ సాసుః | 
తం సప్రపంచమధిరూఢసమాధియోగః 
స్వాప్నం పునర్న భజతే ప్రతిబుద్దవస్తుః 1 38 


దైవవశగః = ప్రారబ్ధమునకు అధీనమై నడిచే, స-అసుః= ఇంద్రియ 
ములతో ప్రాణముతో కూడియున్ను దేహః అపి = దేహము కూడ, యావత్‌ 
= ఎంతవరకైతే, స్వ-ఆరంభకమ్‌ = తనకు జన్మనిచ్చిన, కర్మ = కర్మ 
ఉన్నదో అంతవరకు, ప్రతి = ఆ కర్మను బట్టి, సమీక్షతే ఏవ = జీవించియే 
యుండును, ప్రతిబుద్ధవస్తుః = తెలియబడిన ఆత్మవస్తువుగల, అధిరూ 
ఢసమాధియోగః = పొందబడిన ఆత్మజ్ఞాననిషస్టారూపమగు యోగము గల 
పురుషుడు, సప్రపంచమ్‌ = ధనము బంధువులతో కూడియున్న న్వాప్నమ్‌ 
= స్వప్నపదార్థమైన, తమ్‌ = ఆ దేహమును, పునః = మరల న భజతే = 
పొందడు. 


ఇంద్రియములతో, ప్రాణాపానాది ప్రాణవృత్తులతో కూడియున్న 
ఈ దేహము తనకు జన్మనిచ్చిన ప్రారబ్ధ్బకర్మయొక్క శేషము ఉన్నంత వర 
కు, ఆ కర్మయొక్క ప్రభావముచే జీవించియే యుండును. కాని, ఆత్మన్వ 
రూపమును తెలిసి ఆ ఆత్మజ్ఞానమునందు పరినిష్టితుడై యున్న ర్షా యోగి 
ధనము బంధువర్గము మొదలగు వాటితో సరజంధమును కలిగియున్న 
ఇట్టి దేహమును మురల పొందడు. వ్లాషనమాగా ఈ దేహమైననూ స్వప్నప 
దార్థము వలె మిథ్య మాత్రమే. 


యథా పుత్రాచ్చ విత్తాచ్చ పృథజ్‌ మర్త్యః ప్రతీయళతే | 
అప్యాత్మ త్వేనాభిమతాద్దేహాదేః పురుషస్తథా || ౩9 
మర్త్యః = మానవుడు, యథా £ ఏ విధముగానైతే. ఆత్మత్వేన = 
తానే అన్నట్లుగా, అభిమతాత్‌ అపి = స్వేకరించబడినప్పటికీ. పుత్రాత్‌ = 
పుత్రునికంటె, విత్తాత్‌ చ = ధనము కంటె కూడా, పృథక్‌ = వేరుగా, ప్రతీ 
యతే = కానవచ్చుచున్నాడో, తథా = అదే విధముగా, పురుషః = పురుషు 
డు, దేహాదేః = దేహము మొదలగువాటికంటె (విలక్షణుడే). 


602 శ్రీమద్భాగవతము 


మానవుడు తన పృుత్రునియందు, ధనమునందు తానే అన్న భావ 
మును కలిగియుండును. కాని, వాస్తవములో వాటికంటె భిన్నముగా కానవ 
చ్చుచునే యున్నాడు. అదే విధముగా క్షేత్రజ్ఞుడగు పురుషుడు (పూర్ణమగు 
ఆత్మ) దేహాదులే యన్నట్లు భ్రమ ఉన్ననూ, వాస్తవములో ఆత్మ దేహాదుల 
కంటె విలక్షణమైనది. 
యథోల్ముకాద్విస్పులింగాద్దూమాదపి స్వసంభవాత్‌ | 
అప్యాత్మ త్వేనాభిమతాద్యథాగ్ని పృథగుల్ముకాత్‌ 1 40 
యథా =వి విధముగానైతే, అగ్నిః = అగ్ని ఆత్మత్వేన = తానే 
యన్నట్లు, అభిమతాత్‌ అపి = స్వీకరించబడినప్పటికీ, స్వసంభవాత్‌ = తన 
నుండి పుట్టిన, ఉల్ముకాత్‌ = మండే కట్టెకంటె, విస్ఫులింగాత్‌ = మిణుగురు 
కంటె ధూమాత్‌ = పాగకంటె యథా = ఏ విధముగానైతే, ఉల్ముకాత్‌ అపి 
= నిప్పు ఉన్న కట్టె కంటె, పృథక్‌ = వేరుగానున్నదో. 


మండే కట్టెయొక్క నుంట, మంట ఆరినా ఉండే నిస మా మిణుగు 
రులు, పొగ అనునవి అగ్నినుండి పుట్టినవే. అవి అన్నీ అగ్నిగనే పరిగణించ 
బడుచున్నవి. కాని, వాస్త్రవములో అగ్ని వీటికంటె విలక్షణముగా నున్నది. 


భూతేంద్రియాంతఃకరణాత్ప్రధానాజ్జీవసంజ్జితాత్‌ | 
ఆత్మా తథా పృథగ్దంష్ణా భగవాన్‌ బ్రహ్మసంజ్ఞితః . డే 
తథా = అదే విధముగా, భూత-ఇంద్రియ-అంతఃకరణాత్‌ = పాంచ 
భౌతిక దేహము ఇంద్రియములు అంతఃకరణములకంటె, జీవసంజ్ఞితాత్‌ = 
జీవుడనబడే పరిచ్చిన్నవ్యక్తి కంటె ద్రష్టా. = సాక్షియగు, ఆత్మా = ఆత్మ, 
పృథక్‌ = విలక్షణము, ప్రధానాత్‌ = ప్రకృతికంటె, బహ్మసంజ్ఞితః = బ్రహ్మ 
యని వ్యవహరించబడే, భగవాన్‌ ఐ భగవానుడు, పృథక్‌ = విలక్షణుడు. 


అదే విధముగా పాంచభౌతిక దేహము ఇంద్రియములు అంతఃకర 
ణము అనువాటిని దర్శించే ఆత్మ చైతన్యము వాటికంటె విలక్షణము,. 
బ్రహ్మయని పిలువబడే భగవానుడు ప్రకృతికంటె విలక్షణుడు. 


సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని | 


తృతీయ స్కంధము - అధ్యాయము 28 603 
ఈక్షేతానన్యభావేన భూతేష్వివ తదాత్మతామ్‌ || శై 


భూతేషు = పంచభూతముల కార్యములయందు,. తత్‌-ఆత్మతాం 
ఇవ = పౌంచభొతిక స్వరూపమును వలె, సర్వభూతేషు = సకలపదార్దముల 
యందు, ఆత్మానమ్‌ = తనను, సర్వభూతాని = సకలపదార్థములను, 
ఆత్మని చ = ఆత్మయందు కూడ, ఈక్షేత = దర్శించవలెను. 


పంచభూతముల కార్యములగు ఘటాదులను పరిశీలించినచో, 
అవి వాస్తవములో పంచభూతములేనని స్పష్టమగును. అదే విధముగా, 
జ్ఞాని సకలపదార్దములు ఆత్మస్వరూపుడగు తనయందే గలవనియు, ఆత్మ 
రూప్పుడగు వాను సకలపదార్ధములయందు వ్యాపించియున్నాననియు 
తఆలుసుకొనును. 


స్వయోనిషు తథా జ్యోతి రేకం నానా ప్రతీయతే | 
యోనీనాం గుణవైషమ్యాత్తథాంంత్మా ప్రకృతౌ స్థితః 1 43 


ఏకమ్‌ = ఒకే ఒకు జ్యోతిః.= తేజస్సు, స్వయోనిషు = తాను ప్రకట 
మయ్యే కట్టె మొదలగు స్ప్టానములయందు, యోనీనామ్‌ = అభివ్యక్తిస్టాన 
ములయొక్క గుణవైషమ్యాత్‌ = గుణములలోని హెచ్చుతగ్గుల వలన, 
తథా నానా = అనేకమా యన్నట్లు, ప్రతీయతే = కానవచ్చుచున్నదో, తథా 
= అదే విధముగా, ప్రకృతౌ = ప్రకృతికార్యమగు దేహాదియందు, స్థితః ఇ 
ఉన్న ఆత్మా = ఆత్మ, యోనీనామ్‌ = ఉపాధులయొక్క గుణవైషమ్యాత్‌ = న 
సత్త్వరజస్తమోగుణములయందలి హెచ్చుతగ్గులచే, నానా = అనేకముగా, 
ప్రతీయతే = భాసించుచున్నది. 


తేజస్సు ఒక్కటియే. కాని, అది ప్రకటమయ్యే కట్టె మొదలగు వాటి 
యందు పొట్టి పొడవు మొదలగు హెచ్చుతగ్గులుండుటచే. తేజస్సు (అగ్ని 
అనేకరకములుగా నున్నట్లు భాసించును. అదే విధముగా, బహ్మ-ఆత్మ 
ఒక్కటియే. కాని, అది అభివ్యక్తమయ్యే ప్రకృతికార్యములగు దేహాదుల 
యందు సత్త్వరజస్తమోగుణముల పాళ్లలో హెచ్చుతగ్గులు ఉన్నవి. కోవున 
నే, వివధములగు ఉపాధులలో ఆత్మ భిన్నమా యన్నట్లు కానవచ్చును. 
తస్మాదిమాం స్వాం ప్రకృతిం దైవీం సదసదాత్మికామ్‌ | 


604 శ్రీమద్భాగవతము 
దుర్విభావ్యాం పరాభావ్య స్వరూసపేణావతిష్టతే ! | డ్శేర 


ఇతి శ్రీమద్భాగవతే మహావురాణే తృతీయస్కంధే 
అష్టావింశోకధ్యాయః [| 


తస్మాత్‌ £ కావున, దైవీమ్‌ = శ్రీహరియొక్క మాయాశక్తి రూపమై 
నది, సత్‌-అసత్‌-ఆత్మికామ్‌ = కార్య కారణముల రూపములో పరిణమించి 
నది, దుర్విభావ్యామ్‌ = నిరూపించ శక్యము కానిది, స్వామ్‌ = తనను పట్టు 
ర అగు, ప్రకృతిమ్‌ = ప్రకృతిని, పరాభావ్య = తిరస్కరించి, 
సతుల అణ =తన యధథార్ధరూపముచే, అవతిష్టతే = = నిలిచియుండును. 


ఈ ప్రకృతి భగవానుని మాయాశక్తియే. ఇదియే కార్యకారణముల 
రూపముగా పరిణమించి జీవుని మోహింపజేయుచున్నది. కావున, భక్తుడు 
దీనిని త్రోసిపుచ్చి తన బహ్మ-ఆత్మస్వరూపమునందు ప్రతిష్టితుడై 
యుండవలెను. 

శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ సుతి 

ఇరువది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (28). 


క 


అథ ఏకోన త్రింశోరధ్యాయ: 
భక్తిలోని మర్మములు - కాల మహిమ 


దేవహూతిరువాచ | 
లక్షణం మహదాదీనాం ప్రకృతేః పురుషస్య చ | 
స్వరూపం లక్ష్యతేకమీషాం యేన తత్పారమార్థికమ్‌ || 1 


యథా సాంఖ్యేషు కథితం యన్మూలం తత్ప్రచక్షతే | 
భక్తియోగస్య మే మార్గం బ్రూహి విస్తరశః ప్రభో | 2 


దేవహూతిః = దేవహూతి, ఉవాచ = పలికెను, ప్రభో =ఓ ప్రభూ, 
మహత్‌-ఆదీనామ్‌ = మహత్తు మొదలగువాటికి, ప్రకృతేః = ప్రకృతికి పురు 
షస్య చ = పురుషునకు, లక్షణమ్‌ = లక్షణము, సాంభ్యేషు = సాంఖ్యశాస్త్ర 
మునందు ఏది గలదో, యేన = దేనిచే, అమీషామ్‌ = వీటియొక్క పారమా 
ర్దికమ్‌ = వాస్తవికముగు, స్వరూపమ్‌ = స్వరూపము, లక్ష్యతే = తెలియబడు 
చున్నదో, తత్‌ = అది, కథితమ్‌ = చెప్పబడినది, యత్‌-మూలమ్‌ = దేనికి 
సాధనమని, ప్రచక్షతే = చెప్పుచున్నారో అట్టి భక్తియోగస్య = భక్సియోగము 
యొక్క, మార్గమ్‌ = మార్గమును, మే = నా కొరకు, విస్తరశః = విస్తారముగా, 
బ్రూహి = చెప్పుము, 

దేవహూతి ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! మహత్తు మొదలగు 
తత్త్వములు, ప్రకృతి, పురుషుడు అనువాటి లక్షణమును సాంఖ్యశాస్త్రపద్ధ 
'తిలో నీవు నాకు చెప్పితివి. ఈ లక్షణములను బట్టి వారి పరమార్థ స్వరూ 
పమును తెలియనచ్చును. ఈ జ్ఞానము భక్స్తియోగమునకు సాధనమని 
పెద్దలు చెప్పుచున్నారు గదా! నాకు నీవు ఆ భక్తియోగముయొక్క మార్గ 
మును విస్తారముగా చెప్పుము.. 


606 శ్రీమద్బాగనతము 


విరాగో యేన పురుషో భగవన్‌ సర్వతో భవేత్‌ ! 
ఆచక్ష్య జీవలోకస్య వివిధా మమ సంసృతీః!! పె 
భగవన్‌ = ఓ భగవానుడా!: యేన = దేనిచే, పురుషః = సాధకుడు, 
సర్వతః = అంతటా, విరాగః = తొలగిన ఆసక్తి గలవాడు, భవేత్‌ = అగునో, 
జీవలోకస్య = జీవసమూహముయొక్క. వివిధాః= అనేకరకముల, సంసృతీః 
= సంసారగతులను, మహ = నాకు, ఆచక్ష్వ = చెప్పుము. 
ఓ భగవన్‌! అట్టి వర్ణనము వలన సాధకుడు సర్వమునందు తొల 
గిన ఆసక్తి గలవాడగును. జనననురణప్రవాహరూపమగు ఈ సంసార 
ములో జీవులు పొందే వినిధగతులను కూడ నాకు చెప్పుము. 


కాలస్యేశ్వరరూపస్య పరేషాంచ పరస్య త్ర 
స్వరూపం బత కుర్వంతి యద్దేతోః కుశలం జనాః || వ 
పరేషాం చ = లోకేశ్వరులగు బ్రహ్మాదులకు కూడు పరస్య = 
నియామకమగు, తే = నీ స్వరూపమైన, ఈశ్వరరూపస్య = ఈశ్వరుడే 
స్వరూపముగా గల, కాలస్య = కాలముయొక్క, స్వరూసమ్‌ = స్వరూప 
మును గురించి (చెప్పుము), యత్‌-హేతోః = దేని కారణముగా, జనాః = 
జనులు, కుశలమ్‌ = పుణ్యకార్యమును, కుర్వంతి బత = చేయుచున్నారో. 
లోకేశ్వరులగు బ్రహ్మాదులను కూడ నియమించే కాలము సర్వే 
శ్వరుడవగు నీకంటె భిన్నముగా లేదు. దాని ప్రభావము చేతనే, జనులు 
పుణఖ్యములను చేయుచున్నారు. దాని స్వరూపమును నాకు చెప్పుము. 
లోకస్య మిథ్యాభిమజేరచక్తుషః 
చిరం ప్రసుప్తస్య తమస్యనాశ్రయే | 
శ్రాంతన్య కర్మస్వనువిద్దయా ధియా 
త్వమావిరాస్‌ః కిల యోగభాస్కరః 1! ిి 
మిథ్యా-అభిమతేః = మిథ్యారూపములగు దేహాదులయందు 
ఆత్మాభిమానము కలిగినట్టియు, అచక్షుషః = జ్ఞానము లేనట్టియు.. చిర 


తృతీయ స్కంధము - అధ్యాయము 29 607 


= చిరకాలము, అనాశ్రయే = అపారమగు, తమసి = అజ్ఞానకార్యమగు 
సంసారమునందు, ప్రసుప్తస్య = నిద్రించుచున్నట్టియు, కర్మసు = కర్మల 
యందు, అనువిద్ధయా = తగుల్కొన్ను ధియా = బుద్ధితో, శ్రాంతస్య = అల 
సిపోయిన, లోకస్య = మానవునకు, యోగభాస్కరః = జ్ఞానసూర్యుడవగు, 
త్వమ్‌ = నీవు, ఆవిరాసీః కిల = ఆవిర్భవించితివి గదా! 


మానవుడు మిథ్యారూపములగు దేహాదులయందు. అత్మబుద్ధి 
గలవాడై జ్ఞానవిహీనుడై అజ్ఞానకార్యమగు సంసారమనే చీకటిలో చిరకాల 
మునుండి నిద్రించుచున్నాడు. ఆతడు కర్మలయందు ఆసక్తమైన బుద్ధిచే 
అలసి సాలసి యుండగా, జ్ఞానసూర్యుడవగు నీవు ఆవిర్భవించితివి. 


మైత్రేయ ఉవాచ | 
ఇతి స. శ్లక్‌ష్టం ప్రతినంద్య మహామునిః | 
ఆబభాషే కురుశ్రేష్ట ప్రేతస్తాం కరుణార్దితః || 6 


కురు(శ్రేష్ట = కురువంశ శ్రేష్టుడవగు ఓ విదురా! ఇతి = ఈ విధమై 
న, మాతుః = తల్లియొక్క శ్లక్‌ష్ణమ్‌ = మధురమగు, వచః = వచనమును, 
ప్రతినంద్య = అభినందించి, మహామునిః = కపిల మహాముని, ప్రీతః ఇ 
సంతసించినవాడై, కరుణా-అర్జితః = కరుణచే ద్రవించినవాడై. తామ్‌ = 
ఆమెను గురించి, ఆబభాష్‌ = పలికెను. 

మైత్రేయుడు ఇట్లు పలికెను --- కురువంశ ్రేష్టుడవగు ఓ 
విదురా! తల్లి పలికిన ఈ మధుగమగు వచనములను విని కపిల మహా 
ముని సంతోషించెను. ఆయన హృదయము కరుణతో ద్రవించెను. ఆయన 
ఆమెను అభినందించి ఇట్లు పలికెను. 


శ్రీభగవానువాచ | 
భక్తియోగో బహువిధో మార్హెర్భామిని భావ్యతే | 
స్వభావగుణమార్లేణ పుంసాం భావో విభిద్యతే |! 7 


భామిని = అమ్మా! భక్తియోగః = భక్తియోగము, మార్గెః = విశిష్టప్ర 
కారములచే, బహువిధః = అనేకభేదమ్నులు గలదిగా, భావ్యతే = తెలియబ 


608 - శ్రీమద్చాగవతము 





డుచున్నది, పుంసామ్‌ = మానవుల, భావః = అభిప్రాయము, స్వభావగుణ 
మార్గేణ = స్వభావము మరియు గుణములు అనువాటి భేదముచే, భిద్యతే 
వ్‌ వేర్వేరుగా నున్నది. సల 

అమ్మా! భక్తియోగములో మహాత్ములు అనేకభేదములతను అంగీక 
రించుచున్నారు. స్వభావము, గుణములు అను అంశములను బట్టి మాన 
వుల అభిప్రాయములు వేర్వేరుగా నున్నవి. . 


అభిసంధాయ యో హింసాం దంభం మాత్సర్యమేవ వా | 
సంరంభఖీ భిన్నదృగ్బానం మయి కుర్యాత్స తాపసః || 8 


భిన్నదృక్‌ = భేదదర్శనము గల, యః = ఎవడైతే, హింసామ్‌ = 
పింసను గాని, దంభమ్‌ = దంభమును గాని, మాత్సర్యం . ఏవ వో-:ఇ 
- మాత్సర్యమునే గాని, అభిసంధాయ = సంకల్పించి, సంరంభీ = కోపము 
గలవాడై. మయి = నాయందు, భావమ్‌ = భక్తిని, కుర్యాత్‌ వేయునో, సః = 
వాడు, తానుసః = తమాగుణప్రధానుడు. 


తాను పరాయి అనే భేదమే సత్యమని భావించే ఏ మానవుడు 
ఇతరులకు హింసను గాని, లేక తాను గొప్ప ధర్మాత్ముడననే బడాయిని 
గాని ఇతరుల మేలును చూడలేని తనమును గాని సంకల్పించి నాయందు 
భక్తిని చేసినచో, అట్టి కోపిష్టి తామసభక్తుడనబడును. 


విషయానభిసంధాయ యశ ఐశ్వర్యమేవ వా! 
అర్భాదావర్చయేద్యో మాం పృథగ్భావస్ప రాజసః 1 9 
విషయాన్‌ = ఇంద్రియభోగములను గాని యశః = కీర్తిని గాని 
'ఐశ్వర్యం ఏవ వా = సంపదనే గాని, అభిసంధాయ = సంకల్పించి, పృథక్‌- 
భావః = భేదమును దర్శించే, యః = ఎవడైతే, అర్బా-ఆదౌ = ప్రతిమ 
మొదలగు వాటియందు, మామ్‌ = నన్ను, అర్బయేత్‌ = పూజించునో, సః = 
ఆతడు, రాజసః = రజోగుణప్రధానుడు. 


తృతీయ స్కంధము - అధ్యాయము 29 609 


ఎవడైతే తనకు నాకు బేదమును న. ఇంద్రియభోగములు 
కీర్తి సంపద మొదలగు వాటిని పొందాలనే ఆకాంక్షతో ప్రతిమ మొదలగువా 
టియందు నన్ను ఆరాధించునో, అట్టివాడు రాజసభక్తుడనబడును. 


కర్మనిర్హారముద్దిశ్య పరస్మిన్‌ వా తదర్పణమ్‌ |! 
యజేద్యష్టవ్యమితి వా పృథగ్భావస్స సాత్త్వికః || 10 
కర్మనిర్హారమ్‌ = పాపక్షయమును గాని, వా = లేదా, పరస్మిన్‌ =పర 
మేశ్వరునియందు, తత్‌-అర్పణమ్‌ =.ఆ కర్మను అర్పించుటను గాని, 
ఉద్దిశ్య = ఉద్దేశించి, యష్టవ్యం ఇతి వా = చేయవలసిన విధి యున్నదని 
గాని, పృథక్‌-భావః = భేదభావము గలవాడు, యజేత్‌ = వేదోక్తకర్మను 
చేయునో, సః = అట్టివాడు, సాత్త్వికః = సత్త్వగుణ ప్రధానుడు. 


పాపక్తయము కొరకు గాని, లేదా కర్మను పరమేశ్వరునకు అర్చిం 
చుట కొరకు గాని, లేడా కర్మ విధించబడినది గనుక చేయవలసినదే అని 
గాని ఎవడైతే పూజాదికమును భేదభావనతో చేయునో, అట్టి భక్తుడు సాత్త్వి 
కభక్తుడనబడును. . 


మద్దుణశ్రుతిమాత్రేణ మయి సర్వగుహాశయే | 
మనోగతిరవిచ్చిన్నా యథా గంగాంభసో5ంబుధౌ ! _ 11 


లక్షణం భక్తియోగస్య నిర్గుణస్య హ్యుదాహృతమ్‌ 1 
అమైతుక్యవ్యవహితా యా భక్తిః పురుషోత్తమే 1 12 


మత్‌-గుణశ్రుతిమాత్రేణ = నా గుణములను విన్నంత మాత్రాన, 
సర్వగుహా-ఆశయే = సకలప్రాణుల బుద్ధిగుహలో సాక్షిరూపముగానుండే, 
మయి = నాయందు, గంగా-అంభసః = గంగాజలమునకు, అంబుధా 
యథా = సముద్రమునందు వఠె అవిచ్చిన్నా = వ్యవధానము లేని, మనో 
గతిః = మనస్సుయొక్క సంచారము, నిర్దుణన్య = నిర్గుణమగు, భక్తియో 
గస్య = భక్తియోగముయొక్క లక్షణమ్‌ = లక్షణమని, ఉదాహృతమ్‌ = 
చెప్పబడినది, యా = ఏ, ప్పరుషోత్తమే = పురుషోత్తముడగు శ్రీహరియంద 


610 శ్రీమద్చాగవతము 


లి, భక్తిః = భక్తి అమైోతుకీ = ఫలాభిలాష లేనిదో, అవ్యవహితా = భేదదృష్టి 
లేనిదో, 

నా గుణములను విన్నంత మాత్రాన భక్తుని మనస్సు, గంగాప్రవా 
హము సముద్రములో కలిసే తీరును సకలప్రాణుల బుద్దిగుహయందు 
సాక్షిరూపముగానుండే నాయందు నిరంతరముగా సంచరించును. భక్తునకు 
నాయందు గల ఆ ్రేమకు ఫలాభిలాష కారణము కాదు. భక్తుడు నన్ను 
తన ఆత్మకంటె అభిన్నముగా దర్శించును. అట్టి భక్తి నిర్గుణభక్తియోగ 
ముయొక్క లక్షణము. -= 


సాలోక్యస్తార్‌ష్టిసామీప్యసారూ మ్యైకత్వమవ్యుత | 
దీయమానం న గృహ్హంతి వినా మత్సేవనం జనాః | 13 


జనాః = అట్టి నిర్ధుణభక్తులు మత్‌-సేవనం వినా నా సేవను 
మినహాయించి, దీయమానమ్‌ = ఈయబడుచున్ను సాలోక్యసార్‌ష్టి సామీప్య 
సారూప్య-ఏకత్వం అపి ఉత = సాలోక్యము సార్‌ప్టి సామీప్యము సారూ 
ప్యము సాయుజ్యము అనువాటిని కూడ, న గృహ్హుంతి = స్వీకరించరు. 

నిర్గుణభక్తులు కేవలము నా సేవయందు మాత్రమే ప్రీతిని కలిగి 
యుందురు. సాలోక్యము (శ్రీహరితో ఒకే లోకమునందు ఉండుట), సార్‌ష్టి 
(శ్రీహరితో సమానమగు, ఐశ్వర్యమును కలిగియుండుట), సొమీస్యము 
(శ్రీహరికి సమీపములోనుండుట), సారూప్యము (శ్రీహరితో సమానమగు 
రూసమును కలిగియుండుట) సాయుజ్యము (శ్రీహరిలో ఐక్యమగుట) 
అనే ఫలములను ఇచ్చిననూ వారు తీసుకోరు. 


సవివ్‌ భక్తియోగాఖ్య అత్యంతిక ఉదాహృతః | 
యేనాతివ్రజ్య త్రిగుణం మద్భావాయోపపద్యతే 11 కేశ 
సః = అట్టి, భక్తియోగ-ఆఖ్యః = భక్తియోగమని ప్రసిద్ది చెందినది 


యే, ఆత్యంతికః = సర్వోత్కృష్టమగు స్థాయిని చేరినదియని, ఉదాహృతః 
= చెప్పబడినది, యేన = దేనిచే, త్రిగుణమ్‌ = త్రిగుణాత్మకమగు సంసార 


తృతీయ స్కంధము ఆ అధ్యాయము 20 611 


మును, అతిక్రమ్య = అతిక్రమించి, మత్‌-భావాయ = నాలో ఐక్యమగుటకు, 
ఉపపద్యతే = అర్హుడగునో. 

అట్టి భక్తియోగమే పరమప్పురుషార్థమని చెప్పబడినది. దాని వలన 
సాధకుడు సత్త్వరజస్తమోగుణాత్మకముగు సంసారమునుండి విముక్తుడై 
నాలో ఐక్యమగును. 


నిషేవితేనానిమిత్తేన స్వధర్మేణ మహీయసా | 
క్రియాయోగేన శస్తేన నాతిహింప్రేణ నిత్యశః || కేక్‌ ' 


మద్దిష్టదర్శనస్పర్శపూజాస్తుత్యభివందనైః ! 
భూతేషు మద్చావనయా సత్త్వేనాసంగమేన చ || 16 


మహతాం బహుమానేన దీనానామనుకంపయా | 
మైతాా చైవాత్మతుల్యేషు యమేన నియమేన చ || 17 


ఆధ్యాత్మికానుశ్రవణాన్నామసంకీర్తనాచ్చ మే! - 
ఆర్జవేనార్యసం గేన నిరహంక్రియయా తథా || 18 


మద్ధర్మణో గుజైరేతైః పరిసంశుద్ద ఆశయః | 
పురుషస్యాంజసాభ్యేతి శ్రుతమాత్రగుణం + హిమామ్‌ |! 19' 


నిషేవితేన = సేవించబడిన, అనిమిత్తేన = ఫలతృష్ట లేని, మహీ 
యసా = గొప్పదియగు, స్వధర్మేణ = నిత్య నైమిత్తిక కర్మల అనుష్టానము 
చే, నిత్యశః = ప్రతినిత్యము, శస్తేన = ప్రశంసించదగిన, నాతిహింప్రేణ = అ 
ధికమగు హింస లేని, క్రియాయోగేన = కర్మయోగముచే, మత్‌-ధిష్ట్రదర్శ 
నస్పర్శపూజాస్తుతి- -అభిపందనైః = నా మూర్తిని చూచుట స్పృశించుట 
పూజించుట స్తుతించుట మరియు నమస్కరించుటచే, భూతేషు = ప్రాణుల 
యందు, మద్చావనయా = నన్ను భావించుటచే, సత్త్వేన = థైర్యముచే, 
అసంగమేన చ = వైరాగ్యముచే. మహతామ్‌ = మహాత్ములకు, బహుమా 
నేన = ఆదరించుటచే, దీనానామ్‌ = దీనులకు, అనుకంపయా = దయను 
చూపుటచే, ఆత్మతుల్యేషు = తనతో సమానమైనవారియందు, మైతా్యా చ 


ఏవ = మైత్రిచే, యమేన_ = యమముచ్వే నియమేన = నియమముచ్చే, 
ఆధ్యాత్మిక- -అనుశ్రవణాత్‌ = _ అధ్యాత్మశాస్త్రమును నిత్యము వినుటవలన, 
మే =నా, నామసంకీర్తనాత్‌ చ = నామములను కీర్తించుట వలన, ఆర్జవేన = 
బుజుస్యభావముచే, ఆర్యసంగేన = సత్పురుషులతోడి సంగముచే, తథా 
= అదే విధముగా, నిరహంక్రియయా = అహంకారము లేకుండుటచే, మత్‌- 
ధర్మణః =నా ధర్మములను అనుష్టించే, పురుషస్య = పురుషునకు, ఏళైః = 
ఈ, గుణైః = గుణములచే, పరిసంశుద్ధః = మిక్కిలి శుద్దమైన, ఆశయః = 
మనస్సు, అంజసా = తేలికగా, శ్రుతమాత్రగుణమ్‌ = శేవలము వినబడిన 
గుణములు గల, మామ్‌ = నన్ను అభ్యేతి హి = పొందును గదా! 


సాధకుడు ్రేష్టమగు స్వధర్మమును ఫలతృష్ట లేకుండగా . అను 
స్టించవలెను. నిత్యము పువ్వులను కోయుట మొదలగువాటికంటి అధిక 
మగు హింసకు తావులేని ప్రశస్తమైన కర్షయోగముననుష్టించవలెను. నా 
మూర్తిని దర్శించి స్పృశించి పూజించి స్తుతించి నమస్కరించవలెను. సకల 
ప్రాణులయందు ఆత్మరూపముగానున్న నన్ను దర్శించవలెను. ధైర్య 
ముతో వైరాగ్యమును కలిగియుండవలెను. పెద్దలను ఆదరించవలెను. 
దీనులమై "దయను చూపవలెను. తన సాటివారితో మైత్రిని నెరపవలెను. 
అహింస, సత్యము, అస్తేయము (పరధనమును కోరకుండుట), బ్రహ్మచ 
ర్యము, అపరిగ్రహము (భోగముల వెనుక పడకుండుట) అను యమముల 
ను శౌచము (ఆంతర బాహ్యములయందు శుద్ధి, సంతుష్టి, తపస్సు, 
స్వాధ్యాయము, ఈశ్వరశరణాగతి అనే నియమములను: పాటించవలెను. 
అధ్యాత్మశాస్త్రమును శ్రవణము చేయవలెను. నా నామములను క్షీర్తించవ 
లెను. బుజుస్వభావము కలిగి సత్పురుషులతో సంగమును చేయవలెను. 
అహంకారమును విడనాడవలెను. నా ధర్మములను (భాగవతధర్మము 
లను) అనుష్టించే సాధకునకు ఈ గుణములచే మనస్సు చాల పరిశుద్ధమై, 
నా సతకషను వింటూనే తేలికగా నాయందు లగ్నమగును. 


యథా వాతరథో ఘాణమావృంక్షే గంధ ఆశయాత్‌ | 
ఏవం యోగరతం చేత ఆత్మానమవికారి యత్‌ || 20 


తృతీయ స్కంధము - అధ్యాయము 29 613 


యథా ఏ విధముగానైతే, వాతరథః = గాలిచే కొనిపోబడే, గంధః = 
గంధము, ఆశయాత్‌ = తన స్టానమునుండి, ఘ్రాణమ్‌ = ముక్కును, 
ఆవృంక్తే = పొందునో, ఏవమ్‌ = ఇదే విధముగా, యోగరతమ్‌ = భక్తియోగ 
మునందు ప్రీతిగల, అవికారి = విశుద్దమైన, యత్‌ = ఏ చేతః = మనస్సు 
గలదో అది, ఆత్మానమ్‌ = ఆత్మను పొందును. 


పరిమళము తన స్టానమునుండి గాలి ద్వారా ముక్కునకు తాకు 
ను. అదే విధముగా భక్తియోగముచే విశుద్దమైన మనస్సు తన మూలమగు 
ఆత్మను చేరును (ఆత్మయందు విలీనమగును). 


అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్టితస్సదా | 
తమవజ్ఞాయ మాం మర్త్యః కురుతే 5ర్చావిడంబనమ్‌ 11 21 


అహమ్‌ = నేను, సర్వేషు = సకలములైన, భూతేషు = ప్రాణుల 
యందు,.సదా = నిత్యము, భూత-ఆత్మా = ప్రాణులకు ఆత్మవనై, అవస్టితః = 
నిలిచియున్నాను, తమ్‌ = అట్టి, మామ్‌ = నన్ను, అవజ్ఞాయ = తిరస్కరించి, 
మర్త్యః = మానవుడు, అర్భావిడంబనమ్‌ = పూజ అనే అస స 
కురుతే = చేయుచున్నాడు. 


నేను సకలప్రాణులలో నిత్యము ఆత్మరూపుడనై నిలిచియున్నాను. 
అట్టి నన్ను కాదని త్రోసిపుచ్చి ఎవడైతే ప్రతిమయందు నన్ను పూజించునో, 
ఆ పూజ అసహాస్యము, మోసము తక్క మరియొకటి కాదు. 


యో మాం సర్వేషు భూతేషు సంతమాత్మానమీశ్వరమ్‌ | 
హిత్వార్బాం భజతే మౌఢ్యాదృస్మ న్యేవ జుహోతిసః 1|| 22 
యః = ఎవడైతే, సర్వేషు = సకలములైన, భూతేషు = ప్రాణుల 

యందు, ఆత్మానమ్‌ = ఆత్మరూపునిగా, ర = అంతర్యామిగా, 
సంతమ్‌ = = ఉన్ను మామ్‌ =నన్ను, ననన = ఉపేక్షించి, అర్బామ్‌ = ప్రతిమ 
ను, భజతే = సేవించుచున్నాడో, సః = అట్టివాడు, మౌఢ్యాత్‌ = మూర్ధ 
త్వము, వలన, భస్మని ఏవ = బూడిదయందు “మాత్రమే, జుహోతి = హోమ 
మును చేయుచున్నాడు. . 


614 శ్రీమద్చాగవతము 


నేను సకలప్రాణులలో జూన 2 దేహేంద్రియాదు 
లను నియమించుచున్నాను. అట్టి నన్ను ఉపేక్ష చేసి ప్రతిమను నూత్రమే 
సేవించువాడు చేసే పూజ బూడిదలో చేసేన హోమము వంటిది మాత్రమే. 


ద్యిషతః పరకాయే మాం మానినో భిన్నదర్శినః | 
భూతేషు బద్ధవైరస్య న మనశ్శాంతిమృచ్చతి [1] 23 
పరకాయే = ఇతరప్రాణుల దేహమునందున్ను మామ్‌ = నన్ను 
ద్విషతః = ద్వేషించునట్టియు, మానినః = గర్వము కలిగినట్టియు, భిన్నద 
ర్భినః = భేదమును దర్శించునట్టియు, భూతేషు = ప్రతుల వమ బద్దవై 
రస్య = దృఢమగు వైరము గలవానికి, మనః = మనస్సు, సౌంతిమ్‌ = శాంతి 
ని, న బుచ్చతి = పొందదు. ॥ 


భేదమే యథార్ధమని భావించి గర్వి మై ఇతరప్రాణులయందు వైర 
మును బూని ద్వేషించు వ్యక్తి ఆ ప్రాణుల దేహములయందు ఆత్మరూప్పు 
డనై యున్న నన్నే ద్వేషించుచున్నాడు. వానికి మనశ్శాంతి లభించదు. 


అహముచ్చావైర్దు వ్యైః క్రియయోత్పన్నయానమే 
నైవ తు ష్యే5ర్చితోంర్బ్చాయాం భూతగ్రామావమానినః || 24 


అనమఘే = ఓ పుణ్యాత్మురాలా! ఉచ్చావవైః = అనేకప్రకారములైన, 
దవ్వైః = పదార్దములచే, ఉత్పన్నయా = సంపాదించబడిన, క్రియయాో = 
విధివిధానముచే, అర్భాయామ్‌ = మూర్తియందు, అర్భితః = పూజించబడి 
న నేను, భూతగ్రావ-అవమానినః = ప్రాణిసమూహములను అవనూనించు 
వానికి న ఏవ తుష్యే = సంతోషించను. 


ఒకడు అనేకవిధముల సామగ్రితో విధివిధానముగా నన్ను మూర్తి 
యందు ఆరాధించవచ్చును. కాని ఆతడు ప్రాణిసమూహమును అవమా 
నించువాడైనచో, ఆ పూజ ఎంత గొప్పదైనా, నన్ను సంతోషపెట్టదు. 


అర్భాదావర్చయేత్తావదీశ్వరం మాం స్వకర్మకృత్‌ | 
యావన్న వేద స్వహృది సర్వభూతేష్వవస్థితమ్‌ 1 _ 25 


లృపయ, న్కంధవన అధ్యాయ మై 26 615 


స్వకర్మకృత్‌ = స్వధర్మముననుష్టించు మానవుడు, యావత్‌ = 
ఎంతవరకైతే, స్వహృది = తన హృదయమునందు, సర్వభూతేషు = సకల 
ప్రాణులయందు, అవస్థితమ్‌ = నిలిచియున్న ఈశ్వరమ్‌ = ఈశ్వరుడనగు, 
మామ్‌ =నన్నుున వేడ = తెలియడో, తావత్‌ = అంతవరకు, అర్భా-ఆదౌ = 
మూర్తి మొదలగువాటియందు, అర్భయేత్‌ = పూజించవలెను. 


మానవుడు తన కర్తవ్యమును చేస్తూ తన హృదయములో సకల 
ప్రాణులలో ఈశ్వరుడనగు ననే నిలిచియున్నాననే సత్యమును గురి )చనం 
తవరకు మూర్తి మొదలగు వాటియందు నన్ను పూజించవలెను. 


ఆత్మనశ్చ పరస్యాపి యః కరోత్యంతరోదరమ్‌ | 

తస్య భిన్నదృశో మృత్యుర్విదధే భయముల్చ్బణవ్‌ 1 26 

యః = ఎవడైతే, ఆత్మనః = తనకు, పరస్య అపి = ఇతరునకు (పర 
మాత్మకు) కూడ, అంతరా = భేదమును, అరం ఉత్‌ = అల్బమైననూ, 
కరోతి = చేయునో, భిన్నదృశః = భేదమును దర్శించే, తస్య = వానికి, 
మృత్యుః = మృత్యురూపుడనగు నేను, అల్టణమ్‌ = న. భయమ్‌ న 
భయమును, విదధే = కలిగించెదను. 


భేదమును దర్శించే స్వభావము గల వ్యక్తి తనకు ఇతరులకు 
మధ్యలో, తనకు పరమాత్మకు మధ్యలో భేదమును చూచును. అ విధ 
ముగా అల్బమైననూ భేదమును భావన చేయువానికి మృత్యురూపుడనగు 
నేను తీవ్రమగు భయమును కలిగించెదను. 


అథ మాం సర్వభూతేషు భూతాత్మానం కృతాలయమ్‌ |! 
అర్హయేద్దానమానాభ్యాం మైతాఖ్యభిన్నేన చక్షుషా || 27 


అథ = కావున, సర్వభూతేషు = సకలప్రాణులయందు, కృత-ఆల 
యమ్‌ = చేయబడిన నివాసము కలిగినట్టియు, భూత-ఆత్మానమ్‌ = ప్రాణు 
ల ఆత్మనైను మామ్‌ = నన్ను దానమానాభ్యామ్‌ = దానముచే మరియు 
సత్కారముచే, మైతా్యా = స్నేహభావముతో, అభిన్నేన = వేదము లేని, 
చక్షుషా = దర్భ్శనముతో, అర్హయేత్‌ = పూజించవలెను. 


616 శ్రీమద్భాగవతము 


నేను సకలప్రాణులలో  ఆత్మరూపముగా నివసించియున్నాను. 
కావున భక్తుడు సకలప్రాణులయందు సమదృష్టిని కలిగియుండవలను. తన 
కంటె గొప్పవారిని సత్కరించవలెను. తనకంటె తక్కువ 'వారికి దానమును 
చేయవలెను. తనతో సమానమైన వారితో మైత్రిని నెరపవలెను. ఇట్లు చేసిన 
చో, అది నన్ను పూజించినట్లే యగును. 


జీవాః (శ్రేస్టా హ్యజీవానాం తతః ప్రాణభృతశ్శుభే | క 
తతస్పచిత్తాః ప్రవరాస్తత శ్చేంద్రియవృత్తయః | 1 28 
శుభే = ఓ శుభస్వరూపురాలా!, అజీవానోమ్‌ = ప్రాణము లేనివాటి 
కంటె, జీవాః = ప్రాణముగలనవి, (్రేస్టాః = శ్రేష్టమైనవి, తతః = వాటికంటె, 
ప్రాణభృతః = శ్వాస గలవి, తతః = వాటికంటె, సచిత్తాః = జ్ఞానము గలవి, 
ప్రవరాః = గొప్పవి, తతః చ = వాటికంటె కూడ, ఇంద్రియవృత్తయః = ఇంద్రి' 
యముల వ్యాపారము గలవి. 


ఓ శుభస్వరూప్పురాలా! ప్రాణము లేనివాటికంటె ప్రాణము గల 
చెట్లు మొదలగునవి గొప్పవి. వాటికంటె ఉచ్చ్వాసనిశ్య్వాస గల జంతు 
వులు గొప్పవి. వాటికంటె మనస్సు గలవి గొప్పవి. వాటికంటె ఇంద్రియవ్యా 
పాఠములు గలవి గొప్పవి. 


తత్రాపి స్పర, సవేదిభ్యః ప్రవరా రసవేదినః |! 
తేభ్యో గంధవిదః ్రేస్టాస్తతశ్శబ్దవిదో వరాః || 29 


తత్ర అపి = వాటియందు కూడ, స్పర్శవేదిభ్యః = స్పర్శజ్ఞానము 
గలవాటికంటె రసవేదినః = రుచిని తెలుసుకునే ప్రాణులు, ప్రవరాః = గొప్ప 
వి, తేభ్యః = వాటికంటె, గంధవిదః = గంధమును తెలుసుకునే ప్రాణులు, 
శేస్టాః = గొప్పవి, తతః = వాటికంటె, శబ్దవిదః = శబ్దమును తెలుసుకునేవి, 
వరాః = గొప్పవి. 

ఇంద్రియవ్యాపారములు గల ప్రాణులలో కేవలము స్పర్శజ్ఞా 
నము మాత్రమే గల చెట్ల కంటె రసమును కూడ గ్రహించే చేపలు మొదల 
గునవి గొప్పవి. వాటికంటె గంధమును కూడ గ్రహించే తుమ్మెద మొదల 


తృతీయ స్కంధము - అధ్యాయము 29 617 


గునవి గొప్పవి. వాటికంటె శబ్దమును కూడ గ్రహించే పాములు మొదలగు 
నవి గొప్పవి. - 


రూపభేదవిదస్తత్ర తతశ్చోభయతోదతః | 
తేషాం బహుపదాః (గేష్టాశ్చతుష్పాదస్తతో ద్విపాత్‌ | 30 
తత్ర = వాటికంటె, రూపభేదవిదః = రూపములోని తేడాలన. తెలు 
సుకునేవి, తతః = వాటికంటె, ఉభయతః-దతః = క్రింద మనకూ : దంత 
ములు గలవి, తేషామ్‌ = పాదములు లేనివాటికంటె బహుపదాః అనేకపా 
దములు: గలవి, ్రేష్టాః = గొప్పవి, తతః = వాటికంటి, చత స్పాదః = 
నాలుగు పాదములు గలది, తతః = దానికంటె, ద్విపాల = '౮ండు పాద 
ములు గల మానవుడు. - 


వాటికంటె రూసపభేదమును కూడ గుర్తింబే కాకులు మొదలగునవి 
గొప్పవి. వాటికంటె క్రింద మైన కూడ దంతములు గల కోతులు మొదలగు 
నవి గొప్పవి. పాదములు లేని సర్పము మొదలగు ప్రాణులకంటె అనేకపా 
దములు గల తుమ్మెద మొదలగునవి గొప్పవి. వాటికంటె నాలుగు పాద 
ములు గల పశువులు, వాటికంటి రెండు పాదములు గల మానవుడు 
గొప్పవారు. 


తతో వర్దాశ్చ చత్వారస్తేషాం బ్రాహ్మణ ఉత్తమః | 
బ్రాహ్మణేష్వపి వేదజ్ఞో హ్యర్థజ్జో 5భ్యధికస్తతః 1 | 31 


తతః = ఆ మానవులలో, చత్వారః = నాలుగు, వర్దాః = వర్ణములు, 
తేషామ్‌ = వారిలో, బ్రాహ్మణః = బ్రాహ్మణుడు, ఉత్తమః = గొప్పవాడు, 
బాహ్మణేషు అపి = బ్రాహ్మ్శాణులయందు కూడ, వేదజ్ఞః = వేదమునెరింగిన _ 
వాడు, తతః = వానికంటె. అర్థజ్ఞః జ ర తెలిసినవాడు, అభ్యధికః - న 
చాల గొప్ప. = 

మానవులలో నాలుగు వర్దములు గొప్పవి. వారిలో బ్రాహ్మణుడు 


గేష్టుడు. బ్రాహ్మణులలో కూడ వేదమునెరింగినవాడు గొప్ప. వేదార్థము 
తెలిసినవాడు వానికంటె గొప్ప. + 


618 శ్రీమద్భాగవతము 


అర్ధజ్ఞాత్సంశయచ్చేత్తా తతః (గ్రేయాన్‌ స్వకర్మకృత్‌ | 
ముక్తసంగస్తతో భూయానదోగ్జా ధర్మమాత్మనః | 32 


అర్ధజ్ఞాత్‌ = అర్ధము తాలిసినవానికంటె, సంశయచ్చేత్తా = సంశయ 
మును తీర్చువాడు, తతః = వానికంటె, స్వకర్మకృత్‌ = తన ధర్మమునను 
స్టించువాడు, గ్రేయాన్‌ = గొప్పవాడు, తతః = వానికంటె ఆత్మనః = తన, 
ధర్మమ్‌ = ధర్మమును, అదోగ్జా = పీతుకని, ముక్తసంగః = విడువబడిన 
సంసారాసక్తి గలవాడు, భూయాన్‌ = = గొప్పవాడు. 


కేవలము. వేదార్థము తెలిసినవానికంటె దానిలోని సంశయము 
లను తీర్చువాడు గొప్ప. వానికంటె వేదము చెప్పిన విధముగా స్వధర్మ 
మునాచరించువాడు గొప్ప. వానికంటి తన ధర్మమును నిష్కామముగా 
ఆచరిస్తూ సంసారమునందు ఆసక్తిని విడిచినవాడు గొప్పవాడు. 


తస్మాన్మయ్యర్చితా శేష క్రియార్ధాత్మా నిరంతరః |! 
మయ్యర్పితాత్మనః పుంసో మయి సన్న్యస్తకర్మణః | 
న పశ్యామి పరం భూతమకర్తుస్పమదర్శనాత్‌ 1! "= 33 


తస్మాత్‌ = వానికంటె, మయి = నాయందు, అర్పిత-అశేషక్రియా 
-అర్థ-ఆత్మా = సమర్పించబడిన సకలకర్మలు కర్మఫలములు దేహాదిసం 
ఘాతము గల, నిరంతరః = భేదభావము లేనివాడు, మయి = నాయందు, 
అర్చిత-ఆత్మనః = సమర్పించబడిన బుద్ది గలిగినట్టియు, మయి =నాయం 
దుః సన్న్యస్తకర్మణః = సమర్పించబడిన కర్మలు గలిగినట్టియు, అకర్తుః = 
కర్త కానట్టియు, సమదర్శనాత్‌ = = సమదృష్టి గల, పుంసః = మానవృనికంటె, 
పరమ్‌ = "గొప్ప భూతమ్‌ = ప్రాణిని, న పశ్యామి = నేను కనుటలేదు. 


అట్టి ముక్తసంగునికంటె నాయందే అన్ని కర్మలను వాటి ఫలము 
లను మాత్రమే గాక దేహాది సంఘాతమును కూడ సమర్పించి నాతో అభే 
దమును దర్శించే జ్ఞాని గొప్పవాడు. జ్ఞాని నాయందు తన బుద్దిని, కర్మ 
లను సమర్పించి, "తాను అకర్తృ- ఆత్మస్వరూప్పుడై సర్వత్ర, ఈశ్వరుని 
దర్శిస్తూ ఉండును. ఈ సృష్టిలో జ్ఞానికంటె గొప్ప ప్రాణి నాకు కానరాదు. 


తృతీయ స్కంధము - అధ్యాయము 29 619 


మనఫైతాని భూతాని ప్రణమేదృహు మానయన్‌ | 
ఈశ్వరో జీవకలయా ప్రవిష్టో భగవానితి || పెడ 





ఈశ్వరః = సర్వశాసకుడగు, భగవాన్‌ = శ్రీహరి భగవానుడు, జీవక 
లయా = జీవరూపముగా, ప్రవిష్టః = ప్రవేశించినాడు, ఇతి = ఈ హేతువుచే, 
ఏతాని = ఈ, భూతాని = ప్రాణులను, బహు = అధికముగా, మానయన్‌ = 
ఆదరించువాడై. మనసా = మనస్సుతో, ప్రణమేత్‌ = ప్రణమిల్లవలెను. 


సర్వేశ్వరుడగు శ్రీహరి భగవానుడే ఈ ప్రాణులలో జీవరూప 
ముగా ప్రవేశించి యున్నాడు. కావున, భక్తుడు సకలప్రాణులను అధికముగా 
ఆదరిస్తూ మనస్సులో వాటికి నమస్కరించవలెను. 


. భక్తియోగశ్చ యోగశ్చ మయా మానవ్యుదీరితః | 
యయోరేకతరేళైవ పురుషః పురుషం వ్రజేత్‌ || వై5్‌ 


మానవి = ఓ మనుప్పుత్రీ! మయా = నాచే, భక్తియోగః = భక్తియోగ 
ము, యోగః చ = అష్టాంగయోగము కూడ, ఉదీరితః = చెప్పబడినది. 
యయోః = ఏ రెండింటిలో, ఏకతరేణ ఏవ = ఏదో ఒకదానిచే మాత్రమే, 
పురుషః = మానవుడు, పురుషమ్‌ = పరమేశ్వరుని, వ్రజేత్‌ = పొందును. 


ఓ మనుప్పుత్రీ! నేను నీకు భక్తియోగమును, అష్టాంగయోగమును 
కూడ చెప్పితిని. సాధకుడు ఈ రెండింటిలో ఏ ఒక్కదానిని సాధన చేసినా, 
ఆ పరమప్పురుషుని పొందును. 


ఏతద్బగవతో రూపం బ్రహ్మణః పరమాత్మనః | 
పరం ప్రధానం పురుషం దైవం కర్మవిచేష్టితమ్‌ || 36 


ఏతత్‌ = ఇది, భగవతః = భగవంతుడైనట్టియు, బ్రహ్మణః = పర 
బ్రహ్మ అయినట్టియు, పరమాత్మనః = పరమాత్మయొక్క రూపమ్‌ = రూప 
ము ప్రధానమ్‌ = ప్రకృతి, పరమ్‌ = దానికి అతీతనుగు, పురుషమ్‌ = పురు 
షుడు, కర్మవిచేష్టితమ్‌ = కర్మల వివిధరూపములకు ఆశ్రయమగు, దైవమ్‌ 
= అదృష్టము. 


620 శ్రీమద్భాగవతము 





ప్రకృతి, దానికి అతీతుడగు పురుషుడు, జీవుని కర్మల ఫలమునకు 
ఆశ్రయమగు అదృష్టరూపమగు దైపము అనునవి పరబ్రహ్మ న్యా 
భగవానుని రూపములే. 


- రూపభేదాస్పదం దివ్యం కాల ఇత్యభిధీయతే . 
భూతానాం మహదాదీనాం యతో భిన్నదృశాం భయమ్‌! |37 


రూపభేద-ఆస్పదమ్‌ = విభిన్నరూపములకు కారణమగు, దివ్యమ్‌ 
= భగవానుని అద్భ్బుతప్రభావము, కాలః = కాలము, ఇతి = అని, అఖిదీ 
యతే = చెప్పబడుచున్నది. యతః = దేనివలన, మహత్‌-ఆదీనామ్‌ = 
మహత్తు మొదలగు తత్త్యముల అభిమాని దేవతలకు, భిన్నదృశామ్‌ = లేద 
దృష్టిగలు భూతానామ్‌ = ప్రాణులకు, భయమ్‌ = భయము గలదో. 


భగవానుని మాయాశక్తి విభిన్నరూపములు గల ఈ విశ్వముగా 
ఉదయించుటకు కారణమైన భగవానుని అద్భుతప్రభావమునకే కాలమని 
పేరు. మహత్తు మొదలగు తత్త్వముల అభిమాని దేవతలతో సహా భేదదృ 
ష్టెగల ప్రాణులు ఈ కాలమునకు భయపడుచుందురు. 


యో5ంతః ప్రవిశ్య భూతాని భూత్రైరత్త్యఖిలాశ్రయః | 
స విష్ణ్వాభ్యోకధియజ్ఞోంసా కాలః కలయతాం ప్రభుః || 38 


అభిల-ఆశ్రయః = సర్వమునకు ఆశయమగు, యః = ఏ కాలము, 
ఘాతాని = ప్రాణులను, అంతః = లోపల, ప్రవిశ్య = ప్రవేశించి, భూతైః 
మాతములచే, అత్తి = భక్తించునో, సః = అట్టి, అసౌ = ఈ, తతా 
౩గత్తును శాసించే | బ్రహ్మాదులకు కూఢు ప్రభుః = శౌసకమగు, కాలః = కాల 
క్స్‌ అధియజ్ఞః = యజ్ఞముల ఫలమును ఇచ్చే, విష్ణు-ఆఖ్యః = విష్ణువు అన 
)డువాడు. 


సర్వమునకు ఆశ్రయమగు కాలమే ప్రాణుల లోపల ప్రవేశించి 
౦చభూతముల ద్వారానే వాటిని నశింపజేయును. జగత్తును శాసించే 
)హ్మాదులను కూడ కాలము శాసించును. ఆ కాలము యజ్ఞఫలదాత 
పేగు విష్ణువే అని చెప్పబడినది. 


తృతీయ స్కంధము - అధ్యాయము 29” 621 


న చాస్య కశ్చిద్దయితో న ద్వేష్యో న చ బాంధవః | 
ఆవిశత్యప్రమత్తో 5సౌ ప్రమత్తం జనమంతకృత్‌ || 3ం 


అస్య = ఈ కాలమునకు, కశ్చిత్‌ = ఒకడు, న. = ప్రియమైన 
వాడు, న = కాదు, ద్వేష్యః = ద్వేషించబడేవాడు, న = లేడు, బాంధవః చ 
= బంధువు కూడ న = లేడు, అంతకృత్‌ = నశింపజేసే, అప్రమత్తః = 
నిత్యము “జాగరూకముగానుండే, అసౌ = ఈ కాలము, ప్రమత్తమ్‌ = భోగ 
ములలో మునిగి ఒళ్లు మరిచియున్ను జనమ్‌ = జనుని, ఆవిశతి = క్‌ 
చుచున్నది. 


ఈ కాలమునకు ఒకడు ప్రియుడని గాని, మరియొకడు శత్రువని 
గాని లేరు. దానికి బంధువులు కూడ లేరు. అది అందరినీ సంహరించును. 
సర్వమును నశింపజేసే ఈ కాలము నిత్యము జాగరూకమై యుండును. 
ఈ కాలము భోగములలో మునిగి ఒళ్లు మరిచియున్న జనుని ప్రవేశించి 
నశింపజేయును. 


యద్భృయాద్వాతి వాతో5యం సూర్యస్తపతి యదృయాత్‌ | 
యదృయాద్వర్షతే దేవో భగణో భాతి యదృయాత్‌ [11 40 


అయమ్‌ = ఈ, వాతః = గాలి" యత్‌-భయాత్‌ = ఏ కాలము 
యొక్క భయము వలన, వాతి = వీచుచున్నదో, సూర్యః = సూర్యుడు, 
యత్‌-భయాత్‌ = దేని భయము వలన, తపతి = తపించుచున్నాడో, యత్‌- 
భయాత్‌ = దేని భయము వలన, దేవః = ఇంద్రుడు, వర్షతే = వర్షించుచు 
న్నాడో, యత్‌-భయాత్‌ = దేని భయము వలన, భగణః = నక్షత్రసమూహ 
ము, భాతి = ప్రకాశించుచున్నదో. 


కాలరూప్పుడగు భగవానుని భయము వలననే గాలి వీచుచున్నది; 
సూర్యుడు ఎండలు కాయుచున్నాడు; ఇంద్రుడు వర్షించుచున్నాడు; నక్షత్ర 
ములు ప్రకాశించుచున్నవి. 
యద్వనస్పతయో భీతా 'లతాశ్చాషధిభిస్సహ | 
స్వే స్వే కాలేంభిగృప్పూంతి పుష్పాణి చ ఫలానిచ |! 41 


622 శ్రీమద్భాగవతము 


వనస్పతయః = చెట్లు, లతాః = తీగలు, ఓషధిభిః సహ = మొక్క 
లతో సహా, యత్‌ = దేనివలన, భీతాః = భయపడినవై స్వే స్వే = తమ 
తమ, కాలే = కాలమునందు, పుష్పాణి = పుష్పములను, ఫలాని చ = 
పండ్లను కూడ, అభిగృహ్హంతి = ప్రకటించుచున్నవో. 

చెట్లు, మొక్కలు, తీగలు కాలమునకు భయపడి తను తమ సమ 
యము వచ్చినప్పుడు పువ్వులను, పండ్లను అవిర్భవింప జేయుచున్నవి. 


స్రవంతి సరితో భీతా నోత్సర్పత్యుదధిర్యతః | 
అగ్నిరింధే సగిరిభిర్బూర్న మజ్ఞతి యదృయాత్‌ [] తై 


యతః = దేనివలన, భీతాః = భయపడిన, సరితః = నదులు, 
స్రవంతి = ప్రవహించుచున్నవో, ఉదధిః = సముద్రము, న ఉత్సర్పతి = చెలి 
యతికట్టన్లు దాటుట లేదో, అగ్నిః = అగ్ని ఇంధే = మండుచున్నదో, యత్‌- 
భయాత్‌ = దేని' భయము వలన, సగిరిభిః = పర్వతములతో కూడిన, భూః 
= భూమి, న మజ్జతి = మునిగిపోవుట లేదో, 


కాలమునకు భయపడి నదులు ప్రవహించుచున్నవి; సముద్రము 
చెలియలికట్టను దాటకున్నది; అగ్ని మండుచున్నది; పర్వతములతో 
కూడిన భూమి నీటిలో మునిగిపోకుండ నున్నది. 


నభో దదాతి శ్వసతాం పదం యన్నియమాదదః | 
. లోకం స్వదేహం తనుతే మహాన్‌ సప్తభిరావృతమ్‌ || 43 


యత్‌-నియమాత్‌ = ఏ కాలముయొక్క నియమము వలన, అదః 
= ఈ, నభః = ఆకాశము, శ్వసతామ్‌ = ప్రాణులకు, పదమ్‌ = స్టానమును, 
దదాతి = ఇచ్చుచున్నదో, మహాన్‌ = మహత్తత్త్యము, స్వదేహమ్‌ = తన 
దేహమును, సప్పభిః = ఏడు తత్త్వములచే చుట్టువారబడియున్ను లోకమ్‌ = 
బ్రహ్మాండముగా, తనుతే = విస్తరించుచున్నదో, 


కాలముయొక్క ఆజ్ఞకు లోబడి ఈ ఆకాశము ప్రాణులకు స్థానము 
నొసగుచున్నది. అటులనే, మహత్తత్త్యము కాలమునకు వశవర్తిమొ. అహం 


తృతీయ స్కంధము - అధ్యాయము 29 623 


కారరూసమైన తన శరీరమును ఏడు ఆవరణలతో కూడిన బ్రహ్మాండము 
రూపములో విస్తరించుచున్నది. 


గుణాభిమానినో దేవాస్పర్గాదిష్వస్య యదృయాత్‌ | 
వర్తంతేవనుయుగం యేషాం వశ ఏతచ్చరాచరమ్‌ || 44 


యత్‌-భయాత్‌ = ఏ కాలము వలని భయము వలన, గుణ-అఖి 
మానినః = రజస్పత్త్వతమోగుణముల అభిమానులగు, దేవాః = బ్రహ్మవిష్ణు 
రుద్రులు, అనుయుగమ్‌ = ప్రతికల్పమునందు, అస్య = ఈ జగత్తుయొక్క, 
సర్గ-ఆదిషు = సృష్టిస్టి సిసి తిలయములయందు, వర్తంతే = ప్రవర్తిల్లుచున్నారో, 
ఏతత్‌ = ఈం చర- అచరమ్‌ = = స్థావరజంగమాత్మకమగు జగత్తు, యేషామ్‌ = 
ఎవరి, వశే = వశములోనున్నదో. 


కాలమునకు భయపడియే రజస్సత్త్వతమోగుణముల అభిమాను 
లగు బ్రహ్మవిష్టురుద్రులు ప్రతి కల్పమునందు క్రమముగా ఈ జగత్తు 
యొక్క సృష్టిస్టితిలయములనే కార్యములయందు. ప్రవర్తిల్లుచున్నారు. 
స్థావరజంగమాత్మకముగు ఈ జగత్తు ఆ దేవతల వశములోనున్నది. 


సోోనంతోంంతకరః కాలో 5నాదిరాదికృదవ్యయః | 
జనం జనేన జనయన్మారయన్మృత్యునాంతకమ్‌ |! శే 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే 
ఏకోనత్రింశోధ్యాయః || 


అనంతః = అంతము లేనిది, అంతకరః = సర్వమును అంతము 
చేయునది. అనాదిః = అది లేనిది, ఆదికృత్‌ = సర్వమునకు ఆరంభమును 
కలిగించునది, అవ్యయః = వికారములు లేనిది అగు సః = అట్టి కాలః = 
కాలము, జనమ్‌ = జనుని, జనేన = జనుని ద్వారా, జనయన్‌ = పుట్టించున 
దై. మృత్యునా = మృత్యువుచే, అంతకమ్‌ = చంపుదానిని కూడ, మార 
యన్‌ = చంపించునది. 


624 శ్రీమద్భాగవతము 


సర్వమునకు అంతమును కలిగించు ఈ కాలము స్వయముగా 
అంతము లేనిది. సర్వమునకు జన్మనిచ్చే ఈ కాలము స్వయముగా ఆది 
లేనిది. కాలమునకు వృద్ధి, హ్రైసము మొదలగు వికారములు లేవు. అది 
తండ్రి మొదలగు జనునిచే పుత్రుడు మొదలగు జనునకు జన్మనిప్పించు 
ను. మృత్యువు ద్వారా అది ఇతరులను చంే పెద్దపులి మొదలగు వాటికి, 
యమధర్మరాజునకు కూడ మరణమునిప్పించును. 

శ్రీమద్భాగవత- మహాపురాణములోని మూడప స్కంధములో 
ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (29). 


సలం సులి బ్లు 


అథ త్రింశోరధ్యాయః 
దేహాభిమానులగు జీవుల అధోగతిని వర్ణించుట 


కపిల ఉవాచ |! 
తమ్మైతస్య జనో నూనం నాయం వేదోరువిక్రమమ్‌ | 
కాల్నుమానోుపి బలినో వాయోరివ ఘనావలిః || 


" కపిలః = కపిల భగవానుడు, ఉవాచ = పలికెను, అయవ్‌ం = ఈ, 
జనః = మానవుడు, కాల్యమానః అపి = గిరగిర త్రిప్పి పీడించబడుచున్న 
నూ, తస్య = అట్టి, ఏతస్య = ఈ కాలముయొక్కు ఉరువిక్రమమ్‌ = గొప్ప 
ప్రభావమును, ఘన-ఆవలిః = మేఘపంక్తి, బలినః = బలవంతముగు, 
వాయోః ఇవ = వాయువుయొక్క వలె, న వేద = తెలియకున్నాడు, 
నూనమ్‌ = నిశ్చయము. 

బలమగు వాయువు మేఘపంక్ష్తిని ఎగరగొట్టును. "ఆ మేఘుపంక్తికి 
వాయువుయొక్క ప్రభావము తెలియదు. అదే విధముగా ఈ కాలము జీ 
వుని సంసారములో గిరగిర త్రిప్పి పీడించును. కాని, జీవుడు దాని . 
ప్రభావమును తెలియజాలడు. ఇది నిశ్చయము. - 


యం యమర్హముపాదత్తే దుఃఖేన సుఖహేతవెే |! 
తం తం ధునోతి భగవాన్‌ పుమాన్‌ శోచతి యత్కృతే 1! 2 


“పుమాన్‌ = మానవుడు, సుఖహేతవే = సుఖము కొరకై దుఃఖేన = 
కష్టముచేే యం యమ్‌ = ఏయే, అర్ధమ్‌ = వస్తువును, ఉపాదత్తే = సంపా 
దించునో; భగవాన్‌ = కాలరూపములోనున్న దై దైవము: తం తమ్‌ = ఆయా 
వస్తువును, ధునోతి = వినాశము చేయును యత్‌- -కృతే = దేని కొరకై 
గోచతి జ్‌ శోకించునో. ల్ల 


626 శ్రీమద్భాగవతము 





మానవుడు సుఖమును పొందాలనే ఆశతో కష్టపడి ఏయే వస్తువు 
లను సంపాదించునో, వాటినన్నింటినీ కాలరూసములోని దైవము తుడిచిపె 
ట్టును. దాని వలన, ఆ మానవునకు దుఃఖమే మిగులును. 


యదధ్రువస్య దేహస్య సాొనుబంధస్య దుర్మతిః | 
ధ్రువాణి మన్యతే మోహాదృహక్షేత్రవసూని చ || 3 
యత్‌ = ఏలయనగా, దుర్మతిః = మందమతియగు జీవుడు, స-అ 
నుబంధస్య = సంబంధులతో గూడిన, అధ్రువస్య = అశాశ్వతమైన, దేహస్య 
= దేహమునకు సంబంధించిన, గృహక్షేత్రవసూని చ = ఇల్లు పొలము 
ధనము మొదలగువాటిని, మోహాత్‌ = అజ్ఞానము వలన, ధ్రువాణి = శాశ్వత 
ములుగా, మన్యతే = భావించుచున్నాడో. 


మందమతియగు జీవుడు ఇట్లు దుఃఖించుటకు కారణమేమనగా, 
అనిత్యమగు దేహమును, దానికి సంబంధించిన ఇల్లు పొలము. ధనము 
మొదలగు వాటిని అజ్ఞానముచే నిత్యములని భావించుచున్నాడు. 


జంతుర్వై భవ న్‌ యాం యాం యోనిమనువ్రజేత్‌ | | 
తస్యాం తస్యాం స స లభతే నిర్కృతిం న విరజ్యతే [| ద్శే 


ఏతస్మిన్‌ = ఈ, భవే= సంసారమునందు, సః = అట్టి, జంతుః వై = 
జీవుడు, యాం యామ్‌ = ఏయే, యోనిమ్‌ = జన్మను, అనువ్రజేత్‌ = 
పొందునో, తస్యాం తస్యామ్‌ = ఆయా యోనియందు, నిర్వృతిమ్‌ = సుఖ 
మును, లభతే = పొందుచున్నాడు, న విరజ్యతే = విరక్తిని పొందుట లేదు. 


ఈ సంసారములో జీవుడు మనుష్యపశుదేవాది యోనులలో దేని 
యందు జన్మించిననూ, దానిని సుఖప్రాయముగా భావించి విరక్తిని 
పొందుట లేదు. 


స 


నరకస్టోపి దేహం వైన పుమాంస్త్యక్తుమిచృతి | 
నారక్యాం నిర్చృతౌ సత్యాం దేవమాయావిమోహితః || 5 


తృతీయ స్కంధము - అధ్యాయము 30 627 





దేవమాయావిమోహితః = శ్రీహరియొక్క మాయచే అధికముగా 
మోహింపజేయబడిన, ప్పమాన్‌ = జీవుడు, నరకస్టః అపి = తం. 
వాడే అయిననూ, నారక్యామ్‌ = నరకమునందు కలిగే, నిర్చృతొ = సుఖ 
ము, సత్యామ్‌ = ఉంటూ ఉండగా, దేహమ్‌ = దేహమును, త్యక్తుమ్‌ = విడు 
చుటకు, న వై ఇచ్చతి = సుతరాము ఇష్టపడడు. 


జీవుడు శ్రీహరియొక్క మాయచే విశేషముగా మోహమును 
పొందియున్నాడు. అట్టి జీవుడు. నరకమునందున్ననూ, అక్కడ లభించే 
అల్పసుఖమును మరిగి, ఆ దేహమును కూడ విడుచుటకు ఇష్టపడడు. 


ఆఅత్మజాయాసుతాగారపశుద్రవిణబంధుషు | 
నిరూఢమూలహృదయ ఆత్మానం బహు మన్యతే! 6 


ఆత్మజాయాసుత-అగారపశుద్రవిణజబంధుషు = దేహము భార్య 
సంతానము ఇల్లు పశువులు ధనము బంధువులు అనువాటియందు, నిరూ 
ఢమూలహృదయః = పుట్టే కోరికలు గల (గట్టిగా లగ్నమైన) హృదయము 
గలవాడై, ఆత్మానమ్‌ = తనను, బహు = గొప్పగా, మన్యతే = తలంచును. 


మానవుడు దేహము, భార్య, సంతానము, ఇల్లు, డబ్బు, బంధు 
వులు మొదలగువాటిమై గట్టిగా లగ్నమైన హృదయమునందు అనేకము 
లగు మనోరథములను కలిగి, తాను గొప్పవాడినని తలపోయుచుండును. 


, సందహ్యమానసర్వాంగ ఏషాముద్వహనాధినా ! 
_ కరోత్యవిరతం మూఢో దురితాని దురాశయః || 7 


ఏషామ్‌ = వీటియొక్క, ఉద్వహన-ఆధినా = పోషణకు సంబంధిం 
చిన మనోవ్యథచే.' సందహ్యమానసర్వ-అంగః = మిక్కిలి తాపమునకు గురి 
చేయబడిన అన్ని అవయవములు గలవాడై. మూఢః = మోహితుడగు 
మానవుడు, దురాశయః = దుష్టమగు హృదయము కలవాడై, అవిరతమ్‌ = 
నిరంతరముగా, దురితాని = పాపములను, కరోతి = చేయును. 


మోహితుడగు మానవుడు దుష్టమైన హృదయము గలవాడై, 
వీటిని పోషించాలనే మనోవ్యథలో పడును. వాని అవయవములన్నియు ఆ 


628 శ్రీమద్భాగవతము 


వ్యథచే అధికముగు తాపమునకు గురిచేయబడును. అట్టివాడు నిరంతర. 
ముగా పాపములను చేయును. 


ఆక్షిప్తాత్మేంద్రియః స్త్రీజామసతీనాం చ మాయయా | 
రహోరచితయా55లామైశ్శిశూనాం కలభాషిణామ్‌ || 8 


గృహేషు కూటధర్మేషు దుఃఖతంత్రేష్వతంద్రితః | 
కుర్వన్‌ దుఃఖప్రతీకారం సుఖవన్మన్యతే గృహీ |] 0 


అసతీనామ్‌ = దుష్టలగు, ప్త్రీణామ్‌ = స్త్రీలయొక్క, రహః-రచి 
తయా = రహస్యముగా చేయబడిన, మాయయా = మాయచే, కలభాషి 
ణామ్‌ = మధురముగా పలికే శిశూనామ్‌ = పిల్లల, ఆలామైః = కబుర్లచే, 
క్షిప్త-ఆత్మేంద్రియః = అకర్షించబడిన అంతఃకరణము ఇంద్రియములు గల 
మ కూటధర్మేషు = క్‌సటమే స్వభావముగాగల, దుఃఖతంత్రేషు = 
దుఃఖమే ప్రధానముగాగలు గృహేషు = గృహకార్యములయుందు, అతం 
ద్రితః = ఏమరుపాటు లేని, గృహీ = గృహస్థుడు, దుఃఖప్రతీకారమ్‌ = దుఃఖ 
మును పోగొట్టే ఉపాయమును, కుర్వన్‌ | చేయుచున్నవాడై, సుఖవత్‌ = 
సుఖము వలె, మన్యతే = తలపోయును. 


గృహస్థుని దుష్టలగు స్త్రీలు ఏకాంతమునందు మాయచేసి అక 
ర్లించెదరు. పైగా చిన్న పిల్లల ముద్దు ముద్దు కబుర్లచే గృహస్థుని ఇంద్రియ 
ములు, అంతఃకరణము అకర్షితమగును. దుఃఖప్రధానమగు గృహకార్యము 
అయందు కసటమునకు ప్రముఖస్థానము ఉండును. వాటిని ఏమరుపాటు 
లేకుండగా నిర్వహించే గృహస్థుడు దుఃఖమును పోగొట్టే ఉపాయమును 
చేసుకొని, ఆ దుఃఖనివృత్తినే సుఖమని తలపోయును. 


అరైరాపాదితైర్లుర్వ్యా హింసయేతస్తతశ్చ తాన్‌ 1 
పుష్ణాతి యేషాం పోషేణ కశేషభుగ్యాత్యధస్స్వయమ్‌ 1110 
ఇతస్తతః = అంతటా, గుర్వ్యా = అధికమగు, హీంసయా = హింస 


తో, ఆపాదితైః = సంపాదించబడిన, అర్జెః = ధనము మొదలగువాటితో, 
తాన్‌ = వారిని, పుష్ణాతి = పోషించును, చుషామ్‌ = ఎవరి, పోషేణ = పోష 


తృతీయ స్కంధము - అధ్యాయము 30 629 


ఇముచే, శేషభుక్‌ = మిగిలినదానిని భుజించే ఆతడు, స్వయమ్‌ = తాను, 
అధః = నరకమును, యాతి = పొందును. 

అన్ని సందర్భములలో హింసను చేసి సంపాదించిన ధనము 
మొదలగువాటితో తన వారిని పోషించు మానవుడు, వారు తినగా మిగిలిన 
దానిని తిని, ఆ విధముగా హింసతో వారిని పోషించుటచే, తాను నరకము 
నకు వెళ్లును. 


వార్తాయాం లుప్యమానాయామారబ్ధాయాం పునః పునః. | 
లోభాభిభూతో నిస్సత్త్వః పరార్థి కురుతే స్పృహామ్‌ || 11 


పునః పునః = మరల మరలు ఆరబ్దాయామ్‌ = ఆరంభించబడిన్న . 
వార్తాయామ్‌ = జీవిక లుప్యమానాయామ్‌ = లోప్రించుచుండగా, లోభ-థభి 
భూతః = లోభముచే పరాభూతుడై, నిస్సత్త్వః = శక్తి లేనివాడై. పర-అర్జే = 
ఇతరుల ధనమునందు.. స్పృహామ్‌ = ఆశను, కురుతే = చేయును. 


మానవుడు జీవిక కొరకు ఎంత ప్రయత్నించిననూ ఒకప్పుడు అది 
లుస్తమగుచునే యుండును. కాని, లోభముచే పరాభూతమైన మనస్సు 
గలవానికి ఆ లోభమునకు తగ్గ ధనమును సంపాదించే శక్తి ఉండదు. అప్పు 
డాతడు ఇతరుల ధనముమై కన్ను వేయును. 


కుటుంబభరణాకల్పో మందభాగ్యో వృథోద్యమః ! 
శ్రియా విహీనః కృపణో ధ్యాయన్‌ శ్వసితి మూఢధీః || 12 


కుటుంబభరణ-అకల్పః = కుటుంబమును పోషించుటయందు 
అసమర్థుడైనట్టియు, మందభాగ్యః = దురదృష్టవంతుడైనట్టియు, వృథా-ఉ 
ద్యమః = వ్యర్థమగు "ఉద్యమము కలిగినట్టియు, శ్రియా = సంపదచ్చే, 
విహీనః = రపి హితుడైనట్టియు, కృపణః = దీనుడైనట్టియు, మూఢదధీః 
మోహమును పొందిన బుద్ధి గల వ్యక్తి రరర న్‌ ఇ చింతిల్లువాడై, శ్వసితి 
= నిట్టూర్చును విడుచును. 


630 క య శ్రీమద్భాగవతము 





వ్యామోహమును పొందియున్న వ్యక్తి దురదృష్టవంతుడగుటచే 
సంపద లేక, చేసిన ప్రయత్నములు వ్యర్హము కాగా, కుటుంబమును పోషిం 
చలేక దీనుడై చింతిస్తూ నిట్టూర్పులను విడుచుచుండును.' 


ఏవం స్వభరణాకల్పం తత్కలత్రాదయస్తథా | 
నాద్రియంతే యథా పూర్వం కీనాశా ఇవ గోజరమ్‌ 1] 13 


ఏవమ్‌ = ఈ విధముగా, స్వభరణ-అకల్పమ్‌ = తనను పోషించు 
కొనుటయందు అసమర్హుడైన ఆ వ్యక్తిని తత్‌-కలత్ర-ఆదయః = వాని 
భార్య మొదలగువారు, గోజరమ్‌ = ముసలి ఎద్దును, కీనాశాః ఇవ = దుష్టు 
"లగు పశుపోషకులు వలె యథా పూర్వమ్‌ = పూర్వమునందు ఎట్లో, తథా 
= ఆ విధముగా, న ఆద్రియంతే = ఆదరించరు. 

ఈ విధముగా వ్యక్తి తనను తాను పోషించుకోలేని స్థితిలోనున్న 
స్పుడు వాని భార్య మొదలగువారు పూర్వము ఆదరించిన విధముగా ఆద 
రించరు. ముసలి ఎద్దును దుషస్టులగు వ్యవసాయదారులు నిరాదరించిన 
తీరున, వారాతనిని అనాదరము చేయుదురు. 


తత్రాప్యజాతనిర్వేదో భియమాణస్ప్వయంభృతైః 1 
జరయోపాత్త వైరూప్యో మరణాభిముఖో గృహే! 14 


తత్ర అపి = ఆ స్థితిలో కూడ, అజాతనిర్వేదః = పుట్టని వైరాగ్యము 
గలవాడు, స్వయంభృతైః = తనచే పోషించబడినవారిచే, భియమాణః = 
పోషించబడుచున్నవాడై, జరయా = ముసలితనముచే, ఉపాత్త వైరూప్యః = 
పొందబడిన 'వికృతరూపము గలవాడై. గృహే = ఇంటియందు, మరణ-అభి 
ముఖః = మరణమునకు సంసిద్ధుడుగా నుండును. 


ఆ స్థితిలో కూడ వైరాగ్యమును పొందని వ్యక్తి పూర్వము తాను 
పోషించినవారిచే ఇప్పుడు పోషించబడుచుండును. ముసలితనము వానికి 
వికృతాకారమును తెచ్చిపెట్టును. ఆ విధముగా ఆతడు మరణమునకు 
ఎదురు చూస్తూ ఇంటిలో పడియుండును. 


ఆస్తేవమత్యోపన్యస్తం గృహపాల ఇవాహరన్‌ | 


తృతీయ స్కంధము - అధ్యాయము 30 631 
అమయావ్యప్రదీప్తాగ్నిరల్పాహారో 5ల్పచేష్టితః |] కేవ్‌ 


అవముత్యా = అవమానముతో, ఉపన్యస్తమ్‌ = ముందు ఉంచబడిన 
ఆహారమును, గృహపాలః ఇవ = ఇంటి కుక్కవలె, ఆహరన్‌ = భుజించువా 
డై ఆమయావీ = అజీర్ణరోగము గలవాడై, అప్రదీప్త-అగ్నిః = పని చేయని 
జఠరాగ్ని గలవాడై, అల్బ-ఆహారః = అల్బ్పమగు ఆహారము గలవాడై, 
అల్పచేష్టితః = అల్బ్పమగు చేష్టలు గలవాడై, అస్తే= ఉండును. 


తన ఇంటిలోని వారు కుక్కకు వలె తనముందు విసిరిన అన్న 
మును ఆతడు భుజించును. ఆతనికి అజీర్ణముచే జఠరాగ్ని మందగించి 
తక్కువ ఆహారమును మాత్రమే తినును. కావుననే, ఆతడు పని చేసే శక 
కూడ తగ్గి, ఒకచోట పడియుండును. 


వాయునోత్క్మమతోత్తారః కఫసంరుద్దనాడికః | 
కాసశ్వాసకృతాయాసః కంఠే ఘురఘురాయతే || 16 


ఉత్క్రముతా = పైకి తన్నుచున్న వాయునా = ఉఊపిరిచే, ఉత్తారః 
= మైకి ఎక్కిన కనుగ్రుడ్డు గలవాడై కఫసంరుద్దనాడికః = శేష్మముచే మూసి 
_వేయబడిన నాడులు గలవాడై, కాసశ్వాసకృత-ఆయాసః = దగ్గు ఆయాస 
ముచే కలిగించబడిన శ్రమ గలవాడై, కంఠే = కంఠమునందు, ఘురఘురా 
'యతే = ఘురఘుర శబ్దమును చేయుచుండును. 

అతనికి ఊపిరి మైకి దన్ని కనుగ్రుడ్డు మైకి ఎక్కును. శ్లేష్మము 
నాడులను మూసివేయును. దగ్గు ఆయాసము ఆతనికి శ్రమను కలిగించు 
చుండును. ఆతడు కంఠములో ఘురఘుర శబ్లమును చేయుచుండును. 


శయాన;ః పరిశోచద్చిః పరివీతస్ప్యబంధుభిః | 
వాచ్యమానోంపి న బ్రూతే కాలపాశవశం గతః || శ. 


పరిశోచద్చిః = అధికముగా దుఃఖించుచున్ను స్వబంధుఖిః = తన 
బంధువులచే, పరివితః = చుట్టువారబడినవాడై. శయానః = పరున్నవాడైః 
కాలపాశవశం గతః = మృత్యుపాశమునకు చిక్కినవాడై. వాచ్యమానః అపి 
= పలుకరించబడుచున్నవాడైననూ, న బ్రూతే=మాటలాడడు. _ 


632 శ్రీమద్చాగవతము 


ఆతడు పరుండియుండగా బంధువులు చుట్టూ చేరి అధికముగా 
దుఃఖించుచుందురు. ఈతడు మృత్యువుయొక్క పొశమునకు చిక్కి 
యుండుటచే, వారు పలుకరించిననూ బదులు చెప్పలేడు. 


ఏవం కుటుంబభరణే వ్యాపృతాత్మా5జితేంద్రియః | 
మియతే రుదతాం స్వానామురువేదనయాస్తధీః || 18 


ఏవమ్‌ = ఈ విధముగా, కుటుంబభరణే = కుటుంబమును పోషిం 
చుటయందు, వ్యాషృత-ఆత్మా = పూర్తిగా లగ్నమైన మనస్సు గలవాడై, 
అజిత-ఇంద్రియః = జయించబడని ఇంద్రియములు గలవాడై స్వానామ్‌ = 
తనవారలు, రుదతామ్‌ = ఏడ్భ్చుచుండగా, ఉరువేదనయా = అధికముగు 
నొప్పిచే, అస్తధీః = నశించిన బుద్ధిశక్తి గలవాడై, మైయతే = మరణించును. 


ఈ విధముగా ఆతడు బలముగానున్నప్పుడు కుటుంబపోషణవ్యా . 
పారములో తలమున్కలవుతూ ఇంద్రియములపై విజయమును సాధించ 
లేదు. ఇప్పుడు తన బంధువులు ఏడ్భుచుండగా అధికమగు. నొప్పిచే 

_ నశించిన బుద్దిశక్తి గలవాడై మరణించును. 


యమదూతౌ తదా ప్రాప్తా ఖీమౌ సరభ సేక్షణా | 
స దృష్ట్వా తస్తహృదయశ్శకృన్మూత్రం విముంచతి || 19 
తదా = అప్పుడు, భీమౌ = భయమును గొల్పునట్టియు, సరభస- 
ఈక్షణౌ = కోపముతో నిండిన కన్నులు గలిగినట్టియు, ప్రాప్తా = వచ్చియు 
న్న యమదూతౌ = ఇద్దరు యమదూతలను, దృష్ట్వా = చూచి, సః = ఆత 
డు త్రస్తహృదయః = భయపడిన హృదయము గలవాడై, శకృత్‌ = మల 
మును, మూత్రమ్‌ = మూత్రమును, విముంచతి = విడిచిపెట్టును. 


అపుడు యమదూతలు ఆతనికి కనబడెదరు. వారు కోసముతో 
నిండిన కన్నులతో భీతిని గొల్పుదురు. వారిని చూచి ఆతడు తన హృదయ 
ములో చాల భయపడి మలమూత్రములను విడిచిపెట్టును. 


యాతనాదేహ ఆవృత్య పాశైర్భద్ద్వ్యా గలే బలాత్‌ | 


తృతీయ స్కంధము - అధ్యాయము 30 6533 
నయతో దీర్షమధ్వానం దండ్యం రాజభటా యథా || 20 


యాతనాదేహే = యాతనలకు తగిన దేహమునందు, ఆవృత్య = 
చుట్టబెట్టి, గలే = మెడయందు, బలాత్‌ = గట్టిగా, పాతైః = త్రాళ్లతో, బద్ధ్వా = 
కట్టి రాజభటాో ల రాజభటులు, దండ్యం నాన శిక్షింపదగిన అపరాధిని 
వలె, దీర్షమ్‌ = పొడవైన అధ్వానమ్‌ = దారిని నయతః = నడిపించెదరు. 


వారాతనిని యాతనలకు తగిన దేహమునందు పారవేసి, మెడకు 
గట్టిగా త్రాళ్లను కట్టి, రాజభటులు శిక్షార్హుడగు అపరాధిని వఠె చాల పొడ 
వైన యమలోకమార్గమునందు నడిపించెదరు. 


తయోర్నిర్చిన్నహృదయస్తర్ద నైర్దాతవేపథుః ! 


వజ జాజి 


పథి శ్వభిర్భక్ష్యమాణ ఆర్హోకఘం స్వమనున్మరన్‌ ||. 21 


తయోః = వారిద్దరి, తర్జనైః = బెదిరింపులచే, నిర్భిన్నహృదయః = 
పగిలిన హృదయము గలవాడై జాతవేపథుః = = పుట్టిన వణుకు గలవాడై, 
పథి = మార్గమునందు, శ్వభిః = కుక్కలచే, భక్ష్యమాణః = కరువబడుచున్న 
వాడై ఆర్తః = పీడితుడై. స్వమ్‌ = తను అఘమ్‌ = పాపమును, స 
= గుర్తునకు తెచ్చుకొనుచున్నవాడు. 

వారిద్దరు ఈతనిని బెదిరిస్తూ ఉంటే ఈతని గుండె పగిలి వణుకు 


పుట్టును. దారిలో ఈతనిని కుక్కలు కరచును. అతడు తాను చేసిన పాప 
మును గుర్తుకు తెచ్చుకుంటూ దుఃఖిస్తూ వెళ్లును. 


క్షుతృృట్పరీతోంర్కదవానలాని తైః 
సంతప్యమానః పథి తప్తవాలుకే | 
కృచ్చ్రేణ పృష్టే కశయా చ తాడితః 
చలత్యశక్షోంపి నిరాశ్రమోదకే || 22. 
క్షుత్‌-తృట్‌-పరీతః = ఆకలి దప్పికలచే వ్యాపించబడినవాడై, అర్క 
దవానల-అనిలైః = సూర్యునిచే దావాగ్నిచే మరియు వాయువుచ్చే సంతప్య 
మానః = పీడించబడుచున్నవాడై, తప్తవాలుకే = కాలే ఇసుక గల, నిరాశ్రమ 


634 శ శ్రీమద్భాగవతము 





-ఉదకే = విశ్రాంతిస్షానము గాని త్రాగునీరు గాని లేని, పథి = మార్గమునం 
దు, పృష్టే = వీప్పుమై. కశయా = కొరడాచే, తాడితః చ = కొట్టబడినవాడై, 
కృచ్చేణ = అతికష్టము మీద, అశక్షః అపి = శక్తి లేనివాడైననూ, చలతి = 
ఆ జీవుని తీప్రమగు ఆకలి దప్పికలు బాధించుచుండును; 
సూర్యుడు, దావాగ్ని సుడిగాలులు ఆతనిని పీడించుచుండును. నడిచే 
దారిలో కాలే ఇసుక ఉండును. దారిలో విశ్రామస్థానము గాని, త్రాగే నీరు 
గాని ఉండదు. యమదూతలు కొరడాతో వీపుమై కొట్టుచుందురు. ఆ 
జీవుడు శక్తి లేకున్ననూ అతికష్టము మీద ఆ దారిలో ముందుకు సాగును, 


తత్ర తత్ర పతన్‌ శ్రాంతో మూర్చితః వునరుత్ధితః | 
పథా పాపీయసా నీతస్తమసా యమసాదనమ్‌ [| 23 


శాంతః = అలసిన ఆ జీవుడు, తత్ర తత్ర = అక్కడక్కడ, 
మూర్చితః = మూర్చిల్లినవాడై. పతన్‌ = పడుచున్నవాడై, పునః = మరల, 
ఉత్టితః = లేచినవాడైః. పాపీయసా = పాపులకు తగిన, తమసా = చీకటితో 
నిండిన, పథా = మార్గముచే, యమసాదనమ్‌ = యముని నగరమును 
గురించి, నీతః = తీసుకొని వెళ్లబడును. 


ఆ జీవుడు అలసి అక్కడక్కడ దారిలో మూర్చిల్లి మరల లేచి 
పాపులకు తగిన చీకటితో నిండిన ఆ దారిలో యమదూతలచే యమప్పరికి 
తీసుకు వెళ్లబడును. 


యోజనానాం సహస్రాణి నవతిం నవ చాధ్వనః . 
త్రిభర్ముహూర్తె ర్వాభ్యాం వా నీతః ప్రాప్నోతి యాతనాః || 24 


అధ్వనః = మార్గముయొక్క, యోజనానాం సహస్రాణి నవతిం 
నవ చ = తొంభై తొమ్మిది వేల యోజనముల దూరమును, త్రిభిః = 
మూడు, వా = లేదా, ద్వాభ్యామ్‌ = రెండు, ముహూర్తైః = ముహూర్త 
ములచ్చే 'నీతః = తీసుకువెళ్లబడినవాడై, యాతనాః = నలు 
ప్రాప్నోతి = పొందును. 


తృతీయ స్కంధము - అధ్యాయము 30 635 


యమలోకమార్గము నిడివి తొంభై తొమ్మిది వేల యోజనములు. 
ఈ దూరమును వారాతనిని రెండు లేక మూడు ముహూర్తముల కాల 
ములో తీసుకువెళైదరు. అచట ఆతడు యాతనలను పొందును. 


ఆఅదీపనం స్వగాత్రాణాం వేష్ణయిత్య్వోల్ముకాదిభిః | 
ఆత్మమాంసాదనం క్వాపి స్వకృత్తం పరతోపివా [| 25 


స్వగాత్రాణామ్‌ = తన అపయవములకు, ఉల్ముక-ఆదిభిః = కాలే 
కట్టెలు మొదలగు వాటితో, వేష్టయిత్వా = చుట్టూ వేసి, ఆదీపనమ్‌ = 
మండించుట, క్వ అపి = ఒకప్పుడు, స్వకృత్తమ్‌ = తనచేతనే కోయబడిన, 
వా = లేదా, పరతః అపి = మరియొకనిచే (కోయబడిన), కలం -అద 
నమ్‌ = తన మాంసమును తానే తినుట. . 


జీవుని అవయవముల చుట్టూ కాలే కట్టెలను వేసి మండించెదరు. 


ఒకప్పుడు ఈతడు తన శరీరమునుండి మాంసమును కోసి భక్తించునట్లు 
చేసెదరు; లేదా, ఇతరులు వీని మాంసమును కోసి వీనిచే తినిపించెదరు. 


జీవతశ్చాంత్రాభ్యుద్దారః శ్వగృధైంర్యమసాదనే [' 
సర్పవృశ్చికదంశాద్యైర్హశద్చిశ్చాత్మ వైశసమ్‌ ! | 26 
యమసాదనే = యమప్పురియందు, జీవతః = జీవించియున్నవాని 
కి శ్వగృధైంః = కుక్కలచే గ్రద్దలచే, ఆంత్ర-అభ్యుద్ధారః = ట్రేవులను పీకివే' 
యుట, దశద్భిః = కరచుచున్ను సర్పవృశ్చికదంశ-ఆద్యైః = సర్పములు 
తేళ్లు అడవి ఈగలు మొదలగువాటిచే, ఆత్మ వైశసమ్‌ = దేహమునకు పీడ. 
ఆ యమప్పరియందు జీవుల ్రువులను వారు బ్రతికియుండగనే 
కుక్కలు గ్రద్దలు పీకివేయును. సర్పములు తేళ్లు అడవి ఈగలు కరచుచుం 
డగా వారి దేహములకు చాల పీడ కలుగును. . 


కృంతనం చావయవశో గజాదిభ్యో భిదాసనమ్‌ |! 
పాతనం గిరిశ్ళం గేభ్యో రోధనం చాంబుగర్తయోః 11 27 


636 న. శ్రీమద్భాగవతము 
ఈర మునకు తతత ప 

అవయవశః = ప్రతి అవయవమును, కృంతనమ్‌ = కోయుట, గజ- 
. ఆదిభ్యః = ఏనుగులు మొదలగువాటి వలన, భిదా-ఆసనమ్‌ = అవయవ 
ములను విరుగకొట్టించుటు గిరిశ్ళం గేభ్యః = కొండకొమ్ములనుండి, పాత 
నమ్‌ = పారద్రోయుట, చ = మరియు, అంబుగర్తయోః = నీటియందు గోతి 


యందు, రోధనమ్‌ = నొక్కి యుంచబడుట. 


అచట జీవులను ప్రతి అవయవమును ముక్కలు ముక్కలుగా 
కోసెదరు. ఏనుగులు మొదలగు వాటిచే తొక్కించెదరు. కొండకొ 
మ్ములనుండి పారద్రోసెదరు. నీటిలో, గోతిలో ముంచి నొక్కి యుంచెదరు. 


యాస్తామిస్రాంధతామిస్రా రౌరవాద్యాశ్చ యాతనాః | 
భుంక్తే నరో వా నారీ వా మిథస్సంగేన నిర్మితాః || 28 


నరః వా = నరుడు గాని, నారీవా= స్త్రీ గాని, మిథః = పరస్పర 
ము సంగేన = ఆసక్తిచే, నిర్మితాః = నిర్మించబడిన, యాతనాః = యాతనల 
ను, భుంక్తే = అనుభవించును, యాః = ఏ, తామిస్ర-అంధతామిస్రాః =. 
తామిస్రము అంధతామిస్రములు గలవో, రౌరవ-ఆద్యాః చ = రౌరవము 
మొదలగునవి గలవో. 

ప్త్రీష్టరుషులు పరస్పరము అసక్తిచే అధర్మమును చేసినచో, దాని 
వలన కలిగించబడే యాతనలను వారు అనుభవించెదరు. తామిస్రము, 
. అంధతామిస్రము, రౌరవము మొదలగు యాతనలు గలవు. 


అత్రైవ నరకస్ప్వర్గ ఇతి మాతః ప్రచక్షతే | 
యా యాతనా వై నారక్యస్తా ఇహాప్యుపలక్షితాః || న. 
మాతః = అమ్మా! అత్ర ఏవ = ఇచటనే, నరకః = నరకము, స్వర్గః 
= స్వర్గము, ఇతి = అని, ప్రచక్షతే = చెప్పుచున్నారు, యాః = ఏ, నారక్యః = 
నరకమునకు చెందిన, యాతనాః వై= యాతనలు గలవో, తాః= అవి, ఇహ 
అపి.= ఈ లోకములో కూడ, ఉపలక్షితాః = = ప్రత్యక్షమగుచున్నవి. 


తృతీయ స్కంధము - అధ్యాయము 30 637 


అమ్మా! స్వర్గము, నరకము ఇక్కడనే గలవని కొందరు చెప్పుచు 
న్నారు. నరకమునకు సంబంధించిన యాతనలు మనకు ఇక్కడనే ప్రత్యక్ష 
మగుచున్నవి. 


ఏవం కుటుంబం బచిభ్రాణ ఉదరంభర ఏవవా।! 
విసృజ్యేహాభయం గ్రైత్య భుంక్తే తతృ్పలమీదృశమ్‌ 1|| 30 


కుటుంబమ్‌ = కుటుంబమును,. బిభ్రాణః = పోషించువాడు గాని, 
ఉదరంభరః ఏవ వా = తన పొట్టను పోసుకొనువాడు ' గాని, ఏవమ్‌ = ఈ 
“విధముగా, ఉభయమ్‌ = రెండింటినీ, విసృజ్య = విడిచిపెట్టి, పేత్య = మర 
ణించి, ఈదృశమ్‌ = ఇటువంటి, తత్‌-ఫలమ్‌ = దాని ఫలమును, భుంక్తే = 
అనుభవించుచున్నాడు. 


మానవుడు పటన సోషించుటకు గాని, లేక తన పొట్ట 
పోసుకొనుటకు గాని పాపములను చేసినచో, నురణించునప్పుడు ఈ దేహ 
ము కుటుంబము అనే రెండింటినీ విడిచిపెట్టి ఆ పాపముల ఫలమును ఈ 
విధముగా అనుభవించును. 


క ప్రపద్యతే ధ్వాంతం హిత్వేదం స్వకలేవరమ్‌ | 
కుశలేతరపాథేయో భూతద్రోహేణ యదృృళమ్‌ |] 31 


భూతద్రోహేణ = ప్రాణులకు పీడను కలిగించుటచే, యత్‌ = ఏది, 
భృతమ్‌ = పోషించబడినదో, ఇదమ్‌ = ఆ ఈ, స్వకలేవరమ్‌ = తన దేహము: 
ను, హిత్వా = విడిచిపెట్టి, కుశల-ఇతరపాథేయః = అప్పుణ్యమే యమలోక 
మార్గములో భోగ్యముగా గలవాడై ఏకః = ఒక్కడే, ధ్వాంతమ్‌ = నరకము 
ను, ప్రపద్యతే = = పొందును. 

మానవుడు ఇతరప్రాణులకు ద్రోహమున్వాచరించి ఈ ముళ్లు 
పోషించినచో, ఆ విధముగా పోషించబడిన ఈ తన దేహమును ఇక్కడనే 
విడిచిపెట్టి ఒంటరిగా నరకమునకు ' వెళ్లును. ఆతడు చేసిన పాపమునే 
ఆతడు ఆ యమలోకమార్గములో భోగించును. 


దైవేనాస్తాదితం తస్య శమలం నిరయే పుమాన్‌ | 


638 శ్రీమద్భాగవతము 
భుంక్తే కుటుంబపోషస్య హృతవిత్త ఇవాతురః || 32 
.. హృతవిత్తః = అపహరించబడిన ధనము గలవాడై ఆతురః ఇవ = 
పీడింపబడినవాడు వలె, పుమాన్‌ = మానవుడు, దైవేన = దైవముచేే ఆసా 
దితమ్‌ = పొందించబడిను తస్య = ఆ, కుటుంబపోషస్య = కుటుంబపోషణ 
ముయొక్క శమలమ్‌ = పాపమును, నిరయే = నరకమునందు, భుంక్తే నా 
అనుభవించును. 
సర్వస్వమును కోల్పోయినవాడు చాల పీడను పొందును. అదే 
విధమగు దుఃఖమును అధర్మముగా జీవించువాడు అనుభవించును. 


అన్యాయముగా కుటుంబమును పోషించు మానవునిచే దైవము ఆ పాప 
ముయొక్క ఫలమును నరకములో, అనుభవింప జేయును. 


కేవలేన హ్యధర్మేణ కుటుంబభరణోత్సుకః -| 
యాతి జీవోఏంధతామిస్రం చరమం తమసః పదమ్‌ | 33 
కేవలేన = కేవలమైన, అధర్మేణ = అధర్మముచే, కుటుంబభరణ- 
ఉత్సుకః = కుటుంబమును పోషించాలనే ఉత్సాహము గల, జీవః = జీవు 
, డు, తమసః = నరకమ్తుయొక్క, చరమమ్‌ = అంతివువుగు, పదమ్‌ = స్థాన 
మైన, అంధతామిస్రమ్‌ = అంధతామిస్రమును, యాతి = పొందును. 
కేవలము అధర్మ్శ్మమార్గములో కుటుంబమును పోషించే ఉత్సా 
హము గల జీవుడు నరకముయొక్క అంతిమస్థానముగు అంధతామిస్ర 
మును పొందును. 


అధస్తాన్నరలోకస్య యావతీర్యాతనాదయః | 
క్రమశసృమనుక్రమ్య పునరత్రావ్రజేచ్చుచిః || 3౩4 
ఇతి శ్రీమద్భాగవత మహాపురాణే తృతీయస్కంధే 
_తింశో 5ధ్యాయః || 


నరలోకస్య = మనుష్యజన్మకు, అధస్తాత్‌ = క్రింద, యావతీః = 
ఎన్ని యాతనా-ఆదయః = యాతనలు మొదలగునవి గలవో వాటిని, 


తృతీయ స్కంధము - అధ్యాయము 3: ఉం; 
క్రమశః = వరుసగా, సమనుక్రమ్య = పొంది, పునః = మరల, శుచిః = పవిత్రు 
డై. అత్ర = ఈ మనుష్యజన్మలో, ఆవ్రజేత్‌ = తిరిగి వచ్చును. 

పాపములను చేయు వ్యక్తి మనుష్యలోకమునకు నికృష్ణస్టానము 
లోనుండే నరకములోని యాతనలను, మనుష్యజన్మకంటె నికృష్ణమగు 
పశువు మొదలగు జన్మలను క్రమముగా అనుభవించి, ఆ విధముగా పవి 
త్రుడై మరల తిరిగి మనుష్యజన్మను పొందును. 
శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో 

ముప్పదియవ అధ్యాయము ముగిసినది (30). 


య య యి ను వు 


_ అథ ఏకత్రింశోశధ్యాయః 
మనుష్యజన్మను పొందే జీవుని గతిని వర్ణించుట 


శ్రీభగవానువాచ | 
కర్మణా దైవనేశ్రేణ జంతుర్దేహాపపత్తయే 
స్త్రియాః ప్రవిష్ణ్ట ఉదరం పుంసో రేతః ఃకణాశయః 1! క్ష 


శ్రీభగవాన్‌ = కపిల భగవానుడు, ఉవాచ = పలికెను, జంతుః = 
జీవుడు, దేహ-ఉపపత్తయే =. దేహమును పొందుట కొరకు, దైవనేశ్రేణ = 
భగవానుడే [్రేరకుడుగా గల, కర్మణా = పూర్వకర్మచే, పుంసః = పురుషు 
ని, రేతఃకణాశ్రయః = వీర్యకణములు ఆశ్రయముగా గలవాడై, స్త్రియాః = 
స్త్రీయొక్క, ఉదరమ్‌ = ఉదరమును, ్రవిష్టః = ప్రవేశించినవాడు అగును. 


కపిల భగవానుడిట్లు పలికెను --- జీవుడు పూర్వకర్మానుసార 
ముగా దైవముచే ్రేరితుడై మనుష్యజన్మను పొందబోతూ, ఒకానొక ప్పరు 
షుని వీర్యకణములనాశ్రయించి, తద్ద్వారా ఒక స్త్రీయొక్క ఉదరమును 
ప్రవేశించును. 


కలలం త్వేకరాత్రేణ పంచరాత్రేణ బుద్భుదమ్‌ | 
దశాహేనతు కర్క్మంధూః పేశ్యండం వాతతఃపసరమ్‌ !! 2 


ఏకరాత్రేణ తు = ఒక రాత్రి కాలముచే, కలలమ్‌ = రెండు కణ 
ములు కలిసిన ఒక కణము, పంచరాశ్రేణ = అయిదు రాశ్రులచ్చే, బుద్భు 
దమ్‌ = బుడగరూపము, దశ-అహేన తు = పది రోజులచేనైతే, కర్కంధూః 
= రేగిపండువలె కఠినము, తతః పరం వా = అ మైన, పేశీ- అండమ్‌ = 
మాంసపిండము. 


తృతీయ స్కంధము - అధ్యాయము 31 641 


ఆ జీవుడు తల్లి ఉదరములో ప్రవేశించి మొదటి రోజు రెండు కణ 
ములు కలిసిన ఒక కణము రూసపములోనుండి, అయిదు రోజులలో బుడగ 
వలె పెరిగి, పదిరోజులకు రేగిపండువలె గట్టిపడి, తరువాత మాంసపిం 
తా అగును. 


"మాసేనతు శిరో ద్వాభ్యాం బాహ్వంఘా్యాద్యంగవిగ్రహః | 
నఖలోమాస్టిచర్మాణి లింగచ్చ్భిద్రోదృవస్తి9భిః [1 వె 


మాసేన తు = నెల కాలముచేనైతే, శిరః = తల, ద్వాభ్యామ్‌ = 
రెండు నెలలచే, బాహు-అంఘ్రి-ఆది-అంగవిగ్రహః = చేతులు కాళ్లు 
మొదలగు అవయవముల విభాగము, త్రిభిః = మూడు మాసములచే, నఖ 
లోము- -అస్థిచర్మాణి = గోళ్లు రోమములు ఎముకలు చర్మము, లింగ-ఛిద్ర- 
ఉద్భవః = ఇంద్రియగోళకముల ఉత్పత్తి. 


ఒక నెలలో తల, రెండు నెలలలో చేతులు కాళ్లు మొదలగు అవ 
యవముల "విభాగము, మూడు నెలలలో గోళ్లు రోమములు ఎముకలు 
చర్మము ఇంద్రియగోళకములు ప్రకటమగును. 


చతుర్భిర్ధాతవస్ప్సప్త పంచభిః క్షుతృడుద్భవః |. 
షడ్భిర్ణరాయుణా వీతః కుక్షౌ భ్రామ్యతి దక్షిఃశే || శ 


చతుర్భిః = నాలుగు నెలలచే, సప్త = ఏడు, ధాతవః = మాంసము 
మజ్జ మొదలగు ధాతువులు, పంచభిః = ఐదు నెలలచే, క్షుత్‌-తృట్‌-ఉ 
దృవః = ఆకలి దప్పికలు పుట్టును. షడ్భిః = ఆరు మాసములచే, జరా 
యుణా = జరాయువృచే, వీతః = చుట్టువారబడినవాడై: కుక్షౌ = ఉదరము 
నందు, దక్షిణే = ఎడమ పార్వ్వమునందు, భ్రామ్యతి = తిరుగును. 

నాలుగు నెలలలో మాంసము మజ్జ మొదలగు ఏడు ధాతువులు 
నిర్మాణమగును. ఐదు మాసములనాటికి ఆకలీ దప్పికలు బయలు దేరు 
ను. ఆరు మాసములగు సరికి శిశువు చుట్టూ జరాయువు (చర్మవిశేషము) 
నిర్మాణమై, శిశువు ఉదరములో ఎడమ పార్శ్వమునందు తిరుగును. 


మాతుర్దగ్ధాన్నపానాద్యై రేధద్దాతురసమ్మతే | 
జం న్‌ా ధి 


642 శ్రీమద్భాగవతము 


“శేతే విణ్య్మూత్రయోర్గ ర్తే స జంతుర్దంతుసంభవే || వ్‌ 


సః = ఆ, జంతుః = జీవుడు, మాతుః = = తల్లియొక్కు జగ్గ- అన్నపాన 
-ఆద్యైః = తినబడిన ఆహారము నీరు మొదలగువాటిచే, ఏధక్‌- ధాతుః = 
పెరుగుచున్న ధాతువులు గలవాడై, అసమ్మతే = సుఖకరము కానట్టియు, 
జంతుసంభవే = క్రిములు మొదలగు ప్రాణులు పుట్టే, విణ్యూత్రయోః = 
నులమూత్రముల, గర్తే = స్లానమునందు, శేతే = పడియుండును. 


తల్లి స్వీకరించే ఆహారము నీరు మొదలగువాటిచే ఆ జీవుని ధాతు 
వులు వర్దిల్లుచుండును. ఆ జీవుడు తల్లి ఉదరములో మిక్కిలి ఇబ్బందిని 
కలిగించే మలమూత్రముల స్థానమునందు పడియుండును. అచట 
క్రిములు మొదలగునవి కూడ ఉదయించుచుండును. 


కృమిభిః క్షతసర్వాంగస్సౌకుమార్యాత్పంతిక్షణమ్‌ ! 
మూర్భామాస్నోత్యురుకక్షేశస్తతత్య్యై! క్షుధితైర్ముహుః | 6 


తత్రత్య్యైః = అక్కడనుండే, క్షుధితైః = ఆకలిగొన్న కృమిభిః = క్రిము 
లచే, ముహుః = మాటిమాటికీ, క్షతసర్వ-అంగః = కుట్టబడే అన్ని అవయవ 
ములు గలవాడై సౌకుమార్యాత్‌ = సుకుమారుడగుట వలన, ప్రతిక్షణమ్‌ = 
ప్రతిక్షణము, ఉరుక్షేశు = గొప్ప బాధ గలవాడై, మూర్భామ్‌ = మూర్భను, 
ఆప్నోతి = పొందును. 

మిక్కిలి సుకుమారమగు దేహము గల ఆ జీవుని అక్కడ ఉండే 


క్రిములు ఆకలి గొన్నవై మాటిమాటికీ కుడుతూ ఉంటే, ఆ జీవుడు ప్రతి 
క్షణము చాల నొప్పిని అనుభవించి మూర్చిల్లును. 


కటుతీక్‌స్టోష్టలవణరూక్షా మూదిభిరుల్చ ణైః ॥ . 
మాతృభుక్తై రుపస్పృష్టస్సర్వాంగోళ్టితవేదనః || గ్గ 
మాతృభుక్తైః = తల్లిచే భక్షించబడిన, ఉల్చ్బణైః = నొప్పిని కలిగిం 


చే కటుతీక్‌ష్ట- ఉష్టలవణరూక్ష- ఆమ్ల-ఆదిభిః = కారముగానుండి హింస 
పెట్టే వేడి. ఉప్పని 'పొడిపొడిగానుండే పుల్లని మరియు ఇతరములైన పదార్హ 


తృతీయ స్కంధము - అధ్యాయము 31. 643 


ములచే, ఉపస్పృష్టః = స్పృశించబడినవాడై. సర్వ-అంగ-ఉత్దితవేదనః = 
అన్ని అవయవములయందు లేచిన: నొప్పి గలవాడు. 


తల్లి భక్షించే పదార్ధములు కొన్ని కారముగా నుండి కడుప్పులోని 
శిశువునకు హింసను కలిగించును. ఉప్పని ప్పల్లని పొడిపొడిగా నుండే వివి 
ధపదార్దములు ఆ శిశువునకు తగిలి అన్ని అవయవములలో భరించరాని 
నొప్పిని కలిగించుచుండును. 


ఉల్చేన సంవృతస్తస్మిన్నం వ్రైశ్చ బహిరావృతః | 
ఆస్తే కృత్వా శిరః కుక్షౌ భుగ్నపృష్టశిరోధరః | | 8 


తస్మిన్‌ = ఆ తల్లి గర్భమునందు, ఉల్చేన = జరాయువృుచ్చే, 
సంవృతః = చుట్టువారబడినవాడై. బహిః చ = బయట కూడు అంతః = 
డేవులచే, అవృతః = కప్పివేయబడినవాడై, శీరః = తలను, కుక్షొ = ఉదర 
మునందు, కృత్వా = ఉంచి, భుగ్నపృష్టశిరోధరః = వంగియున్న నడుము 
మెడ గలవాడై. ఆస్తే= ఉండును. 


ఆ తల్లి గర్భములో జీవుడు జరాయువుచే చుట్టబడినవాడైై, దానికి 
బయట ్రేవులచే చుట్టబడినవాడై, తలను తల్లి పొట్టలో నుంచి, నడు 
మును మెడను వంచి యుండును. 


అకల్పస్వ్ప్య్వాంగచేష్టాయాం శకుంత ఇవ పంజరే |! 
తత్ర లబ్బస్మృతిర్దైవాత్కర్మ జన్మశతోదృవమ్‌ | 
స్మరన్‌ దీర్ణ్వమనుచ్భ్య్వాసం శర్మ కిం నామ విందతే ||! 0 


పంజరే = పంజరమునందలి, శకుంతః ఇవ = పక్షి వలె, స్వ-అంగ 
చేస్టాయామ్‌ = తన అవయవములను కదిలించుటయందు,. అకల్పః = అస 
మర్దుడై, తత్ర = ఆ సమయములో, దైవాత్‌ = దైవము వలన, లబ్ద్బస్కృతిః = 
పొందబడిన స్మృతి గలవాడై, జన్మశత-ఉద్భవమ్‌ = అనేకజన్మలలో వు 
చేయబడిన, కర్మ = కర్మను, స్మరన్‌ = స్మరించువాడై, దీర్ష్వమ్‌ = చాలసేపు, 
అనుచ్చ్భ్వాసమ్‌ = శ్వాస లేనివాడై, కిం నామ శర్మ = సమి సుఖమును, 
విందతే = పొందును? 


644 శ్రీమద్భాగవతము 


ఆ జీవుడు పంజరములోని పక్షివలె తల్లి గర్భములో తన అవయ 
వములను ఇటునటు కదల్బుటకు సమర్థుడు "కాడు. ఆ సమయములో 
దైవానుగ్రహము వలన వానికి పూర్వజన్మస్కృతి కలుగును. న. 
తాను అనేకజన్మలలో తాను చేసిన కర్మలను గుర్తు చేసుకొని, చాల సేప్ప 
శ్వాస లేకుండ నుండును. వానికి ఆ స్థితిలో ఏమి సుఖము కలుగును? 


తర సప్తమాన్మాసాల్లబ్ధబోధోంపి వేపితః ! 
నైకత్రాస్తే సూతివాతైర్విషస్టాభూరివ సోదరః |! 10 


సప్తమాత్‌ = ఏడవ, మాసాత్‌ ఆరభ్య = అహనమహాడే మొదలుకొ 
ని, స. అపి = పొందబడిన స్మృతి కలవాడై, సూతివాతైః = ప్రసూతి 
వాయ పులక వేపితః = ఇటునటు కదల్బబడినవాడై: స-ఉదరః = అదే 
ఉదరమునందున్న, విస్టాభూః ఇవ = క్రిమివలె, ఏకత్ర = ఒకచోట, న ఆస్తే = 
ఉండడు. 


ఏడవ మాసమునుండి మొదలుకొని ఆ జీవ్లునకు స్మృతి కలుగు 
ను. కాని, వానిని ప్రసూతి వాయువులు ఇటునటు కుదిపివేయును. ఆతడు 
అదే ఉదరములోనుండే క్రిమి వలె ఒక స్థానములో స్టిరముగా నుండలేడు. 


నాథమాన బుషిర్భీతస్సప్తవద్రిః కృతాంజలిః | 
స్తువీత తం విక్షబయా వాచా యేనోదరేర్చితః !| క్ష 


నాథమౌానః = ప్రార్థించుచున్నట్టియు, బుషిః = పూర్వజన్మజ్ఞా 
నము కలిగినట్టియు, భీతః = భయపడినట్టియు, సప్తవధ్ధిః= ఏడు ధాతువుల 
స్థూలదేహమునకు కట్టుబడి యున్న ఆ జీవుడు, కృత-అంజలిః = చేతు 
లను జోడించినవాడై, 'విక్లబయా = దీనమగు, వాచా = వాక్కుతో, తమ్‌ = ఆ 
భగవానుని, స్తువీత = స్తుతించును, యేన = ఎవనిచే, ఉదరే = తల్లి గర్భము 
నందు, అర్చితః = ఉంచబడినాడో. ' 


ఏడు ధాతువుల స్థూలశరీరమునకు కట్టుబడియున్న ఆ జీవుడు 
పూర్వజన్మజ్ఞానము గలవాడై _సంసారమునకు భయపడి చేతులను 


తృతీయ స్కంధము ఆ అధ్యాయము 3 పే 645 


జోడించి దీనమగు వాక్కుతో అర్జిస్తూ = ఏ భగవానుడు తనను తల్లి గర్భ 
ములోనికి పంపినాడో, ఆ భగవానుని స్తుతించును. 


జంతురువాచ |! 
తస్యోపసన్నమవితుం జగదిచ్చయాత్త- 
నానాతనోర్భువి చలచ్చరణారచిందమ్‌ | 
. సోహం వ్రజామి శరణం హ్యకుతోభయం మే 
_ యేనేదృశీ గతిరదర్శ్యసతోంనురూపా || 12 


_ ఉపసన్నమ్‌ = శరణు జొచ్చిన, జగత్‌ = జగత్తును, అవితుమ్‌ = 
రక్షించుటకు, ఇచ్చయా = తన ఇచ్చచేః ఆత్తనానాతనోః = = స్వీకరించబడిన 
అనేకరూసపములు గల, తస్య = ఆ భగవానుని, అకుతోభయమ్‌ = సర్వము 
నుండి అభయమునొసగే, భువి = భూమియందు, చలత్‌ = సంచరించే, చర 
ణ-అరవిందమ్‌ = పాదపద్మమును, సః = అట్టి, అహమ్‌ = నేను, శరణం 
వ్రజామి = శరణు జొచ్చుచున్నాను, యేన = ఏ భగవానునిచే అసతః = 
దుష్టుడనగు, మే = నాకు, అనురూపా = తగిన, ఈదృశీ = ఇట్టి, గతిః = = గర్భ 
వాసరూపమగు ఫలము, అదర్శి = చూపబడినదో. 

భగవానుడు తనను శరణు జొచ్చిన జగత్తును రక్షించుట కొరకై 
తన ఇచ్చచే అనేకరూసములను స్వీకరించి భూమిమై అవతరించును. 
భూమిమై సంచరించే సర్వాభయస్థానమగు ఆయన పాదపద్మమును నేను 
శరణు జొచ్చుచున్నాను. ఆయన దుష్టుడనగు నాకు తగిన ఇట్టి "గర్భ 
వాసఫలమును చూపించినాడు. 


యస్త్వత్ర బద్ద ఇవ కర్మభిరావృతాత్మా 
భూతేంద్రియాశయమయీమవలంబ్య మాయామ్‌ |! 

ఆస్తే విశుద్దమవికారమఖండబోధ- 
మాతప్యమానహృదయేువసితం నమామి || 13 


భూత-ఇంద్రియ-ఆశయమయీమ్‌ = దేహము ఇంద్రియములు 
అంతఃకరణములుగా పరిణమించిన, మూయామ్‌ = ప్రకృతిని, అవలంబట్య = 


646 మద్భాగవతము 


ఆత్మరూపముగా భావించి, కర్మభిః = కర్మలచే, ఆఅవృత-ఆత్మా = కప్పివే 
యబడిన స్వరూపము గలవాడై. అత్ర = ఈ తల్లి .ఉదరమునందు, బద్ధః 
ఇవ = బంధింపబడినవాడు వఠె యః తు=వ జీవుడైతే, ఆస్తే= ఉన్నాడో 
అట్టి నేను, విశుద్దమ్‌ = ఉపాధిసంబంధము లేనట్టియు, అవికారమ్‌ _= 
జన్మాది వికారములు లేనట్టియు, అఖండబోధమ్‌ = జ్ఞాతృజ్హేయభేదము 
లేని జ్ఞానన్వరూపుడైనట్టియు,: ఆతప్యమానహృదయే = పరితాపమును 
చెందిన హృదయమునందు, అవసితమ్‌ = తెలియబడుచున్న భగవానుని, 
.నమామి =నమస్కరించుచున్నాను. 


 ప్రకృతియే పరిజామమును చెంది దేహము, ఇంద్రియములు 
అంతఃకరణము అనే రూసముగా నున్నది. జీవుడు దానినే తానుగా పొర 
పడి కర్మలను చేయుచూ వాటి ఫలమగు పాపపుణ్యములచే కప్పివేయబ 
"డిన స్యరూపము గలవాడై బంధితుడు వఠె తల్లి ఉదరములో నున్నాడు. 
అట్టి నేను ఉపాధిసంపర్కము లేని ఆ పరమేశ్వరునకు నమస్కరించుచు 
న్నాను. జన్నాది వికారములు లేని ఆ పరమేశ్వరుడు నా పీడితమైన హృద 
యములో భాసించుచున్నాడు. జ్ఞానన్వరూపుడగు. ఆయనయందు జ్ఞాత, 
జ్లేయము అనే భేదము లేదు. 


యః సంచభూతరచితే రహి హితశ్శరీరే 
ఛన్నోోయథేంద్రియగుణార్థచిదాత్మకోః[హమ్‌ | 
తేనావికుంఠమహిమానమృషిం తమేనం 
" వందే పరం ప్రకృతిపూరుషయోః పుమాంసమ్‌ | 14 


యః = ఏ నేను, పంచభూతరచితే = పంచభూతములచే నిర్మించ 
బడిన, శరీరే = శరీరమునందు, అయథా = అయథార్థముగా, ఇంద్రియగుణ 
-అర్థచిత్‌-ఆత్మకః = ఇంద్రియములు సత్త్యరజస్తమాగుణముల కార్యము 
లగు దేహము మనస్సు శబ్దాదులు చిదాభాసలే స్వరూపముగా గలవాడు 
గా ఛన్నః = కప్పబడియున్నానో, తేన = దానిచే, రహితః = సంబంధములే 
ని, అహమ్‌ = నేను, అవికుంఠమహిమానమ్‌ = మొక్కవోని మహిమ గలిగి: 
నట్టియు, బుషిమ్‌ = సర్వజ్ఞుడైనట్టియు, ప్రకృతిపురుషయోః = ప్రకృతిపురు 


తృతీయ స్కంధము - అధ్యాయము 31. 647 


షులకు, పరమ్‌ = అతీతుడైన, తమ్‌ = అట్టి, ఏనమ్‌ = ఈ, వుమాంసమ్‌ న 
పరమప్పురుషుని, వందే = నమస్కరించుచున్నాను. 
సత్త్వరజస్తమోగుణాత్మకమగు ప్రకృతియొక్క కార్యములగు పంచ 
భూతములచే రచించబడిన ఈ దేహముతో గాని, ఇంద్రియములతో గాని, 
శబ్దము మొదలగు విషయములతో గాని, ఈ అంతఃకరణమునందు చిదా 
భాసయగు అహంకారముతో గాని నాకు వాస్తవముగా సంబంధవ-) లేదు. 
కాని సంబంధము భాసించుటచే నేను వాటికి కట్టుబడి యునా" ఏ. అట్టి 
నేను మొక్కవోని మహిమగల సర్వజ్ఞుడగు ఆ పరమపురుషున? నమస్క 
రించుచున్నాను. ఆయన ప్రకృతికి, జీవతత్త్వములకు అపీతమై: వాడు. 


యన్మాయయోరుగుణకర్మ నిబంధనేంసి న్‌ 
సాంసారికే పథి చరంస్తదభ్శి. మేణ | 
నష్టస్మృతిః పునరయం ప్రవృణీత లోకం 
యుక్త్యా కయా మేహదనుగ్రహమంతరేణ || 1115 


యత్‌-మాయయా = ఏ పరమేశ్వరుని మాయచే, నష్టస్కృతిః = 
నశించిన స్కృతిగల, అయమ్‌ = ఈ జీవుడు, ఉరుగుణకర్మనిబంధనే = అనే 
కములగు సత్త్వాది గుణములు అవి నిమిత్తముగా గల కర్మలు చాల గట్టిగా 
బంధించే, అస్మిన్‌ = ఈ సాంసారికే = సంసారమునకు సంబంధించిన, పథి 
= మార్గమునందు, తదభిశ్రమేణ = దాని శ్రమచే, చరన్‌ = సంచరించుచున్న 
వాడై మహత్‌-అనుగ్రహం అంతరేణ = ఆ పరబ్రహ్మ అనుగ్రహము లేకుం 
డగా కయా =వ, యుక్తా = ఉపాయముచే, పునః = మరల, లోకమ్‌ = 
స్వరూపమును, ప్రవృణీత = తెలుసుకొనును? 


ఈ జననమరణప్రవాహరూపమగు సంసారమార్గములో సత్త్వరజ 
స్తమోగుణములు, అవి నిమిత్తముగా' గల కర్మలు జీవుని గట్టిగా బంధించు 
ను. ఈ జీవుడు పరమేశ్వరుని మాయచే తన స్వరూపమును విస్మరించి 
అట్టి సంసారమార్గములో చాల శ్రమ పడుతూ సంచరించుచున్నాడు. అట్టి 
జీవుడు ఆ పరమేశ్వరుని అనుగ్రహము లేకుండగా మరే ఉపాయముచే 
తిరిగి తన స్వరూపమును తెలియగల్గును? 


648 శ్రీమద్భాగవతము 


జ్ఞానం యదేతదదధాత్కతమస్స దేవః 
త్రైకాలికం స్టిరచరేష్వనువర్తితాంశః | 
తం జీవకర్మపదవీమనువర్తమానాః 
తాసత్రయోపశమనాయ వయం భజే !! 16 


యత్‌ = ఏ, త్రైకాలికమ్‌ = మూడు కాలములకు సంబంధించిన, 
జ్ఞానమ్‌ = జ్ఞానము గలదో, ఏతత్‌ = దీనిని, కతముః = ఎవ్వాడు, అదధాత్‌ = 
- కలిగించినాడు? స్టిరచరేషు = స్టావరజంగమములయందు, అనువర్తిత 
. -అంశః = అనువృత్తమైన తనల. న సః = ఆ, దేవః = దేవుడు, అదధాత్‌ = 
కలిగించినాడు, జీవకర్మపదవీమ్‌ = జీవుని కర్మల మార్గమును, అనువర్త 
మానాః = అనుసరించే, వయమ్‌ = 'మేము, తాసత్రయోపశమనాయ = 
మూడు విధముల తాపముయొక్క ఉపశమనము కొరకు, తమ్‌ = ఆ దేవు. 
ని, భజేమ = సేవించుచున్నాము. 


నాకు ఇప్పుడు భూతభవిష్యద్వర్త ర్రమానములు తెలియుచున్నని. 
ఈ జ్ఞానము నాకెక్కడిది? స్థావరజంగమములగు ప్రాణులలో అంతర్యామి 
రూపముగా వ్యాపించియున్న ఆ దేవుడు నాకీ జ్ఞానమునిచ్చినాడు. జీవుడు' 
తాను చేసుకున్న కర్మలచే నిర్ణయించబడిన మార్గములో ముందుకు సాగు 
చుండును. అట్టి నేను మూడు నిధముల తాపము శాంతించుట కొరకై ఆ 
దేవుని కొలుచుచున్నాను. 


దేహ్యన్యదేహవివరే జతరాగ్నినాసృగ్‌- 
విణ్మూత్రకూపపతితో భృశతప్తదేహః | 
ఇచ్చ్భన్నితో వివసితుం గణయన్‌ స్వమాసాన్‌ 
నిర్వాస్యతే కృపణధీర్భగవన్‌ కదాను![, 17 


భగవన్‌ = ఓ భగవానుడా!, అన్యదేహవివరే = మరియొక దేహము 
లోని వివరమునందు, అస్ఫృగ్‌- విణ్మూత్రకూపపతితః = = రక్తము మలమూత్ర 
ముల కూపమునందు పడియున్న, దేహీ = జీవుడు, జఠర- -అగ్నినా = జత 
రాగ్నిచే, భృశతప్తదేహః = మిక్కిలి తపింపజేయబడిన దేహము గలవాడై, 
కృపణధీః = దీనమైన అంతఃకరణము గలవాడై ఇతః = ఈ వివరమునుండి, 


తృతీయ స్కంధము - అధ్యాయము 31 649 


వివసితుమ్‌ = బయట పడుటకు, ఇచ్చన్‌ = కోరుచున్నవాడై, స్వమాసాన్‌ = 
తన మాసములను, గణయన్‌ = లెక్కపెట్టుచున్నవాడై, కదాను నిర్వాస్యతే 
= ఎప్పుడు బయట పడవేయబడును? 


ఓ భగవాన్‌!,దేహినగు నేను మరియొక దేహి (తల్లి) యొక్క కుక్షి 
యందు - రక్తము మలమూత్రముల కూసములో పడియున్నాను. ఈ జక 
రాగ్ని నన్ను చాల తపింపజేయుచున్నది. నా మనస్సు దైన్యముతో నిండి 
యున్నది. దీనినుండి బయట పడాలని నేను కోరుకుంటూ, నెల'ను లెక్క 
పెట్టుకుంటున్నాను. నన్ను నీవు ఎప్పుడు బయట పడవేసెదవ్చ 


'యేనేదృశీం గతిమసౌ దశమాస్య ఈశ 
సంగ్రాహితః పురుదయేన భవాదృశే | 
స్యేనైవ తుష్యతు కృతేన స దీననాథః 
కో నామ తత్ప్రతి వినాంజలిమస్య కుర్యాత్‌ |! 118 


ఈశ = ఓ పరమేశ్వరా భవాదృశేన = నీకు నీవే సాటియైన, ప్పురు 
దయేన = నిరతిశయమగు దయగల, యేన = ఏ నీచే, దశమాస్యః = పది 
నెలల వయస్సు గల, అసౌ = ఈ నేను ఈదృశీమ్‌ = ఇటువంటి, గతిమ్‌ = 
హార నును. నం = ఈయబడినవాడనో, దీననాథః = 
దీనులకు పాలకుడగు, సః = ఆ భగవానుడు, స్వేన = తన, కృతేన ఏచ్‌జు 
ఉపకారముచే మాత్రమే, తుష్యతు = సంతోషించుగాకఓ అస్య = ఇట్టి భగ 
వానునకు, అంజలిం వినా = చేతులు జోడించి నమస్కరించుట మినహా, కః 
నామ = ఎవ్వాడు, తత్‌ = ఆ ఉపకారమును, ప్రతి పరార్‌ ప్రత్యుపకార 
మును చేయును? 


ఓ పరమేశ్వరా! నేను పది నెలల వయస్సు ఖ్‌ అయోగ్యుడను. 
కాని నిరతిశయమగు దయగల నీవు నాకీ పూర్వజన్మజ్ఞానమును కలిగించి 
నావు. నీకు నీవే సాటి. నీవు దీనులను పాలించువాడవు. నీవు చేసిన ఈ 
ఉపకారమే నీకు సంతోషమును కలిగించుగాక! చేతులు జోడించి నమస్క 
రించుట మినహా నీకు ప్రత్యుపకారమును చేయగలవాడెవ్వడు గలడు? 


650 శ్రీమద్భాగవతము 


పశ్యత్యయం ధిషణయా నను సప్తవధ్రిః 

శారీరకే దమశరీర్యపరస్ప్వదేహే | 
యత్సృష్టయాంంసం తమహం పురుషం పురాణం 

పశ్యే బహిరృది చ చైత్యమివ ప్రతీతమ్‌ 1! 19 


అయమ్‌ = ఈ, అపరః = ఇతరమగు (పశువు మొదలైన), సప్తవధ్రిః 
= ఏడు ధాతువుల స్థూలదేహమునకు కట్టుబడియున్న జీవుడు, స్వదేహే= 
.తన దేహమునందు, శారీరకే = శరీరమునందు కలిగే సుఖదుఃఖములను, 
పశ్యతి = చూచుచున్నాడు, అహం నను = నేనైతే, యత్‌-సృష్టయా = ఎవ 
నిచే ఈయబడిన, ధిషణయా = వివేకజ్ఞానముచే, దనుశరీరీ = శమదమా 
దులతో గూడిన శరీరము గలవాడనై, ఆసమ్‌ = అయితినో, హృది = హృద 
యమునందు, చైత్యం ఇవ = అహంకారమును వలె బహిః చ = బయట 
కూడ, ప్రతీతమ్‌ = అనుభవమునకు వచ్చే, తమ్‌ = అట్టి, పురాణమ్‌ = అనా 
దియగు, పురుషమ్‌ = పూర్ణపరమాత్మను, పత్యే = దర్శించుచున్నాను. 

ఇతరజీవులగు పశుపక్ష్యాదులు ఏడు ధాతువుల స్థూలశరీరము 
నకు మాత్రమే కట్టుబడి ఆ తన దేహమునందు కలిగే సుఖదుఃఖములను 
మాత్రమే అనుభవిస్తూ ఉండును. కాని, నాకు భగవానుడు వివేకజ్ఞానముని 
చ్చినాడు. నేను దానితో నా హృదయములో అహంకారమునకు ఆశ్రయ 
మగు ఆత్మరూపములో భాసించే ఆ పరమేశ్వరుని అపరోక్షముగా దర్శిం 
చుచున్నాను. ఆ పురాణపురుషుడే బయట కూడ జగద్రూసపముగా భాసిల్లు 
చున్నాడు. 


సోహం వసన్నపి విభో బహుదుఃఖవాసం 
గర్భాన్న నిర్ణిగమిషే బహిరంధకూపే |. 
యత్రోపయాతముపసర్పతి దేవమాయా 
మిథ్యామతిర్యదను సంసృతిచక్రమేతత్‌ || 20 
విభో=ఓ ప్రభూః, సః = అట్టి, అహమ్‌ = నేను, బహుదుఃఖవాసమ్‌ 
= అనేకదుఃఖములతో సహవాసముగా, వసన్‌ అపి = నివసించుచున్ననూ, 
గర్భాత్‌ =.” " మునుండి, బహిః = బయట, అంధకూటకే = చీకటి నుయ్యి 


తృతీయ స్కంధము - అధ్యాయము 31 651 


వంటి సంసారమునందు, న నిర్దిగమిషే = బయట పడాలని కోరుటలేదు, 
యత్ర = ఎచ్చోటకు, ఉపయాతమ్‌ = చేరుకున్న జీవుని, దేవమాయా = 
విష్ణుమాయ, ఉపసర్పతి జు కప్పివేయునో, మిథ్యామతిః = మిథ్యారూపము 
లయందు అభిమానము గలవాడు అగునో, యత్‌-అను = దేని తరువాత 
ఏతత్‌ = ఈ, సంసృతిచక్రమ్‌ = సంసారచక్రమో. 


ఓ ప్రభూ! నేనీ గర్భములో అనేకములగు దుఃఖములతో బాటు 
కలిసి కాపురము చేయుచున్నాను. కాని, ఇక్కడనుండి నిష్క్రమించి 
బయటనున్న అజ్ఞానాంధకారములోనికి రావాలని నాకు ఇచ్చ కలుగుట 
లేదు. వలయయపనగా బయట నన్ను విష్ట్ణమాయ కప్పివేయును. మిథ్యారూ 
పమగు అభిమానము నన్ను పట్టుకొనును. దాని వెంటనే జననమరణరూప 
మగు సంసారచక్రముకై పరిభ్రమణము ఆరంభమగును. 


తస్మాదహం విగతవిక్షబ ఉద్ధరిష్య 

అఆఅత్మానమాశు తమసస్సుహృదా5రత్మనైవ . 
భూయో యథా వ్యసన మేతదనేకరంధ్రం " 

మా మే భవిష్యదుపసాదితవిష్టుపాదః | | 21 


తస్మాత్‌ = అందువలన, అహమ్‌ = నేను, విగతవిక్షబః = తొలగిన 
ఆదుర్దా గలవాడనై, సుహృదా = హితకారియగు, ఆత్మనా ఏవ = బుద్ధిచేత 
నే, ఉపసాదితవిష్టుపాదః = హృదయమును పొందించబడిన శ్రీహరి 
యొక్క పాదములు గలవాడనై, ఆశు = శీఘ్రముగా, ఆత్మానమ్‌ = నన్ను, 
తమసః = అజ్ఞానమునుండి, ఉద్దరిషే య్య = ఉద్ధరించుకొనెదను, యథా =వి 
విధముగానైతే భూయః = మరల, అనేకరంధ్రమ్‌ = అనేకదోషములు (నవ 
రంధ్రములు) గల, ఏతత్‌ = ఈ, వ్యసనమ్‌ = దుఃఖము, మే=నాకు మా 
భవిష్యత్‌ = కలుగకుండునో. 


కావున, నేను ఈ దుఃఖమును విడిచిపెట్టి బుద్దితో హృదయము 
నందు శ్రీహరియొక్క పాదములను స్మరించెదను.. అట్లు స్మరించు బుద్ధి 
మాత్రమే నాకు హితకారి యగును. తద్ద్వారా నన్ను నేను శీఘ్రముగో ఈ 
అజ్ఞానము (సంసారకూపము) నుండి ఉద్ధరించుకొనెదను. దానివలన నాకు 


గ6వ్‌2 శ్రీమద్భాగవతము 


మరల అనేకదోషములతో కూడిన (నవరంధ్రములతో కూడిన దేహము 
నందు దేహిళై జన్మించుట అనే) ఈ దుఃఖము కలుగకుండును. 


కపిల ఉవాచ |! 
ఏవం కృతమతిర్గర్భే దశమాస్యః స్తువన్నృషిః | 
సద్యః క్షిపత్యవాచీనం ప్ర ప్రసూత్య్యై సూతిమారుతః || 22 


ఏవమ్‌ = ఈ విధముగా, దశమాస్యః = పది మాసముల వయస్సు 
గలిగినట్టియు, బుషిః = వివేకజ్ఞానము గల ఆ జీవుడు, కృతమతిః = చేయ 
బడిన నిశ్చయము గలవాడై స్తువన్‌ = స్తుతించువాడై ఉండును, అవాచీ 
నమ్‌ = అధోముఖుడైయున్న ఆ శిశువును, సూతిమారుతః = ప్రసవకాలము 
నందలి వాయువు, ప్రసూత్యై = ప్రసవము కొరకు, సద్యః = వెంటనే, క్షిపతి 
= త్రోయును. 


పదిమాసముల ఆ జీవుడు ఈ విధముగా వివేకజ్ఞానము గలవాడై 
తనను తాను. ఉద్ధరించుకోవాలనే నిశ్చయముతో ఈశ్వరుని స్తుతించుచుం 
డును. ఇంతలో ప్ర ప్రసవకాలమునకు సంబంధించిన వాయువు అధోముఖుడు 
గానున్న ఆ శిశువును ప్రసవము కొరకు క్రిందకు తోయును. 


తేనావసృష్టస్సహసా కృత్వావాక్‌ శిర ఆతురః | 
వినిష్కాామతి కృచ్చేంణ నిరుచ్చ్వాసో హతస్మృతిః 1] 23 


తేన = ఆ వాయువుచే, సహసా = వేగముగా, అవసృష్టః = త్రయ 

బడీన శిశువు, శిరః = తలను, అవాక్‌ = క్రిందకు, కృత్వా = ఉంచి, ఆతురః = 

వ్యాకులుడై, నిరుచ్భ్వాసః = శ్వాస లేనివాడై హతస్కృతిః = నశించిన 

పూర్వజన్మజ్ఞానము గలవాడై కృచ్చేణ వ 'కష్టముతో, వినిష్కాంముతి = 
బయటకు వచ్చును. 


ఆ శిశువును ప్రసవవాయువు వేగముగా తోయుచుండగా చాల 
పీడను పొంది తలను క్రిందకు ఉంచి అతికష్టముతో బయటకు వచ్చును. ఆ 
సమయములో ఆ శిశువునకు శ్వాస ఉండదు. ఆ జీవుని పూర్వజన్మన్మృతి 
కూడ నశించును. 


తృతీయ స్కంధము - అధ్యాయము 31 653 


పతితో భువ్యసృజ్మూత్రే విన్టాభూరివ చేష్టతే | 
రోరూయతి గతే జానే విపరీతాం గతిం గతః || 24 


భువి = నేలమైః అసృక్‌-మూత్రే = రక్తమునందు మూత్రమునందు, 
పతితః = పడినవాడైై నిష్టాభూః ఇవ = క్రిమివలె, చేష్టతే = కదలాడును, 
జ్ఞానే = పూర్వజన్మజ్ఞానము, గతే = నశించగా, విపరీతాం గతిమ్‌ = జ్ఞానవి 
రుద్ధమగు దేహాభిమానమును, గతః = మత్రదిశవాలై; రోరూయతి = వెక్కి 
వెక్కి ఏడ్భును. | 

ఆ శిశువు నేలపై రక్తమూత్రములలో పడి క్రిమివలె కదలాడును. 
ఆ జీవుని జ్ఞానము నశించుటచే, జ్ఞానవిరుద్ధమగు దేహాభిమానము గల 
వాడై వెక్కి వెక్కి ఏడ్భును. 


పరచ్చందం న విదుషా పుష్యమాణో జనేన సః | 
అనభిప్రేతమాపన్నః ప్రత్యాఖ్యాతుమనీశ్వరః [| 25 


పర-ఛందమ్‌ = శిశువ్లుయొక్క ఇచ్చను, న విదుషా = యెరుగని, 
జనేన = వ్యక్తిచే పుష్యమాణః = పోషి ంచబడే, సః = ఆ శిశువు, అనభిప్రే 
తమ్‌ = ఇష్టము కానిదానిని, ఆపన్నః = పొందినవాడై, ప్రత్యాఖ్యాతుమ్‌ = 
తోసిపుచ్చుటకు, అనీశ్వరః = సమర్ధుడు కాడు. 


శిశువుయొక్క అభీష్టము శిశువును పోషి ంచే తల్లికి ఆలియదు. ఆ 
విధముగా విషయము తెలియని "వ్యక్తి క్రిచే పోషించబడే ఆ "శిశువునకు తనకు 
అభీష్టము కానిది తనమీద రుద్దబడినప్పుడు వద్దని త్రోసిపుచ్చే సామ 
ర్ధ్యము ఉండదు. 


శాయితోకశుచిపర్యంకే జంతు స్యేదజదూషితే | 
నేశు కండూయనేుంగానామాసనోతానచేష్షనే. [| 26 
స్వేదజదూషితే = నల్లులు మొదలగు చెమటనుండి పుట్టే: 


క్రిములచే దుఃఖమును కలిగించే, అశుచిపర్యంకే = అశుచియగు శయ్య మె 
శాయితః = సరుండపెట్లబడిన, జంతుః = ఆ శిశువు, అంగానామ్‌ = అవయ 


654 " శ్రీమద్భాగవతము 





వముల్క కండూయనే = గోకుకొనుటయందు, ఆసన- ఉత్తానచేష్టనే స 
కూర్చుండుట లేచుట కదలుటయందు, న ఈశః = సమర్థము కాదు. 


ఆ శిశువును పరుండబెట్టిన శయ్య అశుచియె, నల్లులు మొదలైన 
చెమటనుండి పుట్టే క్రిములతో దుఃఖమును కలిగించును. ఆ శిశువు తన శరీ 
రముయొక్క అవయవములకు దురద కలిగినచో గోకుకొనలేదు, కూర్చుం 
డలేదు, లేవలేదు. ఇటునటు కదలుటమొననూ ఆ శిశువునకు చేతకాదు. 


తుదంత్యామత్వచం. దంశా మశకా మత్కుణాదయః | 
రుదంతం విగతజ్ఞానం కృమయః కృమికం యథా || _ 27 


ఆమత్వచమ్‌ = కోమలమగు చర్మము గలిగినట్టియు, రుదంతమ్‌ 
=.ఏడ్భుచున్నట్టియు, .విగతజ్ఞానమ్‌ = తొలగిపోయిన వివేకజ్ఞానముగల ఆ 
శిశువును, దంశాః = ఈగలు, మశకాః = దోమలు, మత్కుణ-ఆదయః = 
నల్లులు మొదలగునవి, కృమయః = క్రిములు, కృమికం యథా = క్రిమిని 
వలె తుదంతి = కుట్టును. . 


గర్భమునందుండగా ఉండిన జ్ఞానము ఇప్పుడా శిశువునకు తొల, 
గిపోయినది. మిక్కిలి కోమలమగు శరీరముగల ఆ శిశువును ఈగలు, 
దోమలు, నల్లులు, క్రిములు మొదలగునవి చిన్న క్రిమిని వలె కుడుతూ 
ఉంటే, ఆ శిశువు ఏడ్చుచుండును. 


ఇత్యేవం శైశవం భుక్త్వా దుఃఖం పౌగండమేవ చ! 
అలబ్ధాభీప్సితో5జ్ఞానాదిద్ధమన్యుశ్ళుచార్చితః || 28 


ఇతి ఏవమ్‌ = ఈ విధముగా, శైనవమ్‌ = శిశు అవస్థయందలి, 
పౌగండమ్‌ = కుమారావస్థయందలి, దుఃఖం ఏవ చ= చుఖమును కూడు 
భుక్త్వా = అనుభవించి అలబ్ధ- అభీప్ప్సితః = పొందబడని అభీష్టము. గలవా 
డై అజ్ఞానాత్‌ = అజ్ఞానము. వలన, ఇద్ధమన్యుః = ప్రజ్వరిల్లిన కోపము గల 
వాడై, వ్‌చాజ శోకముచే, అర్చితః = వ్యాపించబడియుండును. 


ఈ విధముగా ఆ జీవుడు శైశవమునందు, యౌవనమునకు పూర్వ 
మునందలి అవస్త్టయందు కూడ .దుఃఖముననుభవించును. యౌవనములో 


తృతీయ స్కంధము - అధ్యాయము 31 655 


వాని కోరికలు తీరకపోవుటచే కోపము ప్రజ్వరిల్లి, ఆతడు అధికనుగు దుఃఖ 
మునకు లోనగును. 


సహా దేహేన మానేన వర్దమానేన మన్యునా | 
కరోతి విగ్రహం కామీ కామిష్వ్యంతాయ చాత్మనః [1 20 


కామీ = కాముకుడగు జీవుడు, దేహేన సహ = దేహముతో బాటు, 
వర్దమానేన = = పెరుగుచున్ను మానేన = అభిమానముతో, మన్యునా = కోస 
ముతో, ఆత్మనః = తన, అంతాయ = వినాశము కొరకు,. కామిషు = ఇతరకా 
'ముకులయందు, వక విరోధమును, కరోతి = చేయును. 


అతను అ జీవుని అభిమానము, కోపము దేహముతోబాటు 
పెరుగుచుండును. కావుననే, ఆతడు తన వినాశమును కొని తెచ్చుకొనుట 
క, ఇతరులగు కాముకులతో కలహించును. ం 


భూతైః పంచభిరారబ్టే దేహే దేహ్యబుధోంసకృత్‌ |! 
అహం మమేత్యసద్ధాహః కరోతి కుమతిర్మతిమ్‌ | _ 30 


అబుధః = అవివేకి అసత్త్‌-గ్రాహః = చెడు పట్టుదల గలవాడు, 
కుమతిః = వెడు ఆలోచనలు గలవాడు అగు, దేహీ = ఆ జీవుడు, పంచభిః 
= ఐదు, భూతైః = భూతములచే, ఆరబ్టే = ఉత్పన్నము చేయబడిన, దేహే 
= దేహమునందు, అసకృత్‌ = సర్వదా, అహమ్‌ = నేను, మమ = నాది, ఇతి 
= అనే, మతిమ్‌ = అభిమానమును, కరోతి = చేయును. 


అవివేకి, చెడు పట్టుదల గలవాడు, చెడు ఆలోచనలు గలవాడు 
అగు ఆ జీవుడు పంచభూతముల కలయికచే పుట్టిన దేహమునందు నేను, 
నాది అనే అభిమానమును కలిగియుండును. 


తదర్దం కురుతే కర్మ యదృద్ధో యాతిసంసృతిమ్‌ |! 
మయూనుయాతి దదత్‌ శ్లేశమ విద్యాకర్మబంధనః . పక్ష 


తత్‌-అర్థమ్‌ = ఆ దేహము కొరకు, కర్మ = కర్మను, కురుతే = 
చేయును, యత్‌-బద్దః = దేనిచే బంధించబడినవాడై, సంసృతిమ్‌ = సంసార 


656 | శ్రీమద్భాగవతము 





మును, యాతి = పొందునో, అవిద్యాకర్మబంధనః = అవిద్యచే చేయబడిన 
కర్మచే నిర్మించబడే, యః = ఏ దేహము, క్లేశమ్‌ = దుఃఖమును, దదత్‌ = ప 
ఇచ్చుచున్నదైః అనుయాతి = అనుసరించి వచ్చునో.. 1 


జీవుడు దేహము కొరకు కర్మను చేయును. ఆ కర్మ వానిని 
బంధించి, జననమరణప్రవాహరూపమగు సంసారములో బడద్రోయును. 
అజ్ఞానముచే చేయబడిన కర్మ వలననే అ దేహము నిర్మాణమైనది. అట్టి 
దేహము వానికి దుఃఖమునే ఇస్తూ వెంట వచ్చును. 


యద్యసద్భిః పథి పునశ్శిశ్నోదరకృతోద్యమైః | 
'ఆస్టితో రమతే జంతుస్తమో విశతి పూర్యవత్‌ || 32 


జంతుః = ఆ జీవుడు, శీశ్న్వఉదరకృత-ఉద్యమైః = కామనా పరి 
పూర్తి కొరకు ఉదరపోషణ కొరకు చేయబడే ప్రయత్నము గల, అసద్భిః = 
దుష్టులతో, పథి = మార్గమునందు, ఆస్థితః = రుచి గలవాడై రమతే యది 
= రమించే పక్షములో, పునః = మసక పూర్వవత్‌ = పూర్వమునందు వలె 
నే, తమః = నరకమును, విశతి = పొందును. 


ఆ వ్యక్తి సన్మార్గములోనున్నవాడే అయిననూ, కామపూర్తికొరకు 
ఉదరపోషణ కొరకు మాత్రమే కార్యనిరతులైయుండే దుష్టుల సంగమము 
నందు రుచి గలవాడై భోగలాలసుడైనచో, మరల పూర్వమునందు వలనే 
నరకమును పొందును. 


సత్యం శౌచం దయా మౌనం బుద్దిః శ్రీర్తీర్యశః క్షమా! 
శమో దమో భగశ్చేతి యత్సంగాద్యాతి సంక్షయమ్‌ 11! 33 


సత్యమ్‌ = సత్యము, శౌచమ్‌ = శౌచము, దయా = దయ, మౌనమ్‌ 
= మౌనము, బుద్ధిః = బుద్ధి, శ్రీః = సంపద హ్రీః = వినయము, యశః = కీర్తి 
క్షమా = సహనము, శమః = "శమము, దమః = దమము, భగః చ = 
జ్ఞానము, ఇతి = అనునది, యత్‌-సంగాత్‌ = ఎవరి సంగము వలను ౦క్ష 
యమ్‌ = వినాశమును, యాతి = పొందునో. 


తృతీయ స్కంధము - అధ్యాయము 31 657 


దుష్టులతోడి సంగము వలన సత్యము, ఆంతర బాహ్యములయం 
దలి పవిత్రత, దయ, మౌనము (మనస్సుయొక్క ప్రసన్నత), వివేకబుద్ది, 
సంపద, వినయము, కీర్తి సహనగుణము, ల బా శ్యాంద్రియ 
నిగ్రహము, జ్ఞానము అనునవి నశించును. " 


తేష్వశాంతేషు మూఢేషు ఖండితాత్మస్వసాధుషు | 
సంగంన కుర్యాచ్చోచ్యేషు యోషిత్క్రడామృగేషు చ |134 
తేషు = అట్టి, అశాంతేషు = శాంతి లేనట్టియు, మూఢేషు = మోహ 
మును పొందియున్నట్టియు, ఖండిత-అత్మసు = దేహమునందు ఆత్మాభి 
మానము గల (విక్షిప్తవుగు చిత్తము గల), వేం శోకింపదగినట్టియు, 
చ = మరియు, యోషిత్‌- -క్రీడామృగేషు = దుష్టస్త్రీలకు ఆటవస్తువులవలె 
వశులైయుండే, అసాధుషు = దుషస్టులయందు, సంగమ్‌ = సంగమును, న 
కుర్యాత్‌ = చేయరాదు. 


అట్టి దుష్టులు మోహమును పొందిన బుద్ది న వారికి 
మనశ్శాంతి ఉండదు. దేహాభిమానము గల స్టార చిత్తము కామాదులచే 
విక్తిప్తమై యుండును. దుష్టస్త్రీలకు ఆటబొమ్మలవలె వశులై యుండే అట్టి 
దుష్టులు శోకింపదగినవారే గాని, స్నేహము చేయదగినవారు కాదు. 


న తథాస్య భవేన్నోహో బంధశ్చాన్యప్రసంగతః | 
యోషిత్సంగాద్యథా పుంసో యథా తత్సంగిసంగితః [| 35 
అస్య = ఈ, పుంసః = జీవునకు, తథా = ఆ విధముగా, మోహః = 
మోహము, బంధః చ = బంధము, అన్యప్రసంగతః = ఇతరమునందు ఆసక్తి 
"వలన, న భవేత్‌ = కలుగదు, యథా = ఏ విధముగానైతే, యోషిత్‌-సంగాత్‌ 
= దుష్టస్త్రీల సంగము వలన, యథా = ఏ విధముగానైతే, తత్‌-సంగిసం 
గతః = వారితోడి సంగము గలవారి సంగము వలన (కలుగునో). 
ఈ జీవునకు దుష్టస్త్రీల సంగము వలన, వారితోడి సంగము గల 


వారి సంగము వలన కలిగే మోహము. గాని బంధము గాని ఇతరసంగ 
ముల వలన కలుగవు. 


658 శ్రీమద్భాగవతము 
ప్రజాపతిస్స్య్వాం దుహితరం దృష్ట్వా తద్రూపధర్షితః |! _ 
రోహిద్బూతాం సోంన్వధావదృక్షరూపీ హతత్రపః !! 36 


ప్రజాపతిః = బ్రహ్మగారు, స్వామ్‌ = తన, దుహితరమ్‌ = కుమార్తె 
ను, దృష్ట్వా = చూచి, తత్‌-రూపధర్షితః = ఆమె 'రూపముచే మోహితుడై 
రోహిత్‌-భూతామ్‌ = మృగము రూపములోనున్న ఆమెను, హతత్రపః = 
నశించిన లజ్జ గల, సః= ఆయను బుక్షరూపీ = మృగము రూసము గలవా 
డై అన్వధావత్‌ = వెనుక పరుగెత్తెను. - 


బ్రహ్మ తన కుమార్తె రూపమును చూచి మోహమును చెందగా, 
ఆమె ఆడు లేడి రూపములో 'పరుగెత్తగా ఆయన సిగ్గు లేకుండగా మగ 
లేడి రూపమును దాల్చి ఆమె వెంట పరుగెత్తెను. 
అడ టి బటి ఆట జిం లట ం చి 
తత్సృష్టసృష్టసృష్టేషు కో న్వఖండితధీః పుమాన్‌ | 


బుషిం నారాయణమృతే యోషిన్మయ్యేహ మాయయా || 37 
ఇహ = ఈ లోకములో, తత్‌-సృష్టసృష్టసృష్టేషు = ఆ బ్రహ్మగా 
రిచే సృష్టించబడిన మరీచి మొదలగు మహర్షులచే సృష్టించబడిన కశ్య 
పుడు మొదలగు ప్రజాపతులచే సృష్టించబడిన ప్రాణులయందు, నారా 
యణం బుషిం బుతే = నారాయణ మహర్షిని మినహాయించి, యోషి, 
న్మయ్యా = స్త్రీరూపములోనున్ను మాయయా = మాయచే అఖండితదధీః = 
మోహమును పొందని, పుమాన్‌ = పురుషుడు, ఈ ను = ఎవడు గలడు? 
బ్రహ్మగారు మరీచి మొదలగు మహర్షులను సృష్టించగా, వారు 
కశ్యపుడు మొదలగు ప్రజాసతులను సృష్టించగా, వారు దేవమనుష్యాదు 
లను 'సృష్టించిరి. ఇట్టి ఈ సృష్టిలో స్త్రీరూపముగు మాయచే మోహింపబ 
డని బుద్ధిగలవాడు, నారాయణ మహర్షిని మినహాయించి, మరి యొవడు 
గలడు? 


బలంమే పశ్య మాయాయాః స్త్రీమయ్యా జయినో దిశామ్‌ | 
యా కరోతి పదాక్రాంతాన్‌ భ్రూవిజృంభేణ కేవలమ్‌ 1 38 


తృతీయ స్కంధము - అధ్యాయము 31 659 


స్ప్రీమయ్యాః = ప్త్రీరూపములోనున్ను మే = నా, మాయాయాః = 
మాయయొక్క, బలమ్‌ = బలమును, పశ్య = చూడుము, యా = ఏ.స్ట్రీ 
కేవలమ్‌ = కేవలము, భ్రూవిజృంభేణ = కనుబొమల విరుప్పుచే, దిశామ్‌ = 
దిక్కులు, జయినః = జయించినవారిని కూడ, పద-ఆక్రాంతాన్‌ = స్వాధీనుల 
ను, కరోతి = చేయునో. 


ప్త్రీరూపములోనున్న నా మాయయొక్క బలమును చూడుము. 
స్తీ దిక్కులను జయించిన వీరులను కూడ తన "కనుబొమల విరుప్పచే 
పాదాక్రాంతులను చేసుకొనగల్లును. 


సంగంన కుర్యాతృ్ప్రృమదాసు జాతు 
యోగస్య పారం పరమారురుక్షుః | 
మత్సేవయా ప్రతిలబ్ధాత్మలాభో 
వదంతి యా నిరయద్వారమస్య 11. ఏం 


నుత్‌-సేవయా = నా సేవచే, ప్రతిలబ్బ-ఆత్మలాభః = పొందబడిన 
ఆత్మానాత్మవివేకము గలిగినట్టియు,' యోగస్య = యోగముయొక్క, పరం 
పారమ్‌ = పరమపదమును, ఆరురుక్షుః = అధిష్టించగోరే భక్తుడు. ' జాతు = 
ఒకప్పుడైననూ, ప్రమదాసు = స్త్రీలయందు, సంగమ్‌ = సంగమును, న 
కుర్యాత్‌ = చేయరాదు, యా = ఏ స్తీ, అస్య = వీనికి, నిరయద్వారమ్‌ = 
నరకద్వారమని, వదంతి = చెప్పుచున్నారో. 
నన్ను సేవించి ఆత్మానాత్మవివేకమును పొంది యోగముయొక్క 
పరమపదమును అధిష్టించగోరు భక్తుడు ఒకప్పుడైననూ దుష్టస్త్రీసంగ 
. మును చేయరాదు. అట్టి సంగము వానికి నరకమునకు ద్వారము కాగలదని 
మహాత్ములు చెప్పుచున్నారు. 
'యోపయాతి శనైర్మాయా యోషిద్దేవవినిర్మితా ! 
తామీక్షేతాత్మనో మృత్యుం తృణైః కూపమివావృతమ్‌ 11 40 
యా = ఏ, దేవవినిర్మితా = భగవానునిచే నిర్మించబడిన, యోషిత్‌ 
= స్త్రీరూపములోనున్ను మాయా = మాయ, శనైః = మెల్లగా, ఉపయాతి = 


సమీపించునో, తామ్‌ = ఆమెను, తృతైః = గడ్డిపరకలచే, ఆఅవృతమ్‌ = కప్ప 
బడిన, కూపం ఇవ = నూతిని వలె, ఆత్మనః = తనకు, మృత్యుమ్‌ = 
మృత్యువునుగా, ఈక్షేత = దర్శించవలెను. " 

_ భగవానునిచే నిర్మించబడిన దుష్టస్త్రీరూపములోనున్న మాయ 
మెల్లగా సమీపించినప్పుడు, భక్తుడు గడ్డిచే కప్పబడిన నుయ్యివలె తనకు 
హానికరమని గ్రహించవలెను. 

యాం మన్యతే పతిం మోహాన్మన్మాయామృషభాయతీమ్‌ | 

స్త్రీత్వం స్త్రీసంగతః ప్రాప్తో విత్తాపత్యగృహప్రదమ్‌ 1 41 

 ప్త్రేసంగతః = స్త్రీసంగము వలన, స్త్రీత్వమ్‌ = స్త్రీత్వమును, 
ప్రాప్తః = పొందిన జీవుడు, మోహాత్‌ = మోహము వలన, బుషభాయతీమ్‌ 
= పురుషుని వలె ప్రవర్తించుచున్న యామ్‌ = ఏ, మక్‌-మూయామ్‌ = నా 
మాయను, విత్త-అపత్యగృహప్రదమ్‌ = ధనమును సంతానమును గృహ 
మును ఇచ్చే, పతిమ్‌ = భర్తనుగా, మన్యతే = తలపోయునో. 

జీవుడు. నల స్త్రీసంగము వలన ఈ జన్మలో స్త్రీయొ 

పుట్టినాడు. అట్టి స్త్రీ-తనకు ధనమును సంతానమును గృహమును ఇచ్చిన 
ఏ పురుషుని 'తన భర్తగా భావించుచున్నదో, అతడు పురుషుని రూపము 
లోనున్న నా మాయయే. స 


తామాత్మనో విజానీయాత్పత్యపత్యగృహాత్మకమ్‌ 1 
దైవోపసాదితం మృత్యుం మృగయోర్ణాయనం యథా |! 42 


పతి-అపత్యగృహ-ఆత్మకమ్‌ = భర్త సంతానము ఇల్లు రూపములో 
నున్న తామ్‌ = ఆ మాయను, మృగయోః = కిరాతుని, గాయనం యథా = 
గానము వఠె, ఆత్మనః = తనకు, దైవ-ఉపసాదితమ్‌ = దైవముచే పొందించ 
బడిన, మృత్యుమ్‌ = మృత్యువుగా, విజానీయాత్‌ = తెలియవలెను. 


కిరాతుడు పాడే పాట మృగములకు మృత్యువు అగును. అదే విధ 
ముగా, భర్త సంతానము ఇల్లు రూపములోనున్న ఆ మాయ తనకు దైవము 
సమకూర్చిన మృత్యువేనని | స్తే గ్రహించవలెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 31 "661 


దేహేన జీవభూతేన లోకాల్లోకమనువ్రజన్‌ | 
భుంజాన ఏవ కర్మాణి కరోత్యవిరతం పుమాన్‌ || 43 


జీవభూతేన = జీవునకు ఉపాధియగు, దేహేన = లింగశరీరముచే, 
లోకాత్‌ = ఒక లోకమునుండి, లోకమ్‌ = మరియొక లోకమును గురించి, 
అనువ్రజన్‌ = పయనించుచున్న పుమాన్‌ = పురుషుడు, భుంజానః ఏవ = 
కర్మఫలముననుభవిస్తూనే, కర్మాణి = కర్ములను, అవిరతమ్‌ = నిరంతరము 


జీవుడు తనకు ఉపాధియగు లింగశరీరముతో ఒక లోకమునుండి 
మరియొక లోకమునకు, ఒక దేహమునుండి మరియొక దేహమునకు వెళ్లు 
చునే యుండును. జీవుడు ఆ విధముగా ఒకవైపు కర్మఫలముననుభవి 
స్తూనే మరల కొత్త కర్మలను నిరంతరముగా చేయుచుండును. 


జీవో హ్యస్యానుగో దేహో భూతేంద్రియమనోమయః | 
తన్నిరోధోంస్య మరణమావిర్భావస్తు సంభవః |! డ్శేజ్మీ 


జీవః = లింగశరీరము, అస్య = ఈ జీవునకు, అనుగః'= అనుసరిం 
చియుండునది, భూత-ఇంద్రియమనోమయః = పంచభూతములు ఇంద్రి' 
యములు నువస్సులతో కూడిన, దేహః= దేహము, అస్య = ఈ జీవునకు, 
తత్‌-నిరోధః = ఆ రెండు కలిసి పని చేయకపోవుట, మరణమ్‌ = మరణము, 
ఆవిర్భావః తు = కలిసి ప్రకటమగుటయే, సంభవః=జన్మ. 

లింగశరీరము జీవునితో మోక్షము వరకు కొనసాగును. పంచభూత 
ములు, ఇంద్రియములు, మనస్సులతో కూడిన దేహము ఆ జీవునకు భోగ 


సాధనము. జీవుడు, ఉపాధి రెండు కలిసి పని చేసే స సామర్హ్యమును కోల్పో 
వుటయే మరణము, అవి రెండు కలిసి ప్రకటమగుటయే జన్మ. 


ద్రవ్యోపలబ్ధిస్థానస్య ద్రవ్యేక్షాయోగ్యతా యదా | 
తత్పంచత్వమహంమానాదుత్పత్తిర్ధువ్యదర్శనమ్‌ 11 45 


662 శ్రీమద్భాగవతము 

ద్రవ్య- ఉపలబ్దిస్థానస్య = ద్రవ్యము తలియబడే స్థానమగు స్ధూల 
దేహమునకు, యదా = ఏ కాలమునందైతే, ద్రవ్య-ఈక్షా- -అయోగ్యతా = 
ద్రవ్యమును దర్శించే యోగ్యత కొరవడునో, తత్‌ = అది, పంచత్వమ్‌ = 
మరణము అహంమానాత్‌ = నేను అనే అభిమానము వలన, ద్రవ్యదర్శ 
నమ్‌ = ద్రవ్యముల ఉపలబ్ధి కలుగుట, ఉత్పత్తిః = పుట్టుక. 


పదారములు తెలియబడే స్టానము సూలదేహము. ఒక కాల 
ములో దానికి ఆ యోగ్యత కొరవడును. అదియే ,మరణము. స్టూలదేహ 
మును చూచి దానియందు, ఇది నేను అనే అభిమానమును కలిగి పదార్థ 
ములను దర్శించుట దానికి జన్మ. 


యథాక్‌ష్టోర్చువ్యావయవదర్శనాయోగ్యతా యదా | 
తదైవ చక్లుషో ద్రష్టుర్ధుషత్వాయోగ్యతానయోః 1 46 


యథా =ఏ విధముగానైతే, అక్‌స్లోః = కన్నులకు, యదా = ఏ కాల 
మునందు, ద్రవ్య-అవయవదర్శన-అయోగ్యత్తా = ద్రవ్యధర్మమగు రూప 
మును దర్శించే సామర్ధ్యము లేకుండునో, తదా ఏవ = అప్పుడు మాత్ర 
మే, చక్షుషః = ఇంద్రియమునకు (అయోగ్యతు, అనయోః = ఈ రెండింటికీ 
(అయోగ్యతయే), ద్రష్టుః = జీవునకు, ద్రష్రత్వ-అయోగ్యతా = చూచే 
సామర్ధ్యము లేకుండును. 


కంటిలో దోషముచే రూపమును గ్రహించే శక్తి కొరవడినప్పుడు, 
కంటి గోళకములోని చక్షురింద్రియమునకు కూడ 'చూచే శక్తి లోపించును. 
'కన్ను దానిలోని ఇంద్రియము అనే రెండు అసమర్హములైన కాలములో 
వాటిని రెండింటినీ దర్శించే జీవునియందు చూచే సామర్ద ర్ధ్యము లుప్తమగు 
ను. జీవుని జన్మమరణములు కూడ ఇట్టి ఉపాధిధర్మములు మాత్రమే. 


తస్మాన్న కార్యస్సంత్రాసో న కార్పణ్యం న సంభ్రమః | 
బుద్ధ్వా జీవగతిం ధీరో ముక్తసంగశ్చరేదిహ || డే 


తస్మాత్‌ = కావున, సంత్రాసః = భయము, న కార్యః = చేయబడరా 
దు, కార్పణ్యమ్‌ = దైన్యము, న = చేయబడరాదు, సంభ్రమః = మోహము, 


తృతీయ స్కంధము - అధ్యాయము 31 663 
న = చేయబడరాదు, ధీరః = వివేకి, జీవగతిమ్‌ = జీవుని తత్త్వమును, 
బుద్ధ్వా = తెలుసుకొని, ముక్తసంగః = విడువబడిన ఆసక్తి గలవాడై. ఇహ = 
ఈ సంసారమునందు, చరేత్‌ = సంచరించవలెను. 

కావున, వివేకి భయపడరాదు; వైన్యమును పొందరాదు; మోహ 
మునకు తావీయరాదు. ఆతడు జీవుని స్వరూపమగు ఆత్మను తెలుసుకొని, 
ఆసక్తిని విడిచిపెట్టి, ఈ సంసారములో చరించవలెను. 


సమ్యగ్దర్శనయా బుద్ధ్యా యోగవైరాగ్యయుక్తయా | 
మాయావిరచితే లోకే చరేన్న్యస్య కలేవరమ్‌ |! 4ప్ర 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే 
ఏకత్రింశో కధ్యాయః || 


సమ్యగ్‌-దర్శనయా = యజథార్దమగు దర్శనము గలిగినట్టియు, 
యోగవైరాగ్యయుక్తయా = సాధనతో 'సురియు వైరాగ్యముతో కూడిన, 
బుద్ధ్యా = బుద్ధితో, మాయావిరచితే = మాయాశక్తిచే నిర్మితమైన; లోకే = 
లోకమునందు, కలేవరమ్‌ = శరీరమును, న్యస్య = ఉంచి, చరేత్‌ = సంచరిం 
చవలెను. 


ఈ సంసారము మాయాకార్యము. ఈ దేహముకూడ అట్టిదియే. 
సాధకుడు నిత్యానిత్యవస్తువివేకము గలవాడై, సాధనను చేస్తూ వైరాగ్యము 
కలవాడై దేహాభిమానమును విడిచి ఈ లోకములో సంచరించవలెను. 

శ్రీమద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధములో 
ముప్పది ఒకటవ అధ్యాయము ముగిసినది (31). 


క. 


అథ ద్వాత్రింశోరధ్యాయః 
జీవుడు పొందే ఉత్తమగతి - భక్తియోగ మహిమ 





కపిల ఉవాచ ! 
అథ యో గృహమేధీయాన్‌ ధర్మానేవావసన్‌ గృహే | 
కామమర్హం చ ధర్మాన్‌ స్వాన్‌ దోగ్ణి భూయః పిపర్తి తాన్‌ || 1 


సచాపి భగవద్దర్మాత్యామమూఢః పరాజ్ముఖః | 
యజతే క్రతుభిర్దేవాన్‌ పిత్తూంశ్చ శ్రద్దయాన్వితః |! 2 


కపిలః = కపిల భగవానుడు, ఉవాచ = పలికెను, అథ యః = ఎవడై 
తే గృహే ఏవ = ఇంటియందే, గృహమేధీయాన్‌ =. గృహాశ్రమమునకు 
సంబంధించిన, ధర్మాన్‌ = ధర్మములను, ఆవసన్‌ = అనుష్టించువాడై 
స్వాన్‌ = తన, ధర్మాన్‌ = ధర్మములను, కామమ్‌ = కామమును, అర్థమ్స్‌ = 
అర్థమును, దోగ్గి = ఫలరూపముగా అనుభవించునో, భూయః జముంట 
తాన్‌ = ఆ ధర్మములను, పి పిప్రర్హి = పూర్తి చేయునో, సః చ అపి = ఆతడు 
కూడు కామమూఢః = కోరికలచే మోహింపజేయబడినవాడై. భగవత్‌-ధ 
ర్మాత్‌ = భాగవత ధర్మమునుండి, పరాజ్ముఖః = విముఖుడై. క్రతుభిః = 
క్రతువులచే, దేవాన్‌ = దేవతలను, పిత్యూన్‌ చ = పితృదేవతలను కూడ, 
శ్రద్ధయా = శ్రద్ధతో, అన్వితః = కూడినవాడై. యజతే = ఆరాధించును. 


శ్రీ కపిల భగవానుడిట్లు పలికెను --- ఒకడు ఇంటియందు 
ఉంటూ గృహాశ్రమధర్మములను పాటిస్తూ వాటి ఫలరూపములగు అర్హకామ 
ములను అనుభవించును. మరల ఆ ధర్మములనే అనుష్టించుచుండును. 
ఈ విధముగా ఆతడు కామనలచే మోహమును పొందినవాడై భాగవత 


తృతీయ స్కంధము - అధ్యాయము 32 665 


ధర్మమునుండి విముఖుథ్రై క్రతువులచే దేవతలను, పితృదేవతలను శ్రద్దా 
వంతుడై ఆరాధించును. 


తచ్చ్రద్దయాక్రాంతమతిః పితృదేవవ్రతః పుమాన్‌ |. 
గత్వా చాంద్రమసం లోకం సోమపాః పునరేష్యతి 11 ప్ర 


పితృదేవవ్రతః = పితృదేవతలను దేవతలను అర్భించుటయే వ్రత 
ముగా గల, పుమాన్‌ = పురుషుడు, ,తత్‌-శ్రద్ధయా = వారియందలి శ్రద్ధచే, 
ఆక్రాంతమతిః = వ్యాప్తమైన బుద్ది గలవాడై "చాంద్రమసం లోకమ్‌ = చంద్ర 
లోకమును, గత్వా = పొంది, సోమపాః = అమృతపానమును చేసినవాడై, 
పునః =తిరిగి, ఏష్యతి = రాగలడు. 


పితృదేవతలను, దేవతలను ఆరాధించుటయే ఆత.) వ్రతము. 
ఆతని బుద్ధి వారియందలి శ్రద్ధతో నిండియుండును. ఆతడు మరణించిన 
తరువాత "చంద్రలోకమును పొంది అమృతపానమును చేసి, పుణ్యము 
క్షీణించిన తరువాత మరల భూలోకములో జన్మించగలడు. 


యదా చాహీంద్రశయ్యాయాం శేతేనంతాసనో హరిః | 
తదా లోకాలయం యాంతి త ఏతే గృహమేధినామ్‌ | 4 
యదా = ఎప్పుడైతే, అనంత-ఆసనః = ఆదిశేషుడు శయ్యగా గల, 
హరిః = శ్రీహరి. అహీంద్రశయ్యాయామ్‌ = జశేషశయ్యయందు, శేతే = 
నిద్రించునో, తదా = అప్పుడు, గృహమేధినామ్‌ = గృహస్థుల, తే = అట్టి 
ఏతే = ఈ, లోకాః = లోకములు, లయమ్‌ యాంతి = లయమగును. 


కల్పాంతమునందు శేషశాయియగు శ్రీహరి కేషశయ్య పై .నిద్రిం 
చును. అపుడు గృహస్థులు సంపాదించిన ఈ లోకములు వినష్టమగును. 


యే స్వధర్మాన్న దుహ్యంతి ధీరాః కామార్దశే స్టూత్రవే | 
నిస్సంగా న్యస్తకర్మాణః ప్రశాంతాస్సద్ధచేతసః 11" ఏ్‌ 


నివృత్తిధర్మనిరతా నిర్మమా నిరహంకృతాః |! 
స్వధర్మాఖ్యేన సత్త్వేన పరిశుద్ధేన చేతసా! 6 


666 శ్రీమద్భాగవతము 


సూర్యద్వారేణ తే యాంతి పురుషం విశ్వతోముఖమ్‌ |! 
పరావరేశం ప్రకృతిమస్యోత్పత్త్యంతభావనమ్‌ !! 7 


యే జి న ధీరాః చె వివేకులు, స్వధర్మాన్‌ = తాము చేసిన ధర్మము 
లను, కామ-అర్హహేతవే = అర్హకామములు అనే ప్రయోజనము కొరక్షై న 
దుహ్యంతి = ఫలమును భోగించరో, నిస్సంగాః = సంసారమునందు ఆసక్తి 
లేనివారు, న్యస్తకర్మాణః = జ్ఞాననిష్టచే త్యజించబడిన కర్మలు గలవారు, 
ప్రశాంతాః = ప్రసన్నమగు మనస్సు గలవారు, శుద్ధచేతసః = పవిత్రమగు 
అంతఃకరణము గలవారు, నివృత్తిధర్మనిరతాః = సన్న్యాసధర్మమునందు 
ప్రీతి గలవారు, నిర్మమాః = మమకారము లేనివారు. నిరహంకృతాః = 
అహంకారము లేనివారో, తే= వారు, స్వధర్మ-ఆఖ్యేన = స్వధర్మము అనే, 
సత్త్వేన = సత్త్వగుణముచే, పరిశుద్దేన = పరిశుద్ధమైన, చేతసా = మనస్సు 
చే. సూర్యద్వారేణ = సూర్యమార్గముచే, విశ్వతోముఖమ్‌ = సర్వవ్యాపకు 
డైనట్టియు, పర-అవర-ఈశమ్‌ = కారణకార్యరూపమగు జగత్తునకు ప్రభువై 
నట్టియు, అస్య = ఈ జగత్తునకు, ప్రకృతిమ్‌ = ఉపాదానకారణమైనట్టియు, 
ఉత్పత్తి-అంతభావనమ్‌ = సృష్టిప్రళయములను సంకల్పించే నిమిత్తకారణ 
మైన, పురుషమ్‌ = శ్రీహరిని, యాంతి = పొందెదరు. 


కొందరు భక్తులు తాము చేసిన ధర్మములను అర్హకామములనే 
ఫలరూసములో అనుభవించుటకు ఇచ్చగించరు. వారు సంసారమునందు 
ఆసక్తి లేనివార్రై ప్రసన్నము పవిత్రము అగు అంతఃకరణముతో సర్వకర్మస 
న్న్యాసపూర్వకజ్ఞాననిష్టయందు ఉందురు. అహంకార మమకారములు 
లేని అట్టివారికి సన్న్యాసధర్మమునందు ప్రీతి మెండు. వారు స్వధర్మాను 
స్థానము అనే సత్త్వగుణముచే పరిశుద్ధము చేయబడిన అంతఃకరణము గల 
వారు. వారు సూర్యమార్గముగుండా సర్వవ్యాపకుడగు శ్రీహరిని పొందెద 
రు. కారణకార్యరూపమగు ఈ జగత్తునకు ప్రభువగు ఆ పూర్ణపురుషుడే ఈ 
జగత్తునకు ఉపాదానకారణము మాత్రమే గాకు దీని ఉత్పత్తిప్రళ్రయములను 
సంకల్పించే నిమిత్తకారణము కూడ అగుచున్నాడు. 


ద్విపరార్థావసానే యః ప్రలయో బ్రహ్మణస్తు తే | 


తృతీయ స్కంధము - అధ్యాయము 32 667 
తావదధ్యాసతే లోకం పరస్య పరచింతకాః || 8 


ద్విపర-అర్ధ- అవసొనే = రెండు పరార్దములు ప అయిన కాల 
ములో, యః = వీ బ్రహ్మణః = = బ్రహ్మగారి, ఫ్ర ప్రలయః = భగవానునిలో 
విలయము గలదో, తావత్‌ = అంతవరకు, తే = య. పరచింతకాః = ఆ 
హిరణ్యగర్భుని ఉపాసించువారై. పరస్య = హెరణ్యగర్భుని, లోక్షమ్‌ = లోక 
మును, అధ్యాసతే = అధిష్టించి యుందురు. 


బ్రహ్మగారి ఆయుర్దాయము రెండు పరారములు, అనగా బ్రహ్మ 
మానములో రెండు ఏఖైలు అనగా వంద సంవత్సరములు. ఆ తరువాత 
బ్రహ్మ (హిరణ్యగర్భుడు) భగవానునిలో విలీనవముగును. అంతవరకు ఆ 
పుణ్యాత్ములు హిరణ్యగర్భుని లోకము (సత్యలోకము) లో ఆయననే ఉపా 
సిస్తూ నివసించెదరు. 


క్షాంభోకనలానిలవియన్మనఇంద్రియార్థ- 
_ _భూతాదిభిః పరివృతం ప్రతిసంజిహీర్షుః | 
. అవ్యాకృతం విశతి యర్హి గుణత్రయాత్మా 
కాలం పరాఖ్యమనుభూయ పరస్ప్వ్వయంభూః || 0 


పరాఖ్యమ్‌ = రెండు పరార్థముల, కాలమ్‌ = కాలమును, అను 
భూయ = అధికారముననుభవించి, క్షాా-అంభః-అనల- అనిలవియత్‌-ము 
నః-ఇంద్రియ-అర్హభూతాదిభిః = భూమి జలము అగ్ని వాయువు ఆకాశము 
మనస్సు ఇళద్రింద ములు శబ్దాది విషయములు అహంకారము అనువాటి 
తో, పరివృతమ్‌ = కూడియున్న బ్రహ్మాండమును, ప్రతిసంజిహీర్షుః = ఉప 
సంహరించగోరువాడై, గుణత్రయ-ఆత్మా = సత్త్వరజస్తమోగుణాత్మకమగు 
బ్రహ్మాండమునకు అభిమానియగు, పరః = దేవదేవుడగు, స్వయంభూః = 
స్వయంభువుడగు హిరణ్యగర్భుడు, యర్జి= ఏ కాలమునందైతే, అవ్యాకృ 
తమ్‌ = నిర్ధుణనిరాకారుడగు పరమేశ్వరుని: విశతి = ప్రవేశించునో. 


దేవదేవుడు, స్వయంభువుడు అగు హిరణ్యగర్భుడు రెండు పరా 
ర్ధముల కాలము తన అధికారముననుభవించును. తరువాత సత్త్వరజస్త 
మోగుణాత్మకమగు బహ్మాండమునకు అభిమానియగు ఆ హిరణ్యగర్భు 


668 శ్రీమద్భాగవతము 


డు, భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు ఇంద్రియములు 
శబ్దాది విషయములు, సకలభూతములకు ఆదియగు అహంకారము అను 
వాటితో నిండియున్న బ్రహ్మాండమును ఉపసంహరించగోరువాడై, నిర్గుణని 
రాకార పరమేశ్వరునిలో విలీనమగును. " 


ఏవం పరేత్య భగవంతమనుప్రవిష్టా 
యే యోూగినో జితమరున్మనసో విరాగాః | 

తేనైవ సాకమమృతం పురుషం పురాణం 
బ్రహ్మ ప్రధానముపయాంత్యగతాభిమానాః 11 10 


ఏవమ్‌ = ఈ విధముగా, జితమరుత్‌-మనసః = జయించబడిన 
ప్రాణము మనస్సు గల, విరాగాః = వీతరాగులగు, యే = వ, యోగినః = 
యోగులు గలరో వారు, పరేత్య = దేపామును విడిచి, భగవంతమ్‌ = హిర 
ణ్యగర్భుని, అనుప్రవిష్ణాః = ప్రవేశించినవారై. అగత-అభిమానాః = తొలగని 
అభిమానము గలవారై, తేన ఏవ సాకమ్‌ = ఆయన తోటే, అమృతమ్‌ = పర 
మానందస్వరూప్పుడైనట్టియు, ప్పరుషమ్‌ = పూర్ణ చైతన్య మైనట్టియు, పురా 
ణమ్‌ = అనాదియైనట్టియు, ప్రధానమ్‌ = సర్వాతిశాయియగు, బ్రహ్మ =,పర 
బ్రహ్మను, ఉపయాంతి = పొందెదరు. | 


ఈ 'విధముగా, ప్రాణమును మనస్సును జయించి వైరాగ్యసంప 
న్నులై యున్న యోగులు కూడ దేహమును విడిచిపెట్టి ఆ హిరణ్యగర్చ్భుని 
తోటే పరమానందస్వరూపమగు పరబ్రహ్మయందు. విలీనమగుదురు. 
అంతవరకు వారిలో అభిమానము శేషమై ఉండుటచే, వారు అనాది, పూర్ణ 
ము, సర్వాతిశాయియగు పరబ్రహ్మ వైతన్యమునందు విలీనము కాలేదు. 


అథ తం సర్వభూతానాం హృత్పద్మేషు కృతాలయమ్‌ | 
శ్రుతానుభావం శరణం వ్రజ భావేన భామిని || క్ష 
భామిని = అమ్మా! అథ = కావున, సర్వభూతానామ్‌ = సకలప్రా 


ణుల, హృత్‌-పద్మేషు = హృదయపద్మములయందు, కృత-ఆలయమ్‌ = 
చేయబడిన నివాసము గలిగినట్టియు, శ్రుత-అనుభావమ్‌ = వినబడిన 


తృతీయ స్కంధము - అధ్యాయము 32' 669 
మహిమ గల, తమ్‌ = ఆ శ్రీహరిని, భావేన = భక్తితో, శరణం వ్రజ = శరణు 
పొందుము. 

అమ్మా! సకలప్రాణుల హృదయపద్మములలో నివసించే ఆ శ్రీహ 
రియొక్క మహిమను నీవు నానుండి వినియున్నావు. కావున, నీవు భక్తితో 
ఆయనను శరణు పొందుము. 


ఆద్యః స్థిరచరాణాం యో వేదగర్భస్సహర్షిభిః | 
యోగేశ్వకైః కుమారాద్యైస్నిద్దెర్యోగప్రవర్త కః 1 [2 


భేదదృష్ట్రభిమానేన నిస్సంగేనాపి కర్మణా! 
కర్శృత్వాత్సగుణం బ్రహ్మ పురుషం పురుషర్షభమ్‌ || 13 


స సంసృత్య పునః కాలే కాలేనేశ్వరమూర్తినా ! 
జాతే గుణవ్యతికరే యథాపూర్వం ప్రజాయతే || క్షే4. 


యః = ఎవడైతే, స్టిరచరాణామ్‌ = స్టావరజంగమములగు ప్రాణుల ' 
కు, ఆద్యః = కారణుడో, వేదగర్భః = = వేదనిధియగు, సః = ఆ బ్రహ్మగారు, 
బుషిఖిః = మరీచ్యాది మహర్షులతో, యోగేశ్వ రః = యోగేశ్వరులగు, 
కుమార-ఆద్య్యైః = సనత్కుమారుడు మొదలుగా గల, యోగప్రవర్తకైః = 
యోగమును లోకములో ప్రవర్తిల్లజేయు, సిదైః= సిద్ధులతో, సహ = కూడి, 
సగుణం బ్రహ్మ = సగుణ బ్రహ్మ స్వరూపుడైనేట్టియు, _పురుషర్షభమ్‌ = పురు 
షోత్తముడగు, పురుషమ్‌ = నారాయణుని, సంసృత్య = విలీనమై, నిస్పం 
కేన = కామన లేని, కర్మణా అపి = కర్మతో కూడీనవాడే అయిననూ, ఖబేద 
దృష్టి- -అభిమానేన = భేదదృష్టిచే మరియు దేహాభిమానముచే, కర్పృత్వాత్‌ 
= కర్పృత్వాభిమానము వలన, పునః = మరల, కాలే = కాలము వచ్చినప్పు 
డు, ఈశ్వరవూర్తినా = ఈశ్వరరూపమగు, కాలేన = కాలముచే, గుణవ్యతి 
కరే = సత్త్వరజస్తమోగుణములయందు వైషమ్యము, జాతే = కలుగగా, 
యథాపూర్వమ్‌ = పూర్వకల్పమునందు వలె, ప్రజాయతే = ప్రకటమగును. 


స్థావరజంగమ ప్రాణులకు కారణుడు, వేదనిధియగు బ్రహ్మగారు. 
మరీచి మొదలగు మహర్షులతో, యోగేశ్వరులతో, సనత్కుమారుడు మొద 


670 . శ్రీమద్భాగవతము 





లగు జ్ఞానులతో, యోగమును లోకములో ప్రవర్తిల్లజేసిన సిద్ధపురుషులతో 
కూడి సిష్కామకర్మ ద్వారా ఆదిప్పురుషుడు, పురుష గ్రేస్టుడు అగు సగుణబ్ర 

హ్మ్‌ (నారాయణుడు) లో విలీనమైనాడు. కాని, ఆయనలో ఇంకనూ భేద 
దృష్టి, దేహాభిమానము, కరృత్వము మిగిలియుండెను. కావున, మరల 
సృష్టికాలము రాగానే కాలస్వరూపుడగు ఈశ్వరునిచే ప్రేరేపించబడి. సత్త్వ 
రజస్తమోగుణాత్మకమగు ప్రకృతిలో వైషమ్యుము రాగానే, ఆయన పూర్వక 
లృమునందు వలెనే, జగద్రూపముగా ప్రకటమగును. 


ఐశ్వర్యం పారమేష్ట్యం చ తే5పి ధర్మవినిర్మితమ్‌ | 
నిషేవ్య పునరాయాంతి గుణవ్యతికరే సతి || కేక 


తే అపి ='వారు కూడు ధర్మవినిర్మితమ్‌ = ధర్మముచే సంపాదించి 
పెట్టబడినట్టియు, వము = పరమేష్టికి సంబంధించిన, ఐశ్వర్యమ్‌ = 
ఐశ్వర్యమును, నిషేవ్య = సేవించి, గుణవ్యతికరే సతి = గుణములలో వైష 
మ్యము కలుగగా, వునః = తిరిగి ఆయాంతి = నురలి వచ్చెదరు. 


ధర్మమును చేసి దాని ప్రభావముచే బ్రహ్మలోకమును పొందిన 
పుణ్యాత్ములు కూడ అచట పరమేష్టియొక్క ఐశ్వర్యముననుభవించి, ప్రకృ 
తిలో గుణవైషమ్యము కలిగి సృష్టి రాగానే మరల తిరిగి జన్మించెదరు. 


యే త్విహాసక్తమనసః కర్మసు శ్రద్దయాన్వితాః | 
కుర్వంత్యప్రతిషిద్ధాని నిత్యాన్యపి చ కృత్న్నశః 1 16 
యే తు = ఎవరైతే, ఇహ = ఈ సంసారమునందు, ఆసక్తమనసః = 
తగుల్కొన్న మనస్సు గలవారో వారు, కర్మసు = లయకు శ్రద్ధయా 
జ క్రద్ధతో, అన్వితాః = కూడుకున్నవారై, అప్రతిషిద్ధాని = నిపే షేధింపబడని 
కర్మలను, నిత్యాని అపి = నిత్యకర్మలను కూడ, కృత్స్నశః = సమగ్రముగా, 
కుర్వంతి = చేయుదురు. 


ఈ సంసారమునందు తగుల్కొన్న మనస్సు గల కర్మఠులు హ్‌ 
ముచే నిషిద్దమైన కర్మలను విడిచి పెట్టి నిత్యకర్మలను మాత్రమే గాకు 
కామ్యకర్మలను కూడ శ్రద్దతో చేయుదురు. 


తృతీయ స్కంధము ఆ అధ్యాయము ప్ర2 671 


రజసా కుంఠమనసః కామాత్మానోంజితేంద్రియాః | 
పిత్తూన్‌ యజంత్యనుదినం గృహేపష్వభిరతాశయాః 11 17 


రజసా = రజోగుణముచే, కుంఠవమునసః = మొక్కవోయిన మనస్సు 
గలిగినట్టియు, కామ-ఆత్మానః = కామనలయందు లగ్నమైన మనస్సు గలి 
గినట్టియు, అజిత-ఇంద్రియాః = జయించబడని ఇంద్రియములు గలిగినట్టి 
యు గృహేషు = గృహవ్యవహారములయందు. అభిరత-ఆశయాః = 
ప్రీతిని పొందే హృదయము గల జనులు, అనుదినమ్‌ = ప్రతిదినము, 
పిత్తాన్‌ = పితృదేవతలను, యజంతి = ఆరాధించెదరు. 


రజోగుణముచే విక్షిప్తమైన మనస్సు గల జనులు కామనాపరిపూర్తి 
యందు మాత్రమే లగ్నమై యుందురు. వారికి ఇంద్రియజయము ఉండ 
దు. వారికి గృహవ్యవహారములయందు మాత్రమే ప్రీతి కలుగును. 
అట్టివారు ప్రతిదినము పితృదేవతలను ఆరాధించెదరు. 


త్రైవర్గితాస్తే పురుషా విముఖా హరిమేధసః | 
కథాయాం కథనీయోరువిక్రమస్య మధుద్విషః || 18 


హరిమేధసః = సంసారదుఃఖమును పోగొట్టే. బుద్ది గలిగినట్టియు, 
కథనీయ-ఉరువిక్రమస్య = కీర్తించదగిన గొప్ప పరాక్రమములు గలిగినట్టి 
యు, మధుద్విషః = మధువు అనే రాక్షసుని సంహరించిన శ్రీహరియొక్క, 
కథాయామ్‌ = గాథయందు, తే = ఆ, త్రైవర్గికాః ,= ధర్మార్ధకామములకు 
మాత్రమే కట్టుబడిన, పురుషాః = వ్యక్తులు, విముఖాః = విముఖులు. 

మధుసూదనుడగు శ్రీహరిని బుద్దియందు స్మరించినచో సంసా 
రము తొలగిపోవును. ఆయన పరాక్రమములు గొప్పవి, , కీర్తించదగినవి. 
కాని, ధర్మార్థకామములకు మాత్రమే కట్టుబడిన వ్యక్తులకు ఆయన గాథల 
యందు అభిరుచి ఉండదు. 


నూనం దైవేన విహతాయే చాచ్యుతకథాసుధామ్‌ | 
హిత్వా శృణ్యంత్యసద్ధాథాః పురీషమివ విడ్చుజః | 19 


672 శ్రీమద్భాగవతము 


యే చ = ఎవరైతే, అచ్యుతకథాసుధామ్‌ = శ్రీహరియొక్క గాధ 
లనే అమృతమును, హిత్వా = విడిచిపెట్టి, విడ్చుజః = సూకరములు, పరీ 
షమివ = మాలిన్యమును వలె అసత్‌-గాథాః = చెడు కథలను, శృణ్యంతి = 
వినెదరో వారు, నూనమ్‌ = నిశ్చయముగా, దైవేన = దైవముచేే విహతాః = 
నాశనము చేయబడినారు. 


శ్రీహరి గాథలనే అమృతమును విడిచి, సూకరములు మాలిన్య 
మును భక్షించునట్లు, చెడు కథలను వినువారు. నిశ్చయముగా తమ ప్రారబ్ద 
ముచే తామే వినాశము చేయబడుచున్నారు. 


దక్షిణేన పథార్యముః పితృలోకం వ్రజంతి తే | 
ప్రజామను ప్రజాయంతే శ్మృశానాంతక్రియాకృతః || 20 


శ్మశాన -అంతక్రియాకృతః = గర్భాధానము మొదలుకొని శ్మశాన 
ములో చేసే అంత్యేష్టి వరకు గల కర్మలను చేసే, తే= వారు, దక్షిణేన 
పథా = దక్షిణమార్గముచే, అర్యమ్హుః = పితృలోకప్రభువగు అర్యముని, పితృ' 
లోకమ్‌ = పితృలోకమును, వ్రజంతి = పొందెదరు, ప్రజాం అను = తమ 
సంతానమునందు, ప్రజాయంతే = జన్మింఛదరు. , " 


గర్భాధానము మొదలుకొని వ్యక్తి మరణించిన తరువాత శ్మశాన 
ములో చేసే అంత్యేష్టివరకు గల కర్మలను వారు చేయుదురు. అట్టివారు 
= దక్షిణమార్గముచే అర్యమునిచే పాలించబడే పితృలోకమును పొందెదరు, 
పుణ్యము క్షయమైన 'తరువాత తమ సంతానమునకే మరల సంతానమై 
జన్మించెదరు. 


తతస్తే క్షీణసుకృతాః పునర్లోకమిమం సతి. 
పతంతి వివశా దేవైస్సద్యో విభ్రంశితోదయాః || 21 
సతి = ఓ పతివ్రతా, తే = వారు క్షీణసుకృతాః = క్షీణించిన 


పుణ్యము గలవారై దేవైః = దేవతలచే, సద్యః = వెంటనే, విభ్రంశిత-ఉ 
దయాః = నశింపజేయబడిన భోగము గలవారై, వివశాః= వివశుల, తతః= 


తృతీయ స్కంధము - అధ్యాయము 32 673 


ఆ పితృలోకమునుండి, పునః =మరల, ఇమమ్‌ = ఈ, లోకమ్‌ = లోకమును 
గురించి, పతంతి = పడెదరు. 


ఓ పతివ్రతా! వారు ఆ పితృలోకములో భోగములననుభవించు 
చుండగా వారి పుణ్యము క్షీణించును. వెంటనే దేవతలు భోగములను తొల 
గించి, వారిని ఆ లోకమునుండి ఈ లోకమునకు త్రోసివేసెదరు. వార 
ప్పుడు అస్వతంత్రులై మరల ఈ లోకములో జన్మించెదరు. 


తస్మాత్త్వం సర్వభావేన భజస్వ పరమేస్టినమ్‌ | 

తద్గుణాశయయా భక్త్యా భజనీయపదాంబుజమ్‌ || _ 22 

తస్మాత్‌ = కావున, త్వమ్‌ = నీవు, సర్వభావేన = పూర్ణశ్రేమతో 
(అన్ని విధములుగా), భజనీయపద-అంబుజమ్‌ = సేవించదగిన పాదపద్మ 
ములుగల, పరమేష్టినమ్‌ = సర్వేశ్వరుని, తత్‌-గుణ-ఆశ్రయయా = ఆయన 
గుణములే ఆశ్రయముగా గల, భక్త్యా = భక్తితో, భజస్వ = భజించుము. 

కావున, నీవు పూర్ణడ్రేమతో మనోవాక్కాయములతో, పరమేశ్వ 

'రుని వాత్సల్యము మొదలగు గుణములనే ఆశ్రయించే భక్తితో ఆయనను 
ఆరాధించుము. ఆయన పాదపద్మములు తప్పక ఆరాధించదగినవి. 


వాసుదేవే భగవతి భక్తియోగః ప్రయోజితః | 
జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం యదృృహ్మదర్శనమ్‌ || 23 


వాసుదేవే భగవతి = శ్రీకృష్ణభగవానునియందు, ప్రయోజితః = 
చేయబడిన, భక్తియోగః = భక్తియోగము, ఆశు = శీఘ్రముగా, వైరాగ్యమ్‌ = 
వైరాగ్యమును, జ్ఞానమ్‌ = జ్ఞానమును, జనయతి = కలిగించును, యత్‌ = ఏ 
జ్ఞానము, బ్రహ్మదర్శనమ్‌ = బ్రహ్మసాక్షాత్కారమును కలిగించునో. 

సర్వాంతర్యామియగు శ్రీకృష్ణభగవానునియందు భక్తిని చేసినచో, 
దాని వలన వైరాగ్యము మరియు బ్రహ్మసాక్షాత్కారమును కలిగించే 
జ్ఞానము శీఘ్రముగా లభించును. 


యదాస్య చిత్తమర్దేషు సమేష్వింద్రియవృత్తిభిః | 


674 శ్రీమద్భాగవతము 
న విగృహ్హాతి వైషమ్యం ప్రియమప్రియమిత్యుత || 24 


స తదైవాత్మనాకంత్మానం నిస్స్పంగం సమదర్శనమ్‌ | 
పహయోపాదేయరహితమారూఢం పదమీక్షతే | 25 


యదా = ఏ కాలమునందైతే, అస్య = ఈ భక్తుని, చిత్తమ్‌ = చిత్త 
ము, ఇంద్రియవృత్తిభిః = ఇంద్రియవ్యాపారములచే, సమేషు = అన్ని (స 
మానమైన), అర్ధేషు = శబ్దాది విషయములయందు, ప్రియమ్‌ = ప్రియమైన 
ది, ఉత = మరియు, అప్రియమ్‌ = ప్రియము కానిది, ఇతి = అన్నే వైష 
మ్యమ్‌ = తేడాను, న విగృహ్హాతి = గ్రహించదో, తదా ఏవ = అప్పుడు 
మాత్రమే, సః = ఆ భక్తుడు, ఆత్మనా = చిత్తముతో, నిస్సంగమ్‌ = సంగరహి 
తమైసట్టియు, సమదర్శనమ్‌ = సమము మరియు జ్ఞానరూపము అయినట్టి 
యు, హేయ-ఉపాదేయరహితమ్‌ = త్రోసివేయదగినది స్వీకరించదగినది 
అనే భేదము లేని, పదమ్‌ = స్వరూపభూతమగు బ్రహ్మను, ఆరూఢమ్‌ = 
ఏకీభావమును పొందిన, ఆత్మానమ్‌ = ఆత్మను, ఈక్షతే = దర్శించును. 


ఏ కాలమునందైతే భక్తుని చిత్తము తాను ఇంద్రియవ్యాపారముల 
ద్వారా గ్రహించే శబ్దాది విషయములను సర్వమును ఈశ్వరరూపముగను, 
కావున ప్రియము అఫ్రియము అనే వైషమ్యము లేనిదిగను దర్శించునో, 
అప్పుడో భక్తుడు ఆత్మయొక్క యథార్థస్వరూపమును దర్శించును. ఆత్మ 
నిస్సంగము. జ్ఞానరూపమగు అత్మ సర్వమునందు సమౌనరూవముగో 
నున్నది. ఆత్మయందు పరిత్యజించదగిన దోషములు గాని, స్వీకరించద 
గిన గుణములు గాని లేవు. ఈ దర్శనముచే ఆ భక్తుడు తన స్వరూపమగు 
ప్రత్యగభిన్నబ్రహ్మతో ఏకీభావమును పొందును. 

జ్ఞానమాత్రం పరం బ్రహ్మ పరమాత్మేశ్వరః పుమాన్‌ | 
దృశ్యాదిభిః పృథగ్భా వైర్భగవానేక ఈయతే || 26 


జ్ఞానమాత్రమ్‌ - జ్ఞానఘనుడు, పరమ్‌ - ప్రకృతికి అతీతుడు, 
బ్రహ్మ - నిరతిశయ బృహత్తత్త్వము, పరమ-ఆత్మా - జీవుని అంతరతమ 
నుగు ఆత్మస్వరూపము, ఈశ్వరః - సర్వమును శాసించువాడు, పుమాన్‌ - 
పురుషుడు, ఏకః - అద్వితీయుడు అగు, భగవాన్‌ - భగవానుడు, దృశ్య- . 


తృతీయ స్కంధము - అధ్యాయము 32 675 


ఆఅదిభిః - దృశ్యము మొదలగు, పృథక్‌-భావైః -  వివిధరూపములుగా, 
ఈయ తే - తెలియబడును. 


జ్ఞానఘనము, తనయందు భాసించే సర్వమునకు అతీతము, నిర 
తిశయ బృహత్‌, భగవచ్చబ్దవాచ్యము అగు అద్వితీయ వస్తువు జీవుని 
యందు ప్రత్యక్‌ (అంతరతమమగు) ఆత్మరూపముగా, జగత్తును శాసించే 
_ఈశ్వరునిగా, ప్రకృతిని ఆవేశించే పురుషునిగా శాస్త్రములలో ప్రతిపాదించ 
బడుచున్నది. ఆ వస్తువే దృశ్యజగత్తుగా, దర్శించే జీవునిగా, దర్శించుటకు 
సహకరించే ఇంద్రియములుగా భాసించుచున్నది. 


ఏతావానేవ యోగేన సమగ్రేణీహ యోగినః | 
యుజ్యతేంభిమతో హ్యర్డో యదసంగస్తు కృత్స్న్నశః !! 27 
ఇహ = ఈ సంసారములో, యోగినః = సాధనానిష్టునకు, సమ 
(గేణ = సంపూర్ణమగు, యోగేన = యోగముచే, అభిమతః = శాస్త్రసమ్మత 
మైన, ఏతావాన్‌ ఏవ = ఇంతమాత్రమే, అర్థః = ప్రయోజనము, యుజ్యతే = 
పొందబడుచున్నది, యత్‌ = ఏవిదనగా, కృత్స్నశః = పూర్తిగా, అసంగః = 
సంసారమునందు అసక్తి లేకుండుటయో. 


సాధనానిష్టుడగు వ్యక్తి సమగ్రమగు యోగసాధనచే పొందే పూర్ణ 
ఫలమేమనగా, ఈ సంసారమునందు సుతరాము ఆసక్తి లేకుండుటయే. 


జ్ఞానమేకం పరాచీనైరింద్రియైర్భ్రహ్మ నిర్గుణమ్‌ ! 
అవభాత్యర్థరూపేణ భాంత్యా శబ్దాదిధర్మిణా 1] 26 


పరాచీనైః = పరాబ్ముఖములగు, ఇంద్రిమైః = ఇంద్రియములచే, 
శబ్దాదిధర్మిణా = శబ్దము మొదలగునవి ధర్మముగా గల, అర్ధరూపేణ జా 
ఘటము మొదలగు రూపముగా, ఏకమ్‌ = అద్వితీయము, జ్ఞానమ్‌ = విజ్ఞా 
నఘనము, నిర్గుణమ్‌ = నిర్గుణము అగు, బ్రహ్మ జు బహ్మః భాంత్యా = 
భ్రాంతిచే, అవభాతి = భాసించుచున్నది. 

ఉన్న వస్తువు విజ్ఞానఘనమగు అద్వితీయ నిర్గుణ పరబ్రహ్మ 
మాత్రమే. కాని, నామరూపాత్మకమగు బాహ్యూవిషయములయందు ఆసక్తి 


676 శ్రీమద్భాగవతము 


గల ఇంద్రియములు బభ్రాంతిచే శబ్దము మొదలగు ధర్మములతో కూడిన 
వేర్వేరు రూపములను దర్శించుచున్నవి. 


యథా మహానహంరూపస్తింవృత్పంచవిధస్ప్వరాట్‌ | 
ఏకాదశవిధస్తస్య వప్పురండం జగద్యతః || 20 


యథా = ఏ విధముగానైతేే స్వరాట్‌ = స్వయంప్రకాశమగు పరభ్ర 
హ్మ్‌ మహాన్‌ = మహత్తత్త్యము, అహంరూపః = అహంకారరూపమై, 
త్రివృత్‌ = త్రిగుణాత్మకమై, సంచవిధః = సంచభూతములుగా ప్రకటమై, 
ఏకాదశవిధః = పది ఇంద్రియములు మనస్సు అనే సదకొండు అంశములు 
గల జీవుడైనదో, తస్య = ఆ జీవుని, వవుః = శరీరము, జగత్‌ = జగత్తు, 
అండమ్‌ = బ్రహ్మాండము, యతః = ఏ పరబ్రహ్మనుండియో. 

స్వయంప్రకాశస్వరూపమగు అ పరబ్రహ్మయే మహత్తత్త్యము, 
సాత్త్విక రాజస తామస, అహంకారములు, పంచభూతములు, అయిదు 
కర్మేంద్రియములు అయిదు జ్ఞానేంద్రియములు మనస్సు వెరసి సద 
కొండుగా ప్రకటమైనది. వీటితో కూడి ఆ పరబ్రహ్మయే వ్యష్టి జీవుడు అగు 
చున్నది. ఈ జగత్తుతో గూడి ఆ'పరబ్రహ్మయే సమష్టి హిరణ్యగర్భుడగు 
చున్నది. ఏలయనగా, వ్యష్టి జీవుడు, సమష్టి పురుషుడు, ఈ షట. 
డము కూడ ఆ పరబ్రహ్మనుండియే ఆవిర్భవించినవి. 


ఏతద్వై శ్రద్ధయా భక్త్యా యోగాభ్యా స్తేన నిత్యశః | 
సమాహితాత్మా నిస్సంగో విరక్త్యా పరిపశ్యతి |] 30 


సమాహిత- -ఆత్మా = ఏకాగ్రమగు అంతఃకరణము గలవాడు, 
నిస్సంగః = సంసారమునందు ఆసక్తి లేని భక్తుడు, శ్రద్ధయా = శ్రద్ధతో, 
భక్త్యా = భక్తితో, నిత్యశః = నిత్యము, యోగ- -అభ్యా సేన = యోగమును 
అభ్యసించుటచే, విరక్త్యా = వైరాగ్యముతో, ఏతత్‌ = ఈ జగత్తును, పరిప 
“-౨ వై = నిశ్చయముగా బ్రహ్మరూపముగా దర్శించును. 


తృతీయ స్కంధము - అధ్యాయము 32 677. 


భక్తుడు వైరాగ్యముచే సంసారమునందలి ఆసక్తిని విడిచిపెట్టి 
నిత్యము యోగమునభ్యసించుటచే ఏకాగ్రమగు అంతఃకరణము గలవాడై 
- ఈ జగత్తును నిశ్చయముగా బ్రహ్మరూపముగా దర్శించును. 


ఇత్యేతత్కథితం గుర్వి జ్ఞానం తదృ్రృహ్మదర్శనమ్‌ | 
యేనానుబద్ధ్యతే తత్త్వం ప్రకృతేః పురుషస్య చ || పే 


గుర్వి = అమ్మా! ఏతత్‌ = ఈ తత్‌ = ఆ, బ్రహ్మదర్శనమ్‌ = 

బహ్మసాక్షాత్కారమును కలిగించే, జ్ఞానమ్‌ = జ్ఞానము, ఇతి = ఈ విధము 
_ గా, కథితమ్‌ = చెప్పబడినది. స్టో దేనిచే, . ప్రకృతేః = ప్రకృతియొక్క 
పురుషస్య చ= పురుషునియొక్క కూడ, తత్త్వమ్‌ = యత్తార్థస్వరూపము, 
అనుబద్ధ్యతే = = తెలియబడునో. 


అమ్మా! ఈ విధముగా నేను నీకు బ్రహ్మసొక్షాత్కారసాధనమగు 
" జ్ఞానమును బోధించితిని. దీని వలన భక్తునకు ప్రకృతిప్తురుషుల తత్త్వము 
తెలియును. - 


జ్ఞానయోగశ్చ మన్నిష్టో నైర్గుజ్యో భక్తిలక్షణః | 
ద్వ్యయోరప్యేక ఏవార్టో భగవచ్చ్భబ్దలక్షణః | 32 


నైర్గుణ్యః = నిర్ధుణ పరబ్రహ్మ విషయముగా గల, జ్ఞానయోగః = 
జ్ఞానయోగము, మత్‌-నిష్టః = నాయందు నిష్ట గల, భక్తిలక్షణః చ = భక్తియే 
లక్షణముగా గల యోగము కూడ, ద్వయోః అపి= ఈ రెండింటికీ కూడ, 
భగవత్‌-శబ్దలక్షణః = భగవానుడు అనే శబ్బముచే తెలియచెప్పబడే, అర్థః = 
ఫలము, ఏకః ఏవ = ఒక్కటియే. 

జ్ఞానయోగమునకు విషయము నిర్గుణ పరబ్రహ్మ. భక్తియోగము 
కూడ నాయందే నిష్ట గల యోగము. ఈ రెండింటికీ ఫలము ఒక్కటియే. 


ఆ ఫలమునే భగవానుడు అనే పదము బోధించును. అనగా, భగవతా? 
ప్పియే రెండింటికీ ఫలము. - 


యథేంద్రియైః పృథగ్జ్వా రైరర్జో బహుగుణాశ్రయః | 


678 సం శ్రీమద్బాగవతము 


ఏకో నానేయతే తద్వదృగవాన్‌ శాస్త్రవర్త్మభిః || 33 


యథా = ఏ విధముగానైతే. బహుగుణ-ఆశ్రయః = అనేకములగు 
రూపరసాది గుణములకు ఆశ్రయమగు, ఏకః = ఒకే, అర్జః = పదార్థము, 
పృథక్‌-ద్వా రైః = వేర్వేరు ప్రవృత్తిమార్గములు గల, ఇది య! వు ఇంద్రియ 
ములచ్చే నానా = పలువిధములుగా, ఈయతే = తెలియబడుచున్నదో, 
తద్వత్‌ = అదే విధముగా, శాస్త్రవర్శభిః = శాస్త్రమార్గములచే, భగవాన్‌ = 
భగవానుడు (ఆలియబడుచున్నాడు). 


పదార్ధము ఒక్కటే అయినా, అది రూసము రసము మొదలగు 
అనేకగుణములకు ఆశ్రయమగుచున్నది. ఇంద్రియముల ప్రవృత్తి మార్గ 
ములు కూడ వేర్వేరుగా నున్నవి. కావుననే, ఒకే పదార్థమును కన్ను తెల్ల 
నిది అని, జిహ్వ తియ్యనిది అని ఈ విధముగా ఇంద్రియములు వేర్వేరుగా 
తెలియుచున్నవి. అదే విధముగా వివిధములగు శాస్త్రమార్గములు ఒకే భగ 
వానుని పలు విధములుగా దర్శించుచున్నవి. 


క్రియయా క్రతుభిర్దా నైస్తపస్స్వాధ్యాయమర్శనైః | 
ఆత్మేంద్రియజయేనాపి సన్న్యాసేన చ కర్మణామ్‌ || 34 


యోగేన వివిధాంగేన భక్తియోగేన చైవహి |! 
ధర్మేణోభయచిహ్నేన యః ప్రవృత్తినివృత్తిమాన్‌ | _ 35 


ఆత్మతత్త్వావబోధేన వైరాగ్యేణ దృఢేనచ |! 
ఈయతే భగవానేభిస్సగుణో నిర్గుణస్ప్వదృక్‌ !| 36 


క్రియయా = పూజాది కర్మలవే, క్రతుభిః = క్రతువులచే, దానైః = 
దానములచే, తపః క-స్వాధ్యాయమర్శనైః = తపస్సు వేదాధ్యయనము 
మీమాంసలచే, ఆత్మా-ఇంద్రియజయేన అపి = మనస్సును ఇంద్రియము. 
లను జయించుటచే, కర్మణామ్‌ = కర్మలు, సన్న్యాసేన = సన్న్యసించుటచే, 
వివిధ-అంగేన = ఎనిమిది అంగములు గల, యోగేన = యోగముచే, భక్తి 
యోగేన చవివహి = నిశ్చయముగా భక్తియోగముచే కూడు, ఉభయచి 
హ్నేన = సకామము నిష్కామము అనే రెండు లక్షణములు గల, ధర్మేణ= 


తృతీయ స్కంధము - అధ్యాయము 3౩2 679 


ధర్మముచే. యః = ఏ ధర్మము, ప్రవృత్తినివృత్తిమాన్‌ = ప్రవృత్తి నివృత్తి అనే 
'ర0డు రూపములు గలదియో, _ఆత్మతత్త్వ-అవబోధేన న! ఆత్మస్వరూ 
పమును తెలుసుకొనుటచే, దృథేన = దృఢమగు, వైరాగ్యేణ చ = వైరాగ్య 
ముచే, ఏభిః = ఈ సాధనములచే, సగుణః = సగుణుడు, నిర్గుణః = నిర్గుణు 
డు, స్వదృక్‌ = స్వప్రకాశస్వరూపుడు అగు, భగవాన్‌ = భగవానుడు, 
ఈయతే = పొందబడుచున్నాడు. 


పూజ మొదలగు కర్మలు, క్రతువులు, దానములు, తపసు, వేదా 
ధ్యయనము, _వేదతాత్పర్యవిచారము, మనస్సును ఇంద్రిం ములను 
జయించుట సర్వకర్మసన్నా్యాసము, ఎనిమిది అంగముల” కూడిన 
యోగము, భక్తియోగము: ప్రవృత్తి (వేదోక్తకర్మానుస్టానవు) నివృత్తి (స 
న్న్యాసము) అనే రెండు రూపములలోనున్న సామ నిష్కామ ధర్మము, 
నిత్యానిత్యవస్తువివేకము, దృఢమగు వైరాగ్యము. అనే ఈ సాధనముల 
న్నియు భగవానుని పొందుటయందు సహకరించును. స్వయంప్రకాశస్వ 
.రూప్పుడగు ఆ భగవానుడు సకలకల్యాణగుణసంపన్నుడే అయిననూ, 
స్వరూపముచే నిర్గుణుడు. 


ప్రావోచం భక్తియోగస్య స్వరూపం తే చతుర్విధమ్‌ | 
- కాలస్య చావ్య క్షగతేర్యో[ంతర్జావతి జంతుషు ![! ఏ7 


తే ='సీకొరకు, భక్తియోగస్య = భక్తియోగముయొక్క, చతుర్విధమ్‌ 
= నాలుగు విధముల, స్వరూపమ్‌ = స్వరూపమును, అవ్య క్తగతేః = తెలియ 
బడని చేష్టగల, కాలస్య చ = కాలముయొక్క స్వరూపమును కూడ, ప్రొవో 
చమ్‌ = చెప్పితిని, యః = ఏ కాలము, జంతుషు = ప్రాణులయందు. అంతః 
= లోపల, ధావతి = = జన్నాది వికారములను కలిగించుచున్నదో. 


నీకు నాలుగు విధముల (మూడు సగుణ, ఒక నిర్గుణ) భక్తియోగ 
మును, కాలముయొక్క స్వరూపమును చెప్పినాను. కాలముయొక్క చేష్ట 
లను తెలియుట సంభవము కాదు. అది ప్రాణుల లోపలనుండి జన్మ. మొద 
లగు వికారములను కలిగించుచున్నది. 


జీవస్య సంసృతీర్చహ్వీరవిద్యాకర్మనిర్మితాః | 


680 శ్రీమద్చాగవతము 
యాస్వంగ ప్రవిశన్నాత్మా న వేద గతిమాత్మనః || 38 


అంగ = అమ్మా జీవస్య = జీవునియొక్క అవిద్యాకర్మనిర్మితా; = 
అజ్ఞానము మరియు కర్మలచే నిర్మించబడిన, బహ్వీః = అనేకములగు, 
సంసృతీః = గతులను (చెప్పితిని, యాసు = వేటియందు, ఆత్మా = జీవు 
డు, ప్రవిశన్‌ = ప్రవేశించువాడై. ఆత్మనః = తను గతిమ్‌ = స్వరూపమును, 
న వేద = తెలియకున్నాడో. 


అమ్మా! అజ్ఞానము, దాని వలన కలిగే కర్మలు జీవునకు అనేకగ 
తులను కల్పించుచుండును. జీవుడు వాటిని పొందుచూ 'తన స్వరూప 
మును తెలియలేకున్నాడు. ఆ వివరములను కూడ నేను నీకు చెప్పితిని. 


వైతఠళ్ణలాయోపదిశేన్నావినీతాయ కర్షినిత్‌ | 
న స్తబ్ఞాయ న భిన్నాయ నైవ ధర్మధ్వజాయ చ |! _ 3౩9 


ఏతత్‌ = దీనిని, ఖలాయ = దుష్టుని కొరకు, న ఉపదిశేత్‌ = ఉపదే 
శించరాదు, కర్తివిత్‌ = ఏ కాలమునందైననూ, అవినీతాయ = వినయము 
లేనివాని కొరకు, న = ఉపదేశించరాదు, స్తబ్ఞాయ = తలబిరుసువాని కొరకు, 
న = ఉపదేశించరాదు,. భిన్నాయ = దురాచారి (అశాస్త్రేయమగు వాదము 
చేయువాని) కొరకు, న = ఉపదేశించరాదు, చ = మరియు, ధర్మధ్వజాయ 
= దంభము గలవానికొరకు, న ఏవ = ఉపదేశించనే రాదు. 


ఈ జ్ఞానమును ఏ కాలములోనైననూ దుష్టునకు, వినయము లేని 
వానికి తలనిరుసువానిక్తి దురాచారికి, అశాస్త్రీయమగు వాదమును 
చేయువానికి ఉపదేశించరాదు. దాంభికునకు అసలే ఉపదేశించరాదు. 


న లోలుపాయోపదిశేన్న గృహారూఢచేతసే | 
నాభక్తాయ చ మే జాతు న మద్భ క్రద్విషామపి || 40 


లోలుపాయ = ఇంద్రియభోగములయందాసక్తి గలవానికొరకు, న 
ఉపదిశేత్‌ = ఉపదేశించరాదు, గృహ-ఆరూఢచేతసే = ఇంటి సుఖముల 
యందు తీవ్రముగా లగ్నమైన మనస్సు గలవాని కొరకు, న= ఉపదేశించ 
రాదు, మే =నా, అభక్తాయ = భక్తుడు కానివాని కొరకు, న = ఉపదేశించరా 


తృతీయ స్కంధము - అధ్యాయము 32 6981 


దుుచ= మరద మత్‌-భక్తద్విషాం అపి = నా భక్తులను ద్వేషించువారికి 
కూడ, జాతు = ఏ కాలమునందైననూ, న = ఉపదేశించరాదు. 


ఇంద్రియభోగములయందాసక్తి గలవానికి, ఇంటి సుఖముల 
యందు లగ్నమైన మనస్సు గలవానికి, నా భక్తుడు కాని వానికి ఈ జ్ఞాన 
మునుపదేశించరాదు. నా భక్తులను ద్వేషించువారికి దీనిని. ఏ ఏ కాలమునం 
దైననూ ఉపదేశించరాదు. 


శద్దధానాయ భక్తాయ వినీతాయనసూయ వే । 
భూతేషు కృతమైత్రాయ శుశ్రూషాభిరతాయ చ || డే 


. బహిర్జాతవిరాగాయ శాంతచిత్తాయ దీయతామ్‌ ! 
నిర్మత్సరాయ శుచయే యస్యాహం యేమసాం ప్రియః! 142 


శ్రద్దధానాయ = శ్రద్దావంతుని కొరకు, భక్తాయ = భక్తుని కొరకు, 
వినీతాయ = వినయము గలవానికొరకు, అనసూయవే = ఇతరుల గుణము 
లయందు దోషములనారోపించనివాని కొరకు, భూతేషు = ప్రాణులయం 
దు, కృతమైత్రాయ = చేయబడిన మైత్రి గలవానికొరకు, శుశూషా-అభిర 
తాయ చ = గురుసేనయందు అభిరుచి గలవాని కొరకు, బహిః = బాహ్య 
మునందు, జాతవిరాగాయ = కలిగిన వైరాగ్యము గలవానికొరకు, శాంతచి 
త్తాయ = ప్రసన్నమగు మనస్సు గలవాని కొరకు, నిర్మత్సరాయ = "'మాత్స 
ర్యము లేనివాని కొరకు, శుచయే = శౌచము గలవాని కొరకు, దీయతామ్‌ = 
ఈయబడుగాక! యస్య = ఎవనికి, అహమ్‌ = నేను, ప్రేయసామ్‌ = వ్‌ 
మైనవాటిలో, ప్రియః = ప్రియుడనో. 


శ్రద్ధ, భక్తి వినయము కలిగి ఇతరుల గుణమునందు దోషబుద్ధిలేని 
వానికి ఈ “జ్ఞానమును బోధించవలెను. ప్రాణులయందు డ్రేమభావము, 
గురుసే స్టవయందు అభిరుచి, బాహ్యవిషయములయందు వైరాగ్యము, ప్రస 
న్నమగు చిత్తము గలవానికి దీనిని బోధించవలెను. మాత్సర్యము (ఇతరుల 
క్షేమమును చూచి సహించలేకపోవ్సట) లేనివానికి, ఆంతరబాహ్యశౌాచము 
గలవానికి దీనిని బోధించవలెను. ఎవనికైతే నేను ప్రియమైన వస్తువులన్నిం 
టికంటె అధికముగా ప్రియమైనవాడనో, వానికి బోధించవలెను. 


682 శ్రీమద్బాగవతము 


య ఇదం శృణుయాదంబ శ్రద్దయా పురుషస్పకృత్‌ | 
యో వాభిధత్తే మచ్చిత్తస్స హ్యేతి పదవీంచమే 1 త 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే 
ద్వాత్రింశో గధ్యాయః || 


అంబ = అమ్మా! యః =.ఏ, పురుషః = మానవుడైతే, ఇదమ్‌ = 
దీనిని, సకృత్‌ = ఒక్కసారి, శ్రద్ధయా = శ్రద్ధతో, శృణుయాత్‌ = వినునో, యః 
వై = ఎవడైతే, మతఠ్‌-చిత్తః = నాయందు' చిత్తము గలవాడై, అభిధత్తే = 
చెప్పునో, సః = వాడు, మే =నా, పదవీమ్‌ = పరమపదమును, ఏతి హీ = 
నిశ్చయముగా పొందును. 


అమ్మా! ఎవడైతే నాయందు లగ్నమైన మనస్సు గలవాడై దీనిని 
శ్రద్ధతో ఒక్కసారైననూ వినునో, లేదా చెప్పునో, వాడు, నిశ్చయముగా నా 
పరమపదము (మోక్షము) ను పొందును. 
శ్రీమద్భాగవత మహాప్పురొణములోని మూడవ స్కంధములో 
ముప్పది రెండవ అధ్యాయము ముగిసినది (32). 


వలి వ ల ల 


అథ త్రయస్తింశోం ధ్యాయః 
దేవహూతి జ్ఞానమును మోక్షమును పొందుట 


మైల్రేయ ఉవాచ | 
ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ 

సా కర్టమస్య దయితా కిల దేవహూతిః | 
విస్రస్తమోహపటలా తమభిప్రణమ్య 

తుష్టాన తత్త్వవిషయాంకితసిద్ధభూమిమ్‌ 11 


మైత్రేయః-= మైత్రేయ మహర్షి, ఉవాచ = పలికెను, ఏవమ్‌ = ఈ 
విధముగా, కపిలస్య = కపిల భగవానుని, జనిత్రీ = తల్లి, కర్టమస్య = కర్ణమ 
మహర్షియొక్క, దయితా = ప్రియురాలు అగు, సా= అ, దేవహూతిః = దేవ 
హూతి, వచః = కపిలుని వచనమును, నిశమ్య = విని, విస్రస్తమోహపటలా 
= నశింపజేయబడిన మోహముయొక్క ఆవరణము గలదై. తత్త్యవిషయ 
-అంకితసిద్ధిభూమిమ్‌ = ప్రకృతి మొదలగు తత్త్యములే విషయముగా గల 
జ్ఞానముతో కూడిన సిద్ధప్తురుషులకు ఆశ్రయమైన, తమ్‌ = ఆ కపిలుని, అభి 
ప్రణమ్య = నమస్కరించి, తుష్టావ = స్తుతించెను. 1 


మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- కపిలుని తల్లి, కర్ణముని 
ధర్మపత్నియగు ఆ దేవహూతి ఈ విధముగా కపిల భగవానుని బోధను 
వినినంతనే “బుద్ధిని కప్పియుంచిన మోహము అనే ఆవరణము తొలగిపో 
యెను. ప్రకృతి, పురుషుడు మొదలగు తత్త్వములను బోధించే జ్ఞానము 
గల సిద్దులలో కపిలుడు అగ్రేసరుడు. ఆమె అట్టి కపిల భగవానునకు నమ 
స్కరించి ఇట్లు స్తుతించెను. 


దేవహూతిరువాచ |! 


684 శ్రీమద్భాగవతము 


అథాప్యజోుంంతస్పలిలే శయానం 
భూతేంద్రియార్థాత్మమయం వపుస్తే | 
గుణప్రవాహం సదశేషబీజం 
దధ్యా స్వయం యజ్ఞఠరాబ్దజాతః . వై 


అథ = ఓ కపిలా! యత్‌-జఠర-అబ్బజాతః = ఎవని ఉదరమునం 
దలి పద్మమునందు జన్మించిన, అజః అపి = బ్రహ్మ కూడ, అంతః-సలిలే 
. నీటిమధ్యలో, శయానమ్‌ = పరున్నట్టియు, భూత-ఇంద్రియ- -అర్థ- ఆత్మ 
మయమ్‌ = పంచభూతములు ఇంద్రియములు శబ్దము మొదలగు “విషయ 
ములు మరియు జీవులతో నిండియున్నట్టియు, గుణప్రవాహమ్‌ = సత్త్వరజ 
స్తమోగుణముల ప్రవాహము గలిగినట్టియు, సత్‌ = సత్స్వ్వరూపమైనట్టియు, 
అశేషబీజమ్‌ = సకలజగత్తునకు బీజము అగు, తే=ని, వపుః = దేహము 
"ను, స్వయమ్‌ = స్వయముగా, దధ్యా =ధ్యానించెనో. 


దేవహూతి ఇట్లు పలికెను --- ఓ కపిలా! నీవు ప్రళయజలము 


లలో శయనించియుండగా నీ ఉదరమునందలి పద్మమునుండి బ్రహ్మ 


జన్మించెను. పంచభూతములు ఇంద్రియములు వాటికి విషయములగు 
శబ్దాదులు జీవులు అందరు నీ రూసమునందే ఇమిడియున్నారు. సత్త్వరజ 


స్తమోగుణముల ప్రవాహరూపమగు ఈ సకలజగత్తునకు సత్స్వరూపమగు 


నీ సగుణరూపమే బీజమగుచున్నది. ఆ బ్రహ్మ పుట్టిన వెంటనే స్వయ 
ముగా నీ రూపమును ధ్యానించెను. 


స ఏవ విశ్వస్య భవాన్‌ విధత్తే గుణప్రవాహేణ విభక్తవీర్యః | 
సర్గా ర్గాద్యనీహో5వితథాభిసంధిరాత్మేశ్వరోంతర్య్యుసహ హస్రశక్తిః! 13 


అనీహః = నిష్క్రియుడైనట్టియు, అవితథ-అభిసంధిః = సత్యసంక 
ల్పుడవైనట్టియు, ఆత్మా-ఈశ్వరః = జీవులకు ప్రభుడైనట్టియు, వతు 
హస్రశక్తిః = ఊహింప శక్యము కాని అనంతములగు శక్తులు గల, సః= అట్టి, 
భవాన్‌ ఏవ = నీవే, గుణప్రవాహేణ = సత్త్వరజస్తమోగుణముల ప్రవాహము 
నా విభక్తవీర్యః = విభాగము చేయబడిన శక్తి గలవాడవై, విశ్వస్య = జగత్తు 
యొక్క సర్గ-ఆది = సృష్టిస్టితిలయములను, విధత్తే = చేయుచున్నాను. , 


బాన 


తృతీయ స్కంధము - అధ్యాయము 33 685 


నీవు అకర్తవు, సత్యసంకల్పుడవు, జీవులకు ప్రభుడవు. నీ అనంత 
ములగు శక్తులు ఊహకు అందవు. అట్టి నీవే నీ శక్తిని సత్త్యరజస్తమోగుణ 
ముల ప్రవాహముచే విభాగము చేసి, ఈ జగత్తుయొక్క సృష్టిస్టితిలయము 
అను చేయుచున్నావు. , 


సత్వం భృతో మే జఠరేణ నాథ 
కథం ను యస్యోదర ఏతదాసీత్‌ |! 
విశ్వం యుగాంతే వటపత్ర ఏకః 
కేతేస్మ మాయాశిశురంఘ్రిపానః 11. త 


నాథ =ఓ ప్రభూ! సః = అట్టి, త్వమ్‌ =నీవ్లు మే = నా, జరరేణ = 
ఉదరముచే, కథమ్‌ = ఏ విధముగా, భృతః ను = ధరించబడితివో గదా! 
యస్య = ఏ నీయొక్క, ఉదరే = ఉదరమునందు, ఏతత్‌ = ఈ, విశ్వమ్‌ = 
జగత్తు, ఆసీత్‌ = ఉండెనోో యుగ-అంతే = కల్పాంతమునందు, మాయా 
శిశుః = మాయాబాలకుడవగు నీవు, ఏకః = ఒక్కడివే, వటపత్రే = మర్రి ఆకు 
నందు, అంఘిపానః = కాలి బొటనవేలును న 
శేతే స్మ = పరుండెదవు. 


ఓ 'ప్రభూ! నీ ఉదరములో ఈ విశ్వము ధరించబడుచున్నది. 
కల్పాంతమునందు నీవు మాయాబాలకుడవై మర్రి ఆకునందు పరుండి 
కాలి బొటనవేలును నోట ఉంచుకొనెదవు. అట్టి నీవు నా జఠతరములో ఎట్లు 
ధరించబడితివో గదా! 


త్వం దేహతంత్రః ప్రశమాయ పొపష్మనాం 
నిదేశభాజాం చ విభో విఛభూతయే | 
యథావతారాస్తవ సూకరాదయః 
తథాయమప్యాత్మపథోపలబ్ధయే || వ్‌ 
విభో =ఓ ప్రభూ! త్వమ్‌ = నీవు, పాష్మనామ్‌ = పాపవర్తనుల, ప్రశ 
మాయ = వినాశము కొరకు, చ = మరియు, నిదేశభాజామ్‌ = ఆజ్ఞను పాలిం 
చేవారి, విభూతయే = అభివృద్ధి కొరకు, దేహతంత్రః = దేహమును స్వీకరిం . 


686 . శ్రీమద్భాగవతము 


చువాడవృ, యథా = ఏ విధముగానైతే, తవ = నీ సూకర-ఆదయః = వరా 
హావతారము మొదలగునవి ప్రవర్తిల్లినవో, తథా = అదే విధముగా, అయం 
అపి = ఈ అవతారము కూడు ఆత్మపథ-ఉపలబ్ధయే = అత్మజ్ఞానమార్ణ 
మును చూప్పుట కొరకే, ( 

ఓ ప్రభూ! నీవు పాపులను నశింపజేసి, నీ ఆజ్ఞను పాటించే భక్తు 
లను ఉద్దరించుటకొరకై అవతారములను దాల్బెదవు. నీ వరాహావతారము 
మొదలగు అవతారములు ఏ విధముగా లోకకల్యాణమును చేకూర్చినవో, 
అదే విధముగా ఈ అవతారము కూడ ఆత్మజ్ఞానము అనే మార్గమును 
ముముక్షువులకు అందజేయుట కొరకు ఉద్దేశించబడినది. 


యన్నాముధేయ శ్రవణానుకీర్తనాత్‌ 
యత్ప్రహ్వణాద్యత్న్మరణాదపి క్వచిత్‌ | 
శ్వాదోపి సద్యస్సవనాయ కల్పతే 
" కుతః పునస్తే భగవన్ను దర్శనాత్‌ || 6 


॥ భగవన్‌ = ఓ భగవానుడా! క్వచిత్‌ = ఎస్వుడైననూ, యత్‌-నామ 

ధేయశ్రవణ-అనుక్షీర్తనాత్‌ = ఎవని నామమును విని క్రీర్తించినంత మాత్రాన, 
యత్‌-ప్రహ్వణాత్‌ = ఎవనికి నమస్కరించుట వలన, యత్‌-స్మరణాత్‌ అపి 
= ఎవనిని స్మరించుట వలన కూడ, శ్వాదః అపి = పరమకిరాతకుడు కూడ, 
సద్యః = వెంటనే, 'సవనాయ కల్పతే = సోమయాజివలె ఆదరించ దగిన 
వాడు అగునో, తే = న్సీ దర్శనాత్‌ = దర్శనేము వలన, కుతః వునః ను = 
కృతకృత్యుడగునని వేరుగా చెప్పవలయునా? 

ఓ భగవానుడా!' పరమకిరాతకుడగు మానవుడు కూడ ఎప్పుడై . 
ననూ నీ నామమును కీరించి, విని, నీకు నమస్కరించి, నిన్ను స్మరించి 
నచో, సోమయాజివలె ఆదరించదగ్గవాడు అగుచున్నాడు. అట్టిచో, నిన్ను 
దర్శించు వ్యక్తి కృతకృత్యుడగునని వేరుగా చెప్పవలయునా? 


అహో బత శ్వపచోంతో గరీయాన్‌ 
యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యమ్‌ | 


తృతీయ స్కంధము - అధ్యాయము 33 687 
' తేప్పుస్తపస్తే జుహువుస్పస్నురార్యా 
బ్రహ్మానూచుర్నామ గృణంతి యేతే।। ౮ 

అహో బత = ఆశ్చర్యము1 యత్‌-జిహ్వా-అగే = ఎవని నాలుక 
చివర, తుభ్యమ్‌ = నీ కొరకు, నామ =నీ నామము, వర్తతే = ఉండునో, అతః 
= ఈ కారణముచే, శ్వపచః = పరమకిరాతకుడు, గరీయాన్‌ = శ్రేష్టుడు, యే 
ళ్‌ ఎవరైతే,. తే =నీ, నాము = నామమును, గృణంతి = కీర్తించెదరో, తే = 
వారు, తపః = తపస్సును, తేపవుః = చేసినారు. జుహువుః = హోనుములను 
చేసినారు, సస్నుః = తీర్ధస్నానములను చేసినారు, ఆర్యాః = వారే పూజించ 
దగినవారు, బ్రహ్మ = వేదమును, అనూచుః = గురువు వద్ద అధ్యయనము 
చేసినారు. 


ఆశ్చర్యము! నిన్ను గోరి నాలుక చివర నీ నామము గల వ్యక్తి పర 
మకిరాతకుడే అయిననూ, ఈ నామమహిమచే గ్రేస్టుడే యగును. నీనామ 
మును క్రీర్తించువారు తపస్సులను, హోమములను, తీర్చస్నానములను, 
వేదముల అధ్యయనములను చేసినవారితో సమానము. వారే పూజించదగి 
నవారు. 


తం త్వామహం బ్రహ్మ పరం పువూంసం 
ప్రత్యక్‌ ప్రోతస్యాత్మని సంవిభావ్యమ్‌ ! 
స్వతేజసా ధ్వస్తగుణప్రవాహం. 
వందే విష్టుం కపిలం వేదగర్భమ్‌ [| 8 


బ్రహ్మ = పరబహ్మః, పరం పుమాంసమ్‌ = పురుషోత్తముడు, ప్రత్య 
క్‌-స్రోతసి = విషయములనుండి ఉపసంహరించబడిన, ఆత్మని = బుద్ధి 
యందు, సంవిభావ్యమ్‌ = ధ్యానించదగినవాడు, స్వతేజసా = స్వరూప 
మును ప్రకాశింపజేయుటచే, ధ్వస్తగుణప్రవాహమ్‌ = నశింపజేయబడిన 
సత్త్వరజస్తమోగుణముల ప్రవాహరూపముగు సంసారము గలవాడు, 
ఏష్ణుమ్‌ = శ్రీమహావిష్ణువు, వేదగర్భమ్‌ = వేదములు గర్భమునందు గల 
వాడు అగు, తమ్‌ = అట్టి, కపిలవ్‌ = కపిల భగవానుని, అహమ్‌ = నేను, 
వందే = నమస్కరించుచున్నాను. 


688 శ్రీమద్భాగవతము 
తనం నా 


పరబ్రహ్మ, పురుషోత్తముడు, శ్రీమహావిష్టువుయొక్క అవతారము 
అగు కపిలభగవానుని నేను నమస్కరించుచున్నాను. బుద్ధిని విషయభోగ 
ములనుండి వెనుకకు మరల్చి ఆయనను, ధ్యానించినచో, స్వరూపమును 
ప్రకాశింపజేసి ఆయన సత్త్యరజస్తమోగుణముల ప్రవాహరూపమగు సంసా 
రమును నశింపజేయును. ఆయన వేదములకు మూలపురుషుడు. 


మైత్రేయ ఉవాచ | 
ఈడితో భగవానేవం కపిలాఖ్యః పరః పుమాన్‌ | 
వాచా విక్షబయేత్యాహ మాతరం మాతృవత్సలః || 0 


కపిల-ఆఖ్యః = కపిలుడనే పేరు గల, పరః పుమౌన్‌ = పురుషోత్త 
ముడగు, మాతృవత్సలః ='తల్లియందు వాత్సల్యము గల, భగవాన్‌ = భగ 
వానుడు, ఏవమ్‌ = ఈ విధముగా, ఈడితః = స్తుతించబడినవాడైం విక్షబయ్యా 
= గద్ధదమైన, వాచా.= వాక్కుతో, మాతరమ్‌ = తల్లిని ఉద్దేశించి, ఇతి = ఈ 
విధముగా, ఆహ =సలికెను. 


మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- పురుషోత్తముడగు కపిల భగ 
వానుడు తల్లియందు వాత్సల్యము గలవాడు. ఆమె ఇట్లు స్తుతించగా, 
ఆయన గద్గదమైన వాక్కుతో ఆమెతో నిట్లనెను. 


కపిల ఉవాచ | 
మార్గేణానేన మాతస్తే సుసేవ్యోనోదితేన మే! 
ఆస్థితేన పరాం కాస్టామచిరాదవరోత్స ణ్‌! కే0 


మాతః = అమ్మా స సుసేవ్యేన = తేలికగా అనుష్టించదగినట్టియు, 
మే = నాచే, ఉదితేన = బోధించబడినట్టియు, తే = నీచే ఆస్థితేన = అను 
స్టించబడిన, అనేన, = ఈ, మార్గేన = మార్గముచే, అచిరాత్‌ = తొందరలో, 
రామ్‌ = సర్వోత్కృష్టమగు, కాస్టామ్‌ = ఫలమును, అవరోత్స్యసి = పొంద 
గలవు. 


తృతీయ స్కంధము - అధ్యాయము 33 689 


కపిల భగవానుడిట్లు పలికెను --- అమ్మా! నేను బోధించిన ఈ 
మార్గము తేలికగా అనుష్టించదగినది. దానిని నీవు అనుష్టించి తొందరలోనే 
పరమఫలమగు మోక్షమును పొందగలవు. 


శద్దత్ర్య్వైతన్మతం మహ్యం జుష్టం యదృ్రహ్మవాదిభిః | 
యేన మామభవం యాయా మృత్యుమృచ్చంత్యతద్విదః 11 11 


ఏతత్‌ = ఈ, మహ్యమ్‌ = నా, మతమ్‌ = బోధను గురించి, 
శ్రద్ధత్స్వ = శ్రద్ధను కలిగియుండుము, యత్‌ = ఏది, బ్రహ్మవాదిఖిః = 
బ్రహ్మవేత్తలచే, జుష్టమ్‌ = సేవించబడినదో, యేన = దేనిచే, అభవమ్‌ = 
సంసారమును నశింపజేసే, మామ్‌ = నన్ను యాయాః = పొందెదవో, అత 
త్‌-విదః = ఈ బోధను తెలియనివారలు, మృత్యుమ్‌ = మృత్యువును, 
బుచ్చంతి = పొందెదరు. 

నీవు నా ఈ బోధయందు శ్రద్ధను చూపుము. దీనిని బ్రహ్మవేత్తలు 
ప్రీతితో సేవించినారు. దీనివలన నీవు సంసారనివర్తకుడనగు నన్ను పొందె 
దవ. ఈ జ్ఞానము లేనివారలు మృత్యుగ్రస్తమగు సంసారమునే పొందెదరు. 


మైత్రేయ ఉవాచ |! 

ఇతి ప్రదర్శ్య భగవాన్‌ సతీం తామాత్మనో గతిమ్‌ | 

స్వమాత్రా బ్రహ్మవాదిన్యా కపిలోంనుమతో యయౌ || 12 

కపిలః భగవాన్‌ = కపిల భగవానుడు, ఇతి = ఈ విధముగా, సతీమ్‌ 

= శ్రేష్టమైన తామ్‌ = ఆ, ఆత్మనః గతిమ్‌ = ఆత్మజ్ఞానమును ప్రదర్శ్య = 
బోధించి, బ్రహ్మవాదిన్యా = బ్రహ్మస్వరూపమునెరింగిన, స్వమాత్రా = తన 
తల్లిచే, అసనుమతః = అనుమతించబడినవాడై. యయా = వెళ్లెను. 

, మైత్రేయ మహర్షి ఇట్లు పలికెను --- కపిల భగవానుడు ఈ విధ 
ముగా అట్టి ఆత్మజ్ఞానమును బోధించగా, ఆయన తల్లి బ్రహ్మవేత్త ఆయ 
ను. అప్పుడామె అనుమతిని పొంది ఆయన వెళ్లిపోయెను. 


సా చాపి తనయోక్షేన యోగాదేశేన యోగయుక్‌ | 


690 శ్రీమద్భాగవతము 
తస్మిన్నాశమ ఆపీడే సరస్వత్యాస్పమాహితా |! 13 
నా చ అపి = అ దేవహూతి కూడ, తనయ-ఉక్తేన = తన పుత్రు 
నిచే బోధించబడిన, యోగ-ఆదేశేన = యోగసాధనచే, యోగయుక్‌ = 
యోగాభ్యాసమును చేయుచున్నదై. తస్మిన్‌ = ఆ సరస్వత్యాః = సరస్వతీ 
నదికి, ఆపీడే = పువ్వుల దండయైన, ఆశ్రమే = ఆశ్రమమునందు, సమా 
. హితా = సమాధియందు ఉండెను. 


అ దేవహూతి కూడ తన ప్పుత్రునిచే బోధించబడిన యోగసాధ 
నను అభ్యసిస్తూ ఆ ఆశ్రమమునందే సమాధియందు ఉండెను. ఆ ఆశ్ర 
మము సరస్వతీనదికి తలలో ముడిచిన దండవలె ప్రకాశించెను. 


అభిక్‌ప్ణావగాహకపిశాన్‌ జటిలాన్‌ కుటిలాలకాన్‌ ! 
ఆత్మానం చోగ్రతపసా బిభ్రతీ చిరిణం కృశమ్‌ |! క్షే( 


అభీక్‌ష్ట-అవగాహకపిశాన్‌ = సలుమార్లు స్నానమును చేయుటచే 
బూడిదరంగు గల, జటిలాన్‌ = జటలు గట్టిన, కుటిల-అలకాన్‌ = గిరజాల 
జుట్టును, ఉగ్రతపసా = తీవ్రమగు తపస్సుచే, కృశమ్‌ = చిక్కిన, చీరిణమ్‌ = 
నారబట్టను దాల్చిన, ఆత్మానమ్‌ = దేహమును, బిభ్రతీ = ధరించుచున్నది. 


ఆమె నిత్యము మూడు పూటలా స్నానమును చేయుటచే అంద 
మైన గిరజాల జుట్టు బూడిద రంగును పొంది జడలు గట్టినది. ఆమె ఉగ్ర 
మైన తపస్సును చేయుటచే శరీరము చిక్కిపోయినది. ఆమె నారబట్టలను 
ధరించియున్నది. 


ప్రజాపతేః కర్టమస్య తపోయోగవిజృంభితమ్‌ | 
స్వగార్హస్య్యమనాపమ్యం ప్రార్ధ్యం వైమానికైైరపి !! కేక 
కర్ణమస్య ప్రజాపతేః = కర్దమ ప్రజాపతియొక్క, తపః-యోగవిజృం 
భితమ్‌ = తపస్సుచే మరియు యోగశక్తిచే అతిశయముగా చేయబడిన, 


అనౌాపమ్యమ్‌ = సాటిలేని, స్వగార్హస్థ్యమ్‌ = తన గృహాశ్రమము, వైమానికైః 
అపి = = విమానములలో తిరిగే దేవతలచే కూడ, ప్రార్ధ్యమ్‌ = కోరదగినది. 


తృతీయ స్కంధము - అధ్యాయము 33 691 

ఆమె గార్హస్ట్యృమును కరవు ప్రజాపతియొక్క తపస్సు యోగశక్తి 
చాల గొప్పదిగా తీర్చిదిద్దినవి. ఆమె దాంపత్యమునకు సాటి లేదు. అట్టి 
దాంపత్యమును దేవతలు కూడ కోరుకుందురు. 


పయఃసపేననిభా శయ్యా దాంతా రుక్మపరిచ్చదాః | , 
ఆసనాని చ హైమాని సుస్పర్భాస్తరణాని చ!!! 16 


పయః-పఫేననిభాః = పాల నురుగును పోలిన, శయ్యాః = శయ్య 
లు, దాంతాః = దంతముతో చేయబడిన, రుక్కపరిచ్చదాః = బంగరు పరికర 
ములు, హైమాని = బంగారముతో చేసిన, ఆసనాని = ఆసనములు, చ = 
మరియు, సుస్పర్శ-ఆస్తరణాని చ = మెత్తని స్ప గల కంబళ్లు. 


ఆమె గృహమునందు పాల నురుగును పోలిన శయ్యలు,. దంత 
ముతో మరియు బంగారముతో చేసిన పరికరములు, బంగరు ఆసనములు 
మరియు మెత్తని స్పర్భగల కంబళ్లు ఉండెను. 


స్వచ్చసృటికకుడ్యేషు మహామరకతేషుచ |! 
రత్నప్రదీపా ఆభాంతి లలనారత్నసంయుతాః || క్షే 


మహామరకతేషు = గొప్ప పచ్చలు గల, స్వచృ్చసృటికకుడ్యేషు వూ 
స్వచ్భమగు స్పటికములతో కూడిన గోడలయందు, రత్నప్రదీపాః= రత్నదీ 
పములు, లలనారత్నసంయుతాః = రత్నములతో చేసిన ప్పీమూర్తులతో 
కూడియున్నవై, ఆభాంతి = ప్రకాశించుచున్నవి. 


వారి ప్రాసాదములో స్వచ్భమగు సృటికములతో నిర్మించిన 
గోడలయందు గొప్ప పచ్చలు పొదగబడెను. వాటియందు రత్ననిర్మితము 
లైన స్త్రీమూర్తులతో బాటు రత్నదీపములు ప్రకాశించుచుండును. 


గృహోద్యానం కుసుమితై రమ్యం బహ్వమరద్రుమైః | 
కూజద్విహంగమిథునం గాయన్మత్తమధువ్రతమ్‌ || 18 


కుసుమిత్రైః = పుష్పించిన, బహు-అవురద్రుమైః = అనేకములగు 
దేవలోకములోని వృక్షములచే, రమ్యమ్‌ = సుందరమైన, గృహ-ఉద్యానమ్‌ 


692 శ్రీమద్భాగవతము 


= ప్రాసొాదమును ఆనుకొనియున్న ఉద్యానవనము, కూజత్‌-విహంగమిథు 
నమ్‌ = కూసే పక్షుల జంటలు గలది, గాయన్‌-మత్తనుధువ్రతమ్‌ = గానము 
. చేసే మదించిన తుమ్మెదలు గలది. 


ఆమె గృహమునకు ఆనుకొనియున్న ఉద్యానవనము పుష్పించిన 
అనేకములగు చేవలోకమునకు చెందిన వృక్తములతో, పక్షుల జంటల 
కూతలతో, మదించిన తుమ్మెదల రుంకారగానముతో ప్రకాశించెను. 


యత్ర ప్రవిష్టమాత్మానం విబుధానుచరా జగుః | 
వాప్యాముత్పలగంధిన్యాం కర్ణమేనోపలాలితమ్‌ [| 19 


యత్ర = దేనియందలి, ఉత్పలగంధిన్యామ్‌ = కలువల సువాసన 
గల, వాప్యామ్‌ = దిగుడు బావియందు, ప్రవిష్టమ్‌ = ప్రవేశించినట్టియు, కర్ష 
మేన = కర్ణవమ మహర్షిచే, ఉపలాలితమ్‌ = లాలించబడిన, ఆత్మానమ్‌ = తన 
ను, విబుధ-అనుచరాః = గంధర్వులు, జగుః = గానము చేసిరో. 


ఆ ఉద్యానవనమునందు కలువల పరిమళముతో 'కూడిన సరస్సు 
గలదు. ఆమె దానిలో 'ప్రవేశించగా. కర్టమ మహర్షి ఆమెను అచట లాలించె 
డివాడు. అట్టి ఆమ సౌభాగ్యమును గంధర్వులు కొనియాడెడివారు. 


హిత్వా తదీప్పితతమమప్యాఖండలయోషితామ్‌ | 
కించిచ్చకార వదనం పుత్రవిశ్లేషణాతురా || 20 


ఆఖండలయోషితాం అపి = ఇంద్రుని స్త్రీలకు కూడ, ఈప్పితత 
మమ్‌ = మిక్కిలి కోరబడే, తత్‌ = ఆ గార్హస్య్యమును; హిత్వా = విడిచి, పుత్ర 
విశ్లేషణ-ఆతురా = పుత్రుని 'విరహముచే వ్యాకులతను చెందిన దేవహూతి, 
వదనమ్‌ = ముఖమును, కించిత్‌ చకార = ఉదాసీనముగా చేసుకొనెను. 


ఆమె గార్హస్థ్య్యముయొక్క సౌభాగ్యము ఇంద్రుని స్త్రీలకు కూడ 
మిక్కిలి అభీష్టము అగును. ఆమె అట్టి గార్హస్ట్యమునందు అభిమానమును 
విడిచిపెట్టెను. కాని, ఆమె హృదయము పుత్రుని వియోగముచే వ్యాకులమై 
యుండుటచే, ముఖము ఉదాసీనముగా నుండెను. 


తృతీయ స్కంధము - అధ్యాయము 33 693 


వనం ప్రవజితే పత్యావపత్యవిరహాతురా | 
జ్ఞాతతత్త్వాంప్యభూన్నష్టే వత్సే గౌరివ వత్సలా .. 21 


పత్యా = భర్త వనమ్‌ = వనమును గురించి, ప్రవ్రజితే = సన్న్య 
సించి వెళ్లిపోగా, అపత్యవిరహ-ఆతురా = పుత్రుని విరహముచే దుఃఖితురా 
లైన దేవహూతి, జ్ఞాతతత్త్వా అపి = తెలియబడిన ఆత్మతత్త్వము గలదియే 
అయిననూ, వత్సే = దూడ, నష్టే = కనబడకుండగా పోగా, వత్సలా = 
దానిని ఢ్రేమించే గౌః ఇవ = ఆవువలె, అభూత్‌ = ఆయెను, 


భర్త సన్న్యసించి అడవికి వెళ్లెను. అట్టి స్థితిలో దేవహూతికి 
పుత్రుడు దూరమయ్యును. ఆమె ఆత్మజ్ఞానియే అయిననూ, ఆ వియోగ 
ముచ్చే దూడను కోల్పోయి దాని కొరకు కలవరపడే ప్రమమూర్తియగు 
ఆవ్పవలతె, దుఃఖించెను.. ్గ 


తమేవ ధ్యాయతీ దేవమపత్యం కపిలం హరిమ్‌ |! 
బభూవాచిరతో వత్స నిస్ప్పృహా తాదృశే గృశే హే!1|. 22 


వత్స = కుమారా విదురా! అపత్యమ్‌ = తన పుత్రుడైనట్టియు, 
హరిమ్‌ = శ్రీహరియొక్క అవతారమైన, తమ్‌ = ఆ, కపిలం దేవం ఏవ = 
కపిలదేవుని మాత్రమే, ధ్యాయతీ = ధ్యానించుచున్నదై, అచిరతః = తొంద 
రలోన్సే తాదృశే = అట్టి గృహే = గృహమునందు, నిస్ప్పృహా = ఇచ్చలేని 
ది, బభూవ = ఆయెను. 

కుమారా విదురా! శ్రీహరి తన పుత్రుడగు కపిలదేవుడై అవతరిం 


చెను. ఆమె ఆయననే ధ్యానిస్తూ తొందరలోనే అట్టి ఆ గృహమునందలి 
ఆసక్తిని విడిచి పెట్టెను. | 


మ భగవద్రూపం' యదాహ ధ్యానగోచరమ్‌ | 
ప్రసన్నవదనం సమస్తవ్యస్తచింతయా || 23 
సుతః = తన పుత్రుడు, ధ్యానగోచరమ్‌ = ధ్యానమునకు యోగ్య 
మైనది, ప్రసన్నవదనమ్‌ = ప్రసన్నమగు ముఖము గలది అగు, యత్‌ = ఏ 
భగవత్‌-రూపమ్‌ = భగవానుని రూపమును, ఆహ = చెప్పినాడో దానిని, 


694 " శ్రీమద్భాగవతము 





సమస్తవ్యస్తచింతయా = సమగ్రముగా మరియు వేర్వేరుగా భావన చేయుట 
చే ధ్యాయతీ = ధ్యానించుచున్నది. 


దేవహూతికి ఆమె పుత్రుడగు కపిలుడు ప్రసన్నమగు ముఖము 
గల భగవానుని ధ్యానయోగ్యమగు రూపమును ఉపదేశించియుండెను. 
ఆమె ఆ రూపమును మనస్సులో సమగ్రముగా మరియు వేర్వేరు అవయ 
వములను కూడ ధానించుచుండెను. 


భక్తిప్రవాహయోగేన వైరాగ్యేణ బలీయసా | 
యుక్తానుస్టానజాతేన జ్ఞానేన బ్రహ్మహేతునా || 24 


విశుద్దేన తదాకంంత్మానమాత్మనా విశ్వతోముఖమ్‌ ! 
స్వానుభూత్యా తిరోభూతమాయాగుణవిశేషణమ్‌ 1! 25 


భక్షిప్రవాహయో'గేన = నిరంతరమగు భక్తి అనే యోగముచే, బలీ 
. యసా = దృఢమగు, వైరాగ్యేణ = వైరాగ్యముచే, 'యుక్త-అనుష్టానజాతేన = 
యమౌగస్థములగు పూజాది కర్మల అనుస్టానముల సముదాయముచే, బ్రహ్మ 
'హీత్తునా = బ్రహ్మసాక్షాత్కారమునకు కారణమగు, జ్ఞానేన = జ్ఞానముచే 
విశుద్దేన = పరిశుద్దమగు, ఆత్మనా = అంతః కరణముచే, తదా = "అప్పుడు, 
విశ్వతోముఖమ్‌ = సర్వవ్యాపకమగు, స్వ-అనుభూత్యా = తన స్వరూప 
మును ప్రకాశింపజేయుటచే, తిరోభూతమాయాగుణవిశేషణమ్‌ = నశింపజే 
యబడిన మాయాశక్తియొక్క గుణములచే చేయబడిన దేహేంద్రియాది 
ఉపాధిగల, ఆత్మానమ్‌ = ఆత్మతత్త్వమును (ధ్యానించునది). 


, ఆమె దృఢమగు వైరాగ్యముతో 'నిరంతరమగు భక్తియోగమును 
నెరపెను. ఆమె యోగ్యమగు పూజ మొదలగు ఎన్నో కర్మలను చేయుచుం 
డెను. బ్రహ్మసాక్షాత్కారకారణమగు జ్ఞా జానము ఆమకు కలిగెను. అప్పుడామె 
పరిశుద్దమగు అంతఃకరణముతో సర్వవ్యాపకమగు ఆత్మతత్త్వమును 
ధ్యానించెను, ఆత్మ తన స్వరూపమును ' ప్రకాశింపజేయుట ద్వారా 
మాయాశక్తియొక్క సత్త్వరజస్తమోగుణముల కార్యమగు దేహేంద్రియాది 
ఉపాధియొక్క బంధమును దూరము చేయును. 


తృతీయ స్కంధము - అధ్యాయము 33 695 


బ్రహ్మణ్యవస్థితమతిర్భగవత్యాత్మసంశ్రయే | 
నివృత్తజీవాపత్తిత్వాత్‌ క్షీణ క్షేశార5ప్తనిర్వృతిః [| 26 


భగవతి = భగవానుడు, ఆత్మసంగ్రయే = జీవులకు అధిస్టానమైనది 
అగు, బ్రహ్మణి = పరబ్రహ్మయందు, అవస్థితమతిః = స్థిరముగా నిలిచిన 
బుద్దిగలిగిన దేవహూతి, నివృత్తజీవాపత్తిత్వాత్‌ = తొలగిన జీవభావము కల 
దగుట వలన, క్షిణక్లేశా = క్షీణించిన దుఃఖము గలది. ఆప్తనిర్చృతిః = పొంద 
బడిన పరమానందము గలది. 


జీవులకు అధిస్టానము, భగవానుడు అగు పరబ్రహ్మయందే దేవ 
హూతి బుద్ది స్టిరముగా నిలిచెను. ఆమెయందు జీవభావము తొలగుటచే 
దుఃఖము క్షీణించి. ఆమె పరమానందమును పొందెను. 


నిత్యారూఢసమాధిత్వాత్పరావృత్తగుణభ్రమా | 
న సస్మార తదాంంత్మానం స్వప్నే దృష్టమివోష్టితః 11 2౫7 
. నిత్య-ఆరూఢసమాధిత్వాత్‌ = నిత్యము ఆరోహింపబడిన. సమాధి 
గలదగుట వలన, పరావృత్తగుణభ్రమా = తొలగిన సత్త్వరజస్తమోగుణ 
ములు నిమిత్తముగా గల దేహాధ్యాస గల దేవహూతి, తదా = అప్పుడు, 
స్వపస్నే= కలలో, దృష్టమ్‌ = చూడబడినదానిని, ఉల్దితః ఇవ = నిద్ర లేచిన 
వాడు వఠె ఆత్మానమ్‌ = తనను, న సస్మార = స్మరించలేదు. [1 


ఆమె నిరంతరమగు సమాధి స్టితియందు ఆరూఢయొ ఉండెడిది. 
సత్త్వ్యరజస్తమోగుణముల వలన కలిగే దేహాత్మభ్రాంతి ఆమెకు తొలగిపోయె 
ను. మానవుడు తాను కలలో చూచిన తన దేహమును నిద్ర లేచిన తరు 
వాత విస్మరించును. అదే తీరున ఆమె దేహమును కూడ విస్మరించెను. 


తద్దేహః పరతఃపోషోం ప్యకృశశ్చాధ్యసంభవాత్‌ | 
బభా మలైరవచ్చిన్నస్పధూమ ఇవ పావకః !| 28 
పరతః-పోషః అపి = ఇతరులచే పోషించబడినప్పటికీ ఆధి-అసం 
భవాత్‌ = మనోవ్యథ సంభవము కాకపోవుట వలన, అకృశః = కృశించని, 
మళఠైః = మాలిన్యములచే, అవచ్చినశీ = కప్పబడిన, తత్‌-దేహః = ఆమె 


రం6 శ్రీమద్చాగవతము 


యొక్క దేహము, సధూమః = పొగతో కూడిన, పావకః ఇవ = అగ్నివలె 
నుండెను. 

ఆమెను విద్యాధరస్త్రీలు పోషించుచుండిరి. అయిననూ, ఆమెకు 
జ్ఞానమహిమచే మనోవ్యథ సంభవము కాదు. కాన్ఫననే, ఆమె చిక్కిపోలే 
దు. మాలిన్యములచే కప్పబడిన ఆమె దేహము పొగతో కూడిన అగ్నివలె 
నుండెను. | ; 


స్వాంగం తపోయోగమయం ముక్షకేశం గతాంబరమ్‌ ! 
దైవగుస్తం న బుబుధే వాసుదేవప్రవిష్టధీః || 20, 


వాసుదేవప్రవిష్టధీః = వాసుదేవునియందు ప్రవేశించిన బుద్దిగల 
దేవహూతి, తపోయోగమయమ్‌ = తపస్సుతో యోగాభ్యాసముతో నిండి 
యున్నట్టియు, ముక్తకేశమ్‌ = చెల్లాచెదరైన జుట్టు గలిగినట్టియు, గత-అం 
బరమ్‌ = ఉప 0న కలిగినట్టియు, దైవగుస్తమ్‌ = ప్రారబ్ధ 
కర్మచే రక్షింపబడిన, స్వ-అంగమ్‌ = తన దేహమును, న బుబుధే = తెలి 
యకుండెను. 


దేవహూతి మనస్సు వాసుదేవునియందు లగ్నమై యుండుటచే, 
ఆమెకు తన దేహమునందు ధ్యాస లేకుండెను. తపస్సుతో మరియు 
యోగాభ్యాసముతో నిండిపోయిన ఆమె దేహము చెల్లాచెదరైన జుట్టుతో 
అడ్డదిడ్డముగానున్న వస్త్రముతో కేవలము ప్రారబ్ధకర్మచే మాత్రమే రక్షింప 
బడుచుండెను. 


ఏవం సా కపిలోక్తేన మార్గేజాచిరతః పరమ్‌ | 
ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతమవాసప హ || 30 


ఏవమ్‌ = ఈ విధముగా, సా = ఆమె, కపిల-ఉక్తేన = కపిల భగవా 
నునిచే చెప్పబడిన, మార్గేణ = మార్గముచే, అచిరతః = తొందరలోనే, 
ఆత్మానమ్‌ = ఆత్మరూపమైనట్టియు, నిర్వాణమ్‌ = దుఃఖలేశమైననూ లేని 
(మోక్షస్వరూపమగు, పరం ప్రా = పరబ్రహ్మ వ. భగవం ' 
తమ్‌ = శ్రీహరి భగవానుని, అపాప హ = పొందెనట. 


తృతీయ స్కంధము ఆ అధ్యాయము ఏం 697 


ఈ విధముగా ఆమా కపిల భగవానుడు బోధించిన మార్గముననుస 
రించి, తొందరలోనే ఆత్మస్వరూపము, దుఃఖసంపర్కము లేనిది, మోక్షరూ 
పము అగు పరబ్రహ్మయే స్వరూపముగా గల శ్రీహరి భగవానునిలో ఐక్య 
మయ్యెను. 


తద్వీరాసీత్పుణ్యతమం క్షేత్రం క్రైలోక్యవిశ్రుతమ్‌ . 
నామ్నా సిద్ధపదం యత్రనసా సంసిద్ధిముశే పేయుషీ !! 31 


వీర'= ఓ విదురా[ తత్‌ = అది, నామ్నా = పేరుచే, సిద్ధపదమ్‌ = 
సిద్దపదముగా, త్రైలోక్యవిశ్రుతమ్‌ = ముల్లోకములలో ప్ర ప్రసిద్దిన్‌ గాంచిన, 
పుణ్యతమమ్‌ = మిక్కిలి పవిత్రమగు, క్లేత్రమ్‌ = వ ఆంత ఖలు 
ను యత్ర = ఎక్కడు సా = ఆమె, సంసిద్ధిమ్‌ = మోక్షమును, ఉపే ముక = 
పొందినదో. 


ఓ విదురా! ఆమె సిద్ధిని పొందిన ఆ అతిపవిత్రమగు క్షేత్రము 
ముల్లోకములలో సిద్రపదము అను పేరుతో ప్రఖ్యాతిని గాంచెను. 


తస్యాస్తద్యోగవిధుతమార్త్యం మ మ ా్యరల్‌ | 
ప్రోతసాం ప్రవరా సౌమ్య సిద్ధిదా సిద్ధసే సనితా [| ౩2 


సౌమ్య = సౌమ్యుస్వభావము గల ఓ విదురా! యోగవిధుతమా 
ర్యమ్‌ = యోగముచే విలీనమైన దేహమాలిన్యములు గల, తస్యాః= ఆమె 
యొక్క తత్‌ = ఆ, మర్త్యమ్‌ = శరీరము, స్రోతసామ్‌ = నదులలో, ప్రవరా =' 
శ్రేష్టమైనది, సిద్ధిదా = సిద్ధిని ఇచ్చునది, సిద్ధసేవితా = సిద్ధపురుషులచే 
సేవించబడునది అగు, సరిత్‌ = =నదిగా, అభూర్‌ = ఆయను. 


సౌమ్యమగు స్వభావము గల ఓ విదురా! యోగశక్తిచే తొలగించబ 
డిన మాలిన్యములు గల ఆమె ఆ దేహము నదియై పారెను. నదులలో 
(శేష్టమగు ఆ నది సిద్ధిని కలిగించును. దానిని సిద్ధపురుషులు సేవించెదరు. 


కపిలోంపి మహాయోగీ భగవాన్‌ పితురాశ్రమాత్‌ | 
మాతరం సమనుజ్ఞాష్య ప్రాగుదీచీం దిశం యయౌ [| 33 


698 శ్రీమద్భాగవతము 


మహాయోగీ = గొప్ప యోగియగు, కపిలః భగవాన్‌ అపి = కపిల 
భగవానుడు కూడ, మాతరమ్‌ = తల్లిని, సమనుజ్ఞాప్య = ఒప్పించి, పితుః = 
తండ్రియొక్క, ఆశ్రమాత్‌ = ఆశ్రమమునుండి, ప్రాక్‌-ఉదీచీం దిశమ్‌ = ఈశా 
న్యదిక్కును గురించి, యయౌ = వెళ్లెను. 


మహాయోగియగు కపిల భగవానుడు కూడ తల్లిని ఒప్పించి, తన 
తండ్రి ఆశమమునుండి ఈశాన్యదిక్కు వైపునకు వెళ్లెను. 


ఫిద్దచారణగంధ ర్వైర్మునిభిశ్చాప్పరోగణైః | 
స్తూయమానసృ్సృము ద్రేణ, దత్తార్హణనికేతనః !| 34 


సిద్దదారణగంధర్వ్వైః = సిద్ధులు చారణులు గంధర్వులచే, మునిఖిః 
= మహర్షులచే, చ = మరియు, అప్సరోగతైః = అప్సరసల గణములచే, 
స్తూయమానః = = స్తుతించబడుచున్న కపిలభగవానుడు, సముద్రేణ = సము 
ద్రునిచే, దత్త-అర్హణనికేతనః = ఈయబడిన అర్హ్యము, నివాసస్థానము గల 
వాడు. 


సిద్దులు, చారణులు, గంధర్వులు, మునులు, అప్పరసల గణ 
ములు స్తుతించుచుండగా, సముద్రుడు కపిల భగవానునకు అర్జ్యమునిచ్చి 
మకామునకు స్థానమునిచ్చెను. 


ఆ స్టే యోగం సమాస్తాయ సాంఖ్యాచారై ్థరభిష్టుతః 
త్రయాణామపి లోకానాముపశాంతై త్యై సమాహితః ఏ5 


సాంఖ్య-ఆచార్య్యైః = సాంఖ్యాచార్యులచే, అభిష్టుతః = స్తుతించబ 
డిన కపిల భగవానుడు, త్రయాణామ్‌ = మూడు, లోకానాం అపి = లోకము 
అకు కూడ, ఉపశాంత్ర్యై = శొంతి కొరకు, యోగమ్‌ = యోగమార్గమును, 
సమాస్థాయ = అవలంబించి, సమాహితః = ఏకాగ్రచిత్తము గలవాడై, ఆస్తే 
= ఉన్నాడు. 


సాంఖ్యాచార్యులచే స్తుతించబడే కపిల భగవానుడు ముల్లోకముల 
శాంతి కొరకై యోగమార్గమునవలంబించి సమాధిస్టుడై యున్నాడు. 


తృతీయ స్కంధము - అధ్యాయము 33 699 


ఏతన్నిగదితం తాత యత్పృష్టోోహం తవానఘు ॥ 
కపిలస్య చ సంవాదో దేవహూత్యాశ్చ పావనః 1| 36. 
తౌత = వత్సా! అనఘ = పుణ్యాత్మాః అహమ్‌ = నేను, యత్‌ = 
దేనిని, పృష్టః = ప్రశ్నించబడితినో ఆ, ఏతత్‌ = ఇది, కపిలస్య = కపిలుని 
మొక్క, దేవహూత్యాః చ = దేవహూతియొక్క, పావనః = పవిత్రమగు, 
సంవాదః చ = సంవాదము కూడ, తప =నీకు, నిగదితమ్‌ = చెప్పబడినది. 

_ వత్సా! విదురా! నీవు పుణ్యాత్ముడవు. నీవు అడిగిన మన్వంతరాది 
కమును, పవిత్రమగు కపిల దేవహూతి సంవాదమును కూడ నేను నీకు 
చెప్పితిని. | య 
య ఇదమనుశృణోతి యోంభిధత్తే 

కపిలమునేర్మతమాత్మ యోగగుహ్యమ్‌ | 
భగవతి కృతధీస్సుపర్దకేతా- వ 
వుపలభతే భగవత్పదారవిందమ్‌ || ౩7 


ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే. 
త్రయస్తింంశోంధ్యాయః [| 


1| ఇతి తృతీయః స్కంధః సమాప్తః || 


యః = ఎవడైతే, ఇదమ్‌ = ఈ, ఆత్మయోగగుహ్యమ్‌ = అధ్యాత్మ 
యోగముయొక్క రహస్యమగు, కపిలమునేః = కపిల మహర్షియొక్క, 
ముతమ్‌ = బోధను, అనుశృణోతి = చెప్పుచుండగా వినునో, యః = ఎవడై 
తే, అభిధత్తే = చెప్పునో వాడు, సుపర్దకేత్తా = గరుడధ్వజుడగు, భగవతి = 
శ్రీహరి భగవానునియందు, కృతధీః = చేయబడిన బుద్ధి గలవాడై, భగవత్‌ 
-పద-అరవిందమ్‌ = భగవానుని పాదపద్మమును, ఉపలభతే = పొందును, 

కపిల మహర్షియొక్క ఈ అధ్యాత్మయోగ బోధ రహస్యమైనది. 
దీనిని చెప్పువాడు, చెప్పుచుండగా వినువాడు కూడ గరుడధ్వజుడగు 


700 శ్రీనుద్చాగవతము 





4 


ర భగదానునిమై లగ్నమైన బుద్ధి గలవాడై. భగవానుని పాదపద్మము 
పొందును. 
మద్భాగవత మహాపురాణములోని మూడవ స్కంధమునందు 
ముప్పది మూడవ అధ్యాయము 
ముగిసినది (33). 
“మూడవ స్కంధము ముగిసివది. 


1! హరిః ఓం తత్సత్‌ శ్రీకృష్ణార్పణమస్తు !! 


(రై 
గ్‌ 


గ్ర 


యు 


ష్‌ 
స 


ఉచ చ చ 


భారతీయ వాబ్బయం అంతా ఒక యెత్తు; 
(శ్రీమద్భాగవతం ఒక్కటి ఒక యెత్తు. ఈ ప్రఖ్యాతికి 
వుఖ్యకారణం - భగవంతుణ్ణో గూర్చి తెలిపే 
(గ్రంథాల్లో భాగవత పురాణం అ(గ్రగణ్యమై 
అలరారుతూ వుండటం. 


““వేదా* మనే కల్చతరువున ఫలించి, శుక 
యోగీంద్రుని వాక్కులనెడి అవృుత రసంతో 
సమ్మిళితమయిి, పుడమికి అవతరించిన పరిపక్వ మధుర ఫలం భాగవతం! 


ఇంతటి విశిష్టతగల భాగవత మవాపురాణాన్ని 'తత్త్వద్రకాశిక - 'అనే 
తెలుగు టీకతో ప్రచురించటం తెనుగువారందరికీ మిగుల సంతోషదాయకమైన 
విషయం. తి.తి. దేవస్టానంవారి ఈ ప్రచురణ సంస్క్టృతవూలంలోని 
పరవూర్చాన్ని తెలిసికోవటానికి, అలాగే, పోతన మవోకవి రచనను 
ఇతో౬_.ధికంగా అవగాహన చేసికోవటానికీ - ఉభయతారకంగా ఆంధ్రావళికి 
ఉపయోగపడుతుంది. 


సార్ణకనావుధేయమైన ఈ టీకను రచించినవారు పూజ్యశ్రీ 
తత్త్వవిదానంద సరస్వతీ స్వామివారు. బ్రహ్మవిద్యాకుటీర (సికిందరాబాదు) 
నిలయులు. సంస్కృతాంధ్రాంగ్లాది బహుభాషావేత్తలు. వేద, వేదాంతాది 
ప్రాచీన విద్యల్లోను, రసాయన శాస్త్రాది ఆధునికవైజ్ఞానిక శాస్త్రాల్లోను 
నిష్టాతులు. 


పరిశోధన, బోధన, బహు([గ్రంథ రచన, సామాజికాది సమస్యల 
సదవగాహన - ఇత్యాది రంగాల్లో విశేషానుభవం గడించిన పరిణత 
ప్రజ్ఞావంతులు శ్రీ; స్వామివారు. ఆర్హ విద్యాపారంగతులైన వీరు ఉత్తమవక్తగా 
అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రశస్తిగాంచారు. 


విశేషించి, ఉపనిషత్తుల్లో నిక్షిప్తమై ఉన్న ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ప్రబోధించే 
ఉదారాశయంతో సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించిన యతివరేణ్యులు వీరు! 
(బ్రహ్మవిద్యానిధులయిన వీరు భాగవతానికి సరళ సుందర శైలిలో ఈ టీక 
రచించటం బంగారుకు తావి అబ్బినట్లయింది! 


న్యర|1క066 ర 6గ 49౭ గ౭|2గ [45 కంయ[9 6109 
. టమ [౦/25/0225 2౧6 ౧196 డె [1961011 0560 1040026. 





